జీవిత చరిత్ర 


రచయిత 
వంగపండు అప్పులనా ;మి 
పార్వతీపురం 


(ప్రచురణ 
శ్రామిక రైతాంగ- జననిజ్ఞాన- పీఠం 
విశాఖపట్టణం. 


“జీవిత చరిత్ర, 


అర దంపతులు 
ర్స్‌ 1 గ 





మాన్య శ్రి, శ్రీమతి 
సర్దార్‌ గౌతు లచ్చన్న గౌతు యశోదా దేవి 


శ్రామిక-రైతాంగ-:: నవిజ్ఞాన- పీఠం 
విశాఖపట్నుం 
Vv 


జాతీయ స్వాతంత్రోద్యమ యోధుడు 
ఆంధ్ర రైతోధ్యమ రధ సారథి 
బడుగు బలహీన వర్గాల నాయకుడు 


సరార్‌ గౌతు లచ'న ' గారి 
co ఆ ౫14 
అభిప్రాయం 


నా జీవిత చరిత్రను నేనే స్వయంగా వ్రాసి (ప్రజలకు అందించాలన్న అభిలాష 
నాలో చిరకాలంగా ఉండేది అయినా అది నాకు సాధ్యం కాలేకపోయింది. 


అయితే నామేధావి మిత్రవర్గంలో కొందరు నా జీవిత చరిత్రను లిఖించాలని 
ప్రయత్నం చేయకపోలేదు. హైదరాబాద్‌లో నున్న ఒకనాటి బాలల అకాడమీ 
డైరెక్టర్‌ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గారొకరు నాపట్టగల 
అభిమానంతో నాయ తలపెట్టినా అందుక కాలం కర్మ కలిసి రాలేదు. అది 
ఫలించలేదు, 


అయితే ఇటీవలే నేను ఉక్కునగరంలో నివసిస్తున్నందున అచ ఎట అతిసమీపానః 
గల పెందుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న చిరంజీవులు పి. 
_ తాతారెడ్డి యన్‌. దామోదరరావు, జి. నారాయణరావు దైవశాత్తు నా వద్డగువచ్చి 
మాటల సందర్భంలో వారు పనిచేస్తున్న కళాశాలలో (ప్రిన్సిపాల్‌ గా పనిచేస్తున్న 
ప్రసిద్ద కవి, రచియిత (శ్రీ) వంగపండు అప్పలస్వామిగారిని గూర్చి నాతో 
ముచ్చటించారు. వారైతే నా జీవిత చరిత్రను రాయగల సత్తా, సామర్థ్యాలున్నవారని, 
అనేక పద్య, గద్య కావ్యాలు రాసిన వారని చెప్పగా విన్నాను. పైగా నేనన్న వారికి 
ఎంతైనా గౌరవాభిమానాలు కలవని నాకు తెల్పారు. అందుకు ఆ చిరంజీవుల్ని 
వెంటనిడుకొని నే స్యంయంగా పెందుర్తివెల్లి వారితో చర్చించాను. ఇందుకు వారును 
ఎంతగానో స్పందిస్తూ నా జీవితచరిత్రను వ్రాయటానికి అంగీకరించారు. 


నిజానికి వీరెవరోకాదు కవిగారి కజిన్‌ బ్రదర్‌ స్వర్గీయ వంగపండు పారన్నాయు 
డుగారు పార్వతీపురం నివాసి. నాకొకనాడు అతిసన్నిహిత రాజకీయ మిత్రులుగా 
మెలిగేవారు. సోషలిష్టు భావాలుగల వ్యక్తి అనేక ఉద్యమాలలో నాతో పాల్లొన్న 
ప్రజానాయకుడు. ఇకపోతే నేడున్న కవిగారి ఓన్‌ బ్రదర్‌ వంగపండు జగన్నాధం 
కూడా నేనన్న, నా ఉద్యమం అన్నా ఎడతెగని (ప్రేమాభిమానం. నేడు వారి 
సోదరులు అప్పలస్వామిగారు నా జీవిత చరిత్రను లిఖించడం అగ్గదాయకం, 


VI 


ఆమోదయోగ్యం. వంగపండు సోదరులకు నాపట్లుగల అపార ఆదరణాభిమానాలు 
ఆ కుటుంబంలో జన్మించిన కవిగారి ద్వారా ఇలా నా జీవితచరిత్ర 
(పత్యతమైందని నొ నమ్మకం. 


నిజానికి నా జీవితచరిత్రను రచించవలసిన అవసరమేమని ప్రశ్నించుకున్న-నా 
రాజకీయ జీవితంలో నే పొందిన “ఆంతరంగిక సంఘర్షణలు నే నెదుర్కొన్న 
“చిత్ర విచిత్రమైన రాజకీయ సంఘటనలు సమాజానికి తెలియపర్చబడటం చాల 
అవసరమని భావించాను. రైతుకూలీ ప్రజల్ని దోపిడీ చేస్తున్న జమిందారీలపై 
పోరాటాల్ని కొనసాగించి బడుగు బలహీన వర్గాల హక్కుల రక్షణకై అహర్నిశలు 
(శ్రమించి యువకులను, విద్యార్థులను ముందుకు నడిపించుటలో మార్గదర్శకంగా 
నిలిచి 16 ఏండ్లకు పైగా సాగించిన స్వాతంత్ర పోరాటజీవితా నంతరం-అనేక 
అధికార రాజకీయ పదవుల్ని త్యజించి ఆంధ్రకేసరి టంగుటూరి, అఖిలభారత 
కిసాన్‌ సభ అధ్యక్షులు రైతు రంగాలతోపాటు కాం(గైన్‌ నుండి విడివడి బైటకీవ 
చ్చాను. నియంతృత్వ పోకడల్ని అరికట్ట (ప్రజాస్వామ్య రక్షణకు జాతీయ 
కాంగ్రెన్‌కు ధీటైన జాతీయ నాయకత్వాన్ని, (ప్రజాభిమానాన్ని కల్లిన వివిధ 
పార్టీలలోచేరి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకునిగా అనేకమార్లు ప్రజాస్వామ్యాన్ని 
రక్షించే పరమ పవిత్రమైన బాధ్యతను ప్రజలు నాకు అందించగా చేపట్టాను. 

నా మనగడకు, రాజకీయ అధికార పదవీ భాగ్యాలకుగాక, రాష్ట్ర ప్రజల సంక్షేమం, 
సౌభాగ్య ఆశించి నేటి అస్తవ్యస్త నిరంకుశ కాం(గైన్‌ విధానాల్ని ఎదిరించ సిద్దమే 
అనటానికి నిదర్శనం ఒకనాడు నా మంత్రి పదవికి నేనిచ్చిన రాజీనామా. నిరంకుశ 
అప్రజాస్వామిక కాంగ్రెస్‌ విధానాల్ని ఖండించుటలో నేనెన్నడూ వెనుకాడలేదు. 


నేను నా జీవితం-జీవిత చరిత్ర భావితరాల పురోగతికి, మానవ సమాజాభ్యుద 
యానికి ఏమాత్రం ఉపయోగపడగలదో నిర్లయించవలసినది జనసామాన్యం, మేధావి 
వర్గం మాత్రమే అన్నది నా ఆత్మవిశ్వాసం. 

నాఈ జీవితచరిత్ర (గంథమునకు తొలిపలుకును సమకుర్చిన జ్ఞానపీఠ అవార్డు 
(గ్రహీత శ్రీ నారాయణరెడ్డి గారికి, దీనిపై అభిప్రాయం వ్రాసి ఇచ్చిన ఒకనాటి 
నా రాజకీయ సహచరులు ఆంధ్రప్రదేశ్‌ గౌరవ ఆర్షిక-ఉన్నత శాఖామాత్యులు. 
మాన్యశీ, కె. రోశయ్యగారికి నా అభినందనములు. 


ఆప్పలస్వామిగారు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నం 
దున వాజీవిత చరిత్రను లిథఖించడానికి వారికి అనుమతి [ప్రభుత్వం నుండి కావలసి ఉన్నం 
దువ ఆమేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతినిచ్చినందుకు వారభినందనీయులే. 


vil 


నా జీవిత చరిత్రను రచించిన వంగపండు అప్పలస్వామిగారు తెలుగులో అనేక 
(గ్రంధాలను రచించినవారు. సామాన్య చదువరులకు కూడా అవగతం అయినట్లు 
చక్కని భాషలో, శిష్ట్యూవహారికి శైలిలో నా జీవితచరిత్రను బహు విధాలుగా లిఖించి 
చూపడంలో అప్పుల స్వామిగారు “ప్రజాకవి” అని అన్బించుకున్నారు. తానొక 
రాష్ట్రప్రభుత్వోద్యోగి అయిన సాహిత్యం ద్వారా సమాజానికి సేవ చేయాలన్న వారి 
ఆశయం ఎంతైనా మెచ్చుకోదగినదే. సుమారు ఒకటన్నర సంవత్సరాలు శ్రమించి 
నా జీవిత చరిత్రను రచించిన (శ్రీ అప్పలస్వామిగారిని మరొకమారు అభినందిస్తు 
న్నాను. 

నిజానికి నా 80 ఏండ్ల జీవితచరిత్రను వ్రాయడం ఒక అసిధారా వ్రతం లాంటిదని 
నాకు తెలుసు. రాజకీయ నాయకుని జీవితచరిత్రను వ్రాయడం కేవలం భాషాజ్ఞాన 
మున్న సరిపోదు. అంతకు మించిన (గ్రంధ విజ్ఞానం, లోకానుభవం ముఖ్యంగా 
రాజకీయ విజ్ఞాన పరిజ్ఞానం ఉన్నగాని ఇది సాధ్యపడదు. నాపై అమితాభిమానంతో 
ఎంతో పట్టుదల ధృడసంకల్పంతో తన కృషిని కొనసాగించి నా జీవితచరిత్రను 
పూర్తిచేసిన అప్పలస్వామిగారు నాకెన్నటికి ఆధరణీయులు, అభినందనీయులు. 
వారికి నా దైవం ఆయురారోగ్య ఐశ్వర్యాలను (ప్రసాధించాలని కోరుకుంటున్నాను. 


నా రాజకీయ సహచరులు, నా మేధావి వర్గం, వధాన్యులు, శ్రేయోభిలాషులతో 
కూడిన శ్రామిక జనవిజ్ఞాన పీఠం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌ వారికి నాయీ 
జీవితచరిత్రను [గంధ రూపంలో వెలుగులోనికి తెచ్చినందుకు వారెల్లరికి నా 
కృతజ్ఞతా పూర్వక అభినందనములు. 


న్న 


ఇట్టు 
భవదీయ సేవాభిలాషి 
1-3-90, సర్దార్‌ గొతు అచ్చన్న 
విశాఖపట్నం. విశాఖపట్నం 


చ న్న 


సర్దార్‌ గౌతు ల 





లస్వామి 


101 
స 
9 జే. 
జ 2 
లి (0 
#3 ల్లి 
§ 9 యీ 
A 2 o 
] nn 
3 3 
చ 
గః ms 
2, [6 
1 
2 2 wm 
g లి టి 
3 8 fe, 
ip 
2 fe 
2 lo 
pb 


స 


గాన “జల్‌ చర్చ్‌" ఫోన్స్‌: కార్యాలయం: 236911 


తెలుగు విశ-విదాలయం 


గృహం! 63063 


ఆచార్య స్‌, నారాయణరెడ్డి కశాభవనం, 


దంనీసార్‌ డి, డిలిట్‌, 


ఉపాధ్యక్టులు 
శేఖ సం: తెనీవీ/ఏ/ 641ం/ 9౦ 


పైఫాబాదు 
హెదరాబారు--500 004. 





తేదిః: 16-2-1990 


అభినందన 


కొందరు జిరుదుల వెంటవడశారు. మరికొందరి కోనం బిరుదులే పుడతాయి. బారత 
దేశీయ స్మాయిలో 'నర్వార్‌' అనగానే వలశ్గబ్లాయ్‌ వటేల్‌ గుర్తుకొస్తాడు. ఆంధ్ధరాషబు పరిగిలో 
నర్వార్‌ అనగానే శే గొతు లచ్చన్న గుండెకెక్కుతాడు- 


వూరికొంవలో వుద్నిన శ్రే లచ్చన్న తెలుగు గడ్వలో ఆగ్యశేణీ నాయకుడిగా, మంత్రివర్న 
నరుడిగా రాణకెక్కడం అలవౌకగా జరిగిన వనీకాదు- ఆయన కృమూధ్యుదయం వెనక మొక్కవోని 
వేజునంకల్పముంది, వికచెదరనీ కార్యద్‌క్న ఉంది - 

ఉదేకం లచ్చన్నగారికి ఉగ్నుపాలతో ఆలవేడింది* ఉద్యమన్యూర్తి ఆయన రక్త స్పందనల" 
రణదుందుభులు మోగించింది - అకృమాలన్నె తీరగబడడం బాల లచ్చన్నకు ఆత్యంత నవాజంగా 
ఆలవేచిన విద్య- 


నా చిరకాల మేతులూ, స్వాతంతోఖుద్యమ మూర్పులూ, దళితజన బాంధవులూ శ్రీ లచ్చన్న 
గారి షవనర,.లను ఎంతో వదునుగా చిత్రించిన గుంఠమీది- వంగవండు అమృలస్వామేగారికి జేవీతే 
చరిత రచనల 'ని మెళకువలు వట్కుపద్యాయి ప వ్యకరణం ఎలా ఎత్సుకోవాలో, ఎక్కడ విషయాన్ని 
నంభానణ రూవంలో చెప్పాలో, ప్వకరణం చివర” మలుపు తీషాలో తెలినీన రచయిత శ్రే అమ్పలస్యామీ- 
చృన్నగారి నుదీర్మ జీవీతానీక్‌ వదిన నిలువెత్తు అద్వమీది * ఎనభ్మెశిఈటవవవెల ” వున్న లచ్చన్నగారి 
వ్యక్తిత్వం చూసుకోవడానికి ఈ గ్రంథం బాగా ఉవకరిన్నుండి. ఈ గ్యంథ నాయకులు శ లచ్చన్న 
గారికీ, దాయకులు శ్ర అవృలస్వామిగారిక నా అభినందన * 


ర్త 


ర్స్‌ శా 

K. ROSAIAH (హో చ HYDERABAD 
NISTER FOR FINANCE, POWER త్త sy Ln 
AND LEGISLATIVE AFFAIRS HE se 


DATE |2-..3-90: 





అభీపాయం 


అరవ్నె ఏండం పిజా రాజకీయ జీవితాన్ని - స్వాతంతోంద్యమ 

వోరాట వీరునిగా - ర్నెతు కూలీ పుజోధ్యమాల సంధాన కర్వగా - 

బలవీన వరాల వుజా నాయకునిగా విజయవంతంగా నేటికి పూర్తి 

చేసుకుంటున్న నర్వార్‌ గౌతు లచ్చన్నగారి జీవిత చరితును గ్రంధ 
'పేన వెలువడటం ఎంత్నెనా నుభావవాం - ముదావతాం- 


వీశాఖ జిలా విభుత్వ జూనీయర్‌ కళాశాలలో పహిన్సీపాల్‌గా 
పనిదేనున్న హానిద్భ కవీ, రచయిత వంగవండు అవ్పలస్వామీగారు 
నర్వారు గౌతు లచ్చున్నగారి జీవిత చరితును రెండు భాగాలుగా ఓకే 
గృంంధమున 550 పేజీలలో  వాయటం లచ్చన్నగారి యావడ్వీవిత 
రాజకీయ చరితును అన్నీ దృక్కోనాలనుండి ఇనుమడింప 
కేనీనట_యినది. శీ అవ్పలస్వామీగారు తెలుగులో నుమారు 10 
గ్రంధాలను రచించిన రచయిత. సాపొత్వం ద్వారా నమాజానికి సేవ 
చేయాలన్న వారి అభిలాషను. ఆశయాన్ని ఎంతగానో మనం 
మెచ్చుకోవలనీవుందీ- అందుకు వారెంత్కెనా అభినందనీయులు: 


నిజానీకి నర్వార్‌ గౌతులచ్చన్నగారి జీవిత చరిత ఆంధుల 
అరవ్నె ఏండ్ల రాజకీయ చరితుగా నుండగలదనుటలో వీష్రవత్సీ లేదు: 
భావ్‌ తరాలవారికీ గంధము ఎంతగానో ఉపయోగ  పడగలదు. 
యువతరానికిది నిత్యనూతన రాజకీయ చ్వ్నెతన్య కరదీవకయె - 
మార్గదర్శకంగా ఉండగలదన్నది నా నమ్మకం - విశ్వాసం. 


ఆంధులకు అరవ్నె ఏండుుగా చేనిన, నేవీకి చేసున్న వారి 
రాజకీయ సేవలకు వికి ఒక్కరము వారికి పార్కీలకళీతంగా 
గౌరవించవలనిన బాద్యత మనషి, నమాజంప్నె వుంది: అందుకు వారు 
అరువాలు, పుజాభిమానులు- నమకాలీన రాజకీయలలో అగంగణ్యులు * 
గత ఆంధ్రుల రాజకీయ చరితుతోపాటు సమకాలీన ఆంధ్రపదేశ్‌ 
రాజకీయ చరితను తెలిపే ఈ గంధము రాజకీయాలలో పువేశించ 
దలచే వారికి రాజకీయ విజాన డిజానను కలిగించి ఎంత్నెనా 


(పేజి నెం: - *2) 
XV 


K. ROSAIAFH 


MINISTER FOR FINANCE, POWER 
AND LEGISLATIVE AFFAIRS 


HYDERABAD 


DATE 





వారీకువయోగ కారిగా ఉండ గలడు: అంతేగాక ఈనాటి 
యువతరానికి, వీద్యార్భిని విద్యారులకు మనదేశ గత రాజకీయ 
చరితును నేటి చరితను తెలునుకొనుటకేగాక వారిలో దేశభక్తిని, 
జాతీయతను ఈ గంధము ఎంతగానో పేరేవించగలదనుటలో అశ్యుకి 
లేదు. 


నిజానికి గత, వర్కమాన నర్వార్‌ గౌతులచ్చన్నగారి అరవ్నె 
ఏండ్ల రాజకీయ చరితను తెలిపే ఈ గ్రంథము పతి ఒకరు చదువ 
వలనీనది, పుతి ఒక గుంథాలయమున  ఉండవలనసీనదనీ నా 
అభిీవుయము- ఈగుంథమునకు వనీద్వ రచయిత జానవీఠ అవార్వు 
గృువీత, వెస్‌చాన్‌నలర్‌ శ్రీ నారాయణరెడ్కిగారు తొలీ వలుకును 
నమకూరున్తూ లచ్చన్నగారి జీవీతనీకిదొక నీలువెత్కు అద్వముగా 
ఉండగలదని చెప్పడం ఈ  గంథపాొశన్వ్యమును ఎంతగానో 
ఇనుమడింప చేన్వున్నది- 


ఆంధివుదేశ్‌లో వనీద్వనడనీన నమకాలీన రాజకీయనాయకుని 
జీవిత చరితను తెలివీన ఈ గ్రంధము నిజానికి జనసామానన్యమెలంరికి 
లచ్చన్న చేసిన సేవలు తెలీయపరచడమేగాక మా ఆంధుల 
గొప్పతనాన్ని, ఉద్యమశకినీ, రాజకీయ జొన్నత్యాన్ని పతి ఒకరికి 
వీశదవరచేదిగా రచించిన కవి వంగపండు అప్పలస్వామీ గారిని మరొక 
మారు అభీనందినున్నాను* ఐబలవాన వర్యాలో» సామాజిక న్పృవాను, 
యువతరంలో రాజకీయ  చ్నెతన్యాన్న్‌, నంనఒరణలోో  వీవువ 
భావోదేకాన్న్‌ ఎంతగానో మన కండించిన నర్వార్‌ గౌతు లచ్చన్నగారి 
జీవత చరిత) జనాదరణ కలిగి వుజలందరికి ఉవకరించగలదన్నది నా 
నమ్మకం, ఆత్మవశ్వానం = 


గా 
క. రశ కయ 


(కె-రోశయ్య) 
ఆర్కెక, విద్యుచ్చక్కి మరయు ఉన్నతవిద్యాశాభామాత్యులు, 


పొాచగాబాదు , 
తేదీ. 2-3-1990: 


సర్దార్‌ గౌతులచృన్న జీవిత చరిత్ర 
(se co ఆ 


పరిచయం 
(రచయితగా నామాట 


ఇది సర్దార్‌ గౌతు లచ్చన్నగారి జీవిత కథ. లచ్చన్నగారు ఒకనాటి స్వాతంత్ర్య 
సమరయోధులు. నేటి సమకాలీన రాజకీయ నాయకులు. ఎస్టేట్‌ రైతాంగం 
పోరాటాన్ని ఉత్తరాంధ్రలో నడిపిన రైతోధ్యమ నాయకుడు. మన ఆంధ్రరాష్ట్ర మాజీ 
మంత్రి వర్యులు. పలుమార్లు మన శాసనసభకు (శ్రీకాకుళం జిల్లా సోంపేట 
నియోజక వర్గం నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధి. పేరెన్నికగన్న (ప్రతీపక్ష రాజకీయ 
పార్టీ నాయకుడు. నేటికి ఒక రాష్ట్ర రాజకీయ పార్టీ నాయకునిగా మనగలుగు 
తున్నారు. ఎనలేని కీర్తిప్రతిష్టలార్టించిన. బలహీన వర్గాల ప్రజల నాయకుడు. 
వయోభారం తన మీద పడుతున్నా లెక్క పెట్టక నిస్వార్ధంగా నిరంతరం ప్రజాసేవ 
లోనే ఉన్న లచ్చన్న ముందు తరాలవారికి మార్గదర్శి. 


నేటికి 60ఏండ్లనాటి పరిస్థితి- రాజకీయంగా బలహీన వర్గాలవారిని అదమాయిం 
చడం, ఆర్థికంగా వెనుకబడిన వారిని దోచుకోవడం, సాంఘికంగా అల్పులైన వారిని 
అణగ ద్రిక్కడం నిత్యం జరిగేది. గౌతు లచ్చన్న రాజకీయ, ఆర్థిక, సాంఘిక 
హక్కుల సాధనకై పోరాటం సాగించిన, సాగిస్తున్న, సాగించగల రాజకీయవేత్త 
లచ్చన్న. 

ఉత్తమ జీవిత చరిత్రలో ఆ వ్యక్తి భావాలు, స్వభావాలు, ప్రభావాలు వాస్తవ 
చిత్రణలో ఉండాలి. వ్యక్తిత్వ పరిశీలన జీవిత చరిత్రకు జీవం వంటిది. లచ్చన్నగారు 
తను పుట్టిపెరిగిన ఆనాటి సామాజిక పదఘట్టనలకు తట్టుకొని అట్టడుగునుండి 
అణగ॥ద్రొక్కబడిన కులాలనుండి పుస్టైడి ఆశలతో ప్రభవించిన వారు లచ్చన్న. 
వారు ఆశించనదేమిటి, పొందినదేమిటి, సాధించినదేమిటి. 


ఎందరో మహానుభావులు అందరికి నా వందనాలు. అయిన ఏ కొందరి 
జీవితాలనే మనమేల సందర్శించాలి- సమాజాన్ని ఉత్తేజ పరిచి ప్రజలను వైతన్యమొన 
రించే వ్యక్తియొక్క జీవిత చరిత్ర సమకాలీన చరిత్రకు అన్నివిధాలా అడ్డంగా నిలిచి 
ఎంతో విలువైన సమాచారాన్ని చదువరులకు, పరిశోధకులకు, జనావళికి అంది 
స్తుంది. 

ఉత్తరాంధ్రలో జన్మించిన సర్దార్‌ గౌతు లచ్చన్న రాజకీయ జీవిత చరిత్ర 
60ఏండ్ల సుధీర్హ దివ్య రాజకీయ సాంఘిక సేవా చరిత్ర గలది. తన కాలమునాటి 


XVI 


సాంఘిక, ఆర్దిక, రాజకీయ స్టితిగుతుల అవగాహనకు ఎంతగానో తోడ్చడగలదు. 
అందువలననే ఏదేశపు సాహిత్యంలోనైనా ఆ దేశానికి చెందిన ప్రముఖ వ్యక్తుల జీవిత 
చరిత్రలు ప్రత్యేకమైన స్థానం వహిస్తాయి. నిత్యం పరిణామానికి లోనైన సమాజంలో 
ప్రామాణికతను నిర్లెశించగలిగిందేమిటి? దేశ కాలమాన పరిస్తితులననుసరించి 
(ప్రజాసొలభ్యాన్ని దృష్టిలో నిడుకొని రాజకీయ విధానాలను తగిన వ్యూహం 
ఎత్తుగడలతో రూపొందించు కోవాలి. అయితే సిద్దాంత ప్రామాణికతకు కట్టువడిన 
రీతిని ఏ ఒకరు కాదనలేరు. మానసిక పరిపక్వస్టితి లోపించిన- సిద్దాంత అవగాహన 
కొరవడిన- లేకున్న పిడువాదాన్ని పట్టుకొని (వేలాడిన తుదకు మనకు మిగిలేది 
వాదము- ప్రతివాదము- సమన్వయ విధానంలో తప్పటడుగు వేయక తప్పుదు. 


సమాజం-వ్యక్తి సమాజాన్ని విడిచి మనం పరుగెత్తిన అదే స్థాయిలో మనల్ని 
సంఘం అందుకోలేక పోవచ్చు. సమాజాన్ని ఎదురు తిరిగి నడిచిన సంఘం 
(ప్రతీకారంతో ఎదురు తిరిగవచ్చు. సమాజాన్ని విడువక సంఘం తిరగబడక 
సమకాలీన సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. సంస్కరించాలి. నేడు కులాల 
నిర్మూలన జరగక పోయినా కులాల మధ్యగల గీతలు చెరిగి పోతున్నాయి. 
లేమితనం, వెనుకబడిన తనం ఇంకా మన సమాజమున గల వ్యక్తులలో ఉన్నా- ఏ 
ఒక వ్యక్తిని నేడు వారికున్న సంపద అధికారాలను బట్టి గొప్పవానిగా భావించే 
పరిస్తితి నేడు లేదు. అందువలననే దేశంలో కోటికిపడగెత్తిన వారిని ప్రజలు 
పట్టించుకోరు, స్పరించరు. అయితే తనకోసం పాటుపడే వ్యక్తి ఏ స్టితిగతులలో 
ఉన్నా ప్రజలాతనని ఆరాధిస్తారు. రాజకీయ నాయకులు రాణించడానికి ఇదే 
కారణం. చైతన్యం అంతగాలేని సమాజమున పుట్టి ఆ సమాజాన్ని ముందుకు 
నడిపిన వ్యక్తి లచ్చన్నకు ఆనాడున్నదేమి? అందువలననే తనకు ఆనాటి. సమాజానికి 
ఘర్షణ అనివార్యమైంది. అయితే అందులో జయించినవాడే గొప్పవాడు. చైతన్యవంత 
మైన సమాజం వ్యక్తిని ముందుకు నడిపించ గలదంటారు కొందరు. అయితే 
మరికొందరు చైతన్యం పొందిన వ్యక్తులే, చైతన్యంలేని సమాజాన్ని ముందుకు 
నడపగలదంటారు. లచ్చన్నగారు ఈ రెండవ కోవకు చెందినవారు. తన జన్మ 
యొక్క ప్రయోజనం స్వార్షంకాక, లోక కళ్యాణార్హమని భావించాలి. తన ఆలోచనా 
ధోరణిని, సరణిని వ్యక్తిపరంగా గాక, స్వార్థపరంగా గాక సామాజికాభ్యుదయం వైపు 
మరలించగలిగితేనే వారిని సమాజం గొప్పవారిగా భావిస్తుంది. అందువలననే 
““లోకాను[గ్రహ ఏవైయసో హేతుసే జన్మకర్మణణ' అని చెప్పబడింది. 

సర్దార్‌ గౌతు లచ్చన్న బడుగువర్గాల రాజకీయ మేధావి. లచ్చన్నగారి జీవిత 
చరిత్ర బడుగువర్గాల బాధల గక తష గక ఊదకగాగ [గ గాణకీదాగాగను 


దరిత్ర-ఉధ్యమభరితం లచ్చన్న చరితం. లచ్చన్నగారి జీవితం భావితరాలకెల్ల 
(ప్రభావితం. 


నిత్యం సాగరములా గంభీరంలా కన్చించినా- అట్టడుగు ప్రజలనాధుకోవాలన్న 
అంతర్మదనంలో నిమగ్నమై ఉంటారు. తన జీవితంలో తనకెదురైనవి పూలబా 
టలు కావు. దాటుకుంటూ పోవాలి. ముళ్లపాదల తూట్లు తప్పవు. సునాయాశంగా 
(బతికే తెరవుకాదు. నిత్యజీవన సామాజిక సమస్యల విషవలయంలో సా పర్లసూరిత 
రాజకీయ (ప్రయోజనాలను ఆశిస్తున్నవారిని ఎదిరించాలి. ఆనాడు రైతుల్ని పీల్ఫిపిప్పి 
చేస్తున్న జమీందారీలను ప్రతిఘటించాలి. లచ్చన్నగారిలో గల దేశభక్తియావేశ 
పూరితాభిలాష ఓడి పలాయనం చిత్తగించే పరిస్టితి ఏనాడు రాలేదు. ఫలితమంది 
తీరాలన్న పట్టుగల స్వరూపం. ధీరులై వెనుకదారులెదికే రకం కాదు. 


తన రాజకీయ జీవిత చరిత్రలో అధికార వ్యామోహ ఉపేక్షతప్పించి పదవులనధి 
స్టించి తీరాలన్న ఆశక్తే కనపడదు. సుఖసంతోషాలతో జీవితాన్ని నెట్టుకొని 
పోవాలన్న మనస్తత్వం గాక-బ్రతుకును బలహీన వర్గాల సంకేమానికై నిత్య 
ప్రయోగాత్మకంగా నిలపటంలోనే ఆశక్తి తన రాజకీయ జీవితంలో లభించిన 
పదవులకు -పదవులకు ఉప్పాంగనూ లేదు, అవి తననుండి దూరమైనపుడు 
క్రుంగనూ లేదు. స్లీత ప్రజ్జుడు లచ్చన్న. తిరుగులేని బలహీన వర్గాల ప్రజా 
నాయకుడు లచ్చన్న. 

ప్రజలందరూ బాగుపడి తీరాలని కోరుకుంటూనే- బడుగువర్గాలకు ప్రభుత్వం 
తప్పక ప్రత్యేక సదుపాయాల్ని కల్పించాలని వాదిస్తున్న ప్రజానాయకుడు. బలహీన 
వర్గాల (ప్రజాసంకేమ రాజకీయ పరిజ్ఞాన జ్ఞాన బాండాగారం సర్ధార్‌ లచ్చన్న. 
నిజానికి సర్దార్‌ గౌతు లచ్చన్న ఒక “వ్యక్తికాదు. ఒక సంస్థ ఒక ఉద్యమం, ఒక 
విస్లవానికి (ప్రతీక. సమకాలీన రాజకీయ సామాజిక చైతన్యకర దీపిక లచ్చన్న. 


పడకకుర్చీ రాజకీయ పీఠాన్ని (బద్దలుకొట్టి జనంలోకి జొరపడి సామాన్య 
కార్యకర్తయై ఉత్తరాంధ్రలో ఊరూర తిరిగి పల్లె రైతాంగంలో విష్ణవాన్ని స్పందింప 
జేసి అసామాన్య రాజకీయ నాయకునిగా అవతరించినవాడు లచ్చన్న. గాలికి 
ఎగిరివచ్చి రాజకీయాలలో ఒకేగంతు చేసి గద్దెనెక్కినవాడు కాదు లచ్చన్న. గతంలో 
స్వాతంత్ర్య పోరాటంలో రైతుకూలీ (ప్రజోధ్యమాలలో పాల్గొన్న ప్రజానాయకుడు 
అనిపించుకొన్నవాడు. 


తెల్లదొరలానాడు వల్లుగుళ్లను చేసి- జైల్లల్లో దోచిన జడియలేదే 
భూములపై హక్కు బుగతవి కావని పోరాడె-తనకేమి భూమిలేదే 
రైతోధ్యమాలను రాణించతలపడె-పాడిపంటలు తన పంచలేవే 
రాజ సంస్థానాల రద్దవ గద్దించె-పుడమి గొప్పోళ్లింట పుట్టలేదె 

అరువదేండ్డుగ- రాజకీయాలు నడిపి 

కూలినాలి జనాలను కూడదీసి 

ఉద్దరించెన యువతకు ““ఊతి” అనగ 

ఉత్తరాంధ్రకు లచ్చన్న “ఊపిరి” రనగ 


మూర్చ దురాచార, దుర్మార్గ సాంప్రదాయాల కారు చీకట్టు కమ్మిన కాలంలో, 
అగాధాలకు దిగజారి, అజ్ఞానాంధకారంలో బడుగువర్గాల ప్రజలు కొట్టుమిట్టాడు 
తున్న సమయంలో వారికి వెలుగు రేఖలనిచ్చిన రాజకీయ విజ్ఞాని లచ్చన్న. ఆనాడు, 
ఈనాడు, ఏనాడు లచ్చన్నగారు ఆలోచించేది అణగారిని ప్రజలు జొన్నత్యానికి- ప్ర 
జావాణిని నిన్న మొన్నటి వరకు శాసనసభ బైట-లోన వినిపించిన లచ్చన్న నేటికి 
ఒక తనపై వయోభారం పడుతున్నా ఒక రాజకీయ పార్టీనేతగా బడుగువర్గాలు 


బాగుపడ వారి బానిస సంకెళ్లను తెంచ ధీక్షాకంకణ ధారియై రాజకీయ విజయ 
దుందుబిని (మోగిస్తూనే ఉన్నారు. 


రైతురంగా కిసాన్‌ ఉద్యమం తనకు ఊపిరికాగా పలెపల్లైను తిరిగి జమిదారులను 
ఎదిరించినవాడు దేశ స్వాతంత్ర్య సముపార్టనలో మూడు మారులు చెరసాలలో 
(మగ్గిన దేశభక్తుడు. బడుగువర్గాల బుజంతట్టి పెత్తందారులపై ధ్వజమెత్తిన విప్లవ 
మూర్తి తక్కువ కులాల వారిని వెక్కిరిస్తూ వస్తున్న పరమ ఛాందస ముఠాలను 
పగడ్చందీగా ఎదిరించి సేవర్లులతో వారు సరిసమానులని ఆచరణలో జూపిన 
ఆదర్శమూర్తి రైతుబాందవుడు-- రాజకీయ నాయకుడు- రైతుకూలీ ప్రజోద్యమ 
నిర్మాత అయిన ఎన్‌.జి. రంగా అనుచరునిగా చేరి సహచరుని స్థాయిని సంపాదించు 
కున్న రైతోద్యమ నాయకుడు. ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో ప్రజల కష్టాలను 
'ప్రస్పుట పరచి ప్రభుత్వాన్ని దద్దరిల్లజేసిన ఉపన్యాసకుడు. మంత్రిగా కొద్దికాలమే 
పనిచేసిన పలువురు మెచ్చే సంస్కరణలను ప్రవేశపెట్టిన ప్రజా శ్రేయోభిలాషి 
'ప్రజాభిమాని, ప్రజల మనిషి 

స్వాతంత్ర సమరంలో పాల్తొని 1951 వరకు సుద్ద కాంగ్రెన్‌వాదిగా మనగలిగిన 
జాతీయవాది, గాంధేయవాది అనాటి రాష్ట్ర కాంగ్రెన్‌ ఉపకార్యదర్శి. రైతుకూలీ 
(ప్రజారాజ్య స్థాపన చేయాలన్న ప్రా. ఆచార్య రంగాజీతో చేయికలిపి రైతుకూలీ 
(ప్రజారాజ్య సిద్దాంతాన్ని అమలపరచ దలచిన ఒకనాటి కృషికరలోక పార్టీ రాష్ట్ర నేత. 


XX 


క్రికి స్వేచ్చ, స్వంత ఆస్తి లేనిదే మనుగడకు అర్హంలేదన్న [ప్రసిద్ద మేధావి 
జగోపాలాచారి నాయకత్వమున నడిచిన ఒకనాటి రాష్ట్ర స్వతంత్ర పార్టీ నాయ 
డు. దేశానికి ఎన్నుముక రైతన్నే అన్న నినాదంతో ముందుకు వచ్చిన నాటి 
ృర్టీయ చరణ్‌సింగ్‌ స్థాపించిన ఒకనాటి లోక్‌దళ్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు. 
'షలిస్టు సమాజ స్థాపనకై లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌, పిలుపుపై ఏర్పాడి అలనాడు 
నతాపార్టీ రాష్ట్ర నాయకత్వ ప్రధాన రాజకీయ భాగస్వామి. పల్లెభారతిని ఉద్దరించ 
)మే తన లక్ష్యంగా, ధ్యేయంగా ప్రకటిస్తూ వస్తున్న భారతదేశ జనతాదళ్‌ పార్టీ 
లుపు మేరకు నేడు రాష్ట్ర జనతాదళ్‌ నాయకులుగా మనగలుకుతున్న 
ఏజాభిమాని, 


కేవలం పదవీకాంక్ష అవకాశవాదం, స్వీయ(ప్రయోజనాలే తన ధ్యేయమైతే 
'చ్చన్న (ప్రజలనుద్దరించ వివిధ పార్టీలలో మనగలగ నవసరం లేదు. ఏ ఒక అధికార 
గార్టీలోనో తను స్థిరంగా ఉండాలన్న ఉండగలరు, వివిధ అధికార పదవులనందగ 
రు. అయితే లచ్చన్న లక్ష్యం పదవీ అధికారలనందుట కాదు. దోపిడీదారుల 
వుండి బలహీన వర్గాల ఎలా ఉద్దరించాలన్న పట్టుదలాధీక్షతో విరామమెరుగక నేటికీ 
ఒక రాజకీయ నాయకునిగా (ప్రకాశిస్తున్న మహోన్న వ్యక్తి సర్దార్‌ గౌతు లచ్చన్న. 

ఇటువంటి వ్యక్తి రాజకీయ జీవిత చరిత్రను లికించటం సులభకరమైన విషయం 
కాదన్నది నాకు తెలుసు. రాగద్వేషాలకతీతంగా రచయిత నిలిచిన గాని ప్రయత్నం 
సిద్దించదు. పరిణామక్రమంగా, పరిశుద్దాత్మకంగా సత్య(పేరితమై సుబోధకంగా 
రచన కొనసాగాలి. సులభతరమైన తెలుగు పదజాలంతూ, అవగాహనతో భావాల 
వెలుగుతో రచన ఏర్పడాలి. రచయితకు లచ్చన్నగారితో పూర్వపరిచయం లేకున్న 
అతని గత రాజకీయ జీవిత గాధాసప్తసతిని కనీ వినీ ఉన్నవారు. సుమారు 60 
ఏండ్లు రాజకీయాలలో నిర్మాణాత్మక పాత్ర వహించిన లచ్చన్న జీవిత చరిత్ర 
బలహీన వర్గాల బాంధవునిగా ఆతనికి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టగలదు. ఆతని 
జీవిత చరిత్ర ఉద్యమాల ఊపిరిగా ఉంటుంది. లచ్చన్న జీవితాన్ని బహుముకంగా 
పరిశీలించాను. నా భావన మేరకు వివరించాను. నా భావనలో, అంశనాలో, 
సన్నివేశాల నిర్ణయాల్లో, అభిప్రాయ (ప్రకటనల్లో ఏవైనా లోపాలున్న అవన్ని 
రచయితకే పరిమితమవుతాయి తప్పించి కథానాయకునికి చెందినవిగా ఉండవు. ఏ 
ఒకరైనా నాయీ రచనపై ఏ విషయం తెల్పదలిచినా తప్పక వాటిని స్వీకరించి 
అందలి తప్పాప్పులను సహృదయంతో స్వీకరించ గలను. 


సాహితీ రూపం పొందినంత మాత్రాన [గ్రంథాల్లో ఒక కథగా అల్లిన కారణంగా 
ఏ ఒక వ్యక్తి చరిత్రలో గొప్పతనం సంపాదిస్తాడని కాదు. అయితే గొప్పతనం గల 


XX 


వ్యక్తుల జీవితాలను లిఖిత పరచి, భద్రం చేస్తే అది భవిష్యత్‌ మానవాళికి 
మార్గదర్శకంగా ఉండగలదనుటలో విప్రపత్తిలేదు. అయితే లిఖించబడకున్న చరి 
'త్రలో వ్యక్తుల ఘనకార్యలు కలకాలం నిలిచి మనగలగలేవా? అసంభవం! ఎంతటి 
కీర్తిపతిష్టలను ఆర్టించినా, ఎంతటి ప్రజోపకారియైనా ఆతని చరిత్రను [గ్రంథస్తం 
చేయనిదే శాశ్వతంగా ఈ జగతిలో నిలిచి ఉండదనటానికి “మున జన జ్ఞాపక 
శక్తి” తక్కువగా ఉండుటయే కారణం. దశావతారాలు ఒకే దేవుని, ఒకే స్థాయి 
(ప్రతిరూపాలని మనం భావించినా పౌరాణిక యుగంలో రామావతారినికున్న (ప్రాధా 
న్యత (ప్రచారం ఏ అవతారానికి లభించలేదు. కారణం తేటతెల్లమే. మహాకవి వాల్మీకి 
సృష్టించిన రామాయణ కావ్యమే. ఇక చారిత్రక యుగంలో ఎందరో సామ్రాజ్యాధిప 
తులు ఈ ధరణినేలినా వారందరూ మరుగున పడినారు. (శ్రీకృష్ణదేవరాయలు 
అందరికన్న చిరకీర్తిప్రతిష్టలను ఆర్జించిన వారుగా నేటికి పరిగణింపబడుతున్నారు. 
కారణం విదితమే అతని ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలు. 


ఊరు పేరుతో ప్రతిఒకరు జన్మించినా-తన స్వార్ధం, తన [బ్రతుకు తప్ప ఇతరుల 
మంచిచెడులను పట్టించుకొనకున్న తన తదనంతరం తన పేరును మర్చిపోతుంది. 
తన కుటుంబమే తన పేరును విస్మరిస్తుంది. అందుకే పోతన తన భాగవతంలో 
“కారే రాజులు రాజ్యముల్‌ గెలవరే గర్వోన్నతిన్‌ చెందరే-వారేరి-సిరి మూటగట్టు 
కుని పోవంజాలిరే-ఇంతకున్‌ భూమిపై పేరైనన్‌ గలదే?” అని ప్రశ్నించారు. 


'ప్రజానాయకులు సర్దార్‌ గౌతు లచ్చన్న విశాఖపట్నంలో నివసిస్తూ ఉక్కు 
నగరానికి సమీపమున గల నేను నివసిస్తున్న పెందుర్తిలో గల నా స్వగృహమునకు 
విచ్చేసి “అప్పలస్వామి ఆచార్యా-ఆర్య మీరు ప్రజల కథ రాసిరని వింటి ప్రజల 
కొరకు అరువరేంధ్లుగాజీవితమంకితమయెనాదు కథ రాయబూనుట న్యాయము 
కదా?” అని “ అడిగినంతనే ఆశ్చర్యమావరించ-రెండు చేతులు జోడించి 
దండమిడుతు అంత భాగ్యమా నాకు మహానుభావా! సచరిత్రుని కథ జన్మ సార్ధకమేగ 
రాజకీయాలను నడిపించు రాజు కథను వెనుకబడిన జనావళి వెలుగు కథను, 
బడుగువర్గాలు విలసిల్లీ బ్రతుకు కథను, గౌతు లచ్చన్న ఖ్యాతికి తగిన కథను. 
అంతటి జొన్నత్యం గల వ్యక్తియొక్క జీవిత చరితను లికించ సిడ్డపదితిని. ఏ పార్టీకి 
చెందన వారైతేనేమి, ఆ పార్టీ సిద్దాంతమేదైతే నేమి భారత రాజ్యాంగ పరిదికి లోబడి 
స్వేచ్చా సమానత్వాలను, శాంతియుత సహజీవనాలను ఆదర్శంగా గల ఏ ఒక 
సిర్దాంతమైన మనకు ఆదరణీయమే. (ప్రజాస్వామ్యం, సామ్యవాదం, జాతీయత, 
లౌకికవాదం మవక కావాలి. మట్టిపాలైన వెట్టిచాకిరీ బ్రతుకులను, రైతుకూలీలను, 
వెమకబడిన హరిజన గిరిజనులను బుజం తట్టి ఉద్యమాలను నడిపి ఎవరికి 


XAXIl 


లచ్చన్నగారెందులోను తీసిపోరని దున్నేవానిదే భూమని, కష్టించే వానిదే ఫలితమని, 
కులాలు వర్ణాలు కూడనవని (ప్రబోధించిన మహనీయుని చరిత్రకు (శ్రీకారం 
చుట్టితిని. 


పలుమార్లు మన అంధ్ర శాసనసభలోన- ప్రజల కష్టాలను పలికెనెవరు 
తెగునాటను నాడు వెలుగిచ్చు మంత్రివై-నలుదికలు కాంతిని బంపె నెవరు 
ప్రతిపక్ష నాయక పదవిని చేపట్టి-ప్రభుతను గద్దించు 'ప్రముఖుడెవరు 
బలహీన వర్గాలు బాగ్రై వెలుగొంద సభలు సమ్మేళనల్‌ జరిపెనెవరు 

నాడు నేడును చూడ ఏనాడు కూడ 

బడుగువర్గాల (ప్రజలనే బాగుచేసె 

వెనుకబడిన కులాలకోవెలుగు నివ్వ 

నీదు కథరాసి మెప్పింతు నిఖిల జగతి 


గౌతు లచ్చనగారితో పరిచయ భాగ్యం రచయితకు దలిమిలా ఏర్పడినదే తప్ప 
మొదటినుండి నున్నది కాదు. అందువలన ఇది యాదృచ్చకంకానేరదు. ఉద్దేశ్యపూ 
ర్వకమే. దైవ నిర్ణయమే. దైవనిర్లయానికి ఏనాడు (ప్రతిరూపంగా నిలువగల 
““పజాత్మ నాకిడిన ఆదేశంగా భావిస్తు తన కథను రచించాను. విశ్వ విజ్ఞాన 
తేజస్సులో ప్రజాచైతన్యం ఒక కరదీపికగా వెలుగొందాలన్న దానికిదొక ప్రతిరూపం. 


కొందరు జన్మతః అధికులని, మరికొందరు పుట్టుకతోనే అల్బులని విడదీసి 40 
ఏండ్ల [క్రిందట బాహటంగా ప్రచారంచేసే సామాజిక దౌర్భాగ్యపు విధానలపై 
ధ్వజమెత్తినవారు సర్దార్‌ గౌతు లచ్చన్న. (ప్రజారాజ్యములో ప్రతిఒకరు పరిపాలనక, 
ర్హులని స్వాభావాధిక్యతను కొందరే కల్గియుందురన్న గుడ్డినమ్మకాన్ని నడ్డివిరగొట్ట 
నవాడు సర్దార్‌ గౌతు లచ్చన్న. నడివీధిలో నడిచి నలుగురిలో తన్గొకడనని ' 
'ప్రజోద్యమాలను, రైతోద్యమాలను నడిపినవాడు లచ్చన్న. 


గీతాకారుడు సిరిసంపదలు నీతి, విజయము ఎచట నుండగలవో భగవద్గీత 
ముగింపు శ్లోకంలో తెలిపాడు. 
“యత్ర యోగీశ్వరః కృష్ణో-యటత్ర పార్టో ధనుర్హరః 
తత్ర (శ్రీ) ర్విజియో ర్ఫూతి(ర్రువర్నీ తిర్మతిర్మమః 

పారమార్షిక విషయాలను, ఆధ్యాత్మిక జొన్నత్యాన్ని బోధించనదే గీత. కృష్ణుడు 
గాక, యోగీశ్వరుడైన కృష్ణుడు. అర్జునుడు గాక ధనుర్జ్హారియైన అర్జునుడు ఎచట 
ఉందురో అచటనే సిరిసంపదలుండగలవని వక్కాణించినది. ఒకరు యోగ మనస్త 
త్వానికి సంకేతం. వేరొకరు కర్తవ్య నిర్వహణకు చిహ్నం. అందువలన .ఏ ఒకరిలో 


ఎటట! 


ఈయోగ మనస్తత్వం, కర్తవ్య నిర్వహణ ఉండునో వారు తప్పక సిరి సంపదలను 
విజయాలను అందగలరని ఆశ్వీర్వదిస్తూ తన ముగింపు వాక్యములో గీత పలికింది. 
సర్దార్‌ గౌతు లచ్చన్నగారిలో పై' తెల్పిన ఇరువురి యొక్క సంకేతము, చిహ్న 
మును చూడగలము. రాజకీయాలను నడిపి నేటికి యోగ మనస్తత్వం గల 
(శ్రీకృష్ణునిగా ధనుర్దారియైన అర్జునునిగా తన జీవిత అక్యసాధనలో ముందడుగే 
స్తున్న స్వాతం త్రోద్యమ యోధునికి, రైతోద్యమ సారధికి, బలహీన వర్గాల ప్రజా 
నాయకునికి ఆ (శ్రీకృష్ణ పరమాత్మ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాధించాలని 
మనసారా అభిలషిస్తూ నాయీ (గ్రంథ రచనకు ఉపక్రమిస్తున్నాను. 


రచయిత 
వంగపండు అప ఎలనా నవమి 
పార్వతీపురం 


అసతోమా సద్గమయ 
తమసోమా జ్యోతిరమయ 
మృత్యోర్మా అమృతంగమయ 


Pendurthi, 
Dt.10-5-1989. 
From . 
V. Appalaswamy, M.A.(Double),B.Ed., 
Principal, 
Govt.Junior College, 
Pendurthi, Visakhapatnam. 


To 

Sardar Gouthu Latchanna, 
Freedom Fighter, 
25-9-11, Rajavari Street, 
Visakhapatnam-530 001. 


Respected Sri, 

On my request dated.26-11-88 made to the Government of A.P. Iam 
happy to inform you that the benevolent Government of A.P., represented 
by its Secretary, Education Department (IEI) has kind enough accord 
permission to me to write a book of your life history in view of your 
historical participation in freedom struggle, as I feel that your life history 
will be an assert and guidance to the future generation got only to the 
people of Andhra Pradesh but also to the people of our country in general. 


While according permission, the Government of A.P. in their Memora- 
ndum No.850/IE-1 /891-Edn., Dt2nd May, 1989, (Copy enclosed), has 
kind enough to mention that the author (i.e) myself has to complete the 
book without deterrnental to my normal duties as principal and subject 
to the conditions indicated in the para 5 of the above said Mernorandum 
and also under rule 13 of A.P.C.S.(Conduct Service Rules, 1974). In 
accordance with this condition I am obliged to have personal interviews 
urgently with your good-self only on Sundays and other public holidays. 


May I therefore request you to kindly permit me to write a book on 
your life history and let me know your time during Sundays and other 
public holidays to facilitate me to meet you in person at your residence 
or at any place convenient to you, as Visakhapatnam is only 8 KM. from 
Pendurthi. 


A waiting for your kind reply at the earliest. 


With regards, 
\ Yours Sincerely, 


Er 


J 





XXV 


Sardar Gouthu Latchanna Freedom Fighter & Ex-Minister (A.P) 
25-9-11, Rajavari 50660 Visakhapatnam-530 001, 

31-A, Old M.L.A. Guest House Hyderabad-500 178) 
Phone: 61648 Phone: 242299 


Date. 12-5-1989 


To 

Sri V. Appala Swamy,M.A(Double),B.Ed., 
Principal, 

Govt. Junior College, 

Pendurthi, 

Visakhapatnam. 


Dear Sri Applaswamy garu, Namaste. 


Ref: Your letter dated.10-5-89 with regard to write a book 
on my life history. 


Thanks for your kind letter cited above. I welcome your proposal 
to write a book of my life history, and I feel that it will be a privilege 
to me since I myself thinking of writing my biography. I will be 
available on all Sundays and on other public days at my above 
residence, . Visakhapatnam. I request you to give me a ring to my 
above telephone number: 61648, Visakhapatnam before you start 
from Pendurthi. 


Since 1 am in public life from 1930 Salt-Satyagraha (i.e) fifth 
nine years and above, I request you kindly 10 bare with me during 
your interviews, if 1 go into details on various aspects of my public 
life, as I feel that it may be necessary to write my life history in 
two parts (i.e) upto the attainment of freedom of our country as 
Ist part and as IInd part, on all the events that have taken place 
until now during post independence period of my public life. 


I trust you will kindly agree with my above suggestion. 


With regards, Yours sincerely, 


జో న్‌ ఎలో 
షష తో - టాం 
అ = ళ్‌ కె? లి డా న క్‌ 
ఆలే యమన్‌ 
జార్‌ 


GOVERNMENT OF ANDHRA PRADESH 
EDUCATION IE.1 DEPARTMENT 
Memorandum No.850/IE. 1/89- 1, Edn.Dated:2-5- 1989 


Sub: APES - Sri V. Appala Swamy, Principal, Govt.,Junior 
College, Pendurthi, Visakhapatnam District - Permit- 
ssion to wiite a book on the life history of Sri Gouthu 
Lachanna Freedom Fighter - Permission - Accorded. 


Ref: 1. From Sri V. Appalaswamy, కు Govt.Jr.College, 
Pendurti, representation dt.26-11-1988. 
2. From Sri G. జు Sundar Sivagi, M.L.A ir.dt.3-4-89. 
3. From the DHE Lr.Rc.No.1093/JC1-4/89, dt.5-4- 
89. 


Under rule 13 of A.P.C.S(Conduct) rules 1974, Government 
accord permission to Sri V. Appalaswamy, Principal, Government 
Junior College, Pendurthi, Visakhapatnam to write a book on the 
life history of Sri Gouthu Lachanna freedom fighter, without 
detrimental to his normal duties and subject to the conditions 
indicates in para 5 of the letter first cited. 


R.V. Vaidyanath Ayyar, 
Secretary to Government. 


To 
The Director of Higher Education,A.P. Hyderabad. 
Copy to the Regl.Jt. Director of Higher Education, Rajahmundry. 
Copy to Sri Syama Sunder Sivaji, MLA., MLA Quarters, Hyd. 
Copy to the individual through Director of Higher Education, Hyd. 
Copy to SF. 

Forwarded Ml order 


టా 
టారో 
= Section యం రం ficer. 


XXXVI 


శామిక-రైతాంగ- జనవిజ్ఞాన- పీఠం 


విశాఖపటు యం 
సుమనస్సు నమస్సాంజలి 


సర్దార్‌ గౌతులచ్చన్నగారి జీవిత చరిత్రను-భావి తరాలవారికి నిత్యనూతన 
రాజకీయ చైతన్య కరదీపికగా ప్రకాశించగలదన్న నమ్మకం- విశ్వాసంతో రచించమని 
ప్రసిద్దకవి- రచయిత- ప్రిన్సిపాల్‌ వంగపండు అప్పలస్వామి గారిని అర్జించితిమి. 


మా కోరిక మేరకు రచయితకు సర్దార్‌జీపై ఉన్న గౌరవ' (పేమాభిమానాల్ని 
పురస్కరించుకొని సుమారు ఒకటన్నర సంవత్సరాలు ఈమహత్తర బృహత్తర 
ప్రజాకార్య సాధనలో నిమగ్నమై తన విధిని తను నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే 
సాహిత్యం ద్వారా సమాజానికి సేవ చేయాలన్న సత్‌ సంకల్పంతో 80 ఏండ్ల 
లచ్చన్నగారి జీవిత చరిత్రను సుమారు 600 పేజీల (గ్రంథంగా తీర్చిదిద్ది నందుకు 
వారినెంతగానో మేమభినందిస్తున్నాం. ఇందుకు వారు మాకు నిత్య సన్మానితులు. 


సర్దార్‌ జీవిత చరిత్రను వెలుగులోనికి తెచ్చుటకు మాకు అన్నివిధాల ఆర్థిక-హా 
ర్హిక సహకార సద్భావాలందించి ఈ (గ్రంధ ముద్రణకు తోడ్పడిన వధాన్యులకు, 
శ్రేయోభిలాషులకు మా అభినందన పూర్వక నమస్కారములు. 


ఇంతటి మహత్తర (గ్రంథాన్ని వెలుగులోనికి తెచ్చిన ముద్రణాది పతులకు, 
డైరెక్టర్‌ ఆంధ్రయూనివర్చిటి (పెన్‌ వాల్తేరు వారికి, హైదరాబాద్‌ బ్యోతి(పెన్‌ 
అధిపతి మాన్య శ్రీ, దేవేంద్రనాథ్‌ గారికి, స్పీడ్‌ ప్రింట్‌ పార్టనర్‌ విజయవాడ 
గురుకృష్ణ గారికి మా కృతజ్ఞతలు. 


సెక్రటరీ 
10-4-90 శ్రామిక- రైతాంగ- జనవిజ్ఞాన- పీఠం 
విశాఖపటు షం విశాఖపట షం 


ఎంట! 


సర్దార్‌ గౌతు లచ్చన్న-జీవితచరిత్ర 
కృతజ్ఞతలు 


నేటికి 60 ఏండ్ల ప్రజారాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకుంటున్న సర్దార్‌ గౌతు 
లచ్చన్న జీవిత చరిత్రను వ్రాయడం 60 ఏండ్ల ఆంధ్ర రాష్ట్ర రాజకీయ, సాంఘిక, 
ఆర్థిక చరిత్రను తిలకించడమే అవుతుంది. ఇంతటి ఘనకార్యానికి రచనా వ్యాసంగా 
నికి నన్ను ప్రోత్సహించి తన జీవిత చరిత్రను పూస గ్రుచ్చినట్టుగ నాకు విశదపరచన 
సర్దార్‌ గౌతులచృన్నగారికి యావజీవితం కృతజ్ఞునిగా వుంటాను. 


వాగార్జాల వలె విడివడక జంటకవుల మాదిరి నడవడిలో, అభిప్రాయ (ప్రకట 
నలో, ఏకాత్మను అలవరచుకొని అపూర్వ సహోదరులవలె ఉత్తరాంధ్ర రాజకయా 
లలో |ప్రజాభిమానులనిపించుకొంటున్న నేటి స్వతంత్ర శాసనసభ్యులు గౌతు 
శ్యామసుందర శివాజీ, కింజరాపు ఎర్రన్నాయుడుగారు. ఒకరు (శ్రీకాకుళం బిల్టా 
సోంపేట నియోజక వర్గం నుండి ఎన్నికకాగా వేరొకరు ప్రక్కనేగల హరిశ్చంద్ర 
పురం నియోజక వర్గం నుండి గెలుపొందిన వారు. నాయీ (గంధ రచనకు 
అనుమతినిప్పించుటలో చూపిన శ్రద్దాశక్తులు, వెలుబుచ్చిన అభిప్రాయాలు నాపై 
వారికి గల (ప్రేమానురాగాలు నా జీవితంలో చిరస్మరణీయాలు. 


సరార్‌ గౌతులచ్చన్న జీవిత చరిత్రను లిథించుటకు దయతో “ఫర్మిషం?”' 
మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యాశాఖ వారిక నా మనః పూర్వక 
ప్రణామములు. సదరు ఆదేశాన్ని తమ ద్వారా నాకందించిన విద్యాశాఖ డైరెక్టర్‌ 
వారికి నా కృతజ్ఞతలు. ' 


ఈ |గ్రంధమునకు తొలిపలుకును సమకూర్చిన జ్ఞానపీఠ్‌ అవార్డు (గ్రహీత తెలుగు 
యూనివర్సిటి వైన్‌ ఛాన్సలర్‌, ఆధునిక సిసికవి, స్నిగ్ష కవితాసారధి డా. సి. 
నారాయణరెడ్డిగారికి-ఈ |గ్రంధముపై అభిప్రాయం వ్రాసి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ 
గౌరవ ఆర్దిక ఉన్నత విద్యాశాఖా మాత్యులు మాన్య,శ్రీ, కె. రోశయ్య గారికి 
ఇరువురికి నా మనః పూర్వక ధన్యవాదములను సమర్పిస్తున్నాను. 

పెందుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో లెక్సరర్లగా పనిచేస్తున్న చిరంజీవులు 
యన్‌. దామోదరరావు, పి. తాతారెడ్డి జి. నారాయణరావు మువ్వురు నాపై ఎంతో 
గౌరవాభిమానాలతో నా హితమాశించి (ప్రఖ్యాతి గాంచిన బలహీన వర్గాల ప్రజానాయ 
కుడు సర్దార్‌ గౌతులచ్చన్న గారితో నాకు పరిచయం చేసారు. నిజానికీమువ్వుర' 
నాలోని ఇచ్చాజ్ఞాన [క్రియాశక్తులను నాయీ రచనను చేపట్టడంలో పెంపాం/ 


XXX 


వారిగా భావిస్తూ వారికి నా అనురాగ ఆప్యాయతలను అందిస్తు సత్యం, శివం, 
సుందరం అంటూ ఆశీర్వదిస్తున్నాను. నాయీ రచనను కొనసాగించుటకు తన 
వంతు అభిమానాన్ని నాకందించిన ప్రియ శిష్యుడు, ఉత్తముడు చిరంజీవి సనపల 
పాండురంగారావు గారికి నా ఆశీస్సులు. 

నే వ్రాసిన బ్రహ్మ లిపికి ప్రాణప్రతిష్ట చేసి స్పష్టమైన రూపం కల్పించి నా వ్రాత 
ప్రతుల్ని వెలుగునిచ్చే రీతిని వ్రాసిపెట్టిన యం.ఏ. తెలుగు లిటరేచర్‌ పోష్టు 
గ్రాడియేట్‌ నా ప్రియమైన నా పెద్ద కూతురు (శ్రీమతి శ్యామనుందరం జయ శ్రీకి 
నా అభిమాన పూర్వకమైన ఆశీస్సులు. నేనింతటి స్రితికి రావటానికి ఆదినుండి 
ఒక కారణంగా నిలచి లోగడ నే వ్రాసిన ఎనో ఎ రచనలకు నేటి ఈ రచనకు ఊపిరి 
పట్టుగా నిలిచిన నా (శ్రీమతి అన ఎవూర్లకు నా (పేమాభిమానాల్ని అందిస్తునా ఎను. 

ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, అహరి ఎలు శ్రమించి పట్టుదల ధీక్షతో నాయీ 
(గ్రంధమును ముద్రించి వెనుకబడిన జనావళికే గాక ఎల్లరికి ఒక వెలుగును 
ప్రసాధించిన శ్రామిక రైతాంగ జనవిజ్ఞాన పీఠం విశాఖపట ఎం వారికి కృతజ్ఞాడను. 


1-7-89 రచయిత 
విశాఖపట్నం. వంగపండు అప్పులనా ధిమి. 


గొతు వంశ వృక్షం 


(శాఖోపశాఖలు) 


గౌతు బుడ్డయ్య 
(అంబుగం వాస్తవ్యులు) 





ee 
శే 


కృష్ణయ్య 
(బారువా వచ్చి స్థిరపడి పోయారు) 





కుమార్తె కుమోౌర్తె కుమోరుడు చిట్టేయ్య (లచ్చన్నగారి తండ్రి 
య బర్మా వెళ్లివచ్చినవారు 
భార్య రాజమ్మ) 





సత్యనారాయణ మహలక్ష్మి లచ్చన్న (భార్య యశోదమ్మ) 





శ్యామసుందర శివాజీ విజ్య క్కి) రూన్సీ సుశీల 
న భా 


“(1989 ఎన్నికైన శ్రీకాకుళం జిల్లా సోంపేట 
నియోజకవర్గ ఇండిపెండెంటు శాసనసభ్యులు) 








a చ ' రూన్చీ*+రామకృష్ణలు సుశీల+వాసుదేవులు 
శిరీష అనూరాధ 





ప్రసాద్‌ రాజు చంద్రశేఖర్‌ గాయత్రి 





సర్హార్‌ గౌతు లచన_ 
లా ఆ 0౧4 
జీవితచరిత్ర, 


అంకితం 


రైతాంగాన్ని బడుగు బలహీన వర్గాల బతుకుల్ని బాగుచేసిన-చేస్తున్న-చేయగల ' 
సర్దార్‌ గౌతు లచ్చన్నగారిని కడుపార కని పెంచి పోషించి వెనుకబడిన వర్గాలకు 
ఒక వెలుగును ప్రసాథించిన పుణ్యదంపతులకు 


ఒం 





రచయిత, 


సర్దార్‌ గౌతు లచ'న- 
అ ఈం 


(జీవితచరిత్ర 
ప్రథమ భాగము 


విషయ- సూచిక 


1వ 
2వ 
3వ 
4వ 
5వ 
6వ 
7వ 
రివ 
9వ 
10వ 
11వ 
12వ 
13వ 
14వ 
15వ 
16వ 
17వ 
18వ 
19వ 
20వ 
21వ 
22వ 
23వ 
24వ 
25వ 
26వ 
27వ 


(పకరణము- బడుగు వర్గాల బాంధవుడు 
ప్రకరణము- లచ్చన్నగారి కుటుంబం- పుట్టుపూర్వోత్తరాలు 
ప్రకరణము-లచ్చన్నగారి బాల్యం 
ప్రకరణము- లచ్చన్నగారి విద్యాభ్యాసం 
ప్రకరణము- ఉప్పొంగిన ఉత్తరకోస్తా 
(ప్రకరణము- ఉద్యమించిన- ఉత్తరాంధ్ర 
(ప్రకరణము- స్వరాజ్య సాధనదిశలో- లచ్చన్న 
(ప్రకరణము-చెజుసాలలో లచ్చన్న 
(ప్రకరణము- సత్యా(గహిగా- లచ్చన్న 
ప్రకరణము-మరల చెణసాలలో-లచ్చన్న 
(ప్రకరణము- స్థానిక హరిజనోద్యమం- లచ్చన్న 
(పకరణము-విష్టవ అరుణకిరణం- లచ్చన్న 
[పకరణము- గురుశిష్యులు- రంగా, లచ్చన ఎలు 
ప్రకరణము- జమీందారీల పుట్టుపూర్వోత్తరాలు 
ప్రకరణము-ఎప్టేటు రైతాంగం పోరాటాళ్లో-లచ్చన్న 
ప్రకరణము-కాం(గైన్‌ సోషలిస్టు-ఫోరం- లచ్చన్న 
ప్రకరణము- రైతురక్షణ మహాయా(త్ర- లచ్చన్న 
ప్రకరణము-ఆల్‌ ఇండియా కిసాన్‌ సభలో-లచ్చన్న 
ప్రకరణము-మందసా రైతుల పోరాటం-లచ్చన్న 
'ప్రకరణము- అండర్‌ [గ్రౌండ్‌ పోరంటం- లచ్చన్న 
'ప్రకరణము- పుల్లెల శ్యామసుందరం- లచ్చన్న 
ప్రకరణము-మూడవసారి రాజకీయ ఖైదీగా లచ్చన్న 
ప్రకరణము- రాజకీయ నాయకునిగా- లచ్చన్న 
ప్రకరణము- ఉద్యమ నిర్మాణకర్తగా- లచ్చన్న 
ప్రకరణము- లచ్చన్నగారి వైవాహిక జీవితం 
(ప్రకరణము-రాష్ట్రశ్రాసన సభ్యునిగా- లచ్చన్న 
ప్రకరణము-1920-40 వరకు తన జీవిత ప్రధాన ఘట్టాలు 
సమాప్తం. 


IOV 


-. బడుగువరాల బాంధవుడు 


శ్రీలు విలసిల్లిన భాగ్యసీమ మన “ఆంధ్రభూమి” ఆ తన సంస్కృతిని, 
చరితను ఉ తేజ పరచగలది మన “అంధ్ర పభో ఆతన కీ ర్తిపతిష్టల నలు 
చిశల వ్యాపింపజేయగలది మన “ఆంధ్రజ్యోతి” - ఆంధ్రుల చిరకాల వాంభితమైన 
అంధ రాష్ట్రము ఏర్పడితీరాలన్న (ప్రజాభిమతమును పలు విధాలుగా అనాటి 
ఆం(ధ్రవత్రికలు ప్రజావాణిని వి వినిపించాయి. చివరకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీ రాములు 
త్యాగ ఫలితంగా 1958 అక్షోబరు 1 వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. 


ఆంధ్రరాష్ట్ర తాత్కాలిక రాజధాని కర్నూలు. గవర్నర్‌ మాధవలాల్‌ 
చందూలాల్‌ తివేదీ, ఆం|ధ కేసరి టంగుటూరి |పకాశం ముఖ్యమంత్రిగా రాష్ట్ర 
మంత్రివర్గం ఏర్పడింది. ఉపముఖ్యమం|తి నీలం సంజీవరెడ్డి. 


అది 1855 నవంబరు నెల 7 వ తేదీ సుప్రభాత సమయము. ఆంధ్రరాష్ట్ర 
మంత్రివర్గ విస్తరణ జరగబోతున్న దినము. అట్టడుగునుండి పుట్టెడు ఆశలతో శ్రి 
అభ్యుదయంవైవ వు నడవివెళ్లటానికి తగిన రాజకీయశ క్రినిపుంజుకుని - (పజాశకిగా 
(పకాశిస్తూ-ఉద్యమాలకు “ఈపిరిపోసి, ఉ త్రరాంధ్రకే ఊపునిస్తూ లేచి, వెలుగు 
జూచిన, వెనకబడిన తనానికి-మంత్రివర్గంలో చేరమని ఆహ్వానలేఖ అందింది. 


తాత్కాలిక రాజధాని కర్నూలు శ క్రటేరియేట్‌ కార్యాలయంలో అతి 
నిరాడంబరంగా మంత్రివర్గ (పమాణస్వీకారం జరిగింది. |పకాశం పంతులు, 
సంజీవరెడ్డి, ఇతర కాం(గెస్‌ నాయకులు, (పతిపక్ష నేతల నమక్షాన సభాభవనమే 
ఒక వేదిక కాగా గవర్నర్‌ మాధవలాల్‌ చందూలాల్‌ తనన్గానంనుండి లేవి 
మంత్రివర్గంలో వేరబోతున్న రాజకీయనాయకుని పిలచి తదుపరి జరగవలసిన 
కార్యక్రమాల్ని (పకటించారు. 


ఇంతలో సభావేదికమెనున్న ఒక స్ఫుర చూపం లాల్చీ, పంచెకట్టు, కండువా, 
నల్లద్దాల కళ్ళజోడు, వేష్ణుకోటు ధరించి, మూ ర్రీభవిందీన అధికార రూపంలా, 
వెల్లివిరిసిన విపవభావాల సంకేతమై, పటిష్టమెన కొట్టొచ్చే శారీరక భీకర ఆకారం 
తసస్థానంనుండి గంభీరమైన వదనంతో తేది కండువా, కళ్ళజోడును సవరించు 
కుంటూ తనకు నిర్దేశించిన , ప్రానంలో నిలవి గవర్నరు (పమాణపత్రమును చదవగా 
రాష్ట్రమం త్రివర్ణంలో చేరబోతున్న అవ్య క్తి దాన్ని అనునరిస్తూ చదవడం జరిగింది. 
భారత రాజ్యాంగబద్ధంగా తను నడవగలనని (ప్రమాణస్వీకారం చేయడమైంది. 


2 


ఆ [ప్రమాణంచేస్తున్న రూపం, న్వరూపం ఎవరిదో కాదు--|పతిఘటనా 
(ప్రతిరూపంగా, బలహీనవరాల బలంగా, వెనుకబడిన వరాల వెలుగుగా, (ప్రజా 
ప్రతినిధిగా, _పజాభిమానిగా, ఉ_త్తరాంధ్రకే ఉ త్తేజాన్నిచ్చే శక్తిగా ఉంటూ 
వస్తున్న సర్దార్‌ గౌతు లచ్చన్నగారిది. ఆంధ్రుల చరిత్రను, సంస్కృతిని, 
అభ్యుదయాన్ని వరిరక్షించుకోవాలన్న తపనలో ఏర్పడిన ఆంధరాష్ట్ర మంతి 
వన్గమున లచ్బన్నగారు వ్యవసాయ - కార్మికశాఖామాత్యులుగా ఆనాడు (ప్రమాణ 
స్వీకారం చేసారు. ధీరోదాత్తుడు, బహుజన బాంధవుడని వేనోళ్ళ (ప్రజలచే పొగడ 
బడిన లచ్చన్న మంత్రిపదవి నధిష్టించగనే అట్టడుగునపడిన జాతి జనాలకు ఆశా 
జ్యోతి వెలిగింది. తరతరాల దాన్యంలో, వెట్టిచాకిరీ |బ్రతుకులతో జీవితాన్ని 
నెట్టుకుంటూ వస్తున్న రైతుకూలీ (ప్రజానీకంలో కాంతిరేఖలు వెల్లివిరిసాయి. 
అదికారంలో బలహీనవరాలకు భాగస్వామ్యం లభించింది. మంత్రిగా (పమాణ 
స్వీకారం చేసిన లచ్చన్నకు ఈ అవకాశం రావడం, ఆహ్వానం పొందడం, 
లచ్చన్నగారు మంత్రి పదవిని ఆశించినందున కాదు. షరతులతో కూడిన, 
పార్టీ అదేశంమేరకు జరిగింది. 1958 అకోోబరు 1న ఏర్పడిన 
కాం్యగెస్‌ మంత్రివర్ధాన మెజారిటీ లేదు. “కె.ఎల్‌.పి.” నలుగురు సభ్యు 
అను చేరదీసినా ఫలితం లేకపోయింది. రాజకీయ శక్తిని పుంజుకోవటానికి, 
[ప్రజా శకి తో అభ్యుదయం వెపు నడబి వెళ్ల టానికి, తప్పనిసరి పరిస్థితు 
లలో లచ్చన్నను మంత్రివరంలో చేరమని నవంబరు కవ తేదీన కాం(గెస్‌ 
(ప్రభుత్వం రాయబారం నడిపింది. మంత్రిపదవి వచ్చిందని దౌడుతీసే 
రితిగాక, లచ్చన్నగారు “కె. ఎల్‌, పి.” అధిష్టానవర్గం ఆదేశించనిదే వీలులేదు 
పొమ్మన్నారు. చివరకు రంగాజీ అనుమతితో రంగంలోకి దిగారు. ఇంతవరకు 
ఈ (ప్రజాపభుత్వాలు బలహీనపరాలకు ఏంచేసిపెట్టాయి ? ఈ (ప్రజావాణి -- 
శాననసభలోన, బయట గద్దించి అడుగుతున్న రాజకీయ నాయకునికీ - [ప్రజకు 
చేయగలిగిందల్లా చేసిపెట్టగల అధికారయోగం వచ్చిపడింది. 


స్వాతంత్ర్య సమరయోధుడు, (ప్రజాప్రతినిధి పరిపక్వమొందిన రాజకీయ 
నాయకునికి, ప్రజారాజ్యంలో పదవి లభించిన (ప్రజా జీవననాడిని పతిస్పందింవ 
జేస్తుంది. రాష్ట్ర మం|త్రివర్యునిగా వ్యవసాయకార్మిక శాఖలను తీర్చిదిద్దాలన్న దీక్ష 
పట్టుదలతో లచ్చన్నగారి హృదయం నిండిపోయింది. కళ్ళల్లో కాంతిరేఖలు 
విలసిల్లాయి. ఉత్సాహ ఉదేకాలు ఉప్పొంగి, జనవాహినిలో జాగృతిని తీర్చి 
రై తుకూలీల నుద్ధరించాలన్న ఆకాంక్ష అతనిలో లేచింది. 


(ప్రజాహితుడైన రాష్ట్ర కృషికరలోక పార్టీ నాయకుడు, మిశ్రమ మంత్రి 
వర్గమున చేరడం ఆంధ్ర [పజానీకం ఎంతగానో హర్దించింది. రైతు శిక్షణ 
యాత్రలను ఉత్తరాంధను నడిపించి, జమిందారీ విధానాన్ని రద్దయ్యేలా తన 
పార్ట్‌స్థాయిలో ఎనలేని కృషిసలిపిన లచ్చన్నకు మంతిపదవి లభించడం 


3 


పలువురు [ప్రముఖులు |పజావిజయంగా అనాడు పేర్కొన్నారు. లచ్బ్చన్నగారు 
అనాడు మంత్రివర్గంలో చేరడం నిజానికి ఆనాటి కాంథగెస్‌ పార్టీ రాజకీయ తాంత్రిక 
విధానాలకు పరాకాష్ట. 


ఆనాడు ఏర్పడిన మంత్రివర్గం మిశ్రమ మం|త్రివర్గంగా భావించబ। 
నిజానికది కాం(గెస్‌ మంత్రివధమే. ప్రజాపార్టీని రద్దు పరచుకుని కాం|గెస్‌లోః 
తరువాత (పకాశంపంతులుగారికి ముఖ్యమంత్రి పదవి లభించింది. 


నీలం సంజీవ రెడ్డిగారు ఉపముఖ్యమంత్రిగా రూపొందారు. |ప్రజాపా, 
ప్రతినిధియెన శ్రీ తెన్నేటి విశ్వనాథంగారికి ఆర్థిక పదవి లభించింది. 


కృషికరలోకపార్టీ పతినిధియైన సర్దార్‌ “అచ్చన్న మంత్రివర్గంలో పనిచేయ 
టానికి “రంగాజీ"తో అనేక విడతల చర్చ తదుపరే సాధ్యపడింది. మంత్రివర్గం 
నిర్ణయాలు తీసుకొన్నప్పుడు మంత్రివర్గం నభ్యుడైన సర్దార్‌ లచ్చన్నగారికి 
“ఓటింగ్‌ స్వేచ్చ” యిచ్చే పరతుపైన లచ్చన్నగారు మంత్రివర్గంలో చేరారు. 


వ్యవసాయ కార్మిక శాఖలు బాగా పుంజుకొని, రై తుకార్మికులు బాగుపడతా 
రన్న విశ్వాసంతో (ప్రజలు భావించారు. నభలు, సన్మానాలు, నత్కారాలతో 
లభ్బ్చన్న గారిని యావదాంధ్ర దేశం అభిమానించి ఆదరించింది. [ప్రభుత్వాన్ని ఇంత 
వరకు గడగడలాడించిన రాజకీయవేత్త చేతుల్లోకి (ప్రభుత్వమే వచ్చిపడింది. 
సమర్దునికి ఆవగింజంత అవకాశం యిచ్చిన అనంఖ్యాక (ప్రయోజ నాలు వికసిస్తాయి. 
ఇక ప్రజలు నుఖిస్తారు. బిడుగువరాలు బాగుపడతాయి. వెలుగురేఖలు జనిప్రాయి. 


పడకకుర్చీ రాజకీయపీఠాన్ని (బద్దలుకొట్టి ప్రజాబాహుళ్యంలోనికి జొరబడి 
సొమాన్య కారక ర్త రయి, అసమాన రాజకీయనాయకునిగా అవతరింవినవాడు 
సర్దార్‌ గౌతు లచ్చన్న. అభిల (వజ బాగుపడాలని కోరుతున్న సమయమున 
అట్టడుగునపడి అ ఘోరిస్తున్న బహుజనావళిని అన్ని విధాలా (పభుత్వం చేయూత 
నిచ్చి ఆదుకోవాలని, అడే తన పదవీసీ స్వకార లక్ష్యంగా లచ్చన్న భావించారు. 


గాలికి ఎగిరివచ్చి రాజకీయాలలో ఒకే గంతువేసి గధైనెక్కి గంధర్వాంశను 
పొందిన వ్యక్తి కాదు లచ్చన్నగారు. గతంలో రైతుకూలీ (పజారాజ్యం కావా 
లని, రావాలని, పాట్లుపడి దేశంనుండి తెల్లదొరలము వెళ్ళగొట్టాలని ఎన్నో 
పజోద్యమాలను నడిపి, జై జైళ్ళలో (మగ్గిన స్వాతంత్యు సమరయోధుడు లచ్చన్న. 
20 వ శతాబ్దము పూర్వార్థమున ఉ త్తరాంధ్రలో [పభవించిన, రాజకీయ _చెతన్య 
కరదీపిక లచ్చన్న. 


స్వరాజ్యం రాకపూర్వమే 1930 ఏపిల్‌ లో ఉప్పునత్యా(గహ ఉద్యమంలో 
పాల్గొని చెరసాలలో నిర్బంధించిన నాటినుండి రాజకీ యజీవితం (పారంభమైంది. 
స్వరాజ్యం రాకవూర్వం ఉత్తరాంధ్ర పల్లెల్లో ఏ (ప్రాంతం పరికించినా బక్కచిక్కిన 


4 


పనవుల్లా, డొక్కలెండిన పిట్టలా పొట్టకోసినా అక్షరంముక్క రాని అనాధజనావళి 
కోకొల్లలు. వారినెల్ల ఆదుకోని పార్టీపరంగా వారిలో వై తన్యాన్ని తెచ్చి పెట్టాలి. 
అందరితో తను వారికోనం శ మింబాలి. ఇదే ఆనాటి "లచ్చన్నగారి ధ్యేయం. 


“రె తుకూలీ (మ్రజారాజ్యస్థాపనె తన ఆశయమని” రంగాజీ పిలుపునిచ్చారు. 
గంజాంజిల్లా ఆం|ధ కాంగెస్‌ నాయకులలో స్వర్గీయ పల్లెల శ్యామసుందరం తనను 
ముందుకు నడిపించగా, రె రైతుయాతలను నడపటంలో, కార్యక ర్తగా తనరాజ 
కీయ జీవితం [ప్రారంభమైంది. రంగాజీ నడిపిన వేసవి పాఠశాల 'నిడుబోలులో 
వరుసగా మూడుమారులు శిక్షణ పొందడంలో, అనాటి కార్యగెస్‌ ముఖ్య 
కార్యకర్తగా, వక్తగా రూహొండారు. ఒకవై వు అటు రంగాజీ పిలువుమై రై తుకూలీ 
(ప్రజాఉద్యమం ఇటు గాంధీజీ పిలుపు మేరకు ఆంగ్రేయులపై 'తిరుగుబాటు, 
స్వరాజ్యసాధన._కె ఆవేదన, ఆందోళన, కారాగార శిక్షలు, . రైతుయాత్రలు, 
కిసాన్‌ సభల సందడి, జమోందారులపె పోరాటం, మరోవైపు మువ్వన్నె జండాను 
(పతిష్టించికిరాలన్న స్వాతంత్ర్య పోరాటం. 


గాంధీగారి పిలుపుపై నత్యాగ హోద్యమంలో దుమికి నాటి యువళ క్తికి 
(పతిరూపంగా నిలిబారు, చదువుకు స్వ స్తిజెప్పి రాజ కీయోద్యమంలో చేరారు. 
తతాలితంగా పోరాటాలు, అవమానాలు, ారీదెబ్బలు, వెజుసాలలు, అజ్ఞాత 
జీవితం, (పొంతీయ జమీందారుల బల్రెంపోటు, పరదేశీ (ప్రభుత్వ నిరంకుశ 
విధానపు కళ్ళెం ఒకవైపు తననుపట్టి "బంధిస్తున్నా భయపడలేదు. ఉప్పుసత్యా 


గుహం, విట్‌ ఇండియా ఉద్యమంలో చెజసాల్లో బంధించబడిన రాజకీయ 


ఉత్తరాంధ్రలో రై తుకూలీ |ప్రజోద్యమ రథసారధి లచ్చన్నగారే అన్న పేరు 
సంతరించుకొని పల్టెపల్లెల్లో పర్యటించి ఆనాటి రైతునాయకులను కూడగట్టుకుని, 
జమిందారీ విధానం రద్దయ్యేలా కృషిసల్పుతూనే ఇటు న్వరాజ్యసాధనలో తీవ 
కృషిచేసారు. రైతుయాత్రలు, కిసాన్‌ సభలు, ఎస్టేట్‌ రైతాంగ పోరాటాలు 
నడుపుతూ ఉత్తరాంధ్ర అంతటా రైతోద్యమానీకి ఊపిరి పోసారు. నాటి 
జిల్దాల్డోగల నాయకులకు తనుముఖ్య అనుపరుడయి మెలుగుతూనే, ఒకనాటికి 
తను అనేకమంది సహచరులను కూడగట్టుకోగలిగారు. 


1942లో లచ్చన్నగా రే ప్రాంతానికి వస్తున్నా, బహిరంగ సభల్ని (పకటిం 
విందే తడవుగా లచ్చన్నగారు వస్తున్నారని పొలాల్లోపాకి, పొంగి పొర్లిపోతున్న 
ఉత్సాహం రైతుల్లో ; రాజులకెదురు తిరిగి, జమోందారీలను కాదని, నడివీధిలోకి 
వచ్చి జబ్బచ నరున్తున్న “ఈత డెవరు ? జగజైెట్రిలా ఉన్నాడు. రండి” అని పరుగు 
లిడుతున్న రైతుకూలీజనం ; లచ్చన్న మనవాడేఅన్న కూలి నాలీ జనం. కడజాతుల 
వారికి కలిమిని, బలిమిని తెచ్చిపెడకాడట, కలికాలం విడ్డూరమని విర్రవీగే అజ్ఞా 


5 


నుల ఆక్రోశాన్ని ఖండించిన రాజకీయ మేధావి లచ్చన్న. దళితజనం బాగుపడాలి ; 
బలహీనవర్గాలు వెలుగులోకిరావాలి ; రెతుకూలీలు రాజ్యమేలాలి ; ఇనాందారీలు, 
పెట్టుబడిదారులు, జమోందారీలు పోవాలి. “దున్నే వారికి భూమి” “కష్టించిన 
వారిదే ఫలితం” తన నినాదాలు ఉప్పొంగిన తరంగాల్లా, గర్జించిన సింహాల్డా 
విరుచుకు పడ్డాయి. ఆకాలంలో ఆ నినాదాల్ని బహిరంగంగా (పకటించడమా 70 
దోపిడిదారుల దౌష్ట్యాలకు ఎదురుతిరిగి నిలవడమా ? ఎంత ధైర్యం?! [పజలలో 
చప్పట్లు, నినాదాలు, బతుకు మరవి నిదిస్తున్న రై తుకూలీల్లో వైతన్య (పవాహాలు, 
ఉ(దేక తరంగాలు. ఏమినీ ఉఊపన్యాసధోరణి తెల్లదొరల పాలనలో ఇంతటి 
తెగింపా? గంధర్వాంశగలరాజులు ఈతని దృష్టిలో గడ్డిపరకలా ? "పేదల 
గవర్నమెంటు వస్తుందా ? కూలి నాలి జనానికి కూడు, గుడ్డ దొరుకుతుందా ? 
స్వరాజ్య భానుడు త్వరలో ఉదయించబోతున్నాడా ? జమిందారీలు అంతరించి 
పోయే దినమొస్తుంది, రైతుకూలీలే రాజ్యమేలేవారని [పజల్ని నమ్మించి పలికిన 
దీరోదా త్తరాజకీయవేత్త "సర్వార్‌ గౌతు లచ్చన్న. 


ఆల్‌ ఇండియా కిసాన్‌ సభలు పలాసాలో ఉఊత్తరాం[ధలో అలనాడు 
జరిగాయి. తత్సలిత మన్నట్టు మందసా రైతుల పోరాటం జరిగింది. క్విట్‌ 
ఇండియోద్యమం౦లో అండర్‌ (గౌండు పోరాటంలోకి వెళ్ళిన సర్ధార్‌ గౌతు లచ్చన్న 
మూడవసారి రాజకీయ ఖైదీగా శిక్ష అనుభవింవి ఉ త్రరాంధ్రలో రాజకీయ 
నాయకునిగా, కార్మికోద్యమ నిర్మాణక ర్ర రగా రూపా ందారు. 


మంశ్రిత్రయం !పతిపాదనలమేరకు మనదేశాన న్వరాజ్య(పకటనకు 
ముందు 1946లో తాత్కాలిక జాతీయ పభుత్వం ' ఏర్పడి, స్వరీయ జవహర్‌లాల్‌ 
నెహూ భారతదేశ తాత్కాలిక (ప్రధానిగా ఉండేవారు. దేశమంతటికి ఢిల్టీలో 
సెంటల్‌ అసెంబ్లీ ఉండేది. 


(బిటిష్‌ పాలిత రాష్ట్రాలు ప్రిన్సిపల్‌ ఎసైట్స్‌గా విభజించబడిన నాటి 
ఇండియాలో (పతీ రాష్ట్రమునందు శాసనసభలుండేవి. పన్ను చెల్లించేవారు, 
అక్షరాస్యులు మాత్రమే అనాటి శాసనసభలకు ఎన్నుకొనే ఓటర్లుగా ఉండే 
వారు. అంతేగాక కొన్నివరాలవారు వారు ఎన్నుకొనుటకే పరిమితమైన రిజర్వుడు 
నియోజకవర్గాలుండేవి. కమూ నల్‌. అవార్డు ఫలితం. 


అటువంటి నియోజకవరాల్లో ఒకటైన ఆనాటి ఇచ్చాపురంనుండి 
రాజమండ్రి వరకు గల కార్మిక (పాతినిధ్యం వహించే, విశాఖకార్మిక నియోజకవర్గం 
ఊం డేది. 


ఆనాటి అఖిల భారత జాతీయ కాం[గెను అధ్యక్షులు బాబూ రాజేంద్ర 
(ప్రసాద్‌, నాటి ఆంధ్రకాం(గెస్‌ అధ్యక్షులు రంగాజీ అభిమతం మేరకు ఆనాటికే 
ఒక స్వాతంత్య సమరయోధునిగా జాతీయవాదిగా అఖిలభారత జాతీయ కార్మిక 


6 


సంఘ (1LN.T.U.C.) ఆంధ్రశాఖ స్థాపనాధ్యక్షుని గా విశాఖ షిప్‌యార్డ్‌ కార్మిక 

సంఘాధ్యక్షునిగానున్న లచ్బన్నగారిని విశాఖ లేబర్‌ సీటుకు నామినేషన్‌ 
దాఖలాచేయమని ఢిల్లీ నుండి, ఆనాటి బర్మాకమ్యూనిష్టులు తిరుగుబాటొనరిందిన 
సందర్భంగా కారాగారాల్లో మగ్గుతున్న ఆంధ కార్మికుల విముక్తి కార్యక్రమాల్లో 
రంగూన్‌లో (పభుత్వ అకీధిగా ఉన్న సర్దార్‌ గౌతులచ్చన్న గారికి పంపిన ఆ దేశ౦ 
మేరకు, విశాఖపట్నంవచ్చి నామినేషన్‌ దాఖలుచేసారు. 


ఆనాటికే లచ్చన్నగారికి విశాఖపట్నంలోగల కార్మిక వర్గాలలో బలమైన 
పలుకుబడిని కలిగి యున్నందున తనే సింధియా షిప్‌యార్డ్‌ కార్మిక నంఘానికి 
అధ్యక్షునిగా ఉన్నందున, కమ్యూనిష్టులు తనను ఎంతో “ఎదిరించి పోరాడిన, 
పోరాటాలకు దిగిన ఉమ్మడి. మద్రాను రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఉపఎన్ని 
కలలో విశాఖ లేబరు సీటు నుండి ప్రప్రధమంగా శాసన సభ్యునిగా ఎన్నుకో 
బడినారు. ఉ త్తరాంధ రాజకీయ ఉద్దండ పిండంలా వెలసి (ప్రజాభ్యుదయానికి 


ఉరికంబ మెక్కటానికై నా సిద్ధమే అన్న లచ్చన్న అధికార రాజకీయ యోగానికి 
నాందీ ప్రస్తావన జరిగింది. 


1948 జూన్‌ నెలలో, ఉమ్మడి మద్రాను రాష్ట్రకాసననభలో అధికార పార్టీ 
సభ్యునిగా (ప్రవేశించారు. (ప్రజావాణిని శాసనసభ 'వతిధ్వనించేలా (ప్రనంగాలు 
చేసేవారు. శాసనసభలో లచ్చన్నగారు మాట్లాడని దినములేదు. చర్చించని విష 
యం లేదు. అంతవరకు ద్రజావేదికల్లో గడిపిన లచ్చన్న గారికి శాసనసభా వేదిక 
లభించింది. గవర్నమెంటు బలహీనవర్గాలకు పత్యేక సౌకర్యాల్ని (ప్రకటించాలని, 
రైతుకూలీల నాదుకోవాలని, జమిందారీ విధానం పోవాలని గర్జించేవారు. 
ఊగిపోతూ ఉదేకంతో బల్లల్ని గుద్దడం కాదు (పభుత్వం కళ్లు తెరచేలా వారి 
గుండెల్లో నాటేలా నూటి పోటీ మాటలతో ఆలోచనల్ని “రేకెత్తించే భావనలతో 
నిండి యుంటుంది లచ్చన్నగారి [ప్రనంగం. జనసామాన్యానికి అందుబాటులో 
నుంటాయి అతని (ప్రసంగాలు. వెనుకబడిన కులాల్లో బలాధిక్యత ఉండదు. 
నంకల్పశ క్రి శూన్యం, అజ్ఞానం [బహ్మ చెముడు చెట్టులా వ్యాపిస్తుంది. వెనుకబడిన 
కులాలు విజృంభి స్తే, అణగారిన వరాలు అదువు తప్పి తే ఉన్నత కులాలు అగ 


వర్ణాలు అదరిహోతాయా అని (పిస్తే ప మహాభారతం సే మించినఘర్షణ జరుగు 
తుందని ఒకనాడు లోహియా అన్నారని (పతీతి. 


1949 మార్చి నెలలో తులాబందుల నాగేశ్వరరావు అధ్యక్షతన 
గుంటూరులో వెనుకబడిన తరగతుల మహానభ జరిగింది. లచ్చన్నగారు ఆసభకు 
ఉపాధ్యక్షులు. మద్రాసు అసెంబ్లీలో బలహీనవరాల సంక్షేమానికి పథకాలు 
(పకటించాలని (వసంగాలుచేసారు. 1950లో కోస్తాతీ రాలు జీవనోపాధి లేక నిరా 


శ్రయులైన వేలాది జాలారులకు చేయూతనిచ్చే "పయత్నములో మళ్స్యకారుల 
మహానభను జరిపారు. 


7 


1951లో ఆం[ధ కాం(గెస్‌ అధ్యక్షపీఠానికి ఎన్నికలు జరిగాయి. ఆసరికే 
కాం(గైస్‌ పార్టీలో ముఠారాజకీయాలు ఏర్పడాయి. అంతవరకు ఆంధ్ర కాంగగెస్‌ 
పార్టీకి అధ్యక్షునిగా ఉంటూ వస్తూన్న రైతోద్యమనాయకుడు కిసాన్‌ నేత రైతు 
పోఫెసర్‌రంగా మరల అధ్యక్ష స్థానానికి పోటీ చేయగా శ్రీ నీలం సంజీవరెడ్డి 
గారు రంగాగారితై పోటికి తలపడ్డారు. మంత్రివర్గం ముఠా అని, మంత్రివర్గ 
ముఠాని ఎదిరించేముఠా అని బలీయమైన రెండు వర్గాలు ఆం[ధలో 
రూపం దాల్చాయి. రైతురంగాదే మెజారిటీవర్గం అని వేనోళ్ల పలుకబడింది. 
యావదాంధ్ర [ప్రజానీకం అలానేభావించింది. 'అయితే ఫలితంమాత్రం ఆంధ 
కాంగెస్‌ అధ్యక్షునిగా శ్రీ నీలం సంజీవరెడ్డి ఎన్నుకోబడినారు. కేవలం ర5ఓట్ట 
తేడాతోనే, అదయినా ప్రదేశ్‌ కాం(గెస్‌ కమిటీలో అనేక స్థానాలు ఖాళీగా ఉన్నం 
చున, క్‌ కొన్ని స్థ నొనాల నందలి సభ్యులు ఉఊన్నతన్యా యస్టాన్‌ం యిచ్చిన నిలుపుదల 
ఉత్తర్వు మేరీకు హాజరుకావీలులేనందున రై తురంగా 'ఓడిహోవడం జరిగింది. ఆ 
ఎన్నికలను పర్యవేక్షించుటకు అధిష్టానవర్గం యస్‌. కె. పాటిల్‌ ను పంపింవింది. 
స్వల్ప ఓట్ల తేడాలో సంజీవరెడ్డి నెగ్గారు. రంగాజీ ఓడిపోయారు. ఈ సంఘటన 
ఆంధ్రకాం[గెను పార్టీలో ముఠొలు బలపడి ఆం[ధ రాజకీయాల్లో 'పెనుమార్చులకు 
దోహదకారి అయ్యింది. అఖిల భారత కాం[గెసు వర్కింగ్‌కమిటీ సభ్యునిగా ఢిల్లీ 
సెంటల్‌ అసెంబ్లీ సభ్యునిగా ఆంధ్ర కాం[గెసు అధ్యక్షునిగా కిసానోద్యమ నిర్మాణ 
సంధానకర గా 1981 నుండి 1951 వరకు 20 ఏండ్ల సుదీర్ణ ఆంధ్ర కాంగైను 
పార్టీ నేత అనిపించుకొన్న రైతు రంగావై నై నాటి రాజకీయ స్థితి గతుల [పభావం 
పడీంది. రాజకీయ పరిణామానికి లోనయింది. ఆసరికే * వకాశం పంతులు 
అభిమానులు భోగరాజు పట్టాభి శీతారామయ్య అనుచరులు రైతు రంగా నహ 
చరులు అన్నభావం ఏర్పడింది. సంజీవ రెడ్డి గారికి దారిదొరికింది, ఆనాటివరకు 
నూటికి నూరు పాళ్లు కాం(గెసు పార్టీ 'పేభీయులుగా ఉంటూ వస్తున్న గురు 
శిష్యులు రంగా లచ్చన్నలో రాజకీయ మార్పులు గోచరించాయి. 


అదే సమయమున 1951 లో భారత జాతీయ కాం[గెను పార్టీలో కూడ 
పెను మార్పులు సంభవించాయి. ఆచార్య జె. బి. కృపలానీ రాజీనామా చేసి 
కాంగైసునుండి వైదొలగడమేగాక, కాంగైసు సంస్థ ముఖ్యమా ? నెహ్రూజీ 
ముఖ్యమా ? వ్య_ి కిముందా ? సంస్థముందా ? అని నిలదీసి (ప్రళ్నించారు. ఆంధ 
కాం(గెసు పార్టీ నుండి ఆంధ్ర కేసరీ పకాశం పంతులు రైతు రంగా ఇరువురూ 
నిష్కమించారు. ఆచార్య జె. బి. కృపలాని భారత దేశస్థాయిలో (ప్రజాపార్టీని 
స్థాపించ దలచి వివిధ ర్మాష్టాల నాయకులకు పిలుపునిస్తూ 'ఢిల్తీలో మహాసభలు 
జరుపగా, ఆ మహాసభకు ఆంధ్రనుండి ఆం|ధ కేసరి, రైతు రంగా ఇరువురు 
హాజరయ్యారు. దేశస్థాయిలో (పజాపార్టీని స్థ సాపించిన కృపలానీ ఆం|ధ [ప్రజా 
పార్టీకి ఆం|ధ కేసరి టంగుటూరి (ప్రకాశం పంతులు గారిని అధ్యక్షులుగా నియ 
మించారు. రైతు రంగాను విస్మరించారు. ఆదిలోనే హంసపాదు అన్నట్టు 


8 


రాష్ట్రస్థాయి (ప్రజాపార్టీ నిర్మాణంలోనే అంధ కేసరికి ఆ రైతు రంగాకు అభిప్రాయ 
భేదాలు “పొడగట్టాయి. 


(ప్రజాపార్టీలో చేరిన [పముఖరాజకీయవేత్త రైతు రంగా తనకు |పజాపార్ట్‌ 
కేంద్ర నాయకత్వ వం గుర్తించనందుకు తీవ్ర అనంత ఎపి ని ప్రకటిస్తూ ప్రజాపార్టీనుండి 
బయటకు వచ్చారు. "ఎన్నో ఏండ్లు కృషి సలిప్తి కాంగెసు పార్టీని పటిష్టపరచిన 
తనను పార్టీ అధ్యక్ష స్థానానికి "తిరస్కరించడం ఒక అవమానంగా "భావించి 
కాం[గెసు పార్టీనుండి ఆనాడు బయటపడినారు. ఈనాడు (ప్రజాపార్టీలో వేరగనే 
తన (పతిభను తన రాజకీయ సేవను[పక్కకు నెట్టినందుకు అసంతృ పి చెంది 
(పజాపార్టీ నుండి నేడు విదలించుకొన్నారు. మార్గాంతరం మరొక పార్టీని దేశ 
స్థాయిలో నెలకొల్పి రైతుకూలీ జనులనుద్దరించడ౦ తప్ప వేరే గత్యంతరంలేదు. 
1937లోనే ఆం(ధాలో వేసవి రాజకీయ పాఠశాల నడిపిన రాజకీయ 
మేధావి. రంగా ,రెతు కూలీ ఉద్యమాన్ని లేపి _రెతేరాజుగా ఉండాలన్న ది 
అతని సిద్ధాంతం. ెగాంధీజీతో చర్చించి (ప్రత్యేక కిసాన్‌ ఉద్యమాన్ని నడ 
వుటకు ఆతనినుండి ఆశీస్సుల నందిన రాజకీయనాయకుడు. తన స్వీయ 
సిద్ధాంత రూపకల్పనకు ఆనాడు స్వేచ్చ, అవకాశం లభించింది. ఆల్‌ ఇండియా 
స్థాయిలో ఢిల్లీలో కిసాన్‌ సభ జరిపి వివిధరాష్ట్రాల నాయకులకు పిలుపునిచ్చి 
కను ఏర్పరుస్తున్న కృషికరలోక పార్టీలో వేది ర్రేతోద్యమాన్ని బలపరచమన్నారు. 
కిసాన్‌ సభకు "ఆం(ధనుండేగాక రాజస్థాన్‌, ఉతర[వదేక్‌, గుజరాత్‌, రాష్ట్రాల 
నుండి ప్రతినిధులు వచ్చారు. రైతుకూలీ ప్రజారాజ్య శ్చ సాపనకు పిలుపునిన్లు 
ఎర్పడిన కృషికరలోక పార్టీ జాతీయస్థాయిలో కె.ఎల్‌.పి ని ఏర్పాటు చేసారు. 
రాష్ట్రశాఖలు కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి. అంధ శాఖకు [పధాన కార్యదర్శిగా 
సర్దార్‌ గౌతులచ్చన్న నియమించబడ్తిసారు. సరారు లచ్చన్న కృషికరలోకపా ¢ రిని 
బలపరవి రాష్ట్రవ్యాప్త వర్యటనలు జరిపారు. పల్లెపల్లెలో తిరిగి కృషికరలోక 
- పార్టి సిద్ధాంతాలను వివరించి పార్టీ ఎన్నిక (పకాళికలను పంచిపెట్టారు. 


ఉతరాం(ధ్రకు వెందినవారే కృషికరలోక పార్టి [పథాన నకార్యదర్శి. ఆనాటికి 
ఉత్తరాంధ్రలో లచ్చన్నగారికున్న పలుకుబడి, ఆదరణ ఎంతగానో పెరి 
గింది. అచ్చన్నగారి పార్టీ మాది “అని అనడంతప్పింది కృషికరలోక పార్టీలో 
ఎవరున్నా లేకున్నా వారికొకటే. వారికి తెలిసింది “మానాయకుడు లచ్చన్న. 
మేమంతా లచ్చన్న పార్టీకి చెందినవారము. మాబతుకులు బాగుపడే దతని 
చేతుల్లో నే” రెతాంగంనుండి తరచుగా ఆనాడు వినబడేమాటలివి. 


రాష్ట్ర వ్యాప్తంగా పల్లెపల్లెల్లో తిరిగి కృషికరలోకపార్టీని (ప్రజల పార్టీగా 
"పెంపొందింప చేసారు. _పేజాసమన్యల పరిష్కారానికి “అనేక పోరాటాలు 
నడి పేరు. స్కూ లుఫెనల్‌ చదివిన అచ్చన్న నాయకత్వం నడపడమా, అన్నది 


9 


పార్టిలో కొందరిలో ఈర్ష్య చోటు చేసుకోలేకపోలేదు. అయినా ప్రతిఒక్కరు 
లచ్చన్న నాయకత్వాన్నే కోరుకునేవారు. 


ఆంధ్రలో రాజకీయ నంచలనం రేకెత్తిన రోజులవి. కాం(గెస్‌పార్టీ, (ప్రజా 
పార్టీ, కృషికరలోక పార్టీ, అవిభక్త కమ్యూనిష్టు పార్టీ జనాల్లోకి జొరబడి సిద్ధాంత 
రావీకియీల్ని నడుపుతున్న నువర్థ కాలమది. “కేవలం నిస్వార్థం, త్యాగం, 
విజ్ఞానం, నమానత్వభావం, దేశభ కి క్‌ గల వ్యక్తులకే రాజకీయ పదవ్స్‌లు లాభించే 
సితీగతు లానాటివి. వయస్సు, విజ్ఞానం, అనుభవం ఉన్నవారికే సమాజమున 
ఆదరణాభిమానాలు లభిస్తున్న కాలమది. 


రైతుబాంధవుడు రంగాజీ, బడుగు వరాల నాయకుడు సనర్హార్‌ లచ్చన్న 
జాతీయకాం(గెస్‌ నుండి వేరువడిన తదుపరి కృషికరలోక పార్టీని రైతాంగానికి, 
కూలినాలిజనానికి అతిచేరువయిన _ పార్టీగా రాష్ట్రస్థాయిలో (ప్రతిష్టింప 
జేసారు. 


ఇండియా సర్వన్వతం[తమైన రిపన్దిక్‌గా మారిన తదుపరి 1952 లో 
మొదటి జనరల్‌ ఎలక్షన్లు జరిగాయి. [ప్రప్రధమంగా వయోజన ఓటింగుహక్కు 
అమల్లోనికివచ్చింది. జనసామాన్యానికి కూడ వారి అభ్మిపాయాల్ని (ప్రకటించే 
రాజకీయహక్కు సం|కమింబింది. 


ఆం|ధలో కృషికరలోక పార్టీ అన్ని పార్టీల వలె తన ఎన్నికల (ప్రణాళికను 
విడుదలచేసి తన అభ్యర్థులను ఎన్ను కోవలసిందిగా (ప్రజలను కోరింది. కృషి 
కరలోక పార్టీ నాయకులు రాష్ట్రపర్యటనలో పాల్గొన్నారు. రంగాగారు అనేక 
సభల్లో (ప్రసంగించారు. 


సర్దార్‌లచ్చన్న శ్రీకాకుళం జిల్లా సోంపేట నియోజక వర్గంనుండి పోటీ 
చేస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో విరివిగా పర్యటించి తన పార్టీ అభ్యర్థుల గెలుపుకు 
విశేష కృషి సలిపారు. హోంపేటనుండి తను గెలవడమే గాక, ఉత తరాంధ్రలో 
పది నియోజక వరాలనుండి, కృషికరలోక పార్టీ అభ్యర్థులను గెలిపించారు. 
మిగతా ఆంధ్ర పాంతంనుండి ఆర్గురు కె.ఎల్‌ .పి. హేర్టీ శాసనసభ్యులు ఎన్నికై 
వచ్చారు. మొత్తం 16 మంది శాననసభ్యులను కలిగీన పార్టీగా, కృషికరలోక 

సేదర్‌ పార్టీ. లచ్చన్న గారినే పార్టినాయకునిగా ఎన్ను కున్నది. ఉమ్మడి 
మన రాష్ట్రశాసన సభలో తన ఉనీకిని స్థిరపరచుకో గలిగింది. 


కృషికరలోక పార్టీ నాయకునిగా, _సర్దార్‌లచ్చన్ననే రంగాజీ నియ 
మించారు. పెద్దిరెడ్డి తిమ్మా రెడ్డిని డిప్యూటీ లీడరుగా నుంచారు. 


పార్టీలో అసంత్న ప్రి 1959 అక్టోబరు లో అం|[ధరాష్ట్ర) అవతరణ నంద 
ర్భంలో తిమ్మా రెడ్డిగారు హ్యల్‌.పి.”కి రాజీనామా ఇవ్వటంతో బయటపడింది. 


10 


నిజానికి 1952 లో జరిగిన ఉమ్మడి మాను శాననసభ ఎన్నికల్లో కాం(గెసు 
అ(గనాయకులు ఓటమిని చవిచూబారు. మెజార్టీ కోల్పోయారు. ఉమ్మడి కమ్యూ 
విస్తు పార్టి అన్ని పార్టీలకన్నా ఎక్కువమంది" శాసననిభ్యలను పొందగలిగింది. 
(ప్రకాశం నాయకత్వాన “యునై టెడ్‌ ఫ్రంట్‌" ఎర్చడింది. కె.ఎల్‌.పి,ని కూడా 
ఆహ్య్మానింవింది. కె.ఎల్‌.పి. ఎటుమొగ్గిన అటు విజయం. రంగాగారు ఏమికోరినా 
అది లభించే స్థితి. సిద్ధాంత రీత్యా కమ్యూనిజాన్ని అంగీకరించని రంగా--అవినీతి, 
అ[క్రమాలకు క్వూత్రువ వైన “కంట్రోల్సు”ను తొలగించాలన్న షరతుపై నీతినిజాయితీకి 
రూపమైన రాజాజీ నాయకత్వాన కాం(గెసులో కలవకనే మం్రివర్త నిర్మాణానికి 


ఇట్ల 


నహాయపడాలన్నది రంగాగారి విధానం. 


మ(దాసు రాష్ట్రమునుండి విడివడి ఆంధ్రరాష్ట్రం ఏర్పడాలని ఆంధ్రులు 
ఏనాటినుంచో వాంభిస్తూ వచ్చారు. అయితే 1952 లో ఆ ఉద్యమం తీవరూపం 
దాల్చింది. మ(ద్రానునుండి విడిపోవాలని ఆం(ధులు ఆవేదన పడుతున్నదినాలవి. 
“మ,ద్రాసుకూడ ఆం[ధులదే” అన్న నినాదం లేవింది. “తిరుపతి మాదినన్న 
తమిళ నినాదానికి దారితీసింది. 


ఆంధ్రరాష్ట్ర మేర్చడటానికి రాజగోపాలాచారి అంగీకరించకపోవడంతో 
ఆందోళన ఉధృతమై పర్యవసానంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మా 
రృణతో ఆంధ (ప్రతినిధులు నర్హార్‌ గౌతు లచ్బన్న, తిమ్మారెడ్డి, తెన్నేటి విశ్వ 
నాథం, టంగుటూరి [ప్రకాశం వంతులు తదితర పక్షాల [పముఖులు కాసనసభలో 
ఆంధ రాష్ట్రం కావాలన్న వాదనలను లేవనెత్తారు. 


ముక్కోటి ఆంధ్రులలో పెల్లుబికిన తీవ్ర ఉద్వేగాలకు తలజగ్గి పరిస్థితులు 
తమ చేతిలోలేవని (గహింబి నెహ్రూజీ (పత్యేకాంధ రాష్ట్ర నిర్మాణానికి “మెంచి 


భామోప్రయు క్ర క రాష్ట్రాల విభజన పరిశీలనకై ఫజుల్‌ ఆలీ కమిషన్‌” ఏర్పాటు 
చేశారు. 


కర్నూలు తాత్కాలిక రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అక్టోబరు నెల 1వ 
తేదీన ఏర్పడింది. ఆం[ధనాయకులలో రాజకీయ సంచలనం ఏర్పడింది. ముఖ్య 
మంత్రి ఎవరు ? వివిధ పార్టీల సమాలోచనలు జరిగాయి. 


ఆం'ధ కాంట(గెస్‌ పార్టీకి ఆసరికి అధ్యక్షునిగా ఉన్న సంజీవరెడ్డికి శాననసభ 


సభ్యత్వం లేదు. పైగా “నంభ్యాధిక్యత కూడ లేదు. మంత్రివర్గం కాం(గెస్‌ 
ఏర్చరచలేని పరిస్థితి. 


ఆసరికే కృషికరలోకపార్టీతో చర్చలు జరిపి విఫలమైన కాం(గెస్‌ పార్టీ 
(వజాపార్టీతో మంతనాలు నెరపీంది. కమ్యూనిస్టులకు, ఏ యితర పార్టీకో ఆంధ్ర 
ముఖ్యమం క్రి కాగల అవకాశం యివ్వకుండా (ప్రత్యామ్నాయంగా కాం[గెను 


11 


పథకం వేసింది. (పజాపార్టిని రద్దుపరచుకొని వచ్చిన ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి 
పదవి ఇవ్వగలమని టంగుటూరి" (ప్రకాశం పంతులుగారితో రాజీకు దుర్చుకున్నది. 


కాం(గెస్‌ పార్టీ ఆం(ధకాం(గెస్‌ పార్టీ అధ్యుక్షులై న నీలం సంజీవరెడ్డిని శాసన 
సభకు ఎంపికజేసి ఆంధ రాష్ట్ర ముఖ్యమం త్రిగా చేయాలన్న తలంవుతోనే 
ఉండేది. దరిమిలా అందువలననే కాళహ స్తి నియోజకవరంలోనున్న కాంగగెస్‌ 


శాసన సభ్యునిచేత రాజీనామా యిప్పింబి నంజేవ రెడ్డికి తన పార్టీ అభ్యర్థిగా గెలిపించి 
“ శాసనసభకు అంపించింది. 


పార్టీలో బలాబలాలు అంతంత మాత్రాన ఉన్నందున బలీయమైన మంత్రి 


వర్గాన్ని ఏర్పరచుకోవాలన్న తపనతో పార్టీల నాయకులమధ్య మంతనాలు 
కొనసాగాయి. 


సంజీవరెడ్డిగారు ఆ దినాల్లో నే లచ్చన్న గారిని ఒకనాడు పార్టీషన్‌ కమిషన్‌ 
'నమావేశములలో ఇంటికి విందుకు రమ్మని ఆహ్వానించారు. లచ్చన్న ఏనాడు 
బౌదార్యంగానే |పవర్తి ంచగలవారు. కాదనక నంజీవరెడ్డిగారి ఇంటికి వెళ్ళారు. 
రాత్రి విందుభోజనంలో రాజకీయాలనై (పస్తావన- 


“లచ్చన్నగారూ ! మోకు ఊఉ త్తరాం[ధలో ఉన్న రాజకీయ బలమెంతటిదో 


నాకు తెలుసు. మోరు నాతో కలసి రండి - కలసి మంపేపని చేద్దాం” అని సంజీవ 
రెడ్డిగారడిగారు. 


“సహకరించటానికి, కలవటానికి హస్తి మకాంతర వ్యత్యాసముంది రెడ్డి 
గారూ ! ఏపార్టిముందు నడబినా మిశ్రమ మంత్రివర్గం కొనసాగటానికి మేమెప్పుడు 
సహకరిసాం. "మధ్యంతర ఎన్నికలను తెచ్చి పెట్టం." 


“అముతే సయోధ్యకు అభ్యంతరమేమిటి ?” రెడ్డి. “మాపార్టి అధినాయకులు 
నా రాజకీయ గురువు ఆచార్య రంగాజీ ఆశీస్సుల నర్దించటమే. ఏనాడూ పార్టీ 


అధినేతకు మించి వవర్తించిన వాడనుకాను. రంగోజీ అంగీకరించనిదే ఒక్క 
అడుగు ముందుకు వేయలేను” లచ్చన్న. 


సంజీవరెడ్డిగారు ఆలోచనలో పడ్డారు. “రెడ్డిగారూ ! ఇందులో తప్పిదం 
ఏమిలేదు, రాజకీయాలలో శాశ్వత శ తత్వం, మితృత్వం ఉండదని మోకు తెలి 
సినదే రంగాగారితో మిరు నంపదించండి.” 


“సరే చూద్దాం. రంగాజీతో చర్చిస్తాను” 


“నేను రంగాజీతో చర్చించి ఒప్పిస్తాను. మిరు రంగాగారిని కలసి సంప్ర 
దించండి. మిరు చొరవ తీసుకోవాలి.” 


12 


“సరే లచ్చన్నగారూ ! రంగాజీతో కలసి చర్చిస్తాను” అంటూ చర్చలు ముగిం 
బారు. కాని మరల చర్చలు జరగలేదు. లచ్చన్న గారిని తనవైపు మరల్బు కోవా 
లన్న రెడ్డిగారి వ్యూహం ఎత్తుగడ ఆనాటికి ఫలితాన్వివ్వలేదు. రంగా-రెడ్డిగారి 
మధ్య చర్చలు ఎలా ఫలిస్తాయి ? ఒకేపదవిని ఒకేస్థాయిని అశి స్తున్న ఇరువురి 

వ్యక్తుల మధ్య, సంఘాల "మధ్య ఏనాడు ఏకాభిప్రాయం, అంగీకారం కుదరదు. 


ఇక (ప్రజాపార్టి నేత టంగుటూరి [ప్రకాశం పంతులు గారిని మరల కాం[గె 
సులో చేరమని ఆహ్వానించక తప్పలేదు. కాం[గెసు పార్టీతో కుదిరిన అంగీకారం 
మేరకు [ప్రజాపార్టి నుండి విీవడి కాంగెను పార్టీలో పంతులుగారు చేరి 
పోయారు. ఆంధ్రర్యావ్ట ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఆం[ధుల చాన్నత్యాన్ని 
గొప్పతనాన్ని పెంచటానికి - పండిత జవహర్‌లాల్‌ నెహూ ఆగమన జ్యోతిని 
వెలిగించి రాజధాని కర్నూలులో ఆంధరా|ష్టానికి అంకు రార్చణ జేసారు. ఇక 
మంతి వర్థం ఏర్పాటు పరిపాలనా సన్నాహాలు, గవర్నర్‌ త్రివేది కాంగెసు 
జే సేవర్‌ పార్టి నాయకుడైన ఆంధధ్రకేసరిని అఆంధధరాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రిగా 
వన కొన్నారు 


ఆంధరా ష్ట్ర ముఖ మంత్రిగా పదవి నధిష్టించిన పంతులుగారు తన పదవి 
సుస్థిరం కాదేమోనన్న భావంతోనే కృషి షివరలోక పార్టి నేతతో సంప్రదింపులు 
జదీహిరు. 


“రంగాజీ ! ఒకనాడు మిరు, నేను కూడ కాంగెనును విడచి బయటకు వచ్చిన 
వారమే. ఈనాడు నేను కలిసినా మీరింకా ఆపార్టిలో నుండటం దేనికి ? నాతో 
చేయి కలిపి ఉపముఖ్యమంత్రిగా పదవినధిష్టించండి” అన్నారు పంతులుగారు, 

“పంతులుగారూ ! మో మంశత్రివర్గంలోనికి లస్పన్న గారిని, తిమ్మారెడ్డిగారిని తీసు 
కోవడం మంవిది" అని రంగాజీ అనడంతో, “నిజమే వాళ్లు యువకులు, వారికి 
రాజకీయ జీవితం ఎంతో ఉంది. మోరు వచ్చి ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టండి. 
కె.ఎల్‌.పి. ని కాంగైనులో విలీనం చేయండి” అన్న పంతులుగారి అభిమతాన్ని 
రంగాజీ తోసివుచ్చారు. రైతు కూలీ రాజ్య స్థాపనకు, |వధాన శత్రువైన కాంగె 
సులో తాను ప్రవేశింవిడమన్న (పశ్నేలేదు, పొమ్మన్నారు. కాం[గైను విధానం మారితే 
తాను చేరగలనన్నారు. “మా అభిమానం అటువంటిది. అయితే (పస్తుత వరిస్థితులను 
అంచనా వేసుకోనిడే మోఅభి[ప్రాయానికి తలొగ్గలేను. మద్రాసు రాష్ట్ర రాజక్షీయాల్ని 
నడిపిన మనం - నేడు ఆంధ రాష్ట్ర రాజకీయాలలో వెనుక బడలేముకదా ! కాం గెస్‌ 
అధిష్టాన వర్గం మో అభిప్రాయాల్స్నీ ఎంత వరకు మన్నిస్తుందో మేము వేచి చూడ 
వలసి ఉందీ” అన్నారు రంగాజీ. “అందరం కలసి రాష్ట్రాన్ని బాగుచేద్ధాం అన్న 
మో అభిమతం గొప్పదే - అయినా పార్టీ అధినేతలు" అలా భావించాలికదా" 

గెన్నగారన్నారు. 


13 


లచ్చన్న భావనే నిజమైంది. అధిష్టానవర్గం నీలం సంజీవరెడ్డినే ఉప 
ముఖ్యమంత్రిగా డిక్లేర్‌ చేసింది. పర్యవసానం ముఖ్యమంత్రి (వతిపాదనలను 
(పక్కకు నెట్టింది. ఆనాటికి కృషికరలోకపఫార్టీలో 12 మంది శాసన సభ్యులే 
మిగిలారు. నలుగురు కాం[గెను పార్టిలోనికి మారారు--కునిశెట్టి వెంకట 
నారాయణ (సాలూరు), నీలా(ద్రిరావు (ఇచ్చాపురం), తిమ్మా రెడ్డి (కడప), బత్తిన 
సుబ్బారావు. ' 


ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటి దినాల్లో లచ్చన్నగారు మ[దాను 
నగరం షినాయి నగరంలో ఉండేవారు. [గామణి స్వరాజ్యం పార్టీవారు తరచుగా 
వస్తూ లచ్చన్నగారిని ఒప్పించ (ప్రయత్నాలు సాగించేవారు. ఎర్నేని సుబ 
మణ్యం అనే తనమితుని ద్వారా (ప్రకాశం పంతులుగారు మ(దానులో ఉన్న 
లచ్చన్నగారికి రాయబారము అంపింబారు. “ఇదేమిపద్ధతి ? ఎవరిని బలపరబా 
అని ? పార్టీ (వతినిధివైన నాకు మాపారీ ఎలాఉండాలో మాపారీ నాయకుడు 


చెప్పాలిగానీ, ఈ (ప్రకాశంగారెవరండి ? నాకు చెప్పటానికి పంతులుగారు 
కాదు. మాపార్టీ నాయకులు” అంటూ ఆ ఆహ్వానాన్ని సునిశితంగా తిరస్కరించారు. 


అయినా మరొక [పయత్నం జగింది. రంగా గారి అభిమాని, సుపసిధ 
ప్రికారచయిత దినపత్రిక ఎడిటర్‌ నార్ల వెంకటేశ్వరరావుగారు వబ్బి లచ్చన్నను 
ఒప్పించజూశారు. 


“లచ్బ్చన్నగారూ ! నామాటవినండి. ఆంధకేసరిని అన్ని విధాలా బలపర 
చండి. మిరు ఆదరణ నందండి” వెంకటేశ్వ రావుగారు చెప్పారు. 


“ఏమండీ వెంకటేశ్వ(రావుగారూ ! ప్రజాస్వామ్య (ప్రభుత్వాన్ని అభినందిస్తూన్న 
మోవంటివారు అనవలసిన మాటలా ఇవి? (ప్రజాస్వామ్యం మోద పత్రికలలో 
ఎడిటర్స్‌ కాలంలో వ్యాసాలు |వాస్తూన్న మిరు సిద్దాంతాల్ని, పార్ట్‌నాయ 
కత్వాన్ని (పక్కకు నెట్టి వ్య క్రిగత బాగోగులు, పద్ధతిని చేపట్టమంటారా? మోరు 
పెద్దలు. మీరిలా చెప్పడం భావ్యంకాదు.” 


ఇలా దెప్పిపొడిచిన లచ్చన్నగారి భుజం తట్టి “నిజం లచ్చన్నా ! సిద్ధాం 
త్రమును, నాయకత్వాన్ని విన్మరించిన రాజకీయాలు సిగ్గు విడవిన నాటకీయాలే 
సుమా !” అనిఅంటూ అటనుండి జారుకున్నారు నార్లవారు. 


తుదకు (ప్రకాశం పంతులుగారు రంగాగారిని పిలవి రాజకీయ ఒప్పందానికి 
రాక తప్పలేదు. మంత్రివర్గం నిలబడాలంటే మరో మార్గంలేదు. 


రంగా - [ప్రకాశం చర్చలు కొనసాగాయి. సహకరిస్తాం తప్పించి, కలియ 
బోము. మాపార్టీ వ్య క్రిత్వాన్ని వదలుకోము. మంత్రివర్గం తీసికొన్న నిర్ణయాలపై 
ఓటింగు స్వేచ్భను మంత్రివర్గంలో చేరబోయే మాపార్టీ (ప్రతినిధికి యివ్వాలి. 


14 


కాబినెట్‌ తీసికొన్న నిర్ణయాన్ని కాదనే హక్కు. మాపార్డి (పతినిధికి ఉండాలి. 
అన్న రాజకీయ ఒప్పరదం జరిగింది. ముఖ్యమంత్రి (ప్రకాశం ఆహ్వానం పై, పార్టి 
నేత రంగా అనుమతితో పై ఒప్పందం ఫలితముగా సర్దార్‌ గౌతులచ్చన్న 
1058 నవంబరు నెల 7వ తేదీన తనరాజకీయ గురువు రంగాగారి జన్మ 
దినమున ఆంధ రాప్పమంత్రివర్గంలో వ్యావసాయిక కార్మి కశాఖామాత్యులుగా 
పదవీ స్వీకారం చేసారు. |ప్రజాపార్టీతరఫున తెన్నేటి విశ్వనాథం లోగడనే 
ఆర్థికశాఖామాత్యులుగా నియమించబడినారు. సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రిగా 
నియమింపబడినారు. 


ఉత్తరాంధ్రలో ఒకనాడు న్వరాజ్యసాధన దిశలో యువవై చైతన్యానికి (ప్రతి 
రూపమై నిత్యం కృషి సలిపినదెవరు ? ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా 
ఉద్యమాలలో నిర్బంధించబడి చెజిసాలలో (మగ్గిన దెవరు ? స్థానిక హరిజనోద్య 
మంలో ముందడుగు వేసినదెవరు ? విప్పవ అరుణ కిరణమె తెలదొరలను దేశం 
నుండి వెళ్లగొట్టాలని తీవ్రవాదిగా ఒకనాడు బెంగాల్‌ విప్టవ వ వీరులతో కలియవెళ్లిన 
దెవరు ?" మారిందెవరు? రైతురక్షణ యాత్రల్లో పాల్గొని నాటిగంజాంజిల్లా 
ఆంధ కాం[గెను నాయకుడు ప్ర పుల్లెల శ్యామసుందరంగారి అడుగు జాడల్లో నడివిం 
దెవరు? అఖిల భారత జాతీయకాం[గెను ఏర్పడిన సోషలిష్టు ఫోరంకి అను 
కూలిస్తూనడిచిన దెవరు? ఇబ్బావురం నుండి మదాసు వరకు రైతురక్షణ యాత్రలు 
జరిగితే ముఖ్యకార్యకర్తగా పాలొన్నదెవరు ? ఆల్‌ ఇండియా కిసాన్‌ సభలను 
ఉత్తరాంధ్ర పలాసాలో జరిగినట్టు కృషి సలిపిన ముఖ్యకార్యక ర్త ఎవరు ? మందసా 
రైతుల కాల్చుల విప్రవ "పంధాను నడిపిందెవరు ? క్విట్‌ ఇండియా 
ఉద్యమ సందర్భంగా అండర్‌[గౌండ్‌ పోరాటం జరిపినదెవరు ? రాజకీయ 
రైతోద్యమాలను నడిపే కార్యకర్తగనే గాక నాయకునిగనే కార్మిక 
(శేయస్సునకు పాటుపడిన అకార్మికటప్రతినిధిగా శానననభకు ఎన్నుకోబడిన 
దెవరు ? బక్కచిక్కిన కూలన్నలను, మేడిపట్టిన రైతన్నకు అండగా నిలవి భుజం 
తట్టి వైర్యం జెప్పిందెవరు ? రైతాంగం హీన దీన స్థితిలో నుండగా రంగాజీ 
యిచ్చిన పిలువుపై రై తురక్షణయాత్రలను నడపుటలో [ప్రాధాన్యత వహింవిం 
దెవరు ? శిస్తులు కట్టమనికాదు, కట్టలేమన్న రై రెతు నినాదాన్ని పల్లెపల్లెలో 
తన అనుచరులతో వ్యోప్తి చేసిందెవరు ? వొడవాడల కిసాన్‌ సమ్మేళనల్ని 
జరుపుటలో. రైతోద్యమాలను నడవుటలో పార్టీకి కొండంత బలంగా నిలవిం 
దెవరు ? షో సట్‌ రైతాంగం పోరాటాల్లో ముందు నిలవి తన సహచరులను. 
మెప్పించిందెవరు ? ? మందసా జమిందారుల కిరాతక పోలీసుకాల్పుల బాధితుల్ని 
అజ్ఞాత వాసంలో నుంటూ రక్షించిందెవరు? తన అనుచరులకు మార్గదర్శిగా 
నిఠవిందెవరు ? కె రైతురంగా ఆశీస్సులతో ఉత్తరాంధ రైతు రాజకీయ నాయ, 
కులను సమైక్య పరచి గట్టిగా కృషిసలిపందెవర ? ? కల్తుగ్‌త కార్మికుల నుద్ధ 
ష్‌ బహువిధాల నేటికి" ప్రయత్ని స్తున్న వారెవరు ? ? శాసనమండలి సభ్యత్వానికి 


15 


వన్నెతెచ్చిందెవరు ? (ప్రత్యేకాంధ మహోద్యమానికి నాందీప్రస్తావన 
చేసిందెవరు ? పార్టీ ఆదేశానికి కట్టుబడి మంత్రి పదవికి రాజీనామా ఇచ్చిం 
దెవరు? గ్రేయోరాజ్యస్థాపన జరిగి రై "తు కూలీ (ప్రజారాజ్యం రావాలని, కావాలని 
నేటికి ఒక పార్టీ నేతగా కృషిచేస్తున్న దెవరు? అనాటి నుండి నేటివరకు 
లీక్‌ ఏండ్ల శాసననభా జీవితం గలవ్యక్తిగా పేరొందిన దెవరు? ఇన్నాళ్ల 
రాజకీయ" పోరాటాల్లో ఓటమిని అంగీకరించక వయోభారం తన మై పడుతున్న 
నేటికి ఒక వామపక్ష (ప్రజాస్వామ్య సంఘటన నాయకునిగా "రాష్ట్రస్థాయి 
రాజకీయ నాయకునిగాపేరందిన స్వాతంత్ర్య సమరయోధునిగా (ప్రఖ్యాతి "గోంచిన 
దెవరు ? ఎవరో, ఈపుస్తకం చదవండి మీకే తెలుస్తుంది. 


2. లచ్చన్నకుటుంబం - పుట్టుపూర్వోత్తరాలు 


అచ్చన్న జననం : 


ఉత్తర కోస్తా కళింగసీమలో ఉద్ధానం ప్రాంతాన. నాటి గంజాం జిల్లా 
సోంపేట తాలూకాలో బారువా [గామంలో ఒక రాజకీయ కాంతికిరణాసికి 
రూప మేర్చడినది పుణ్యదంపతులు గౌతు విట్టయ్య రాజమ్మల చిరకాల నోముల 
పంట 1909 ఆగమ్హ్లు నెల 16వ తేదీన బారువాలో రాజకీయ భానోదయమై 
ఒక సాధారణ వీద “సెగిడి కుటుంబమున మన లచ్చన్న జన్మించారు. అట్టడుగున 
గల అగాధాలను పట్టుకున్న నికృష్టాలను విదలించుకుని వదలి౦చుకొని, 
ఇనబింబం మొగ్గతొడిగింది. ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్ర భవిష్యత్‌నే తీర్చి 
దిద్దగల ఆశారేఖ పొడనూపిన దినమది. 


కల్లు గీత పారిశ్రామికుని ఇంట్లో కాంతిరేఖ జనించింది. తరతరాలనుండి 
చదువు 'సంధ్యలులేని ఇంట్లో వాటిని పొందనాశించడమే తగదన్న చోటున 
ఒక్క ధువతార వెలసింది. 


లచ్బన్న తన తల్లిద౦ డులకు అష్టమ సంతానం. లచ్చన్న త తాత 
తం|డులు సెగిడి కులస్థులు. కులంవృత్తే వారికి కూడు చెట్టేది. ఈత వెట్టను కోతవెసి 
కల్లు నుత్చత్తి చేయడం, అమ్మడం చుట్టు ప్రక్క (గామాల్లో. గల కల్లు 
దుకాణాలకు సరఫరా చేయడం వారి వృతి. 


బారువాలో తన తాతతం|డ్రుల కానాడున్నది ఒకపూరికొంప, చిన్నపొలం. 
చుట్టు ఉన్న తనవారి వూరి గుడిసెలు, ఉపవాసాల బతుకులు. 


లచ్చన్న తండి చిట్టయ్య తన ఎనిమిదిమంది సంతానాన్ని జూవి నంతో 
షించే అదృష్టాన్ని నోచుకోలేదు. తనసంతానంలా ఒక కుమార్తె లక్ష్మి, ఇద్దరు 
కుమారులు సత్యన్నారాయణ, లచ్చన్నలు మాతమే వారికి దక్కారు. నిజొనికి 
లచ్చన్న తల్రిదం(డులు విద్యాగంధం జ. కులంలో జన్మించినప్పటికి 
వారికి జన్మించిన సంతానం భవిష్యత్‌ను బంగారుబాట వేయడం నిజానికదొక 
దైవ సంకల్పం. వృత్తినిబటైగాక (పవృత్తిని బట్టి వ్యక్తుల్లో అంశాలుద్భవిస్తా 
యన్నది బరీపడి వారిలోగల ఏదోఒక మహత్తరమైన అంశ లచ్చన్న జన్మింవిన 
తేదీని వారిఅన్నయ్యజాతక లగ్నాన్ని వారిచేతవ్రాయించి పెట్టింది. తమ 
సంతానం భావి జీవితాల్ని అదృష్ట జాతకులుగా చూడాలన్న “వారి భావన, 
తపన మెచ్చుకోదగిన దే. పుభైన చిరంజీవి బాల అబ్బన్న ఉత్తరాంధ్ర రాజకీయా 
లకే వన్నె తెల్సి ఆంధ దేశానికే వన్నె తెస్తాడని వారానాడు భావించి యుండరు. 


a 
శ ( 
@ 
a య 
3 
‘ శనీ 
౮ 
¢ 
Pa] 
Ca 
Oo 
(UU 





aE 


loo _ GTC, 
see - ge dite y 92 
(| 

















ట్‌ ఆము . | 


ప్రసిద్ద దేశభక్తుడు లచ్చన్న (ప్రధమ గురువు మార్గదర్శి ఆం(ధరా ష్ట్ర రెతు 
సంఘాధ్యక్షులు ఉమ్మడి మదాస్‌రా ష్ట్ర శాసనసభ్యులు స గర్లీయ పులేల 
శ్యామసుందరం గారి వర్ధంతి సభలో లచ్చన 7 











ళ్‌ ! ఇ నే మిన. 
9 ణ్‌ క. జ! 
(న | i 
we, 
, 1 
| / 
శ 
॥| a 
య. ల స గ 


1942 కిట్‌ ఇండీయాఆందోళన 


రెతోద మం 
సందర్శ గా అండర్‌ (గండ్‌లో స్వాతంత్ర్య వారంలో 
సహకరించి 
జర గలి వ లరామస్వామి లచ్చన్నగారికి అండగానిలచిన 
డు( (టటాహ్మణతర్హ పుండరీకాచారి (రాజాం) 





1942లో. ఫ్యాతంత్య సమరంలో , లచ్చన్న అఠికర్‌ (గౌండ్‌ కీ 
లచ్చవ్నగార తోడు నీడా నిలచి, వెళ్తున్న సందర్భంగా తనకు 
-జొళ్లకు లచ్చన్న గారితోవెళ్ళిన్స : సహయపడిన లచ్చన్న సన్నిహిత 
స్వర్గీయ కిల్లి అప్పల నాయుడు 


సహచరుడు. వీలాంబరు “he 
(శ్రీకాకుళం _ పురుషోత్తమవురం.) : 








కాకినాడ బాంబుకేసు ముద్దాయిలతో 








మాజీ యం.ఎల్‌.ఏ. 
ఛమసుందరం 


లెల శా 
ధా 


అ 


ఉమ్మడి మ దాసు రా 


స్వర్గీయ పు 












hn 
(వసంగిన్తున్న ది ఒకనాడు 
పలాసా కాంగ్రెస్‌ సీవాదడ్‌" 
కమాండర్‌ గొ పనిచేసిన 
బి, పానుమంతరావుగారు. 


i 














Sis) 


aun రన ఎ యం ren , 


Fn 


రై 
ఆ 
ఢి 
1 
a 
: ఢి 
: ‘ 
ల 
న. 
వ క్‌ | 
hy 
ty nn 
ae 
EH ge 
ణీ J 


గె ర 
ఫ్‌ య ల్లో 
Gr “సి 
జ ల! 

LE) 














. కన న! 






ff. 
సీ 
1 i 
ఇ 


CEL! Uy 
రాజేంద|పసౌద్‌, సర్దార్‌ గౌతులచ్చన్న ఆయన సతీమణి (శ్రీమతి యకోేదానే 


Teter కట్టరు Pwd (శత, Gre see ie 





ము! 


హా దరాబాదు 









17 


ఆనాటి సమాజ స్థితిగతు లూహించుకొన్న ఆది గొంతెమ్మకోర్కె, శగనిశొ ర్క, 
బయటపడి చెవ్పిన తగవును కొనితెప్పె కోర్కె, అనాటి పరినతులటు 
వంటివి. (గ్రామాల్లో వారిది గొప్ప కులం. పెద్దింటోట్ళ వీరిది తక్కువ కులం, 
నిన్నింటోట్లు అని వీదిరించుకొంటూ తమదే గొప్ప కులం అనిపొంగిపోతూ 
వీధులంట వెర్షాడే పావీషవెడు కాలమది. అంటరానిశనం అగ్నిజ్వాలి 
మనుషులకు మాల . మాదిగ ఆని పేర్లిడి, వారంటిన మైల వడిపోతామని నీటి 
పలుమార్లు మునిగి తేలే పరమధాందన మూర్భ భావాల గుడిప్వు ఆనాటి 
సామాజిక పరిష్వంగంపట్టు, వెనుకబడిన కులం, అట్టడుగునవడి అసూరిస్తున్న 
సామాజిక అనా యానికి బలి అయిపోతున్న కులం బాల లబ్బన్న (పళివింరిన 
కులం, దీనికి తోడు లన్బన్న జన్మస్థానం బొరువా (ప్రాంతం, వెనుక బడిని 
(పాంతం. కూలినాలీ జనాలతో కూడిన పాంతీం, కూడు, గుడ్డి, వనతి సరిగ్గా 
లభించని [పొంత౦, 


లచ్చన్న జన్మింవిన శభ ఘడియలు అనాడు ఎఒకరికి పండుగిదినం 
కాకపోయిన తల్గిదం[,డులకే ఒక 'అపార పెన్నిధి లభించేలా తోదినా నాడు 
అట్టడుగునపడి అనాధ ఆక్రందన జీవుల పాలిట ఒక పభదినంగా ఎరిళలో 
నిలవీ పోగలదు, సహజంగా తన తల్లిదయడులు బాల లవ్బన్నను తమవింళోద్ధా 
రకుడని భావించి యుంటారు, కాని భావిలో తనే బహు జనోస్తరణ శావిస్తాతని 
ఆలోవించి యుండరు. అష్టమ గర్భంలో వుట్టిన నల్లనయ్యలా గొల లబ్బన్న 
కూడ తన (గానుంలో నానాహంగామావేస్తాడని కూడ కలలో శిలని యుంతరు. 
అ నాడు ఆనంనయ్య వేసినవి కృష్ణలీలలు, ఈనాడు ఈ గాల లన్బున్నవి విలివీ 
చేష్టలు. తన గులమే రాజ్యమేలుతున్న దినాల్లో ఆ నల్లనయ్య ఏమినేసినా నరిపో 
యింది. అట్టడుగునపడి సాంఘక పదచఘట్రనలలో నవిగిపోతున్న బాలలప్బాన్న 
కులం తన చేష్ణ్టలకేమినసహాయసంప త్రిని కీవ్చపెటగిలదు * 

జన్మతః కొన్ని * క్రీసామర్జ్యాలు సుగుణాలు వ్యక్తులకు కిమినసొయి, 


అనీ 


“పకృతైః ర్లృథైః ,పభీవాః” అని'౧త, అంతేగాని కులం వంశంనుండి కోడు! 
లేకున్న బాలలబ్బన్నకు వంళపారంపర్యంగా వచ్చేవి ఏమున్నవ? “వైర్యే 
సొహసె లక్ష్మ" అన్నది తప్పింది ధైర్యంతో వృక్షాల శిరోభాగాల నధిగమింది 
సాహనంతో వాటి నధిరోహింవి వాటినుండి అమృతాస్వాదన నేయడం వీరికివారికి 
మెతకవారికి సాధ్యమైన పనికాదే! సొహసొనికి మారుపేరుగల వృత్తినని ఆది - 
వ్యక్తిపని అది. 


బాలలన్బన్నది దురదృష్ట జాతకం అయితే, అదృప్తయోగం నమాజానిది, 
అలముకున్న అజ్ఞానపు కారువిశట్లో నం[కమించిన అమాయక దృష్టి దుర్మార 
సొంపదాయాలను వట్టుకొన్న బాదన్తుల నమ్మ కాల్లో పెచ్చ సామాజిన 


18 


అనమానతల అన్యాయాల పొదల్లో నుద్భవింవినవారు బాలలప్బెన్న, తుదకతడే 
అరుణకిరణమై వివ్లవభా నోదయమై అగవరాలవారి దురహంకారాన్సి, జనాలను 
కొల్పుకుతింటున్న జమీందారుల దోపిఓని అరికటిన ఆకాకింణమని ఆనాడు 


ఎవరూ భావించలెని దుస్థితి - ఆనాటి సామాజిక దుసేతీ, నమకాలీన పరినతి, 


లచ్చన్న జననళాల౦ నాట పరిస్థితులు ‘ 


లచ్చన్న జన్మింవిన కొలంనొటి సామాజైకి అర్థిక రాజకీయ సరిగితీంను 
తలచుకుంటే ఎంతటివారు పెల్లుబికి బయిటవడలేని పరిఎతి, 


అచ్చన్న జన్మించింది ఉ త్తరాంధకోస్తాతీరాన కళింగ సీమలోగల ఉ ధానం 
(పంతం, కళింగ సీమకు ఉ త్తరభాగాన నేటి శ్రీకాకుళం జీల్లాలోగిల గద్చాపురిం 


బారువా-మందసొ ప్రాంతాన ఉతర కోస్తా తీరం ఇనుక తిన్నెలపై వెంనిందొక 
ఉద్యానవనం, దానినే అందరూ "ఉద్ధానం" అని పీలుస్తారు. ఎటు పరికించినా 


ఉధానంలో అసంఖ్యాకములై న విన్న విన్న (గ్రామాలు ' ఊపిరిపోనకో వి, 
ఉద్ధానం మూడు క పులున్న మడిమాన్యాల్ని దున్ను కొని (బతుకుతున్న రైతస్పలు 


వ్యాపించియున్న మత్స్యపొరి శ్రామికులు అనంభ్యాకంగా కన్పిస్తారు. అయితే 
భూమిపుట్టలమై ఆధారపడి జీవిస్తున్న రైశుకూలీలు నీటికోనం నింగికి సూడక్ర 
తప్పలేదు. నిరుపేద మత్స్య పారి కా మికలు అమ్మకం కొనుగోలు దళొరీల దోపిడీ 


విధానంలో బలిఅవక తప్పలేదు, 


కళింగసీమయై గజపతుల పాలన అంతరించింది. సొమాజ్యాలు రొరళ 
రావరికాలు క్రమేట్‌ గతిన్తూ విజేశీయల పాలన శ్రమేపీ మనదేశాన వ్యాపించడం 
(ప్రారంభమైంది. వ్యాపార రీత్యా మనదేశానికి వచ్చిన ఆంగ్లేయులు హైందవ 
రాబరిక వంశొలను జయించి తమ అధీనంలోని! తీసికొని (బిటిషు రాబరిక 
పద్ధతులను మనబేశాన [ప్రవేశ పెట్టారు. భారతీయులను అన్వతం[తులుగా జేస్తారు. 


(బిటిమవారు భూమిపై హక్టులను రై తులకు “ఫై శ్రందార్లకివ్ని భూస్వాములు 
రాజ్యాన్ని అమలులోకి తెబ్చారు. ఎస్రేట్స్‌, రాజొధానాలు వెలధాయి, స్వాతం త్యం 
హరించుకొనిపోయిన జనంకి తనుకు అధికారపీ సం[కమించినదన్న' భావంతో 
జమోందార్లు విటిమవారికి కపా+లు బెల్లీన్తూ వారి అడుగులగ్యు మడుగులకు 
తలొగ్గతూ. వారివారి ఎస్టేట్సులోగల రైతుల్ని వీళ్చీపిప్పిచే సే వధథతులను ను 
దస్తులను డౌర్టన్యంగా 'వనూలునేసే ఠీత్రినితిని బేవభారు. ీజాబాహుళ్యం 
పెరిగిందో .ర్రేతాంగం జిమీ౦భారుల దొర్గన్యాలకు బలిఅవతూ వస్తున్నది, 


19 


కూలీలు కార్మికులు పెత్తందార్ల దోపిడీకి బలిఅవుతూ వన్తున్నారు. జమాందార్లు 
రాజులు రైతుల్ని [వజల్ని జలగల్లా పట్టుకొని వారి రక్త మా౧సొల్ని పన్నుల 
రూపేణ వీల్చడం తప్పింది వారి సుఖకొంతులను మాడని పరిస్థతి. కష్టపడి వస్తు 
రాశిని నృష్టన్తున్న కూలివానిని, కార్మికుని పట్టింయరోని దుస్ధితి, వారి సుఖళాంతు 
లను, దర్హాలను పెంచుకోవడం తప్ప వారికున్న హోదాలను అధికారాలకు 
పదును పెట్టుకోవడం తప్ప జనాల కష్టాలను తీర్చలేదు నరికదా వారి ఖర్మకు 
వారేదాధ్యులని (తోనివున్నారు. వారి దుస్థితి హీన పరిస్రతి వారి పూర్వజన్మ 
ఖలితీమని, కర్మ సిద్దాంతాన్ని మెంది పోషంవి ,పజానీకంలో వెదజల్లారు, మూడి 
నమ్మకాలను, దుషసొంప్రదామాలను సమాజమున వెలరేగేలా (పోత్సిహెందారు. 
అందుకు ఎదురుతిరిగిసవారిన అణవ పెటడం, అధోగతికి దిగపారేలా చుక్చిర్య 
లను జరియమేవారు. సమాజముని అధిరులమని అంవలాలెక్కే. అర్జిత పెటివుటే 
నంచునే లభింవినదన్న సిద్దాంతం వ్యా ప్తినేసొరు. 


ఒక వైపున అకలి, నిరుద్యోగం, నిళదారివ్య్యం , వేరొకర్లై షు ”ంఫంంలో 
నీచకులాల ఉచ్చు, మరోవైపు ఐమందారుల సన్నుల గొధి, తమి కష్లొల్ళి 
హరించే దోపిడీదారుల అక్రమాలు, వెట్టినొకిరి బతుకులు, ఇది దొలవన్నటు మూరి 
దురాచార మూఢ నమ్మకాల వడికట్టులు, అనొరాలు,సాంపదాయాలు, అరుచి లు 
వొదన్తుల వొకిరేవులు, నిరాడంబర జీవితం, నిర్వీర్యిత గ: రూపమని గాహ్యాపింబ 
రాల్ని కలిగియుండుటరే (బతుకుకు సొర్టకమన్న ది లేచింది. బలమైన వరాం, బల 
హీనవరాల దాధనేగాక సమౌజం 'అగ వర్గాలు' 'అణగొరిన వర్గాయ' అని తేడా 
రావడంతో అంతరాలు వివేదాలు లేవి నంఘుర్లణ విషవలయం ఎర్చిడింది, 
బాద్చుతగుల నుడీగుండాలు ఎర్చడ్తాయి, కక, కలతీ, భీతి. మలిలో వ్యావిందొయి, 
ఈర, ద్వేషం, అనూయ, కుట, దిగా బోతగట్రుకున్నాయి, 


(బిటిష్‌ రాచరికం విదేశీ సంచదనలను మన అంగిడిలో అమ్మ.చి మని 
న్వ దేశీ ముడిసరురుల్ని వాళ్లి వేశాలు ఎట్తకొనివోయే పరిఏలి బాపురింబింది. 
విదేశీ నరుకుల దిగుమతితో భారీవర్శిశమల స్థాపనలో నేతివృిత్తీలసె, గృహ 
పరిశ్రమలపై జీవిస్తున్న లక్షలాది (గామాణవవానీకం తమ ఉనాఘలను కోల్పో 
యింది. నైపుణ్యం కొరవడిన శొమకులు, నిరిడ్యోగులు వీధిన వడారు. ఒర్‌ 
వై వు ధనికుల భోగభాగ్యాలు, వేరొకవైవు అగ్రవర్ణాల అత్యానారాలు, వేరొక, 
వెపు భూస్వాముల దోకిడీ విధానాలు, వేరొకవైవు రైతుకూఎల ఆర్తనాదాలు, 
అనమానతలు, అంటరానితనం జనంలో నింగికెగని కూర్చున్నాయి, వ్య క్లీనా*ర్షం 
వీరవిటోరంచేస్తూ సామాజిక (శేయన్ను బతికిలబడింది. బలనానులడు బలవంతులు 
ద్‌ నుకోవడం నమాజమున చెప్పుకొనదగిన ఒక్‌ కళగా రాణింరడం పారంద 

ద సా 


20 
తాత కిప్టప ప్ప: 


ఇటువంటి సామాజిక స్థితిగతులున్నకాలంలో బాలలచ్చన్న బడుగుతాత 
కిష్టప్ప బతుకు యెలావుంటుందో ఊహించటానికి అందని దేమి కాదు. లచ్చన్న 
ముత్తాత స్వ(గ్రామం బారువా కాదు, అంబుగం. లచ్చన్న తాత బుద్దయ్య అంబుగం 
లోనే గతించగా అచ్చట (బతకలేక లచ్చన్న తాత కిష్టప్ప బారువా[గగ్రామం చేరి 
స్థిరపడ్డారు. 


కిష్టప్పకు బిట్టయ్య ఒక్కడే కుమారుడు, ఇద్దర కుక శ్రే. Sa కకక 
కులవృత్తిని చేపట్టక కూలికిట్టక రోజూ కడుపున రూడి షత టేవాడు: కు వృత్త 
'కూడు బెట్టినా పెట్టకున్నా అచ్చ త్రినేతవ్వు ఇతరవృ త్తివి చెపట్టక హు అదో 
యించి అడ్డుతగిలే రోజులు. నడుంకి' జడతాడును కట్టుకొని వేట్రనెక్కి కల్లు తీస్తూ 
గీస్తూ యజమాని ఇంటికి వెళ్ళి దానిని ఇచ్చి తనేకివ్వీన అణా కూలి డబ్బులతో 
యింటికి వచ్చేవాడు. 






కిషప్ప కుటుంబం : 
చు 


ఆదాయం లేదు, ఖర్చువివరీతం. దేవుడిచ్చిన పిల్లలను పోషించాలి. కుటుంబ 
యాత్ర దుర్శరమైనా పాగించాలి. కాలేకడుపుకు గంజీలభిగే స్ప జన్మకు వాఖవ్షమ్మ్య 
ఆవాటి. తవ జీవిత లక్ష్యం, ఈ వూట గడిచింది రేపెట్టా సా అన తన 
విత్య దైనందిన వింతవావ్యాపారం. తనకు కూడువిడివ, కూడునిడకపోయిన, తన 
స్వీయ వృత్తిలోవే ఉండాలన్న పరమ దారుణ సామాజిక షరతులున్న నికృష్ట 
పమాజమది. ఒక కులంవారు వేరొక కులంవారి పనులను గాని, చ ర్యలను 
గావి చేపడితే ఘోరకలి వచ్చిందిరా బాబూ అని గోల సెట్టి ఘోష పెట్టే దురావార 
చుర్మార్గవు వమాజమది. ఎవరి వృత్తిలో వారుండక తప్పని స్థితిగతు లానాటివి. 





'కడుత్రలేదు, సంస్టారంలేదు, అయినను దై వమిచ్చిన “జ్ఞానం” ఉంది. ఆలో 
ఛవఉంది. కిష్టప్పకు జానెడు భూమి లేదు. కూలీనాలీ చేసికొని జీవించడం తప్ప 
వేలే అధారం లేదు. తన చుటూ ఉన్న తనలాంటివారు తమ చీదస్థితికి “ఖర్మ”, 
" యూర్వజన్మ. ఫలితమఫి భావిస్తూ గోబ్ల గిల్లుకుంటూ కూర్చో కుండా కిష్టప్ప 

భఘ్మాతం కొంచెం మోదకు ఆలోవించగలిగాడు. తనవలె తన బతానం కూడ 
కూరలు పడాలా ? మన బతుకులు ఏమిటి యిలా తగలడుతున్నాయి ? అందరూ 
హాయిగా బతుకుతుంటే మనకీ అవస్థలేమిటి ? అని సాటివారితో కిష్టప్ప అనేవాడు. 
ఇది విన్న తనతోడివారు ముక్కు_పే వేలిడుకొనేవారు. మన బతుకులకు రాసి 
“పెత్తిందింతే, తగవి వరుగులు మనకేల అంటూ నిరాశ పరచేవారు కిష్టప్పను 
హెలెకులస్టులు. 


ధ్‌ 


21. 


నడుముకి జడతాడు కట్టుకొని, వృక్షాన్ని అదిమి పట్టుకొని, అంగవన్హంతో 
చెట్టు తలమిద కత్తితో గంటీడి తీసికొని వెళ్లిన కల్లుబిడైను దానికి (వేలాడ గట్టి 
వెట్టుదిగి వచ్చిన కిష్టప్పకు బాలని "కూలిడబ్బులు ముట్టేవి. మరల 
గడుపు దినం. తరువాత చెట్టు ఎక్కి నిండిన కల్టుబిడైైను దింపి యిజమానికి ఇచ్చి 
నవుడు - అందేది ఆ అణాకూలి డబ్బులే ! | 


ఆలోచన వచ్చింది. పనిచేస్తున్నది తను, ఆ వస్తువును హెచ్చు ఖరీదుకు 
అమ్మి బాగుపడేది యజమాని. తనే ఆ పనిచేస్తేనో ? 'బయితే ఈత, తాటిచెట్టు 
తనకేవీ ? భగవంతుడు సృష్టించిన కనీసం వృక్షాలు కూడ అందరి మనుషులవి 
కావా ? ఏమిటిదంతా ? ఈ "చెట్లకు కూడా శిస్తులు చెల్లించాలట. ఈ వృక్షాలు 
జమోందారులవట. ఈ భూములు రాజులవట. ఈ సంపదంతా వారిదేనట. దీనిని 
ఎవరైన వాడుకున్న అందుకు నుంకాలు చెల్లించాలట. మరి సుంకం తనవద్ద 
లేదే? ఉన్నా ఆ జమీందార్ల వద్ధకు వెళ్లగలీగిన పలుకుబడి, తాహతు లే దే? 
ఏమిటి, ఈచెట్టను నాటింది "జమాంచారులా ? 


జమిందార్లు జలగల్లా మనుషుల రక్తాల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. అయినా 
బయటకు పల్లెత్తు మాట 'అన్నామా, మరింక విరునామా ఉండదట. రాజుగారి 
బం[టోతులు "వాళ్లని రచ్చబండ పై నిలజెడతారు. “ఏమిటో రంగయ్య! ఈ 
జమీందార్లు కూడ రాజులు కారట. వీళ్లమాద ఏదో కంపెనీ ఉందట. ఆ కంపెనీ 
వాళ్లకు వీడు దన్తులు చెల్లించుకోవాలట. జమోందార్లకు మనం శిస్తులు చెల్లిస్తుంటే 
వారు కంపెనీకి కప్పం 'చెల్లిస్తున్నారట. ఏమంత గొప్ప. వీళ్ళకింద మనం పాలె 
గాళ్లం. వాళ్ళ క్రింద వీరు పాలెగాళ్ళు. 


అయినా మనకెందుకురా కిష్టప్పా ! వాళ్లు మహారాజులు పెట్టి వుట్రినోళ్ళు 
ఎలుబడిసాములు వూర్వ జన్మలో పుణ్యం చేసుకున్న వాళ్లు. నిజమేరా మనం 
ఇంకా ఇలానే అనుకుంటుంటే వాళ్ళింకా పెరిగి పెద్దవా రె 'మనల్ని పీక నులిమి 
అవతలకు పడవేస్తారు. 


అంతేనంటావా ? 
అంతే! 


సరేలేరా, ఆదినం రాకపోతుందా ? మనం జూడకపోతామా ? ఇదీ ఆనాటి 
ఏరిస్థితి. (పజల దుస్థితి. పర్ణాకిమిడి, మందసా, పలాసా, బారువా, చీకటి, తర్ణా, 
సరుపొం, బొబ్బిలి, సాలూరు - ఇవన్నీ సంస్టానాలే. జమోందార్లయి జనంలో 
ఏడి శిస్తులు దస్తులు వెల్లించు కొనేవారే. 


ఈనాటికీ తెలంగాణా వెనుకబడిన [ప్రాంతం. నైజాం పాలనవారి చలువ 
జమోందార్గున్న [ప్రాంతం అనగానే మనకు గోచపాతరాయుళ్ళు, గర్భ 


22 


దరిద్రులు, పుట్టుకతో పాపాత్ములు, హీనులు, జన్మతః జమోందార్డు, 
ద్రైవాంశ సంభూతులు, గొప్పవారు అన్నవారు మనకు (పత్యక్షమౌతారు. 
వారి అడుగులకు మడుగులొత్తే జనం పెత్తందార్లు తయారవుతారు. 
పల్లెల్లో గల [పజానీకాన్ని భయపెట్టి బాధ పెట్టి జడిపించి జులుంజూపి గర్జింది 
నిరీవాల్లా వారిని మార్చి ముక్కుపిండి శిస్తులు దన సులు వనూలు చేసికడుపు నిండా 
మెక్కి ఉన్నదంతా బుక్కి మిగిలిన దానిని జమిందారునకివి వారిని సంతోష 


పెడతారు. మన కిష్టప్ప మాత్రం ఎలా బాగుపడగలడు ? పెత్తందారు చేతిలో 
పనిచేయక త ప్పని స్థ 'సతిగతులవి. 


తం|డిచిట్టయ్య : 


కిష్టప్ప, కిష్ట్ణప్పభార్య తుదకు జీవన సమరంలో ఓడిపోతూనే పరమ 
పదించారు. తమ కుమారుని విట్టయ్యను దిక్కులేని వానిగా జేసి వెళ్లారు. అప్పటికి 
చిట్టయ్య వయను 10 ఏండ్లకు మించి యుండవు. తనఇద్దరు చెలెళ్లను "పోషింది'వివా 
హాలు జరిపించవలసి ఉందీ. అందరి సంసారాలు అంతంత మాత్రమే, ఇంకా ఒకరి 
కొకరు చేసేదేముంది ? దారిద్ర్యాన్ని పంచుకోవడం తప్ప. ఒంటినిండా బట్టలేక, 
కడుపునిండా తిండిలేక, ఉండటానికి కనీసం పూరిగుడిసె కూడ మంచిది లేక 
ఎన్నా దుర్భర జీవితమని తల్లడిల్లి పోయాడు విన్నవాడైెన విట్టయ్య. అంతా 
ఖర్మ, కనీసం ఆడవారి ఒంటీమిద కూడా అడ్డంగా వేసుకొనే వీర తప్ప 
ఏమో లేని పరిస్థితి వారిది. మొగాళ్ళకు అంగవన్ర్రం, “అదైనా అంతంత మాత్రమే. 
కలవారిలా తన్‌ బతకటానికి మరి అవకాశమే లేదా? లేక భగవంతుడు 
మమ్మల్ని యిలానే బతకాలని పుట్టించాడా ? కన్నీళ్ల బతుకులతో కాలం వెళ్ల 
బుచ్యు టియేవా క ర్రవ్యం? విలాస జీవితాలతో రనకేశివీనోదాలతో భోగభాగ్యాలతో 
ఆకా తున్న వారు 'తవ ముందటనే తిరుగుతుంటే, కనీసం బతకటానికి 
వటం లేవి ఇచ్చట ఉండటంవృధా, శద్దదండగ, అన్న నిర్ణయానికి వచ్చాడు 
. ఏకాకి [బ్రితుకుకన్న ఘోర నరకం ఏముంది ? బంధువులున్నా, ఒకరి 

నోకరు ఇచ్చేది ఏముంది? అకలి అవమానం - జనంలో కూడ ఆలోచనలు 





రేకెత్తాయి. 








వా వైటేమవార పాలిస్తున్న దినాలవి. (బిటీషువారిది రవి అస్త 
ర పోలిక క మావ కి క్ర ఆవవరం అయింది. యాంత్రికళ కి కి తనాటికి 
PE. త వ్యవసాయ భూములలో రైతు కూలీల 
కన మ హన్మత్తా. మ్లలఢేది. ఉత్పత్తులను. పెంచటానికి కి వారికి. వీరు 


23 


(బిటిషువారు ఇండియానుండి పెదేశాలకు వలన పోవటానికి కార్మికులను, 
'కూలీలను అనుమతింబి, (పోత్సహించేవారు. 'పైదేశాలకుపోతే అచ్చట బాగా 
డబ్బు గడించ వచ్చన్నది గొవ్ప (ప్రవారంగా ఉండేది. 


అయితే సముద్రయానం చేసేవారు మరల మతంలోనికి జాతిలోనికి తీసి 
కోబడరని సనాతనులు (పకటింబారు. ఇండియాలో హీనజాతులుగా పిలవబడిన 
వారు నూదులు, పంచములు. విదేశాలకు కడుపుకోసం కూటికోనం కూలికోనం 
పరుగులె త్తటానికి మరి జంకలేదు, మండుతున్న జఠరాగ్నిని ఆపే శక్తి మతానికి 
గాని, కులానికిగాని లేవుకదా ? మనుగడ తదుపరే మానవుడు మహౌన్నత్యాన్ని 
నంస్కృతిని జ్ఞప్తిలోనికి తెచ్చుకుంటాడు. వాటి మనుగడకు మార్గాన్ని ఏర్పరు 
సాడు. ఆకలి" ఆలోచనను రేకెత్తిస్తుంది. ఆలోచన అవసరాన్ని నూచిస్తుంది. 
మానసిక నంఘర్షణకు లోనుకానిదే మనిషి నిజాన్ని తెలునుకోలేడు. 


విట్టయ్య నిరక్షరాస్యుడై న నిరుద్యోగి కాడు, నిత్యం ఏదో పనిచేస్తూ (బత 
కాలని చూస్తున్నవాడు. తనచుట్టూ ఉన్న పరిస్థితులను తెలుసుకొనే జ్ఞానాన్ని 
పొందాడు. 'చదువులేనివాడికన్న చదువుకున్న వాడు పొందే గౌరవాన్ని " కళ్లారా 
చూసాడు. తనకు ఆ స్టి లేక పోయినా ఆస్తి ఉన్న వ్య క్తికి ఈనంఘంలోని మనుషులు 
ఎంత గౌరవిస్తారో "విలువిస్తారో బాగా (గహించాడు. తనకులంలోనే చదువు 
కున్న వారులేరు. తనచుట్టునున్న అనేక కులాల్లోకూడా చదువరులులేరు. అక్షరం 
ముక్క వచ్చినవాడిని అందరూ వింతగా చూసూ చుట్టూ చేరి (పదక్షిణలిడి 
పూజించే దినాలవి. 


బారువాలో మొత్తం సెగిడి కులస్థుల కుటుంబాలు 80 వరకు ఉండేవి. 
అయితే అందులో భూవసతి గల కుటుంబాలు నాలుగైదు మాత్రమే. మిగతా 
వారు కేవలం కల్లుగీత పని మోదనే బ్రతికేవారు. అందులో మాధవయ్యది 
ఒక కుటుంబం. అందరూ అతనిని ముద్దుగ మాదన్న అని పిలిచేవారు. బొ(రా 
మాదన్న అంటే అందరికీ ఎంతో (పేమ. తను కూడ అందరి పట్ల బాలా వినయంగా 
(ప్రవర్తించేవాడు. రైతు పని చేసే సెగిడి కుటుంబం అతనిది. వృత్తిలో వచ్చిన 
మార్చును గౌరవాన్ని "అతడు పొందేవాడు. 


చిట్టయ్య మాదన్న తండ్రివద్దకు వచ్చి తన యింట్లో పాఠలికాపుగా చేరతా 
మన్నాడు. బిట్టయ్య మంచితనాన్ని [గ్రహించిన మాదన్న తండి కాదనలేకపోయాడు. 
అయితే పాలేకాపుగా జేరడం తప్పించి వాళ్లు తనకెంత జీతం చెల్లిస్తున్నారు, 
తను వాళ్లనుండి ఎంత తీసికుంటున్నాడన్నది" తెలియని దగ్గర సంబంధాన్ని, 
అనుభూతుల్ని ఒకరిపై ఒకరు పెంచుకున్నారు. 


24 


మేనమామ : 


మాదన్న తల్లి చిట్టయ్యను పిలిచి తృణమో పణమో ముట్టజెషే 
అతనిపై అంతులేని అభిమానాన్ని కనపరచేది. చిట్టయ్య తన టి. 
ఎవరికిఫ్రాడు- -తనకెవ్వరున్నారని. అందుకు మాదన్న గారి తల్లి వద్దనే ఆదాయాన్ని 
ఉంచమని ఆమెచేతిలో పెట్టేవాడు. ఆరోజుల్లో అన్నీరూపాయి నొజేలే. ఆదినాల్లో 
ధాన్యం రాగులను పాలెగొపులకు జీతంగా యిచ్చేవారు. తను గంజి అంబలి 
తాగుతూ తన సంతతికి భవిష్యత్‌ లో బంగారుబాట యాలని భావించే చిట్టయ్య 
సంకల్పమెంతటి ఉదాత్తమైనదో కదా ! 


దండిగా గడింవాలి, భూమిని ఏమ్మాతమైన ఖరీదుచేయాలి. న్వంత సొగు 
వేసుకోవాలి. బండిబక్కను కొనుక్కొవాలి, పంట పండింబాలి. అయితే ఆనాడు 
ఒకసామెత ఉండేది, ఎంతచిట్టు అమ్మితే వెంకడికి పెళ్ళి అవుతుంది అని. 
ఎంతశ్రమించినా విట్టయ్య తన ఆశయాన్ని నెరవేర్చుకోలేడు (పుజ్జైడు విట్టు ఒక 
పావలా అని వినికిడీ). 


అందుకే ఒకనాడు చిట్టయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. రంగమెల్లి 
పోదామె రావోలమ్మో అన్న జోనపద గీతంలో అర్థం తెలుసుకున్నాడు. జీవితాన్ని ' 
బాగు పరచుకోదలబాడు. అంతే రంగూన్‌ రాజధాని బర్మా చేరాడు. వచ్చిన 
కార్మికులను. వారు ఎంతో ఆనందంతో చేరదీసేవారు. వారికి కావలసింది 
బర్మాలో నులువుగా కార్మికశోకి,ని పొందడం. హెచ్చుగా ఉత్పత్తిని చేసి 
లాభాలను గడించటం - వీరిని ఉపయోగించుకోవడం - పనిముట్టులా తదుపరి 
పారవేయడం... 






శ మిల్లుల్లో వవిబే-సేవాడు. గడించిన కూలి న 
రత్త, మిగిల్సి [పతీ నెల ఇండియాలోనున్న 
ఫాలికావుగా: ఊన్న ఇంటికి (మాదన్న తల్లికీ) 


wey 


సుక్క వచ్చిన తన .కోటికూలీ వద్ద చేరి మూసను 


25 


కూర్చింది. చిట్టయ్య తనకు ఇండియాలో తన న్వంత[గామం బారువాలో పొలం, 
ఇల్లు ఉందన్న ధీమాతో తిరిగి బర్మా వదిలి ఇండియా చేరి బారువాలో స్థిర 
పడ్డాడు. బర్మా వెళి పయోజకుడైన విట్టయ్య కే తన కూతురు రాజమ్మను ఇబ్బీ 
వివాహంచేసారు. “ఏ ఇంటిలో తను "ఒక పాలెకావుగా మెలిగాడో ఆ ఇంటి 
ఇల్లాలి మెప్పులను పొంది ఆయింటి పిల్లను పెండ్లాడి స్థితిగతులను పెంచుకున్న 
చిట్టయ్య కథ నిజానికి చిత్రమెనదే. 


ఈనాడువలె |పామిసరీ నోట్టుమోదగాక ఆనాడు మాటమిదనే అప్పు 
లిచ్చెవారు, తీసికొనేవారు. అప్పులు ఏగగొట్టడమన్నది ఆనాడు హీనాతి హీనంగా, 
నికృష్టంగా భావించేవారు. తుదకు వాళ్లు అప్పుతీర్చలేకపోతే వాళ్ల సంతానం 
తీర్పవలసిందే నన్న పట్టుదల, పంతం గల నమౌజం". అది. వీరిలో నున్న మంచిని 
బలహీనతగా చేసికొని అవతలవారు వీరిని వెటిబాకిరికి కూడ గురిచేయడం జరిగేది. 
అయితే ఆనాటిది సత్తెకాలవు లోకం అని (ప్రతీతి. సాక్ష్యాధారాలు అవసరంలేదు. 
మాట నమ్మకమే మూలాధారాలు. విట్టయ్య పంపిన డబ్బును మాదన్న 
కాజేసినా కాదన్నవారు లేరు. అన్యాయం అని నిరూపించుకోలేరు. అయినా పొలం 
కొని పెట్టి ఇళ్లు కట్టించిన మాదన్న తల్లిని విట్టయ్య ఎంతో గౌరవించేవారు. భార్య 
రాజమ్మ అన్నా పంచప్రాణాలు. "మగవారు బాగుపడాలంటే ఆడది సహ 
కరించనిదే సాధ్యంకాదు కదా ! 


చిట్టయ్య రాజమ్మలు సౌంత ఇంటిలో కాపురం పెట్టారు. తమకున్న 
పొలంలో" కష్టించి, చిన్న కొబ్బరితో టను కూడ నంపాదించారు. రెండెకరాల 
భూమిమై రత్నాల్ని పండించారు. విన్న రై రెతుగా మారి తమవృత్తిని వ్యవసాయం 
నుండి వ్యాపారానికి మార్చారు. వస్తువును సృష్టించినవాడు వ్యాపారి కానిదే 
లాభాల్ని గడించలేడు. ఒకటి రెండు కల్పంగడులను తెరబారు. నలుగురైదుగురు 
గీత పనివాళ్ళను పెట్టుకొనే స్థితిని సంపాదించారు. తన భార్య రాజమ్మ కల్లు 
అంగడులను నడిపించుటలో అందెవేసిన చేయి అనిపించుకోవడమే గాక, భర్తకు 
అన్ని విధాలా అండదండలుగా ఉంటూండేది. 


విట్టయ్య తన గీతపనివాళ్ళు నలుగురిని వెంటబెట్టకొని కల్టును చెట్టనుండి 
తీసికొని వచ్చేవారు. కల్లంగడిలో రాజమ్మ ఉంటూ కల్లును అమ్మించడం చేసేది. 
చుట్టూగల చిన్నచిన్న "గ్రామాల్లోని మోతుబరి రైతులు “కల్లంగడికి వచ్చినా కల్లు 
త్రాగేవారుకారు. నలుగురితో నాలుగుకబుర్లు 'చెప్పుకొని 'జారుకొనేవారు. వారి 
ఇళ్లకుకాదు, రహ న్యస్థలానికి పోయి కల్లును తెప్పించుకొని ఎవరూచూడకుండా 
తాగేవారు. వీరికి “రహన్యంగాకల్లును అందించే సౌకర్యాన్ని రాజమ్మ 
కలిగించేది. 


విట్టయ్య ఎంతకష్టజీవో, (శమజీవో కల్లును సేవించకుండా ఉండలేక 
పోయేవాడు. రాజమ్మ వారించినా అదిలేనిదే బ్రతకలేననేవాడు. ఆనాటికి సెగిడి 


26 


కులస్టులేకాదు, అనేక కులాల్లో ఉన్నవారు తరచుగావవ్ని(త్రాగేవారు.  అదిఅంత 
తప్పుగా భావించేవారు గాదు. అయితే ఉన్నత కులస్థులు మాత్రం (త్రాగడం 
ఒకవిడ్డూరంగా చెప్పుకొనేవారు. దొంగతనంగా, ఇతరులకు తెలియకుండా . 
తాగేవారు అరుదుగాఉండేవారు. నిజానికి విట్టయ్యకు త్రాగుడు అలవాటు 
లేకుంటే ఇంతకు పదింతలు గడించి ఒక చిన్నసైజు జమోందా రై ఉండేవారేమో? 
రాబడి అంతగా ఉండేదన్న మాట. 


బారువాలో విట్టయ్య అంటే ఇపుడు ఆషామాషీమనిషికాదు. కులంలో 
చెప్పుకోదగిన వ్యక్తిగా మారాడు. సుమారు రీ0 కుటుంబాలలో తనొక 
(ప్రత్యేకమైన హోదాను దర్హాను పొందగలుగుతూ ఉండేవాడు. 


అనాటి వస్తువులు, ఉత్పత్తి త్రిపంపిణీ ఎంతో విచితంగాఉండేది. బతికితే 
చాలునన్నభావంతోఉన్న (ప్రజలు తప్పింది, వర్తక వాణిజ్యాలుచేసి ధనవంతు 
అవుదామన్న ఆ+ళలేనివారే హెచ్చుమంది. కేవలం ఐదురూపాయిలకు బాగా 
బలిసిన 80 కేజీల పొట్టేలు లభించేది. నిజానికి దీనిఖరీదు ఈనాడు ఏ 600 
రూపాయిలో ఉంటుంది. ఆనాటి జనజీవన నరళికూడ కేవలం ధన 
సంపాదనకే గాక అటపాటలతో కాలంవెళ్టబుచ్చేవారు. కోళ్ళపందాలు, పొట్టేలు 
పందాలు తరచుగా జరిగేవి. ఫలానా పేరుగల తోటలోనో, (పదేశంలోనో 
కోడిపందెం లేక గొతైవందెం అని (ప్రకటిస్తారు. ఈ (ప్రకటించిన వారెవరోకాదు, 
యిరు (పక్కల పందేం వేసి కోళ ను, గొట్టైెలను పందెంలోనికి దించేవారు, అంతే 
అదిచుట్టు ప్రక్కల నిమిషంలోవ్యాపించి పందెం జరిగినచోట (ప్రజలు అసంఖ్యాకంగా 
కూడేవారు. వస్తువుల అమ్మకాలు, తినుబండారాలుకూడ అమ్మ బడేవి. కల్పంగడికి 
ఆనాడు కు ఉన్నంత. గిరాకీ మరే దినమున ఉండేదికాదు. |పతీదినం మాంసంకూర 





క, పగలెల్ల పులా అలపేపోయిన ఆ రైతుకూలీలు రాత్రి వేళలో 
భజవంన్తి, తుంబర్త పాటలని పరమేశు పొటలనీ పందిళ్ళను మరీ వేసి జరువు 
విట్తయ్యను. వా అమితమైన అభిలాష, కోరిక ఉండేది. 






ల లచ్చన్న గారి బాల్యం 


నముద్రతీరంలో ఉప్పొంగిన కెరటంలాంటిది లచ్చన్న బాల్యం. ఎద్దుల్లా 
మొద్దుల్లా సాగిపోయే నాటి [ప్రాంతీయ జనజీవన నరళిలో వైతన్య కదలీకకు 
(పతీరూవం లచ్చన్నబాల్యం. 


విట్టయ్య రాజమ్మలకు విన్నారి లచ్చన్న ఎనిమిదవవాడు. పాపం ఆ 
దంపతులు కన్న వారిలో ఒకరుకాదు ఐదుగురిని పోగొట్టుకున్న వారి హృదయాల్లో 
అగ్ని పర్వతాలు "పేలాయి. ఆత్మలు ఘోషించాయి, పుట్టిన సంతానం అంతరింది 
పోతుంటే, తమ కళ్లముందే మాయమవుతుంటే ఏ త్రల్లిదం(డ్రుల గుండెలు 
భరిస్తాయి. తమసంతానం “పెరిగి గొప్ప చదువులు చదివి ఉద్యోగాలు సంపా 
దించి సాటి మనుషులనుండి గౌరవ మర్యాదల్ని పొందగలిగితే చూడగలిగిన 
అదృష్టాన్ని (ప్రతీ తలిదండ్రులు కోరుకుంటారు. చిట్టయ్య  రాజమ్మల కా 
అదృష్టం లేదా? కులవృతి, లో కూడుగుడ్డకు లోటులేదు. కూడ బెడుతున్నారు 
కూడ. తమపిల్లల్ని "పెంచి పెద్దజేసి వారీకి విద్యాబుద్ధుల్ని చెప్పించి వారిని 
పెద్దచేయాలన్న సంకల్పమే వారిది, తప్పించి తమవృత్తిలోనికి దించి వారికి 
తమ్‌ సుఖసంతోషాలకు సాధనాలుగా జేసుకోవాలన్న స్వార్థం లేని వుణ్య దంపతులు 
వారు. తమ పిల్లలనే భాగ్యానికి వాళ్ళ జీవితాలను ధారీషోయాలని చూస్తున్న 
కష్టజీవులు. తమకు సంతానయోగం ఉన్నప్పటికి, దక్కే యోగం ఇకలేదు అన్న 
నిస్పృహలకు లోనయ్యారు. అయినా, రాజమ్మ దైవభక్తిగల ఇల్లాలు. చిట్టయ్య 
సాత్వికుడు. నంతానం కలిగి నిలబడాలని మొక్కని చేవుడు లేడు, వూజీంచని 
దేవత లేదు. నోములు నోచేది [వ్రతాలు చేసేది సంతాన(పాప్తికి. ఎవరేమిజెప్పినా 
ఏ చిట్కా చెప్పినా భక్తితో ఆచరించేది రాజమ్మ. భక్తికి దైవత్వం లోనవక తప్ప 
లేదు. ఆ దంపతులు నోచుకొన్న నోములు ఫలించాయి. ఆరవ సంతానంగా మగ 
బిడ్లను కన్నారు. సకల సృష్టికి కారణభూతుడైన ఆ సత్యన్నారాయణ పేర్తునే తమ 
బిడ్డకు పెట్టారు. ఆ దైవం కరుణించాడని 'మురిసిపోయారు. ఏడవ సంతానంగా 
ఆడపిల్ల జన్మించింది. "మహలక్ష్మి అని పేరిడి వారింట లక్ష్మి వెలసిందని సంబర 
పడిపోయారు. చివరిగా అదృష్టయాగమున వారికి అష్టమ కంకానంగా అదృష్ట 
జాతకుడు అచ్చన్న, 1909లో ఆగష్టు 16వ తేదీన బారువాలో జన్మించారు. 
జనజీవననరళిలో జాగృతిని తెచ్చి పెట్టే చైతన్యం అనాడుదృవించింది. కాంతి 
కిరణాలు చైతన్య దీపికలు ఏ జీవిలో (పవేశించినా ఉత్సాహ, ఊ(దేక ఉల్లాసాలు 
ఉప్పొంగి పరవళ్లు తొక్కక మానవు. సమకాలీన సమాజమునందలి 'అచేతన 
శక్తులకది అవురూపాలుగా, అసందర్భాలుగా, అ|క్రమాలుగా కన్పించక 
తప్పదు. 


28 


పిల్హవాడు అల్లరి పెట్టిన, ఎగిరి గంతేసిన పెంకివాడు, రాలుగాయి అని 
బిరుదులు తగిలిస్తారు. అష్టమ సంతానం అందులో ఆఖరివాడు లచ్చన్న. 
తల్లిదం(డ్రుల ఆదరణాభిమానాలకు మరి కొదవలేదు. ముద్దు ముచ్చటకు 
కొరతలేదు. రాజమ్మ చిట్టయ్యలకు ఇరువురు కొడుకులను ఇలవేలు ్పలకన్న . 
మిన్నగా చూనుకొనేవారు. ఒకేఒక అడ పిల్ద లక్ష్మిని అల్లారుముద్దుగా పెంటేవాడు. 
పిల్లలు అడిగినదే తడవు వారేమి కోరినా కొని స్ప "పెట్టేవారు. " . 

రాజమ్మ బచిట్టయ్యలు ఎంత ఆదరణను అందించేవారో అంతకుమించి 
ముద్దు ముచ్చటలతో వారిని ముంచెత్తేవారు. వారివద్దనున్న కల్దుగీతపనివారు, 
ఇక బంధువుల నంగతి చెప్పాలా ? "తల్లిదండ్రులు “అనందిస్తొరని కొందరు 
వారినుండి ఆదరణాభిమానాల్సి పొందాలనీ మరికొందరు. 


అతిగా ముద్ద్భ వేసిన పిల్లలు చెడిపోతారని అల్లరివాళ్లు అవుతారని 
జనసామాన్య నానుడి. అయితే ముద్దు చేయని పిల్లలంతా బాగువడిపోతారని 
మనమంతా నమ్మ లేంకదా. పిల్లల్లో న్వాభావిక లక్షణం మేరకు, సహవాసాల 
(పభావం మేరకు [శేరణలనంది' వారి (ప్రవర్తన ఉంటుందని మనస్తత్వ 
శాస్త్రవేత్తలు ప్రవవిస్తారు. లచ్చన్న బాల్యం |ప్రతిఘటనలమయం. మానసిక 
శాస్త్రజ్ఞులు మనిషికి కొన్ని గుణాలు వారనత్వంగా లభిస్తాయని చెప్పారు. తన 
తాత 'దీనమెల్ల కష్టపడిన (బతుకును కొనసాగించుకోలేని దుస్థితిలో ఎంతో మాన 
పిక నంఘర్షణకు' గురి అయ్యేవారు. తన తండ్రి ఎన్ని 'కష్టాలనోర్చి అయినా 
భూములను కొనాలని, ఆస్తిని సంపాదించాలని, నిత్యం పరి[శ్రమించే 'సనిషిగనే 
గాక విదేశాలకు కూడా పోయి తనల క్ష్యాన్ని సాధించుకున్న దిట్ట. తన జీవిత 
ర ఎనెరవేర్యుక్తొన్న ఘటికుడు. నమాజంలో సమున్నతమైన స్థానాన్ని 
pe ne క్షశుంితపిరిడేమే గాక కుల వ్యత్యాసాలు కుల దౌర్జన్యాలు లేని 
కహ Srp lind జూవి వప్బివవాడు. అటువంటి ద ఆశించేవారు 











స అలిపికొన్ల్ల నారు. .తవతండి అటువంటి తాతతం|డులకు హీరసుడయిన 
జ సత తా " తిరుగుబాటులేని 'బాల్యంగా ఉండగలదా? వార 
౯. కము] నకతగణాలంకరిసాయి. అయితే సమకాలీన సమాజం (ప్రభా 
: వ్యావయూగంలోపక్ష తేవచ్చు. "లేదా దుర్వినియోగపరచ 


త ల్ల స “సీవాడు: త చెప్పిన తల్పిదం|డులు 
సన్నగ వాడు. మారేషి, అసుకోనద్లు అని సర్దిచెప్పి 


29 


న్నది కాదన్నవారి కాలుచేతులు విరిగాయన్నమాటే. తోటిపిల్లల్ని కొట్టడం, 
వుట్టనెక్కడం, వెక్కిరించి ఏడిపించడం, ఎమో ఎరుగనట్లు నటించడం, పరుగులు 
తీస్‌ ఏఒక్కరికి అందకుండా పారిపోవడం, బుర పగిలీనా, కరదెబ్బలు కాసినా 
తనకేమి పట్టలేదన్న రీతిలోనుండటం, శరీరం ఎంత బలిష్టంగా ఉండేదో - 
గుండె ధైర్యం నిగృహుం అంత స్థాయిలో ఉంటేనే తప్ప తిరగబడడం, తిరగబడిన 
వారిని కొట్టడం జరగదుకదా ! 


అల్లరి పనుల నరికట్టాలంటే వీడిని వెంటనే “బడి” లోనికి పంపిస్తేనేగాని 
వీడి తిక్కకుదరదని తండ్రి విట్టయ్య ఆలోవించేవారు. బడివయను "రానిదే 
ఎలా అని రాజమ్మ అనేది. చదువుకోవటానికి వయనులేదుకాని, ఇతర పిల్లల్ని 
కొట్టడానికి మాత్రం వీడికి వయసుంటుందా అని తండి) చిరాకు పడిపోయేవాడు. 


“బాబూ విట్టయ్య యా అమ్మా రాజమ్మ మా చిన్నోడు చూసొరా మా చెజకు 
తోటలో పడి జామిచెట్టెక్కి విరచి తినడమేగాక, తీసికొని వెళ్లినవారినందరిచేత 
తినిపించాడు. ఇలా అయితే ఎలాగ అమ్మా ? మేముబ్రతకాలా * ? అక్కరలేదా? 
మోరేమో కల్లంగడిలో ఉంటారు ఏమి పట్టించుకోరు” అనేవారు. “అంతమాట 
అనకండి. పాడు "పెంకివానిగా తయారయాడు. ఎన్ని చెప్పినా ఆ కొంటెపనుల్ని 
వాడు మానలేదు. ఈనరికి జాగ తగా చూసుకుంటా"మని సమాధానం. 


“ఒరే ఏమిట్రా నీఅల్లరి. ఆగడాలు తగ్గిస్తావా ? నాలుగు తన్నమంటావా ? 
నిన్న వాళ్ల మామిడితోటలో పడి కాయలన్నింటినీ రాళ్లతోకొట్టి రాలగొట్రావట. 
మామిడికాయల్ని దొంగిలిస్తావా ? నీకేం తక్కువని, కావలసీవస్తే మేము కొని 
"పెట్టమా ? ఎందుకు రా మమ్మల్ని ఇంతగా దుఃఖ పడతావు” అన్న 'తండ్రిమాటలకు 
“అబ్బే లేదునాన్నా ఒట్టి అబద్ధం నేనేమి చేయనిదే, కావలసివస్తే అమ్మనుఅడుగు” 
బాలలచ్చన్న పె అమ్మ" అభిమానం “లేదులెండి, కిట్టనివాళ్లు ఏమోచెబుతారు, మనం 
నమ్మడమేనా ! నాతండిి చాలా అమాయకుడు. అటువంటి పని ఎన్నటికీ 
చేయడు” అమ్మసమాధానం. 


“ఏమే రాజమ్మా ! చూసావటే నీకొడుకు తతంగం. నీటిలో ఈదడమట, 
నీటిలోమునిగి తేలడమట చూడు, వీడెంతటికి తెగించాడో ? చసానో, బతుకు 
తానో అన్న చెంగ భయం కూడ లేదు, వీడికా తెగింపు ఎచ్బ్చటనుండి వచ్చింది ?” 
చిట్టయ్య రాజమ్మతో అంటున్నారు. 


“ఆ వచ్చింది, మోనుండి మోనాన్ననుండి. మోరు మా।త్రం ఏమెరుగని అమా 
యకపవు సుద్దులు. నాటుపనులు మోటువనులు మారు మాత్రం చేయలేదూ ? ఆ 
మా[తం మీనుగుణాలు మోఅబ్బాయికి అబ్బవా?” అని రాజమ్మ దెప్పిపొడ 
వడాలు - ఇదీనంగతి. 


30 


“చూడవే రాజమ్మా ! ఆ వీధిలో తగువులాఉంది. మన అబ్బాయి లచ్చన్న 
కాదుగదా ? కాకపోవడమేమిటి మన అబ్బాయే, వాడిని ఏదో అన్నాడట-విన్న 
వాడేగానీ వీడికి ఎంత పౌరుషం! ఎవరేమన్నా పడడంట. అందుకని పదిమందిని 
పోగుచేసి వాళ్ళపై దండయాత్రచేసి వాళ్లనువితకతన్నాడట. “వీడితో ఎలా 
గండి ? తెల్పారితే తగవు, వేగలేక పోతున్నాం. ఒరే లచ్చన్నా ! ఏమిటిరా 
ఇదంతా 9” "అన్న తల్లి మాటలకు “ఏమిటమ్మా, నీవు మరీను. తవ్వు నాది కాదు, 
అంతా వాళ్లదే. తప్పు చేసిన వారిని తంతే తప్పామ్మా ? ” జిక 


“నోర్ముయ్యరా నీవు అంతటివాడవయ్యావురా, వాళ్లంతా పెద్దోళ్లు - పెద్దోళ్ల 
కురరాళ్ల తవ్వు చేసినా ఒప్పు చేసినా మనంఊరుకోవాలి, “నేనూ ఊరుకోను 
“అయితే చావరా” అని నాలుగు దెబ్బలు, ఐదుతన్నులు తన్ని మూలబెట్టడం, 
మరుక్షణం తల్లిదం[డుల కన్ను గప్పి వీధిలో వడడం, “ఒరే అచ్చన్నా! నిన్నటీదినం 
ఎవరిపైనో చేయిచేసుకున్నావట ? చిలిమంత లేవు. నీవు వారితో తలపడ్డావట, 
వాళ్ళ 'తగవుల్లో జోక్యం చేసుకోవడావికి వీవెవడవురా ఇ గద్దించిన తండితో, 
“అదికాదునాన్నా, దౌర్జన్యంగా అనవవరంగా పావం ఆపిల్లల్ని, హాళ్లు కొడుతుంటే 
వాళ్ళకు బుద్ధి వచ్చేలా నాలుగు తన్ని వచ్చాను తహ్వేన్నా[ 'నళ్సున్న 

మాటల్లో తస్‌చేసిన పనిలో తప్పు. లేదన్న అత్మవిశ్వానం. 


న్‌ తవున్నురా వోర్మూసుకొని మూల వడి ఉండు, తప్పుఒప్పుల్ని 
వాడిపర్య్యూవురా” తండినమాధానం. 





వాస్నా, 'హోశ్నా, చూపావా! తమ్ముడు అటువైవు పరుగెత్తుతున్నాడు. 
తిన్నగా ఆ |వక్యమామిడితోటలోనికి వెళ్లడం పుతీదినం ఆ చెట్టులెక్కడం, ఆ 
 వెట్టుకొమ్మలనురిడి గంతటమట నాన్నా! ఆతోటల్లో పెద్ద పెద్ద “పుట్టలు కూడా 
+ వ్నాయట వాన్నా, పాములుంటాయన్న భయం కూడా లేకుండా 'ఆపుట్టలెక్కి 
ఆడటం ఆతినాన్నా !” అన్న సత్యన్నారాయణ మాటలకు బిట్టయ్య “ఒరే తమ్ముడిని 
పిలుతుకురారా, వాడి భరతం వడతాను” అన్నాడు. లచ్చన్న దగ్గరకు వెళ్లి తండ్రి 
పెలుస్తున్నారవి చెబితే, లచ్చన్న “నీవు నాన్నతో చెప్పావా, సీకేంచేస్తానో చూడు” అని 
ఆన్న,పెతిరగబడటం. “ఇంటికి వచ్చావా నాయనా ! ఆ తోటలోనే ఉండిపోరా. ఆ 
పొట్టతో గబ్టల్లో ఉంటూ కాలంగడవరా! నీకేం పోయేకాలంరా, నీకీబుద్ధిమరి 
తగ్గదు. జ రాజమ్మా! వీడిని బడిలో వేసే సెద్ధాం, ఆపంతులుగారై నా "బాగు 
వేహీరేమో” అంటూ ేద్దకొడుకు వై పుతిర్‌గి “న్‌త్త్యం ! నీవు, తమ్ముడు ఇద్దరు 
- ' శ్లేవటిమండి మవ ఊరు బీడిలోనికి వెళ్లండి” అంటూ చెప్పాడు విట్టయ్య. 


- “వారు వెళ్ళడమేమిటి” మిరే వెళ్ళి బడిలో వేయండి. మన అబ్బాయిల కేమి 
.శక్కుక; బడిలో వేపేటవుడు అందరి పిల్లలకు చక్కెరకేళాలు పంచుతారుగా, 
' మోాలూ కొనిపట్టుకొవి వెళ్లండి, పళ్లెంలో "బియ్యం పసువు కుంకుమ గంధం 


స్టే 


31 


పెడతాను. పిల్లలకు పంతులుగారిచేత అక్ష రాభ్యాసం చేయించండి” అని 
రాజమ్మ అన్నది. ఎలిమెంటరీ న్కూలు టీచరు సాతాను వైష్ణవ మాష్టారు రంగ 
నాయకులు వద్ద అక్షరాభ్యాసం లచ్బన్నగారికి జరిగింది. కికండం దశగుణం 
భవేత్‌” అన్న సిధ్ధాంతాన్ని అక్షరాలా అమలు పరచేవారు, మాష్టారు రంగ 
నాయకులు “మా పిల్లలు బాగుపడాలి. మా వృత్తిలోనికి మాత్రం రావదు. 
"పెరిగి పెద్దోళ్లయి పెద్దనదువులు చదివి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి. వాళ్ళను 
చూసి మేము మురిసీపోవాలి” రాజమ్మ-చీట్టయ్యల అశ, అభిలాష, 


ఓ. లచ్చన్నగారి ఎద్యాఖ్యాసం 


విద్యార్థి లచ్చన్న _ నాటిసమకాలీన పరిస్థితులు : 


కాలం మార్పులతో, చేర్పులతో ముందుకు సాగిపోతూ ఉంటుంది. దేశ 
కాలమాన పరిస్థితులలో తీవ్రమైన పరిణామాలు (పారంభమయాయి. దేశీయమైన & 
బొట్టు, కట్టు విడ నాడి ఇంగ్లీషవారి వేషభాషలకు విలువనిచ్చే స్థితిగతులు 
ఏర్పడ్డాయి. ఇంగ్లీషు బడులు పల్దెపల్లెల్లో కూడ వ్యాపించాయి. భారతమాత 
దాన్య శృంఖలాలను (తెంచుకుని రాజకీయ చైతన్య శంఖారావాన్ని పూరించ 
సిద్ధపడుతున్నది. చిన్న చిన్న నంస్థానాధివతులు |బ్రిటీమ రాచరికానికి తలొగ్గి 
కప్పాలు చెల్లిన్తూ. (ప్రజలనుండి కీస్తుదన్తులను దౌర్జన్యంగా వసూలుచేన్తూ భోగ 
భాగ్యాల్ని అనుభవిస్తూ రైతుకూలీలను కన్నీళ్ల 'బతుకులతో కొనసొగనిచ్చే 
దారుణ పరిస్థితి - పల్లె ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా జమోందారీలు వెలసి భూస్వా 
ములను, పెత్తందార్లను నృష్టిస్తూ ప్రేశావిక _కృత్యాలతో కట్టుబడి బెల్లించేవారి 
పొట్టకొట్టే నన్ని వేశాలు, వారి పగల్భాలు, పేదలవోళ్ళు కొట్టీ వారి కడుపులను. 
నింపుకుని జీవే బడాబాబుల డాబులు, దర్జాలు-ప్రద రృనలు. 


[వజాజీవితంలో కొంత వైతన్యం రాసాగింది. మంచి చెడులను విమర్శింవిః 
తెలిపికొనే స్థితిగతులను వంతరించుకోగలిగారు. ఒక వెపు చిన్న చిన్న జమిందార్లు 
వారి ఏజెంట్లు. భూహ్వాములు, పెత్తందార్లు వేరొకవై పు సామాన్య (వజలు, కష్ట 


జీవులు, దరద్రులు మరొకవైపు, ఘర్షణ కొనసాగింది. ఘర్షణ నుండి ఆలోచనా 
మృతం. 


౨, ,,థశారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం. ఉద్యమాలు వబ్బాక జాతీ 
యోద్యమ జీజాలు ఏర్పడ్డాయి. దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్ర 
వాట్‌ ఇవర్టీ మొదలగువారు నవభారత విర్మాణానికి పునాదులు వేశారు. హాలా . 
హలాన్ని "పెట్టి అమృతాన్ని అందరకీ పంచి పెట్టాలన్న సామ్యవాద భావాలు నెల 

కొంటున్నాయ. కులం పేరీట, వర్గం పేరిట, బీదలను న్వదే? పెత్తందార్లు దోచు 
కునే పరిస్థితులు. వల్లవారిని, నల్పవారే దోచుకోవడంతో వేట, ఆ తెల్లవారు కూడ 

వల్తవారివే అణగ్మడోక్క జూస్తున్నారు. ఆనాటి (పభుత్వ ఉద్యోగులలో అత్యధిక 

నరిఖ్యాక్షులు తెల్లవారే. వాళ్ళ దృష్టిలో భారత (ప్రజలు కుక్కలు, నక్కలకన్న 

హీనం. శ్రిమికీటకాదులుగా, (వజల్ని వారు భావించేవారు. మానవతను మట్టి 
కలిని, ప్రజాస్వామ్య భావాల్ని మంటగలిపేవారు. 


' శారతీయులు కూడ ఇంగ్లీషు విద్యను నేర్చుకోవాలి. వారిని నేర్చుకొ నేలా 
శా హచ్‌ న్న ్రిటీమ విద్యా విధానం వారి భవిష్యఠ్‌ వే కురచ పరవింది. ష్‌ సియ 





Pa 
"a ర” క్‌ 


33 


విజ్ఞానం, హేతువాద (ప్రజాస్వామ్య సిద్ధాంతము, నవమనమాజం, స్వేచ్భ, 
మానవులంతా సమానులు అన్నభావాల్ని, విద్యాధికుల్తో వ్యాపింప జేపీందీ. 
ఆనాడు 5వ తరగతి పాసయిన విద్యార్ధి ఈనాడు LA.S. వానికన్న అధిక 
గౌరవం, మన్ననల్ని పొందేవాడంటే విద్యాగంధం లేక జనం ఎంతహీనస్థితిలో 
నుండేవారో అవగతం అవుతుంది. 


ప్రపంచం అస్థిరమని, జీవితం అనిత్యమని, వస్తురాశి అంతా (భమ అని, 

ఈ లోకంలోగాక హా లోకంలో [పాణి సుఖహిఖ్యాలి 2, ముక్తి మోక్షాలను 

పొంది తరిస్తాడని, తరించాలని, విధివాత నుండి మనిషి తప్పుకోలేడని 

భారతీయ నాగరిక సంస్కృతి వాదించింది, కర్మ సిధ్ధాంతాన్ని (వతిపాదింవింది. 

వేదాలు (ప్రమాణ (గంథాలని ఘోషించింది. ఆత్మ, పరమాత్మలను 
అన్వెషించింది. 


భారతదేశంలో ఆనాటి బ్రిటీష్‌ రాచరిక పాలనలో ఆంగ్లేయ విద్య, 
శాస్త్రీయవిద్యను (ప్రవేశ పెట్టారు. భౌతిక (ప్రపంచాన్ని తరబిజూవి, "అనుభవించే 
రీతినీతులను మానవ జాతికి చెప్పడం ప్రారంభమైంది. భౌతికళక్తుల (పభావాల్ని 
విప్పిచెప్పింది. భారత దేశానికి వచ్చిన గవర్నర్‌ జనరల్స్‌ లో అనేకమంది భారతీ 
యులు విజ్ఞానవంతులు కావాలని కోరారు. “ఆమేరకు కొంక [పయత్నం చేశారు. 
భారతీయులకు స్వ పరిపాలనా విధానాన్ని చేపట్టేలా శిక్షణను ఇవ్వదలివారు. 


లార్జ్‌ బెంటిక్‌ సతీనహగమనము నిషేధిస్తూ మూఢావారాల్ని 
ఖండించాడు. రిప్పన్‌ న్వపరిపాలనా విధానాన్ని (ప్రవేశ పెట్టాడు. లార్డ్‌ మెకాలే 
ఇండియాలో ఇంగ్లీషు విద్యావ్యాప్తి అవసరమని వాదించి, అ విటీష్‌ రాచరికాన్ని 
ఒప్పించగలిగారు. 


జాన్‌ బెడ్‌ గ్లాడ్‌స్టన్‌, లార్డ్‌నార్త్‌ బూక్‌, లార్జిసాలిస్‌ బరో, లార్డ్‌ ఎడింబరో 
మొదలగు ఆంగ్లేయులు" ఉన్నతోశయాలను, (ప్రజాస్వామ్య భావాలను ఇండియాలో 
కూడ వ్యాపింపచేశారు. 


వందేమాతరం నినాదంతో 1920లో హిందువులు ఉద్యమాలు సాగిస్తున్న 
దినాలు. ఇంగ్లీషు బడులు వ్యాపిస్తున్న కొద్దీ, పాతభావాలు, మూర్భదురాబార 
దుష్ట సాంప్రదాయాల పట్టు సడలిపోవడం ప్రారంభమైంది. భారతీయ విజ్ఞాన 
నంస్కృతి పునరుజ్జీవనం పొందింది. నవీన భాష్యాన్ని, నూతన విధానాన్ని 
పొందడం [పారంభించి భారతీయనాగరికత, సంన్కృతి ఎంత గొప్పవో, ఆనాటి 
మన దేశ విద్యాధికులు, చదువరులు ఆంగ్లభాషలో చదువుకొని, శెటీసీకోనే స్థితిలో 
ఉండేవారు. 


(3) 


34 


న్య దేశ్రీయల్లో, సాంఘిక మార్పులు రాసాగాయి. రాజకీయ మార్పుల 
కోసం (ప్రజలు కలలు కంటున్నారు. జాతినుద్దరించాలన్న భావాలు న్వదేశీయల్లో 


థి 


కలిగించి, బానినత్యంలో (మగ్గతున్నామన్న భావం బాగా బలపడింది. 


భారతీయ జీవన (స్రవంతి కొనసాగేలా దీక్షపట్టిన, న్వ దేశీ విద్యాధికులు, 
విజ్ఞానులు బయలుదేరారు. భారతీయుల న్యాయమైన హక్కులను సాధించటానికి 


నడుంకట్టారు. “స్వరాజ్యం జన్మహక్కు" లాంటి నినాదాలు బయలుదేరాయినో 
“వందేమాతరం” లాంటి ఉద్యమాలుగూడుకట్టుకుంటున్నాయి. స్వీయ నంస్కషైత్ని 


ద 


వాగరికత వర్ధిల్దాలన్న ఆకాంక్ష చెలరేగింది. భారతీయులు అన్నిట్లో సమర్థులు, 
(పతిభాపామర్థ్యాలలో ఎవరికీ తీసిపోరు అని నిరూపిరేజ్కకోవ టానికి సిద్దపడుతున్న 
ఘడియ ఈం థి || ER ధి 


క ఇల 
(| 













ఇ /" స 
చ్‌ కే గాక చదువురాని విరక్షరాస్యులకు కూడ జాతీయ భావాలు 
మొలకెత్తే మధుర రా య్‌ కర తేశళ్ల క్షి 9 యావ 0౮ ర్ల శ 3 శూ 
తుధ్స తున్న తరుణం. వ్య i గ్ల న్‌ శ ' “శాత 





' దాదాభాయి వౌరోక్సీ ఈ 
తిలక్‌, మలేం[ద్రవాథ్‌ ఇెవర్జీ స 
సిరోజహెహెహీల్‌, ఆనంద మోహన్‌, బోస్‌, మన్‌ మోహన ఘోష్‌, పండిత 
అహాద్య వార్‌. కాశీచరణ్ల బెప్రర్జ RN. మదోల్కర్‌, గ ౦గాపసాదవర్శ్మ, శంకరన్‌ 
నాయర్‌, కేశనషశై, బిఫిన్‌ చంద్రపాల్‌, అంబికాచరణ మజుందార్‌, భూ పేం[దో 


శాగబోప్‌, వ్యావతి సుబ్బారావు, వన్చిదావందసిన్దా, భారత చేశమందలి పలు 
ప్రాంతాల మండి "రాష్ట్రాలనుండి (పతిధ్యవించిన స్వాతంత్ర్య పోరాట సమర 
గకణాగోతాలు - (బైటీమ నిరంకుశ పాలనా విధానానికి (పతిఘటనలు ; దేశం ' 
తల్ల యాట అ జాతీయ భావం, తంత్య కాంక్ష, స్వేబ్భా - సమానతా భావాలు 
స). ఊత్తరాంభ్రమ కళింగపీమ అనికూడ వ్యవహరిస్తారు. కళింగసీమలో 
ఉద్దానం వారి తవాలకు (పతీతి. దీనికి అతి దగ్గరగల బారువా కూడా 
ia జను బడులలో పిల్లల్ని చేర్పించడం, దరాగా, గొప్పదనంగా 
a ne శానింవెవారు. నాలుగు అక్షరాలు వచ్చి, ఆంగ్రంలో 


కరం మూట మాట్లాడగలిగివా,. ఇక అ చదువరి భవిష్యత్‌. బరిగార పట. 
Mr తలిస్థతి. మాల్‌ ఫైల్‌ చదివిన వారికి ఆసాడు (ప్రభుత్వంలో 


















35 


ఆంగ్లము చదివినవాడు అధికారో, ఉద్యోగో అయి తీరవలసిందే. అవనరం లేదను 
కునేవాడు జాతీయవాదే. గదువుకున భారతీయ నంతతినెల్ల తూర్పు ఇండియా 
కంపెనీ సం(గహించేది. బ్రిటీషువారి దెశపాలనను కొనసాగించాలన్నా, ఉన్నత 
మైన పదవుల నధిష్టించ టానికి లండన్‌ నుండి తెల్లదొరలు వచ్చేవారు. ఇక 
క్రింది పదవులన్ని౦టిని నిర్వహించవలసింది భారతీయులే కదా! ఎక్కడలేని 
గిరాకీ ఉండేది. ఒకవైపు ఉద్యోగం, వేరొకవైపు సంఘంలో గౌరవం లేదా 
అంతస్థు, గుర్తింపు, ఎక్కడలేని ఆదరాభిమానాలు లభించేవి. 


కులాల కుమ్ములాటలలో, వర్ణ వర్గ విన్యాసాలలో, వ్యత్యాసాల దోపిడిలో, 
మకంపేరిట జరిగే మారణ హోమాలీలో సతమతమౌతూ సనాతనంగా వస్తున్న 
భారతీయ సమాజం మార్పులను, చేర్పులను సాదరంగా ఆహ్వానిందింది. 
సనాతన మూఢావారాలకు [సాముఖ్యమివ్వని సాంఘిక పరిస్థితుల్ని సృష్టి 
స్తున్నందుకు సహకరింవింది. 


బారువాలో ఎలిమెంటరీ విద్యాభ్యాసం (1916-17): 


విట్టయ్య - రాజమ్మ లు చిరకాలవాంభ తీరు ్పకోవాలన్న కోరిక, సాధించా 
లన్న పట్టుదల ఏమిటంటే, స్వీయవృ త్తిలోనికి వారి పిల్లల్ని దించకుండా చదునులను 
చెప్పించి," పిల్లలు ఉద్యోగాలు చే మగా చూసి నంతో షించడం. 


బారువాలో గల ఎలిమెంటరీ స్కూల్లో లచ్చన్నను చేర్పించారు. అన్నయ్య 
సత్యన్నారాయణ బుద్ధిగా చోదువుకోవడంలో శేరు పడ్డాడు. తమ్ముడు లచ్చన్న 
కూడ (ప్రాధమిక పాఠశాలలో అడుగిడినాడు. బడీకి వస్తూ పోతున్న తమ 
పిల్లలిద్దరినీ చూచి చిట్టయ్య - రాజమ్మ లిరువురు తమలో తాము ఉప్పొంగి 
హీోయేహిరు. పెద్దింటి పిల్లలతో సరిసమానులుగా వారిపిల్లలు చదువుతున్నారు. 
అగాధంలో, అజ్ఞానంలో వీజ్ఞానపు కాంతి రేఖలు సామాన్యమా ! సాహన కృత్యానికి 
మారుపేరు, చైతన్యానికి “మారుపేరు ! ఒకమారు బిట్టయ్య మీనం * దువ్వు 
కున్నాడు. రాజమ్మ ఎంతో గొప్పగా మురిసిపోయింది. అది 1916 వ 
సంవత్సరం. లచ్చన్న వయస్సు 7వత్సరాలు, ఎలిమెంటరీ న్కూల్లోకి అన్నయ్య 
సత్యన్నారాయణతో కలసి వెళ్ళడం రావడం జరిగేది. . తిరిగిన కాళ్ళు, తిన 
మరిగిన నోరు ఊరుకుండలేవన్నది సామెత. అన్నయ్యతో బయలుదేరిన తమ్ముడు 
మరల ఇంటికి రావడం న్మూలునుండి కాదు, ఏపొలంనుండో, ఏతోట నుండో, 
ఎ చెబువునుండో. అల్లరి పిల్లలతో ఆడుకుంటూ, కేరింతలతో రావడం జరిగేది. 


“ఏమిరా స్కూలు విడిచి ఎటు వెళ్ళావు” అంటే సమాధానం వెక్కిరింపు, 
ఏడుపు, దబాయింవు, దౌర్జన్యం. చిన్నారి మననులో విందులేస్తున్న ఉత్సాహ 
తరంగాలు, పొంగి ప్రవహిస్తున్న ఉదేకభావాలు, ఎగిరి గంతేన్తున్న తీవ్రవాద 


36 


వాదనలు, తల్లిదండులను కాని, ఇతరులను గాని, వారి మాటలను గాని 
పట్టించుకొనే స్థితిని కల్పించలేదు. 


ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న లచ్చన్న తరగతిని దాటి పైతరగతికి 
వెప్తన్నకొద్దీ అంతకన్న ఆకతాయితనంకూడ అంతకు వెయ్యింతలు అభివృద్ధి 
అయింది. అల్లరిగా తిరగడమే తన ఆయుర్ధాయానికి_ ఆధారమన్న రీతినీ 
వ్యవహారం సాగేది. (పకీదినం స్కూలుకు బయలుదేరి తోటల్లోకి వెళి 
చెట్లెక్కడం, గెంతడం, కాలుచెయ్యి విరగ్గొట్టుకోవడం, కాయల్ని, పండ్లను, 
దొంగతనం చేయడం, నీటిలో ఈతలు కొడుతూ నిత్యం బడి యగగొట్టడం, 
తన జట్టును ఒకదానిని ఏర్నరచుకొని ఇతరులమై దండయాత్ర చేయడం, 
ఎవరికో, ఏదో దౌర్జన్యం జరిగిందని, ఆ పిల్లల్ని: పట్టుకొని చావమోదడం, 
అర్దరి జీవితం తప్పించి చదువులమై కనీసపు ్రక్రానక్తులు “ఉండేవి కావు. 


ఈ పరిస్థితిని జూచిన చిట్టయ్యకు ఆవేశం, కావేశం అగ్నిలా లేచేది. 
కడుపు మండేది. కొడుకుమ జఊావి , హొంగిపోవలపివవార్లు.. క్షగిపోవడ 
మేమిటి ? మేమేదో కాయకష్టం కేపి "యిలా (బతుకుతున్నాం. "క 
పెట్టుకుని జీవిస్తున్నాం. _వీళ్ళలానా కాస్త శదువు చదివి మమ్మల్ని ఉద్దరిస్తాలను 
కురటే వీడి వర్వవ క్లే న్డ్‌ వ సరవ పెర్ణనార మావంగానికి పేరు. తెస్తారని, 














FE బక జు సి కాటా చేతులూ విరుస్తాను, ఇలారా” చేతికి వచ్చిన 
5 తెలి న! 'కవ్చివ తమ్న తగిలాయి. పాపం విన్న(పాణం. తండ్రి 
"విడ కొత్తతరం. హ్రాం విలవిలలాడింది. మొర్రో, కుయ్యో అని తల్లి [పాణం 
మ్లాషంనంది.. కొడుతుంటే వద్దనలేకపోయింది. కొడుకు బాగుపడి (పయోజకు 

a వో స్‌ ంం. - _స్పృహవాతప్పిపడిపోయిన బాల 
హ్‌ 'ఎంతపేవటికి లేవకపోవడంతో, తల్టిదండులు ఘొల్టుమన్నారు. 
'ఈధాకు వలకు లేకపోయే వరికి, వీరి గుండెలు ఆగిపోయే పరిస్థితిని తెచు 
క్సవ్నారు, వారికి కాళ్ళాడలేదు. ఊపిరి బిగబట్టుకున్నారు. నిర్జీవంగాపడివున్న 
శిన్నకొడుకును జూస్తూ లేవనెత్తారు. గుండెలు బాదుకొన్నారు. ఇంతలో 
 జరోజరెగిండి అంటూ, చుట్టుపక్కల కుటుంబాలవారు పరిగె త్తుకు వచ్చారు. 
ను చోటినండి మాటరానివరిస్థితి, అందరి కళ్ళంట నీళ్ళొబ్చాయి. చూడ 
4. శత్సుటగా ముద్దుగా ఉన్న బారీ లచ్చన్న సొమ్మసిల్లడం చూచి ఎవరికి 
కరర జాలిగలగడు ! “విట్టయ్యా ! నీ తీరు బాగులేదురా? ఏంటిరా చదవా 
తటాక? ఏం చదువు లేకహితే మనమంతా (బతకలేదటరా?” అని గద్దించింది 

“"శవంతు ముదువలి. “ఏమిటో ఈ విట్రయ్యగాడి అత్యాశ కాకపోతే వంటా, 


















37 


యింటాలేని చదువుసంధ్యలు, మనకెలావస్తాయిరా? నీ తాతతండ్రులు చది 
వారా ! నీకొడుక్కిచదువెలా వస్తుందిరా ? వావకొడితే చదువు సాగుతుందా ?” 
అని సాగదీశాడు చిట్టయ్య సమవయస్కుడు. 


“అమ్మా రాజమ్మా ! ఎందుకమ్మా ఆ అబ్బాయిని అలా బావమోదటం ? 
చదివి ఏం ఉద్ధరిస్తాడని ? ఊళ్ళుఏలతాడా ? దేశానికి రాజవుతాడా ? మన 
కులం ఏమిటి ?" మనటబతుకేంటి ? గొంతెమ్మ కోరికలతో బతుకుల్ని పాడు 
' చేసుకోకూడదమ్మ” అని సాటి కుటుంవీకుని గొంతు అక్కసుతో అరవింది. 


ఎవరే మంటున్నా బిట్టయ్య - రాజమ్మలు వినిపించుకునే పరిస్థితిలో లేరు. 
కొడుకు ఏమవుతాడో అన్న “వెంగతో ఊపిరి బిగబట్టుకొని ఉన్నారు. ఇంతలో 
లచ్చన్నకు మెలకువ వచ్చింది. మెల్లగా లేచాడు. ఏడుపులేదు, ఏడుపుముఖం 
లేదు. నిద్రనుండి లేచినట్లు లేచాడు. 1 ఎదురు దెబ్బలు తిన్నను వెన్నుచూపని 
గుండె ధెర్యం, వెన్ను పోటు పొడివినా ఓడిపోని మనస్తత్వం; ఆ దైవం జన్మతః 
లచ్చన్నకు (ప్రసాదించిన వరాలేమో ? ] ఒడిలోనికి తీనుకున్న బిట్ల ఎ య్యకు కళ్ళ 
వెంట నీళ్ళు రావడం ఆగలేదు. రాజమ్మకు ఆవేశం పొంగి పొరలి ఏమి 'అనలేని 
నిస్సాహయతతో ఉండిపోయింది, “ఏమయ్యా, ఇక నుండి అబ్బాయిని ఎమనొద్దు. 
వాడిరాత ఎలాఉంటే అలా ఉంటుంది” అన్న ఇరుగు పొరుగు వాళ్ళ మాటలకు 
చిట్టయ్య మౌనం వహిస్తూ, వెయ్యిదేవుళ్ళకు మనసులో (మొక్కుకున్నాడు. 
ఇక మై పిల్లల్ని కొట్టకూడదని ఒహ్రీనుకున్నీడు. పిల్లల్నపై వచి ఏనకోపాన్ని 
దిగ(మింగుకున్నాడు. “పిల్లవాడిని ఎలా అదుపులో పెట్టాలా ని ఆతోవించాడు. 
పెద్దబ్బాయి సత్యన్నారాయణ బుద్ధిగా వెళ్ళి చదువుకుంటున్నాడు. మరి ఈ 
చిన్నబ్బాయి ఎందుకిలా అయ్యాడు ? వీడిని ఎలా దారిలో పెట్టాలి ? ఎ మాష్టారి 
కైనా అప్పజెప్పి వారి చేతుల్లో నె పెడితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చాడు. 
తలుపుల సూర్యనారాయణ అనే స్కూలు హెడ్మాష్టరు బాల లఅలచ్చన్నని 
ఎంతగానో అభిమానించి మంచి దారిలోనికి తీసుకొనిరావాలని (ప్రయత్నించేవారు. 
ఆ మరునాడు బారువా హయ్యర్‌ ఎలిమెంటరీ న్కూ ల్లో అసిస్టెంటుగా పని 
చేస్తున్న కోడిగంట నరసింహంగారి ఇంటికి వెళ్ళాడు. ఈ" కోడినాగును 
ఆ కోడిగంట నరసింహంగారికి అప్పజెప్పాలని అతని కోరిక, నరసింహం చోడవరం 
నుండి వచ్చినవాడు. యఫ్‌.ఏ. చదివాడు. - జమిందారు పిల్హలుకూ డా అతని 
దగ్గర విద్యనభ్యసించేవారు. ఐదవ తరగతి పానయినా, ఫోయినా, అయ్యవారి 
ఉద్యోగం దొరికే రోజులవి. ఈనాడు అత్యధిక నంఖ్యలో విద్యాధికు 
లున్నందున ఏ ఒక్కరిని ఏ ఒక్కరు అవురూపంగా, అతి పెద్దగా ఛావించక 
పోయినా, ఆనాడు ఎమ్‌. షె చదువుకున్న వారికి సంఘంలో సల గౌరవము 
గొప్పదనము వర్ణించ టానికి అలవే కాదు. సూ్క్కూళ్ళుకూడ ఎచ్బటబెచ్చ్బటనో 
ఉండేవి. జిల్లాకేం[దాల్లో నే హైస్కూళ్ళుండేవి. బారువాలో రివ తరగతి వరకు 


38 


ఉండటం ఆనాటి బారువా (ఏజల భాగ్యమనే చెప్పాలి. ఎలిమెంటరీ విద్యను 
సంపాదించిన వారెల్ల, అమిత విద్యావంతులుగా చలామణి అయ్యేవాళ్ళు. ఇక 
'హైన్కూల్లో విద్యను వూరి, చేసినచో అవ్య అదృష్టం ఏమనాలి ? [బతుకంతా 


బంగారుబాట. నంఘంలో గౌరవము హోదా దర్ధాలు లభించేవి. “ఊ"' అంటే 
ఉద్యోగము లభించేది. విద్యావా పి జరుగని దుర్దినాలవి. (పజలంతా యింకా విద వను 


పోతారని, అ(పాచ్యులౌతారని కూడ భావించే వీకటియగమది *అమరాం(ధ 
కావ్యాల చదువుతో సరి పెట్టుకుంటే పుణ్యం, పురుషార్థం రెండూ లభిస్తాయనే 


బాలలబ్బన్నను వెంటనిడుకొని ఇంటికి వచ్చిన బిట్టయ్యను జూవి “చిట్టయ్యా ! 
తనా నిజానికి కొనియాడ దగిన వాడవయ్యా! ఈ వీకటి యుగంలో 
కల్పంగడిని పెట్టుకొని జీవిస్తున్న నీవు యిలా నీ కొడుకులను విజ్ఞానవంతులుగా 
చేయబూనడం ఎంతయినా. గొప్పవిషయం. నుమా. తప్పక నీకొడుకును బాగు 
దువులలో పంది. పేదువుకొనేలా చేస్తాను, అల్లరి, పిలవాడైన మో 


* గ / ఓ ॥ _ ది a ౧ 
a తే చేద స మ ౩ సే a 
అత్నాయి రత ఇష శి. ఆసు వ టీల 
1 ॥ 1 న ba 
3 yy" 
bs - 
ee తత యనక సన జ. క క”. 
Wb న గె ప్‌ న. 0 1 క 
i న్‌ _ . రే కల్లా! ॥ 






క్‌ 
కో 





షి 
ve 









నో 












షె శ్‌ న. 
తళ స | 
MSCS "Tre nt 11 het 
నటీ క © +? 
4 లలో Fe = IR PFE rit Sy Te hd 
DE AI ee it స్‌ ల స గట ॥ , 
f సారా టక ఆ ME hy bs eg are 1 
i he గ fT, alr హా 
my గ afi | TE ణో ri 
Rhy ier ౭ న re his 7 | ది * 
. 5 My 3 న ఎన! ర శ 
( శ్ర . ఫ్రా య్రి గా $0 . 
[I ను i ర? (ua — 
న్‌ 






ఎన. మొద్దులు బాగుపడే దేముంది ? ఇతరులను బాగు, 
స గ | | | 





| 
నా 








1 


"న న. ' 
“బాబుగారు _ మోకష్టం ఊఉంచుకోను, మాపిల్పవాడిని దారిలో పెట్టండి. వాడు . 
చదివి. శతంకాన్ని ఉద్ధరింభాలి. మా అందరిలో పేరు తెచ్చుకోవాలి. 
iy రా కూ. మాపిల్హాడు పెరిగి పెద్ద పెద్ద ఉద్యోగాలువేస్తే మేము : 
ొ౦తటి వాడు మావాడు కావాలీ బాబుగారూ” కొడుకు ఉన్నతిని ' 
గ వెట్టియ్య తన ఆశను వ్యకం చేశాడు. 


టే ఈనాడు (ప్రయివేట్‌ 
బ్లు పెట్టి చదువును వారికి చెప్పడం 
పాటు (కమశిక్షణ, సౌశీల్యాన్ని బోధించే బాధ్యత 
భావం ఉండేది. విద్యను బోధించడం 
దానంగా భావించేవారు. జ్ఞానోదయాన్ని 
దేవుడు, మహేశ్వరుడు. తీనాడు గురువు 


39 


ఆజ్ఞను ధిక్కరించటం అనేది అపవిత్రంగా భావించేవారు. తల్లిదండ్రుల 
కన్న గురువు మిన్న అన్న భావం గల దినాలవి. 


నరసింహస్వామి పంతులుగారన్న విట్టయ్యకు అమిత _ గౌరవం. 
ఆకతాయి లచ్చన్న అన్నా పంతులుగారికి ఎంతో పీతి. ఆబాలునిలోగల భవిష్యత్‌ 
రూపు రేఖల్ని మానసిక జిజ్ఞానను దృష్టిలో వీక్షించగలిగారేమో ? 


ఆనాటి పంతుళ్ళను అయ్యవార్లని పిలిచేవారు. ఇంగ్రీషువిద్య వ్యాకి పిస్తున్న 
కొద్ది “మాస్టారు అని పిలవబడుతూ వచ్చారు. పల్టెభోగల అయ్యవార్లకు పాలు, 
పెరుగు, మజ, కూరగాయలు, ఒకటేమిటి పల్లె (వజలు వారికి కావలసినవి 
భక్షి భావంతో సమర్పించే వారు. వారి పిల్లల బ్రతుకులను దిద్దు మహనీయులుగా 
వారిని భావించేవారు. అయ్యవార్లకు తప్పించి అ(గామములో ఉత్త్సరంముక్క 
కూడ రాసే చదువరి ఒక్కరు కూడలేని దారుణ పరిస్థితి, అజ్ఞానం, అమాయకత, 
మూఢనమ్మకాలు విచ్చల విడిగా నంచరించే కాలిం. 


“బాబుగారూ ! మా బిన్నోడ్ని మోదగరే ఉంచుకోండి. మో ఇంటివద్దనే 
బదువు చెప్పండి. మా ఇంటికి తిండికి తప్ప మరెప్పుడూ పంపించవద్దు. 
మావాడ్ని మోఅంతటివాడ్ని చేయండిబాబు మోమేలు మరచిపోను, మోకు 

బుణపడి ఉంటాను.” 


నిరక్షరాన్యుడు, వెనుకబడిన కులన్గుడు, అమాయకుడు, అజ్ఞాని అయిన 
విట్టయ్యకు తనవిడ్డపెగల మమకారానికీ పంతులు నివ్వెరపోయాడు. తన 
కుమారుడు బాగుపడాలని తనవృత్తిని గాక పెద్ద ఉద్యోగస్తుడవాలని, సమాజంలో 
గౌరవం సంపాదించాలని, ఊన్నత కుటుంబోలో ఉన్నవారితో సరితూగాలని, 
న్యూనతతో తక్కువ కులం అన్న అవమానంతో ఇతరులవల్ల తను పొందుతున్న 
మానసిక బాధను తన కుమారులు అనుభవించరాద ని, ఉన్నత కులస్టులవలే 
తన సంతానం పెద్దదె పెద్దచదువులు చదివి ఉద్యోగాలు చేసి వారితో 
సరిసమానంగా కూర్చోవాలి, సరిసమానంగా గౌర వింపబడాలి, వారితో సరిసమాను 
అనిపించు కోవాలి, అని విట్టయ్య ఆలోవిండమేగాక, నిత్యం తన కొడుకులు 
చిన్న వారైనా వారిచెవుల్లో నూరిపోసేవాడు. తన సంకల్పమే తుదకు నెరవేరింది, 
తీరింది. ఆతండ్రికి బుణపడి ఉండాల్సింది తన తనయుడు లచ్చన్న మాత్రమే 
కాదు, మననమాజ మందలి బలహీన వర్గమంతా నేడు ఆ చిట్టయ్యను నిత్య 
స్మరణ చేయనిదే ముక్తిరాదు, విముక్తి లేదు. 


“ఎంరా చిట్టయ్యా ! కొడుకును పంతులుగారికి అప్పగించావట ? 
బాగా పంళులు గారికి మేవుతున్నావట కద ? కావలసినవన్ని ఆ పంతులు 
ముంగిట్లో పోస్తున్నావటగా ? ఏంటి నీకొడుకు గొప్పవాడయిపోతాడ నే ? 


40 


ఎలా అయిపోతాడు కులాలన్నింటినీ కలిపీస్తాడా ? పెద్దింటి వాళ్ళతో సమాన 
మైపోతాడా మన (బతుకుల్ని మార్చేస్తాడా?” 


“పోరా నన్నాసీ ! కల్పంగడికి వచ్చిన నీవు కల్లు (తాగినట్టు మాటాడకురా 

ఈ కులాలన్నీ కూడనివిరా. నాకంతా తెలిసిపోయింది. బర్మాలో ఈ కులాలు 
కూతలు. లేనేలేవు. గొప్పకులం తక్కువ కులం, యిక్కడేఉంది. అచ్చట లేనే 
లేదు. ఉన్నదంతా ఉన్నవారు లేనివారే. చాకలి అని, మంగలి అని, కుమ్మరి" 
అని కమ్మరిఅని, సెగిడెకులస్థులని మనల్ని అంతా అంటారు. “ఒరే” అని పిలిచినా 
కుక్కిన పేనుల్లా మనం ఉంటాం. కోపమొస్తే తిడతారు, తంతారు. వాళ్ళు పెద్దోట్ట. 
కాళ్ళుచేతులు 'పట్టుకుంటాం. మన కులాల్లో ఉన్న పెద్దవారిని కూడ అదే” 
అని పిలుస్తే, వోర్మూసుకుని ఉంటాం.” 


“అంతకన్నా ఏంచెయ్యగలంరా విట్టయ్య ? మనకు ఆస్తి పాస్తులు లేవు. 
అంతస్థులు అనలేలేవు. విన్న కులాల్లో 'వుట్రాము” అని ఎదుటివారు అంటే 
జవాబుగా “అందుకే మనం ముందునూవుమూడాలి. మన పిల్దల్ని మనలాగ 
బతకవివ్వ కూడదు. చధువుకున్నవా డేకులానికి చెందిన వాడైనా ఉద్యోగం 
ఇస్తున్నారు. ఉద్యోగం ఆంటే ఊళ్ళు ఏలటమే కద. డబ్బుకు డబ్బూ వస్తుంది. 
గౌరవం, హోదా వమ్తుంది. యింక మనిషికి కావలసిందేమిటి ? ఈనాడు. 
మన కులాల్ని యీపడ్‌ష్తున్న ఈ పెద్దలు మన పిల్లలు బాగుపడి చదువుకొని ' 
ఉఊద్యో్యగస్థులయితే వారిపమల గురించి వాళ్ళ వద్దకు వెళ్లారు, ' 
వాలారు. అపుడు ' ఎవరు గొప్పోళ్ళు, ఎవరు విన్నోళ్ళు “వెప్పండిరా. 0” 
అంతులేని ఆత్మ విశ్వానంతో అన్న చిట్టయ్య నమాధానానికి అంతా చల్లబడ్డారు. 


విజావికి ఆనాడే విట్టయ్య తప్పటడుగు వేసి లచ్చన్నను కులవృత్తిలోనికి 
తోసేపే ఈవాడు బలహీనవర్గాల (పజానీకం ఇంకా వేయేండ్డు వెనుకబడి ఉండే 
వారేమో t 


నమాజంలో పీడితులన్నా, పంచములన్నా లచ్చన్న గారికి జన్మతః జాలి. 
వారి మద్ధరించి తీరాలన్న పట్టుదల, దీక్షా కార్యక్రమమే అతని జీవితం. 


వర్వులవీయి వమభావం జాలి పేమ ఆతని జీవితంలో పరిపూర్ణంగా వెలసిన 
ఖిలక్షి ణాలు. 


శ్రీ నరపింహ స్వామి పంతులుగారు కేవలం ఉపాధ్యాయవృతి ని 
మి సనొంచడమే' తవవిధిగా _ పెట్టుకోలేదు. అంతకన్న తనకు దేశం పట్ట 
. అభిమానం ఉందవి విరూపించేవారు. కొందరు (బతకతమే ధ్యేయమని తన 
శ్లత్తేతో వరే పెట్టుకుంటారు. జీవితానికి ఒక లక్ష్యం, ఒక ఆశయం ఉండాలని 
'ఇంతేకుమించి అలోవిష్తారు కావి ఆచరణలో వాటిని సాధిస్తారు పంతులుగారు. 





41 


ఆయన జాతీయవాది. ఖద్దరుధారి. ఆనాటికాలంలో ఖద్దరును ధరించడం, ఆత్మ 
సంయమనంగలవారికే సాధ్యం. నిరాడంబరత కు, సాధుశీలతకు అది తార్కాణం. 
దేశభక్తికి విహ్నం. (ప్రతిదినం న్వ రాజ్యం పేవరును తెప్పించుకొని చదివేవారు. 
వథత్రికాపఠనం చేసేవారు. ఈనాడువలె ఆనాడు |పకటనలతో వత్రికలునిండి 
ఉండేవి కావు. కేవలం దేశవా ర్తలను గుప్పించేవి. 


తనవద్దనున్న పిల్లలకు కేవలం పాఠాల్ని బోధించడమే ధ్యేయంగా భావించ 
లేదు. దేశ విషయాల్ని వారికి బోధించేవారు. ఆ పిల్లల మస్తిష్కంలో దేశం అంటే 
ఏమిటో ఒక రూవం ఏర్పరచ సాహసించేవారు. సాహసికులయిన విద్యార్ధలన్న 
ఆయనకు అమిత (పీతి. అందువలన లచ్బన్న అంటే అతనికి అమితమైన అను 
రాగం. ధైర్యసాహన గుణాలున్న ఈనాటిబాలలే రేపు స్వరాజ్యసాధనకు వనికి 
వస్తారని తను భావించేవారేమో ? 


పంతులుగారు ఎంత కట్టడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నా లచ్చన్న తన 
అల్లరిత నాన్ని తగ్గించుకోలేదు. లచ్చన్న దృష్టి (పతి నిమిషం ఏదోఒక ఆకతాయి 


0౧ 


పని, అల్లరి చేద్దామనే. భయ పెడితే లోంగేరకం కాదని పంతులుగారు పనికట్టారు. 


“ఒరే లచ్బన్నా ! పాఠాలు చదవరా ! బాగుపడతావురా ! అల్లరిపనుల్లో 
తలదూర్చడం ఎందుకు ? మో తలిదండులను, గురువులను వడి పింబ' 
కూడదురా ! అయినా నీమీద నాకు కోపం లేదు. తప్పక నీవు బాగుపడతావు” 
అని భుజం తట్టెవారు. 


లచ్చన్న ఎల్లప్పుడు పంతులుగారింట్లోనే ఉండటంవలన, ఆతని చర్యలలో 
కట్టుబాటు వచ్చింది. పంతులుగారు _బాహ్మణులు. వంటచేసుకునేవారు. వంటకు 
సహాయకారులు ఈ శిష్యులే. కాయగూరలు, పాలు, పెరుగు అన్నీ ఈ శిష్యులే 
సమకూర్చేవారు. గురువుగార్కి సహాయపడటం లచ్చన్నకు అదొక అనుభూతి. 
వంటవండటానికి సహాయవడుతూ ఉండేవారు. 


కులం, మతం కుళ్ళుతో కులికే సంఘంలో పంతులుగారు కులఖేదం 
పాటించకుండా వీళ్ళందర్నీ తనింట నిడుకొని వీరిచేత వండించుకొని తినడం 
నలుగురికి ఆశ్చర్యమే కలిగేది. నలుగుషూ తనని తక్కువకులంవాడని జూవినా 
తన గురువు తనని అలా చూడక నలుగురితో సరినమానంగా చూస్తున్నారు 
అనే భావంవల్ల ఆ పిల్లల్లో ఆయనంటే గొప్ప గౌరవం ఏర్పడింది. లచ్చన్నకు 
పంతులుగారిపై అమిత (పేమాభిమానాలు ఏర్పడ్డాయి. (బాహ్మణుడయిన పంతులు 
గారు తనని నీచంగా తక్కువగా చూడలేదు. అయితే ఆ [గామములోగల ఇతర 
బ్రాహ్మణులు తనని తక్కువవానిగా హీనంగా చూడటం -తన అరికాళ్ళలో 
మంటలెక్కేవి. అంటరానివారని, అట్టడుగున వున్నవారని, వెనుకబడిన 


42 


వారని, హీనకులస్టులని ఆ (గామసులు భావించినా, పంతులుగారు మాత్రం 
లచ్చన్నను తన బిడ్డలా చూడటంవల్ల లచ్చన్న ఆలోచనలో మంది 
మార్చు వచ్చింది. కీష్యులలో సమతాబీజాల్ని నాటిన గురువు శ్రీ నరసింహా 
స్వామిగారే. గొప్పవారు, తెలిసినవారు, సెద్దకులనులు, గురువులయిన మాస్టారు 
గారు, మాపట్ల యిలావున్నా తక్కిన (గామంలోగల [ప్రజలు మమ్మల్ని ఎందుకలా 
చూస్తారు ? కులం, వర్గం లేనివాడినని ఎవరయినా అన్నారా వాళ్ళ కాళు 
చేతులను ఊడచెరకడం అన్న ఉద్రేకానికి అవ్వుడవ్వుడు లచ్చన్న గారు లోనవుతూ 
ఉండేవారు. అటువంటివారిని శిక్షించాలి. అటువంటివారిపై దౌర్హన్యం జరపాలి 
పె తిరుగుబాటు చేయాలి. తిరుగుబాటు. మన స్తత్వానికిదే కారణభూతమైన 


* 


ణప 


లచ్చన్న తనఅన్న నత్యన్నా రాయణకన్న ఐదేండ్లు విన్న. అయినప్ప టికీ రివ 
తరగతికి వచ్చేనరికి లచ్చన్న తన అన్నయ్యతో కఖిసొరు, అను య్యే అల్లరి 
ఆంటే తెలియదు. అయితే చతువులోక్నూడ ఏమో. హూమోరుక్రూడ. లేదు... అచ్చన్న 
స; ఆ గై టకంల తో ప్న ముదల తర గతిలో అన్మ్మంయ్యను 












 తోటాతేడు తను త్రలచుకోవాలే తప్ప పరీక్ష 
gp తరగతిలో రెండు సార్లు, అయిదవ 
కడతిలో రెండుసార్లు పరీక్ష తప్పాడు అన్నయ్య. 


రల చా హయ్యర్‌ ఎలిమెంటరీ స్కూల్లో తలుపుల సూర్యనారాయణ 
జద్దిలీ pal "తరువాత మల్లాది సాంబమూరిగారు హెడ్‌ మాస్తారుగా 
ఉన్నపుడు. క్రహోక్షణ తప్పిన పిల్లల్ని దండించడంలో వెనుకాడేవారు కారు. 
ఇన్‌ ప బడిచతో బాదేవారు. బాగా చదవమని హెచ్చరిక చేసే 
2. బేల్లల్ని ఎలాంటి దండన విధించినా తల్లిదం(డ్రులందుకు ను 
| వలల "హెడ్‌ మాష్టారంటే ఆ (గామప్రజలందరికి భయభక్తు 
ఆతలనే ._ఆతవికి ఎదురుగా రావటానీకి జంకేవారు. దూరంగా తప్పుకుంటూ 
ఆజ సాగ కాచు, ys లె తైవమవి ఆవాడు భావించేవారు. అయితే కొ త్త 
(తక్షక స (మంచికే ఆ పిల్చలు వెంటనే తమహై విధించిన దండనను 
స్త శాన గురుశిష్యుల అనుబంధాన్ని విన  రెంచడంవల్ల “హెడా 
శతకన, భాగాలేదు. మోరంతా వాతోకలిసివస్తే ఆ హెడ్మాప్టర్‌ను ఎదు 
re చూవిప్తామ”అవి తోటిపిల్లలదగ్గర జబ్బచరిబారు లచ్చన్న. 
అంతా వానరమే.  అల్లరిచేసే వాయకుడు ముందుండాలిగాని వేనుక 
కం ఇ కెల్డల చవ్వుళ్ళకు లోటుండదు. 










43 


విద్యార్థులను శిక్షించై నా వారిని పెద్దవాళ్ళుగా చేయాలన్న హెడ్మాస్టరుగారి 
సంకల్పం మెట్చుకోదగిన దైనా, తుదకది పిల్లల్ని బానిసలుగా మార్చే హీనస్థితిగా 
మారగలదేమో 


అచ్చన్న తన అనుచరబృందం ఒకనాడు 'హెడ్మాస్టరుపై తిరగబడాలన్న 
నిర్ణయానికి వచ్చారు. వెనుక బెంచీనుండి అలరి వినబడింది. వెంటనే హెడ్మాస్టరు 
“వీవడ్రావాడు ?” ఓహో నాయనా! నీవా 'అచ్చన్నా? తుంటరికనం, కొంటె 
పనులు నావద్ద చెల్లవు జాగ్రత్త. మక్కలు విరగ్గొడతాను, బెంచీఎక్కి నిలబడు” 
అని గద్దించారు. 


“ఎందుకు బెంచీ ఎక్కాలి ? నేనేం తప్పుచేశానని ? ఎక్కనంటే ఎక్కను, 
ఏంచేసావో నీయిష్టంవచ్చినట్లు చేసుకో” అని ఎదురు నమాధానం లబ ఎన్నది. 


“ఓహో! అంతటివాడవయ్యావురా ? నీ యింట వంట వుట్రిన గుణం ఎలా 
పోతుందిరా ?” 


“చూడండి హెడ్‌ మాష్టరుగారూ 1! నన్ను తిట్టండి వడతాను. నాయింటి 
గురించి, నాకులంగురించి అన్నారా మిమ్మల్ని........ " 


“ఏంచేస్తావురా భడవా ? నిలువునా వీరేస్తాను చూడు........” అని బిగ్గరగా 
అరున్తూ దగ్గరకు వెళ్ళి బెత్తం ఎత్తారు. 


“ఆగండి!” అంటూ ఆ బెత్తాన్ని లాగుకొని [పక్కనున్న బెంచీని అతనిపైకి 
(తోళాడు. కాళ్ళకు బలంగా తగిలినందున హెడ్మాష్టరు చతికిల పడ్డారు, పిల్లలు 
ఘొల్లుమన్నారు. లచ్చన్న తనబ్బందంతో బయటకు పరుగెత్తారు. న్కూల్‌కి లాంగ్‌ 
వెల్‌ కొట్టారు. అసిస్రెంటులువచ్చి హెడ్మాష్టరును లేవనెతారు “అ లచ్చన్న జోలికి 
పోవద్దు 'అని మేమెన్ని జెప్పినా మారు వినలేదుకద” అని. హెడ్మాష్టర్‌ నెమ్మ 
దించోరు. 


అంతటితో లచ్చన్న ఆ స్కూలుకి న్వస్తి చెప్పారు. ఆ నంవత్సరం ఎనిమిదో 
తరగతి పరీక్షకుకూడా వెళ్ళలేదు. జమీందారీ తోటల్లో ఉండటం చేసే 
కోడుగంటి నరసింహంగారే ఇంటికి తీసికొనివచ్చి 'మరల చదివేటట్లు నా. 
లచ్చన్న ఆ హెడ్మాష్టరుని ఎదిరించాడని, ఎదురుదెబ్బ తీసాడని ఆ దినం బారువా 
(గామమంతా వ్యాపించింది. అందరూ నోళ్ళు నొక్కుకున్నారు. అసలు వాడికి 
విద్యాబుద్దు లెందుకని అన్నారు బంధువులు, కొందరు అభివృద్ధి నిరోధకులు. 
“ఎంత హేడ్మాష్టరయినా పిల్లల్ని వశవుల్ని బాదినట్లు బాద డమేమి టి?” అన్నారు 
ఆధునికులు. “సరుశిష్య సంబంధానికే ఒక పెద్ద దెబ్బ తగిలింది. పిల్లవాళ్ళను 
క్రమశిక్షణలో “పెట్టాలనే ఒక విద్యానంస్థ అధివతిపై పిల్లల తిరుగుబాటా ? 
ఎంత ఘోరము, ఎంత అన్యాయ” మన్నారు సనాతనులు. 


44 


చిన్నారి లచ్చన్నలో ఆనాడు ఏమాత్రం వింతలేదు. తనవంశాన్ని, కులాన్ని 
అవమానపరిచిన ఏ ఒకరినైన ఎదిరిస్తానన్న తలం పేతప్ప మరి ఏ ఇతర ధ్యాసా. 
లేదు. తనుచేసిన యీ అపరాధము అనాడు అకృత్యంగా తోచకపోయినా, భవి 
ష్యత్తులో అదే పెద్ద ఘోరతప్పిదంగో తను భావించవలసి వస్తుందని, ఆ [పధానో 
పాధ్యాయుడు ఇచ్చిన శాపమే తనకు శాపమై చదువు అబ్బకుండా చేసిందని, 
తనకానాడు తెలియదుకదా ? అనాటి తన (ప్రవర్తన మంచిదా ? చెడ్డదా? అన్న. 
జిజ్ఞాన తనకెక్కడిది ? గురువులు శిష్యుల్ని దండించడం ఏమా[తం దుస్పం 
కల్పంగాకాక వారి వురోభివృద్దుల్ని ఆకాంక్షించడమే. విద్యార్థికి గురువువయి కసి 
ఎందుకు కలుగుతుంది ? తనను గురువు ( పేమించక ద్వేషిస్తున్నాడని భావించి 
నందుననే. భవిష్యత్తును ఊహించి (పవర నను అదుపులోవిడగల జ్ఞానం ఆ వయసు 
కెక్కడిది ? అంతవిన్న వయస్సులో కూడ, ఎవరైనా, తుదకా దేవుడైనా, స్వీయ 
కులాన్నిగాని, వంశాన్నిగాని, ఎథ్రేవా చేసాడో వాడికి తగిన శా స్రీ చేయకుండా 
విద్రపోయేవాడుకాదు లచ్చన్న. 


అంతచిన్న వయన్సులో కూడ లచ్చన్న ఎందుకింత తిరుగుబాటు మన 
ఫృత్వాన్ని పెంచుకోవలపి వచ్చింది ? అతనితో చదువున్న వేలాదిచుంది. తోటి 
విద్యార్థులు అతవివలె ఎందువలన ఆవాడు నంచరించలేదు ? అన్యాయం *8ిగితే 
చూపి నహించలేవి వారుంటారు. జరిగిన అవ్యాయాన్ని భరించి మూలకూర్చున 
వారుంటారు. లచ్చన్న మొదటి రకానికి చెందినవారు. సునిశితమైన తనఆలోచనా,, 
శ క్రి ఎదుటివారు తనవి ఆవమాని మన్నారా గౌరవి స్తున్నారా, అని పసిగభేరకం. 


తమచివ్న వాౌడెవా ఆలోచనలో పెద్దవాడే, తలకు మించినే ఆలోచనల్ని చేసిన 
వాడే, తగపుల్ని కొవితెచ్చుకుచేవాడు. కాలాతీతంగా ఆలోచించేవాడు. కాలానికి 
. మెంవేవి బుద్దులు గలవారితో తగువాడేవాడు. 

జమిరదార్లు, పెత్తందార్లు భూస్వాములు బారువాలో జరుపుతున్న అకృ 
క్యాల్ని [వకీదివం కళ్ళారాజూబేవారు. తమ వలుకుబడికి లొంగి తిరగని వాళ్ళని 


వారు (తక్కువ కులాల్లోవాళ్ళను, వెనుకబడిన వాళ్ళను. సెగిడికులన్థులను 
ఎంతో హేయంగా తూష్టీ భావంతో చూడటం, అవమానపరవడం, అగౌరవ 
వరచటల, “ఒరే” “షెకా:? గాడిదా” అని నీచంగా నంబోధించటం, ఏమాత్రం 


అదేవయన్సేన ్న 
కాదు, 





45 


ఇక ఆగామంలో పెద్దకులస్థులు - జమీందార్లు తక్కువ కుల స్త్రీల నూన 
(ప్రాణాలపై దౌర్జన్యంచేసినా కిమ్మనక నోరుమూసికోనే వాళ్ళ దౌర్భాగ్య కి స్టితి, 
లచ్చన్న మనసును కుదిపివేసేది. ఇన్ని అక్రమాలుచేస్తున్న నీచులు సంఘరిలో 
అందరిచేత గౌరవింపబడటం అనేది మరీ వివిత్రంగా ఆ బాల లచ్చన్నకు తోచేది. 
ఇలాంటి నీచులకు బడితపూజ చేస్తేకాని బుద్ధిరాదు అనేది బాల లచ్చన్న అభి 
ప్రాయం. ఎదురు తిరిగి వీరిని ఏనాటికయిని జయింబాలి అనే (పతీకారభావంతో 
ఊగిసలాడేవాడు, దౌర్జన్యమే ఇందుకు మందని భావించేవాడు. 


తమకులాలను, వంశాలను హీనపరచ జూచేవారిని, మేము అందరికన్నా 
గొప్పవారమని, గొప్పకులాల వారమని విరవీగేవారిని, చావమోదాలని 
చూచేవాడు. తమని గౌరవించని వారిని దుష్టత్వంతోనై నా, లొంగతీసుకోవాల 
న్నదే అతని మతం. ఏదోవిధంగా పగ, కసి స్పర్స కోవాలి. 


తనతల్లిదం(డ్రుల కల్దంగడికి వచ్చి వాళ్ళు ముంతలతో అందించిన కల్లును, 
తప్పతాగి, వాళ్ళిచ్చిన “మసాలా దినునుల్ని దిగమింగి - మరల మరునాడు 
ఆ కల్లమ్మినవాడు హీనమైనవారని, మేము గొప్పవారమని భావించేవారిని, వెళ్ళి 
చావబాదాలని ఆలోవిస్తుండేవారు. అన్యాయాల్ని, అధక్రమాల్ని, (ప్రతిఒక్కరు 
ఎదిరించగల నమర్థులయితే ఇవి ఏనాడో రూవుమాసి పోయుండేవి. చరిత్రలో 
నూటికి, కోటికి, ఒక్కరే వీటిపై దండయా[త్ర చేసారు. బహుజనుల కోనం 
శ్రప్పించి తనవంశం, తనకులం గొప్పదనం కోసమేనాడు లచ్చన్న ఆలోవించ 
దు 


లచ్చన్నలో తిరుగుబాటు మనస్తత్వం సపెంపొందింది. ఉన్నతవంశీయుల 
పయి కసి, కక్షలకు రూపమేర్చడింది. ఎదురు తిరిగి పోరాడడానికి నిశ్చయించు 
కున్నారు. తన తాత తండ్రులు వారి స్వంతం కొరకు ఆలోచించారు. తను, తన 
(గామంలోనున్న తనలాంటివారినేగాక, దేశంలోఉన్న బలహీనవర్గాల, హీనదీన 
పరిస్థితిని, తుదముట్టించాలని తలవదాడు. 


జీవితంలో ఎదురు తిరిగి పోరాడటం, ధైర్యం, సాహసం, పట్టుదల, దీక్ష, 
వంశపారంపర్య లక్షణాలుగా తనతాత తం|డుల నుండి వచ్చాయి. 


మంనవసాలో రాజావారి హైస్కూల్లో విద్యాభ్యాసం (1925-26) 


లచ్చన్న బారువా హయ్యర్‌ ఎలిమెంటరీ స్కూలుచదువు ముగించుకుని, 
శీవ తరగతి పాసయి 9వ తరగతిలో (ఫోర్తుఫారం) (ప్రక్కనే ఉన్న మందసా 
రాజావారి హైస్కూల్లో చేరడా నికి కోడుగంటి నరసింహంగారే కారణం. మందసా 
రాజా హైన్కూలులో ఊన్న డి. సూర్యనారాయణ గార్కి లచ్చన్న అన్న అప్ప 
గించారు. కొడుకు హైస్కూల్లో చదువుతున్నాడని తండ్రి డబ్బును పంపించే 


46 


వారు. స్య(గామం లోనే తనతండ్రియిబ్చిన డబ్బులు సరిపోయేవి కావు. మంద 
సాలో ఉన్నందున కొడుకు ఏం కష్టాలు పడుతున్నాడనో, రాజమ్మ, విట్టయ్యతో' 
చెప్పిడబ్బు ఎక్కువగా పంపించేది. 


అనాడు హైస్కూలు చదువులు చదివించడం, ఈనాడు యూనివర్సిటీ. 
చదువుల్ని చదివించడం కన్న గొప్ప. ఖర్చు తో కూడుకున్నది. ఆనాడు ఉపకార- 
వేతనాలు లేవు. (ప్రభుత్వసహకారం అసతే ఉండేదికాదు. పిల్లల తల్లిదండ్రులే. | 
చదువు ఖర్చునంతా భరించాలి. కల్లంగడిలో వ స్తున్న ఆదాయర, గణనీయంగానే ' 
ఉండేది. అందులోవిన్న కొడుకుపై గారాబం, ముద్దు ఎక్కువ. ఉత్తరం వాసి. 
నదే తడవు, కబురు పెట్టినదే తడవుగా, తగినఫైళొన్ని పం సేవారు. లచ్చన్న 
అసలే అగ్ని కణం, “ఆకతాయిగుణం. జనంలోకిపోయి, జగడమాడటానికీ, 
మందసాలో కావలసినంత సే స్వేత అభించింది. అదువులో పెట్టడానికి తల్లిదం[డ్రులు- 
దగ్గరలేరు ఇక ఇందుకు తోడు, కొల్లా హరికృష్ణ - వడ్డె విశ్వనాధం అను. 
నహచరులు లచ్చన్నకు తోడైవారు, ్ఞంకామరి “కొందరు. అదొక బృందం, ' 
మ్మితబ్బందం. వీధుల్లో నడవాలన్న, ఇంటికి . వెళ్ళాలన్న, న్కూలుకు చేరాలన్న, 
విడవినవుడు మరల “రావాలన్న ఆ మిత్ర బృందం విడిపోయేదికాదు. బృందం 
వాయకుడు అచ్చన్న. 


(ప్రవర్తన మరల మొదటికే వచ్చింది. బావుల్లో, చెరువుల్లో వడి పొజ్టీస్త్‌ 
మానం ఈతకొట్టడం, మామిడి కోటల్లోపడి కాయల్ని, పండ్లను కోసుకొని. 
పోవడం, అల్లరి పేడుతూ ఊరుచుట్టూ తీరగటం. ఎదిరించిన వారిని తంతామని 
చెడిరించటం. ఎవరేమన్న కయ్యానికి కాలు దువ్వటం - - ఇదీవారి నిత్యదె చెనందిన 
జీవితం. ఇక వారికి చదువులు అబ్బేదెలా ? చదివిన చదువు వంటబల్లేదెలా ?' 
అంతటితో ఆ మిత్రబృందం, నరిపెట్టుకోలేదు. దొంగతనంగా పొలాల పీయిబడ్కి 


ఈత తాటి చెట్లు వెక్కి కల్లు బిడైలనుదింబి తాగడం కూడ [పారంభించారు. ఇక 
వీరివి వాగుచేయటం ఆ బ్రవ్మాతరం కాదు. 


తన తండ్రి కల్ణంగడిని పెట్టడమేగాక కల్లును సేవించేవాడు. తన తాత 
కల్గుత్రాగి మత్తులో మువిగినవాడే, మరితను కూడ కల్టు త్రాగిన వాడుగనే. 
ఉండాలా ? డబ్బులు వంపాదించేవారుగా నున్నందున వగలు కల్లు, రా|తివేళ 
పారాయి సేవించేవారు. నిషాలో ఉన్న తన తాతగాని, తం|డిగాని ఏనాడు. 
తాగితందవా లాడటం, ఏమోమో (తాగినట్టు మాబ్రాడ్డం, తూలిపోవడం, భార్యా 
బిడ్డ్లలమ కొట్టడం లాంటివి ఉండేవికావు. [తాగి "పడుకొనేవారు. వారసత్యంగా" 
Fhe నేర్చిన లచ్చన్న తదుపరి జీవితకాలంలో, షా లో ఉఊవ్వు 
నాను సు శాగలేదు వరికదా తనతండిని కూడ as మాన్చించివేయా 





గాజా 


47 


గల మహత్తర మనోనిగ్రహశ క్తి, ఆదర్శచరణశీలిగ, మారిన ఉదంతం, 
నిజానికి తన జీవిత చరితలో పేర్కొనదగిన అంశంగా నిలచిపోతుంది. 


మందసా రాజావారి హైస్కూల్లో లచ్చన్న చదువు కొనసాగలేదు. దురల 
వాట్టు, చెడుసహవాసాలు కొనసాగాయి. రాత్రింబవళ్లు ఆ మితబృందం 
హైస్కూల్లోనే ఉండేవారు. ఈనాడు 9 వ తరగతి విద్యార్థులు వయసుకు 14- 
15 సంవత్స్‌రాలై నా- -చూడ్తానికి 11 సంవత్సరాలు మించనట్టుగా ఉంటారు, 
కాని ఆనాడు ౪వ తరగతి (ఫోర్తుఫారం) చదువుకుంటున్న వీళ్ళ వయన్సు 
సుమారు 20 సంవత్సరాలు. శరీరదృఢత్వంవల్ల చూపరులకు వయస్సు మించి 
కన్సడేవారు. అచ్బువేసిన ఆంబోతుల్లా వీథల వెంట తిరిగినా, ఎప్పుడూ 
హైస్కూల్లో ఉన్నందున వీళ్ళంతా గొప్పగా చదివేస్తున్నారు నుమా అన్న 
భావం ఇతరులకు కలిగించేవారు. 


అయితే ఈ మిత్రబృందం వెకిలి చేష్టలు తొందరలోనే వెలడయినాయి, 
అందరూపె గాామాలనుండి ఉన్నత విద్య (ఆనాటి కాలంలో అవే పైవదువులు) 
అభ్యసించటానికి వచ్చినవారే. కాస్తమస్తుగా, ఇబ్బందిలేక (బతుకుతున్న కుటుం 
బాల నుండి పైచదువులకు వచ్చే వారు. తల్రిదండులు పంపించిన పెకంతో పేకాట 
లాడటంవల్ల "వీరికితిండి* పెడుతున్న భోజనే హోటళ్ళకు చె చెల్లించేవారుకారు. చెల్లిం 
చండి అని అడిగిన హోటల్‌ యజమానుల" చె తిరుగుబాటు చేసేవారు. పంపింపిన 
డబ్బుబాలటం లేదని తల్రిదం డ్రులను సతాయిస్తుండేవారు. బడికి జీతాలు కట్టడానికి 
డబ్బులు ఉండేవికాదు. 


ఆ రోజుల్లో హోటళ్ల వైష్ణవులు, ఒరియా బ్రాహ్మణులు నడిపేవారు. పేరుకు 
హోటళ్ళయినా అవి సంసారే కుంటుంబాలున్న ఇళ్ళవంటి వే. చదువుకున్న 
అబ్బాయిలకు నెలవారీ ఒప్పందముమై ముందుగా భోజనాలు పెట్టేవారు. భోజనాలు 
టిఫిన్లు నెలంతా తిని నెలాఖరున డబ్బు అడిగి తేవారికి ఇవ్వటానికి వీరివద్ద డబ్బులు 
లేకపోవడంవల్ల వేరే పూటగ్‌* 3% వైలంకా కకం రాలకు 
మొదటి హోటల్‌ వారు వచి 
డబ్బు అడిగితే తిరిగి దబా 
చూస్తా" మని బెదిరించటం. 


ఆతరువాత ఇలా ఊళ్లో 
పెట్టకపోతే చేతిలో ఉన్న" 
కొన్నాళ్ళు గడిపేవారు. 


ఆరోజుల్లో విధ వరాళ్ళః 
వండి "పెట్టేవారు. భోజనం 
అన్నం, కూర, పప్పు, రనం, 


48 . 


రూపాయలు వెల్లిస్తేగాని ఆ భోజనం దొరకదు. కనీసం దానికి కూడా లేక పస్తులుం 
డాల్సివచ్చేది. 

ఇన్ని ఇబ్బందులకు లోనైనప్పటికి వారిలో ఈషణ్మాతుం జ్ఞానోదయం 
కలిగేదికాదు. విషమ పరిస్థితిని వారే సృష్టించుకున్నారు. వారి హీనదీనస్థితికి 
వారే కారణమని గృహించక తల్లిదండ్రులే కారణమైనట్టుగా, డబ్బు పంపించని 
కారణంగా ఈ ఇబ్బందులు పడుచున్నట్టుగానూ, వీళ్ల చదువులను పట్టించు 
కోలేదనీ భావించేవారు పైవాళ్లు. “విద్యార్థులకు భోజనం పెట్టరా ?” అనే మూర్ధమైన 
ఆలోచనతో హోటల్స్‌ వాళ్లమై దండయాత్ర చేయడం ఒక్కొక్కమారు, తిరిగి 
కొట్టించుకోవడం, తెగబలిసిన ఆంబోతుల్లా తిరగడం, ఉరకలెత్తిన వయసుతో ఒళ్ళు 
విరుచుకొని నడవడం, మనకేమిటోయి, మన మంతా వీరులం, ధీరులం అని వారి 
శరీరాల్ని వారే చూసుకొని మురిసిపోవడం, శారీరక మదం పెంచుకున్నారు గానీ, 
మానసిక బలం పెంచుకోవటానికి (పయత్నించలేదు. బుద్ధిబలంగాక భుజబలం 
పెంచుకున్నారు కండబలం తప్ప, కలంబలం పెంచుకోలేదు, పాఠాలపె శ్రద్ధ 
లేదు. చదువుపై ఆసక్తిలేదు. గురువులపై భకి,లేదు. వినయవిధేయతలు అసలే 
లేవు. శ్రద్ధాసక్తిలేక చదువు వంట బడుతుందా ? వినయవిధేయత లోపించిన విజ్ఞా 
నం అలవడుతుందా? ఫలితంగా లచ్చన్న, లచ్చన్న మిత్రబృందం తుదకు అందరూ 
పరీక్షల్లో ఫెలవ్వటం, మరల బరువెక్కిన గుండెలతో లచ్చన్న స్వగాామం బారువా 
చేరుకున్నాడు. వరీక్ష పోగొట్టుకుని వచ్చిన లచ్చన్నను తల్లిదండ్రులు కసరలేదు 
సరికచా, ఒడ్డూ పొడవుల్ని పెంచుకొనితయారై న కొడుకును చూసిమురిసిపోయారు. 
ఎకులం వాడి కొడుకుకు, మా కొడుకు తక్కువ అని లోలోన పొంగిపోయారు. 


శ్రీకాకుళం హైస్కూల్లో విద్యాభ్యాసం ; 


విట్టయ్య రాజమ్మలు తమఇద్దరి పిల్లల చదువును కొనసాగించాలన్న దీక్ష 
పట్టుదలలో ఏమా[తం సడలింవులేదు. మందసావెళ్ళి చిన్నకొడుకు సాధించే 
దేమి లేదు, పెద్దకొడుకు రి వ తరగతి పాసయి ఇంటివద్దనే ఉన్నాడు. 


ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, జనావళి కూడలికి, వర్తకవ్యాపారాలకు 
నిలయంగా ఉండేది. మదాసు (పెనిడెన్సీలో గంజాం జిల్లాలో ఆనాడున్న బారువా 
నుండి పైచదువులకు శ్రీకాకుళం చేరడం జరిగేది. లచ్చన్నను మరి చదివించ 
దలచలేదన్న అభిప్రాయంతో తల్లిదం[డులుండగా సోదరుడు సత్యనారాయణ 
నరసింహంగారి చేత లచ్చన్నను చదివించేటట్లు ఒప్పించాడు. 

పెద్ద్ధబ్బాయిని ఉపాధ్యాయ శీక్షణా శిబిరంలో చేర్పించారు. విన్నబ్బాయి 
లచ్చన్నను మరల ఫోర్తుఫారంలో జాయిన్‌ చేశారు. పెద్దబ్బాయి నీడలో, చిన్న 
బాయి శద్రగా చదువుకుంటాడని, శ్రీకాకుళంలో లచ్చన్నను హైస్కూల్లో 


న్న 


స్తు 
వటి 


న్న 


లుకు (పారంభోత వం చే 


య 
గార్‌ గొతు లచ 


రాలా 
కల్లో 
ణీ 


౧6౧ 








ఆం(ధరా షే వ్యవసాయ కార్మిక శాఖామాత్యులుగా 


గుడవలేరులో రెసుమి 





an య . . ఉం 

గా na | h ల | 
pol) x i © " | : ॥ 
ల్‌ Tee ట్ట . , ; 

జ్‌ i 5 


గొతు రాజ మ్మగారు 


మూరి 


ల 


॥ 
స జ్య 


న్న గౌరి మాతృ 


జై 


శ య 


శం © 





జో గ్‌? 1 
PE 
Jk ల Or ir లో 
గస న. 
Tih ih న 
ao 
? 4 bra "ht | 
( న ai ళా . Wee ఇ 
Fe క 
1 ” ల 
Meigs - న 
bh చ 
a ట్టు ఆ స 
ep న 
జ, re 
ఇ. 
WE 
CR 
గ వ ఇ న న 
- ఖా ర 





లీ! 


నో 


XT MW 


Oe 
"yy 
Lal 


న aE 


3 
© 


వ 














| 
| 

‘ir 
Py" 










న. 


గ 






న గ్‌ pi 
wiv fy 3 
BER. Wd rr 






లా 
గ్గ 
i 


ధాన్సి “ఇందిరా గాంధీ తో 


ల 








(ప 
YY, 


సిన స ్వర్లీయ మాజీ భారత 
భ (వొసక్షనాయకుడు అఛ్చన 


~~ 


ఏటీ 


ల్‌ 


ందర బ్ర ఆగ 


¥ ia 


Vor 


ఆనాటి నస 


గో గ్‌ 


-తంభ్లోత్సవ స 


టి 


జ 


న్‌ 7 _ 4 
+ శ జ టు Wri tn గ. ' i క . 
శ క్షీ సు గ్‌ My సా స గ న ౯ Ry శ్‌ హోలి * చ “7 ఖై సాం 
శ fa yee 1 ల 
' స స్టే oe gy gr స్ట శ పున _ గ 3, ee t i ' 
ల on ణ్‌ (. 
11 wy hte ir, 
శ (బె న. ళీ! ఇసక ఎం ఫ్లో 
* న మజ స త్‌ Ayr 
ఇ జలే వీ! 1 ప. wl We | ir a Es మల్టీ స గ వ. 
బ్‌ స్‌ "క్కు | , mn satis 
WNT Weal PE PEN PTE. SR | 





య (| 
యు 
/ 
(| 
| 
శ్‌ / 
(| 
' 
r 
| 0 
' 
1 
rly 3 


a hE |. ar 


సోమన 














కా క 
శల సరు టా 
/ న. (| fi Nt 






tale, 
pth 


య్‌ 
ళ్‌ 


- చుం! 
జ్‌ 4 
' | oa als WD 
a 


yeh ల Grad 


ti 
స్త 


ల్‌ 











1 hr 
Shs as | 


ES 
" aT Te Tr nA ల్ల 
rn 





ఉతర ర్న 
న 








ల 112 ఆమడ! గా న టర 
6 జింయిల్లల] ల] apesotoe 2 gems si 
(cs 0064 మ 


లే 


eC agg కశ. OW, 
a, fre 











ba శ Ai శ 
ఖం 
శ అ z శ 


49 


చేర్పించారు. కనీసం స్ధలం మారితే పిల్లడి మనన నృత్వంలొ మార్చు వస్తుందేమో 
అన్నది, అ తల్లిదండ్రుల ఆశ, ఆరాటం: ఏదైనా జబ్బుచేస్తే డాక్టర్లు స్టలం మార్చి 
డులు చేయమంటారు. ఉమ్లోష స్థితిగతులలో మారునీలవల్ల శారీరక ఆరోగ్యం 
కలుగుతుందేమోనని, అలాగే మానేసిక మార్చు కావాలిగనక, వికసిస్తున్న బుద్ధి 
విజ్ఞానంలో, ఉపయోగపడాలంటే కనీసం పాఠశాల మార్పిడి జరిగితే మంచీవాడిగొ 
జీవీతాన్ని మలచు కొనగలడేమో అన్నది అతల్లిదం[డడుల ఆశ, ఆలోచస. 


శ్రీకాకుళంలో అన్నగారితో కలసి ఉండడం వల్ల స్కూలుకు రెగ్యులర్‌గా 
హాజరయ్యేవారు. ఫోర్తుఫారంలో గుడివీధి కోటిపల్టివారి మేడలో గది అధైకు 
తీనుకున్నారు. ఒకనాడు బారువాలో పనిచేసిన శ్రీ సూర్యనారాయణగారి బంధువు 
వద్ద (ప్రయివేటు విద్య నేర్చుకొనేవారు ఆ తరువాత రావిగడ్డ జగన్నాధ పంతులు 
గారనే స్థితిపరుని ఇంటిలో గది అభించింది. అతనిది ఒక పెద్ద ఇల్లు. అయింట్లో 
పలువురున్న సరిపోయేది. పెగా పంతులుగారు భార్యావియోగి. 'తదుపరి ఎవరిని 
వివాహం చేనుకోలేదు. (పత్యేక జీవన విధానం, వ్యక్తిత్వం గల విశిష్టవ్య క్తి 
ఆయన. స్వాతంత్రాభిలాష గలిగి ఉండేవారు. ఆ స్తిపాస్తులకు కొదవలేదు. అగ 
వర్ణానికి చెందిన వ్యక్తి అయినా అందరినీ చులకనగా జూచిన మన స్తత్వం కాద 
తసీది, పెగా ఆదరించి అభిమానించేవారు. 


వారి [పతీ చర్యలో దౌర్జన్యభావం, రౌడీతనం, ఉట్టివడేవి- అహంకారం, 
అహంభావము తన|ప్రతి మాటలో బోటుచేనుకు నేవి. ఇక తన్‌ దినచర్యలో (ప్రధాన 
భాగం, ఇంట్లో కనరత్‌ చేయటం, ఇతరులకు నేర్పటం. సత్యనారాయణ, లచ్చన్న 
తినరు స్కూలుకు వెళ్ళివచ్చే వారు. వచ్చిపోతున్న లచ్చన్నను పంతులుగారు 
పఠీశీలించేవారు, పలక౭లీచేవిరు. “ఏమోయి లచ్చన్నా! చదువుబాగా సాగు 
తుందా ? పుస్తకాల్ని చదివామంటే గొప్పకాదోయ్‌, మనిషికి స్వతంత్రభావన 
రావాలి, స్వేచ్చ కావాలి, వ్య క్రిత్వాన్ని పెంచుకోవాలి, దౌర్జన్యం, అన్యాయం 
ఎక్కడున్నా" ఎదిరింబాలి, చదివేస్తున్నంత మాత్రాన సంబరం కాదు.” 


మండుతున్న అగ్నిజ్వాలకు మరల సమిధలు లభించాయి లచ్చన్నకు. 
మంవిగురువే లభింబాడు. ఒకరి పట్ట ఒకరికి ఆకర్షణ అభిమానాలు పెరిగాయి. 
లచ్చన్న భావిజీవితానికి ఉపయోగవడే (మచ న్న శక్తులు యిలా లచ్చన్నకు 
(వత్యక్ష మౌతున్నాయోమో, పోరాట ధీరునిగా మార్చటానికి, సాధనాలుగా ఉప 
యోగంగా ఉండాలేమో ! 


అచ్చన్న చిన్నప్పటినుండి, బలిష్టమైన శరిరపటుత్వాన్ని కలిగియుండేవారు. 
అందుకు మరల కసరత్తు శిక్షణ తోడైందీ. ఉదయాన్నే అందరూ స్నానం చేయడం, 
శువిగా, శుభంగా ఉండటం, అక్కడే వండుకొని తినటం. ఇక ఆహారం మాంసా 
హారం. బలమైన ఆహారాన్ని అందరూ సమిష్టిగా స్వీకరించటం. జగన్నాధం 


(4) 


50 


గారు కూడ మాంసాహారాన్ని తీనుకునేవారు. ఇకవీరికి అదువు అడ్జేముంది. 
ఆదరించినవాడి గుణాలు మనకు అబ్బటం అబ్బురం కాదుకదా! భోజనాల్ని 
కలిపి చేయడం, వారిని తన వారిగా చూడటం, సమతాభావాన్ని పెంపొందింప 
వేయడం వల్ల లచ్చన్నలో అతనిపె భ కిశ్రద్ధ దలను హెచ్చింపజేసింది, గురుభావం 
ఏర్పడింది. 


పంతులుగారితో లచ్చన్నకు ఎంతో చనువు ఏర్పడింది. అతను ఎం 
చేయమన్న హనుమంతునిలా చేయడం తప్పించి ఆలోవింవి, అది తప్పా, ఒప్పా 
అన్నది తనకింకలేదు. 


పంతులుగారు దుష్టశిక్షణకూడా వేసేవారు. కొంత దేశభక్తి జాతీయభావం 
ఉన్నవాడే. ఎదురు తిరిగిన వారెవరైనా వారిని దండించటం అతనొక పనిగా 
పెట్టుకునేవారు. ఇక ఎలానూ తనకు "రామదండు" ఉందికదా! సహయోధులతో 
బయలుదేరి రౌడీతనం చేయడం, ఎదుటివారిపయి దెబ్బతీయడం. పంతులుగా 
రన్న (ప్రతి ఒక్కరికీ హడల్‌. అతని (ప్రవర్తనే అంత. 'అతనింట్లో ఉన్న (పతి 
ఒక్కరు పల్లెత్తుమూట అనేవారు కాదు. " ఇంటియజమాని కోదండరాముడు 
కచా! 


అయితే దినచర్యలో ఒక భాగంగా రౌడీతనం, దౌర్జన్యం ఉన్న తను 
స్కూలుకు వెళ్ళడంలోను, చదవడంలోను, లచ్చన్న అశ్రద్ధచూపలేదు. 
పంతులుగారు ఎంత రౌడీతనాన్ని నేర్చినా, చదువును అశ్రద్రచేస్తే ఊరు 
కునేవారుకాదు. రా(త్రివూట పాఠాలను భర్తగా చదవమనేవారు. "అందువలననే 
అన్నయ్యకు “టీచర్‌ (టయినింగ్‌” వూ ర్తయ్యేనరికి, లచ్చన్న కూడ తన ఫోర్హు 
ఫివ్స్‌ఫారంల విద్యమ వూరి దిచేశారు. 


ఇచ్చాపురం హైస్కూలు విద్యాభ్యాసం : 


అన్నదమ్ములిద్దరు శ్రీకాకుళంలో విద్యాభ్యాసాన్ని ముగించుకుని, మరల 
'వ్వ(గ్రామం బారువా సేర్పకున్నారు. రాజమ్మ, చిట్టమ్మల కోరిక నెరవేరి తమ 
పెద్దకొడుకు ఉపాధ్యాయుడు కాబోతున్నాడు. తమ కొడుకు ఇతర కులాల 
పిల్లలకు. ఇకవంు -విత్యాబుద్ధుల్ని, పాఠాల్ని బోధిస్తాడు. వారికంతకన్న 
'పాంఘిక హోదా, అంతస్థు ట్‌ం కావాలి ? పెద్దకొడుకు ఉద్యోగి అయినట్లే. 
వాక్‌, వివ్నకొడుకు లచ్చన్న నంగతి, బారువాకు అతిదగ్గరలో నేటి ఒరిస్పారాష్ట్ర 
మువాడులో ఉన్న ఇచ్బాపురం హైస్కూల్లో 11వ తరగతి (స్కూల్‌ ఫెనల్‌) లో 
"ఇర్మెంబారు. అవాడు ఒక విద్యార్థి న్కూల్‌ ఫైనల్‌ చదువుతున్నాడంటే 





వేజావికకతాక విద్యాధికువిగా అందరిబేత గౌరవింవబడేవాడు. ఆ కాలంలో అది 
ప్లు - చదువు. తదుపరి వదువు యఫ్‌.ఎ. తరువాత తరగతి బి.ఎ. అంత 





న్యు 


51 


విద్యాధికుడు ఎక్కడ ఎంత వెదికిన దొరికేవాడు కాదు. అదీ ఆనాటి విద్యా 
పరిస్థితి. లచ్చన్న యఫ్‌.ఎ. చదవాలి, బి.ఎ. పూర్తిచేసి ఏ కలెక్టరో, ఆఫీసరో 
అవ్వోలన్నది ఆ తల్లిదండుల కోరిక, జీవితాశయం. 


ఇచ్చాపురం హైన్క్మూలులో అచ్చన్న చదువు షరామామూలే. 
శ్రీకాకుళంలో తన అన్నయ్య తనవద్దఉండేవారు. ఏ చెడుతిరుగుడు తిరిగినా 
మందలిస్తాడనీ, అమ్మ, నాన్నకు చెబుతాడని కాస్త భయం ఉండేది. ఇచ్చట, 
ఇచ్భాపురంలో బెదురు చెంగలేదు. హాయిగా రౌడీమితులతో తిరగడం, 
కులాసాగా దినాల్ని గడపటం. ఇదీ విద్యార్థి లచ్చన్న దినచర్య. ఈతని 
హవర విద్యార్థి కాళిదాసు, రౌడీతనానికి లీడరు. 


లచ్చన్న వాగుపడతాడని, పెద్దవాడు కావాలని వారాశించిన రీతిలో తల్లి 
దండ్రులు పంపమన్న డబ్బును పరిపేవారు. మందసాలో చదువు వెలగ వెట్టిన 
పద్ధతిలో నే, ఇచ్చాపురంలోనూ సాగింది. ఇంటికి వచ్చినపుడు తల్లిదండ్రులు 
బుజ్జగిస్తూ, మంవిగా, కొంచెం స్థాయిలో మందలిస్తూఉండేవారు. “అలానే” 
ఆస మరల పాతదారిలో పడి పరిగేత్తేవారు. వయసాకర్ణణకు లొంగి లేనిపోని 
ఆకతాయి పనుల్ని చేయడం, చేయించడం తప్పించి ఇదికీప్పు, అది ఒప్పు అని 
ఏనాడు ఆలోచించనూలేదు, ఆలోవించే స్థితిగతులను పొందనూలేదు. ఇబ్బాపురంలో 
కూడ పేకాటలాడటం, పైలాపచ్చీసుగా తిరగడం. వుస్తకాలు తీసిన పాపాన 
పోలేదు. ఏ ఒకరు ఇదిచూసి ఏం నాయనా ఇల్లా చెడిపోతున్నావు అని మందలిస్తే 
ఇక వారిపని పట్టడం. వారికైబడి దండయాత్ర చేయడం, ఇదీ పద్ధతి. సరన్వతీ 
ఆరాధన లేదు, సజ్జన సాంగత్యం అసలే లేదు. నిజానికానాటి ఉపాధ్యాయులు 
మనసా, వాచా వృత్తి త్తికి కట్టుబడి ఉండేవారు. పవిత్రమైన జీవితాలను గడిపేవారు. 
ధర్మాలను, నీతులను ఆచరింవిజూపేవారు. అసలు అటువంటివారు తప్పించి 
ఇతరులు ఉపాధ్యాయ వృత్తికి అనర్హులన్నది, ఆనాటి లోకోక్తి. విద్యార్థుల అభ్యు 
దయాన్నే నిత్యంకోరే ఉపాధ్యాయ బాతబోధలను లచ్చన్న పట్టించుకోలేదు. 


ఆ స్కూలు హెడ్‌ మాష్టారు ఉపద్రష్ట సత్యనారాయణ లచ్చన్నను పిలివి 
“ఎందుకురా అలా చెడతిరుగుతావు? ఎప్పుడూ స్కూల్లో ఏదోతగవుతెస్తావు, అల్లరి 
చేస్తావు, చదువు అనవు, సంధ్య అనవు, నా మాట విను. బుద్ధిగా చోదువుకొని 
బాగుపడు లేదా, ఫలితం అనుభవిస్తావు” అని హెచ్చరించారు. 


ఆ బోధనల ఫలితం ఆ హెడ్మాష్టరును (ప్రతిఘటించడం. ఆతని పని పట్టా 
లని వ్యూహం, ఎత్తుగడలు. ఆ కాలంలో ఏ విద్యార్థినైనా పబ్దిక్‌ పరీక్షకు పంపీం 
చాలన్నా సెలక్షన్‌ "విధానం అమలులో ఉండేది. స్కూలు ఫె నల్‌ తరగతి చదువు 
తున్న విద్యా ర్ధ్‌ీ విద్యార్థులందరికీ ఈనాడువలె ఆనాడు పరీక్షలకు పంపటానికి 
వీలులేదు. 'స్రత్యకమైన పరీక్షల్ని న్కూలుస్టాయిలో (ప్రవేశపెట్టి అ స్కూలు 


౨2 


హెడ్మాష్టరు పబ్లిక్‌ వరీక్షలకు వెళ్ళేవారిని సెలక్షన్‌ చేయవలసి ఉండేది. 
ఆ సెలక్షన్‌లో లచ్చన్న పూర్తిగా ఫెయిఅలయిపోయోరు. ఇదేదో హెడ్మాష్టరు 
గారు తనమై చేసిన కుట అని లచ్చన్న భావం. (ప్రతీకారం, పగలు. పాపం ఆ 
హెడ్మాష్టరు తనకు రాగల అపాయాన్ని ఊహించలేకపోయారు. లచ్చన్న, 
లచ్చన్న బృందం అంత సాహసానికి దిగుతారని కలలో కూడా ఊహించని 
అమాయకజీవి, తన ప్రాణానికే హాని అని తను ముందుగా భావిస్తే, లచ్చన్నను 
పరీక్షలో కూర్చోవటానికి సెలక్షన్‌ చేసేవారేమో. ధర్మాన్ని అనుసరించిన తీన 
కెనరైనా ఏమి శ్రేయగలరన్న ధీమాతో హెడ్మాష్టరు ఉన్నారు. 


ఆదేర్శాతి లచ్చన్న, లచ్చన్నబృందం బరితెగించారు. చేయబోయేది ఎంత 
వెష్టపని! ఎంత నేరమన్నది మరవిపోయేరు. హెడ్మాష్టర్‌ ఇంట్లో ప్రవేశించి, 
ఆయన నోట్లో అరవకుండా ఒకగుడ్డను కుక్కారు. అందరు కలిసి అతనిని 
పట్టుకొనివెళ్ళ్‌, పెద్దగోవెవంవిలో వేపీ మూతివిగించి కట్టారు. ఆ గోనెసందితో 
ఆకేనిని మోసుకొనీవోయి దూరంగా ఒక తోటలో" ఉంభారు. మర్నాడు 
తెల్లవారుజామున ఆ సంచిలో ఆతనిని తెచ్చి ఒక దీప స్తంభానికి కట్టివేసి ఉడా 
యంవారు. తెల్లవారేనరికి ఈ దుస్థితిని జూచి, తనవాళ్ళ్‌ంతా వచ్చి లబో దిబో 
మవి ఏడుస్తూ, ఆతనిని తీసుకు వెళ్ళోరు. ఆ వెళ్ళడం యింటికి కాదు; తిన్నగా 
ఇబ్బాపురాన్ని విడచి వేరొకచోటకు వెళ్ళిపోయారు. 


. ఇంత ఉపద్రవాన్ని నృష్టించిన లచ్చన్న బృందం స్కూల్లో (పవేశీంచారు. 
ఆల్లరి అన్యాయం జేయటానికీ ముందుగా, ఎంత ప్రోత్సాహ (పోదృలాన్ని 
విద్యార్థులందిరవివా, అ అల్లరి, అన్యాయం జరిగాక చేసినవాళ్ళనుండి, సాధా 
రణంగా వీరందరూ తప్పుకుంటారు. తప్పు అని వాళ్ళకు మనస్సాక్షి చెపు 
తుందేమో ? ఇదే జరిగింది లచ్చన్న మిత్రబృందానికి. స్కూల్లో ఎవరూ వారికి 
_ కపీనం పరోక్షంగానైవా అభినందించలేదు నరికదా, అదోల వారిని చూడటతి 
ట్రైరంభించారు. “ఎవరు చేసారు, ఎవరు సాక్ష్యం ?” అని ఎంత బకాయింవినా, 
వేపితోజెవరన్నది విద్యారులకు అధ్యాపకులకు తెలిసిపోయింది, లచ్చన్న, 
అవ్నన్న . మిత్రబృందం సాటి విద్యారుల వద్ద ముఖం ఎత్తుకుని తిరగలేని 
వారణ వంకటస్థితిని పొందారు. శారీరకంగా "ఏ ఒక్కరు ముందుకు వది 
 ఎదిరింతకపోయిహ, మావసికంగా (ప్రతి ఒక్కరూ వీరిని [పతిఘటించారన్నది 
అచ్చన్న, లచ్చన్న బృందావికి అర్ధమయిపోయింది. 

. అచ్చన్న హృదయంలో విమర్శ చెలరేగింది. చేసింది తప్పేమో అన్న 
వం తగరం. జాలి కరుణ ఏ మూలనుండో _కొంగిచూసాయి. పాపం, 


ఇదితప్పు, 
వెశావికం, కిరాతకం. అంతరాత్మలో అన్యాయమన్న భావం 


Fy కుంది... “బయటకు , ఎంత దబాయింవినా, మనసులో, బుద్ధిలో, 









53 


ఆత్మలో ఏదో పొరపాటు జరిగిందన్న ఆత్మవిమర్శ చోటువేనుకుంది. 
చిన్నగానైనా ఆత్మజ్యోతి వెలిగి, అత్మ|ప్రకాళం కలిగింది. బలమైన సంఘటనకు 
గురి అయితేనే తప్ప బలమైన ఆలోచనాధోరణులు ఏర్పడవు, బలవడవు. 


తన వయసు పొంగు అల్లరి మనస్తత్వం, అహంభావం, అహంకార వ్యక్తీ 
కరణ, తననుఅంగీకరింప చేయకున్నా, తనమానసిక జిజ్ఞాసలో వెలిగి అంతర్ని 
రక్షణలో పొడసూపిన న్యాయాన్యాయ విచక్షణ _చూచాయిగ లచ్చన్న 
హృదయంలో మెదిలింది. 


తనకు అడ్డం వచ్చిన వారిని అంతం చేయడం ఒకధర్మమా లేక భావ్యమా ? 
తనను నిత్యం “డ్రేరేపిస్తూ రెచ్చగొడుతున్న సమకాలీన సామాజిక అసమా 
నతలకు, అన్యాయాలకు తను తలొగ్గడం న్యాయమా, “తనది విపరీత 
మనస్తత్వం” అని తర్కించి తేల్చు కోవలసిన వయసు, విజ్ఞానము తనకున్నవా, 
తనిలా (ప్రవర్తించ టానికి కారణం లిన దగరఉన్న సాటి = సమాజానికి చెందిన 
సహచరులన్నది తనకు తెలుసా ? 


మనప్రవర్తన చాలవరకు మనచుట్టుఉన్న సామాజిక స్థితిగతులను బట్టి 
ఉంటుందని మానసిక శాస్త్రజ్ఞుల ఉవాచ. - మూర్జదురాబార దుష్టసాంప్రదాయాల్లో 
'మూఢనమ్మకాలతో మునిగి _ తేలుతున్న" నాటినమాజములో అచ్చన్న 
మాత్రం వాటిని అధిగమించి అంతవేగంగా నెట్టుకుని, విదిలించుకొని బయటకు 
రాగలడు. నాటి సామాజిక స్థితిగతులే సర్పపరిష్వాంగాలని మహాకవి శ్రీశ్రీ 
ఉవాచ. వాటిని తలదన్ని కుబుసం విడిచిన పాములా బయటకు రావాలి. 


లచ్చన్న చుట్టూ ఉన్నవి దౌర్జన్యం, అక్రమాలు, అన్యాయాలు, నమాజంలో 
ఆసమానతలు, హెచ్చు తగ్గు కులాలు, నీచోన్నతులు, మానావమానాలు, 
ఘోర అస్ఫశ్యతా పాతకం, "పెళ ౦దార్లు, కర పెత్తనం, జమిందార్జుకులం "పేరుతో, 
మతం పేరుతో మనుషుల్ని హీనవరవి మాట్లాడ్డం, అవమానించడం, పురుగులా, 
(క్రిమికీటకాదుల్లా వారిని చూడటం, మెత తగా ఉన్న వారిని ముత్తడం, మంచివారిని 
కష్టాల్లో ముంచడం, ఎదురుతిరిగే వారినే “బాబు “నాయినా” అని దండాలిడటం, 
ఆనాటి సొమాజిక స్థితిగతులు. 


ఆసమాజమే విద్యార్థి లచ్చన్న లో, విపరీత మసస స్త్రత్వాన్ని తెచ్చి పెట్టింది. 
తనవరకు తను ఆలోవిస్తేతనకు ఒకరితో తగవేమిటి ? లచ్చన్నలో భావిభాగ్య 
విధాత తనకు తెలియకనే సంఘర్షణ బీజాలు గల సంఘంలో సమరం సాగిం 
విందేమో ! 


సరిసమాన అవకాశాలు, సరిసమాన గొరవాలు, హోదాలు, అంతస్థులు గల 
సమాజంలో. సంఘర్షణకు చోటేలేదు. విపరీత మనన్తత్వములు వెల్లివిరియ 


స్మ 


94 


అవసరం రాదు. కుట, దోపిడి, దగా, మోసాలతో కూడిన సమాజంలో కక్ష, 
కలత, భీతి, వ్యాపించక తప్పదు. 


మనుషుల్లో మంచివాళ్ళు, చెడవాళ్ళుండవచ్చు, ఉంటారు. కులాల్లో 
ఉచ్చ్భానీచ కులాలేమిటి ? కులం బల్లెముతో మనిషిని కూల్చడమా ? కుల 
మొకరికి విషభాండం వేరొకరి కదే అమృతభాండం. ఇదిమరీ విచిత్రం. వ్యక్తులను 
బట్టి కులానికి |పాముఖ్యతా ? కులాలను బట్టి మనుషులకు గౌరవమా Py 
ఇదెక్కడి న్యాయం ? సౌటిమనుషులమై పగతీర్చుకోవటానికి, గతపాడు 
సమాజంలో ఎవరో, విషవీజాన్ని నాటి మనుషుల్ని ఉచ్చ నీచ కులాలకి చెందిన 


వారని శపించారు. మానవత కే మచ్చ కల్పించి, సంస్కార సభ్యతలను మంట 
గలిపారు. 


విద్యార్థి లచ్చన్న అనాటి పరిస్టితి నేటిసమకాలీన విద్యార్థి పరిస్థితికా దు 
ఆర్థిక వ్యత్యాసాలను అంతం చేయాలని, సొకర్యాలను పొందాలని నేటి 
విద్యార్థి అందోళన. నాటివిద్యార్థి సంఘంలో గౌరవం కావాలని, చీడ వురుగుల్లా 
తనను చూడకూడదని, మేము అందరితో అన్ని విధాలా సమానమే అని, 
తనమనసెంత ఆక్రోశించి ఆవేదన పడినా, ఆలోచన పడినా నాటి సమకాలిన 
నమాజం అంగీకరించే, తిరగబడి, విరగబడి, నవ్వుతుందే. అందుకు [పతీకారం 
ఊ(దేకం, ఆవేశం ఉంటే తిరగబడటం, లేకుంటే మూలబడటం. ' 


బహుజనులను నీచంగా - నికృష్ణులుగా తమతోటివారు భావిస్తున్నారని 
విద్యార్థి అచ్చన్న, బాల అచ్బ్చన్నగ ఉన్నప్పుడే పసిగట్టాడు. కసిని, కక్షను 
పెంచుకున్నాడు. [పతీకారం తీర్చుకోవాలన్న పట్టుదల బహు విధాలైన 
అకృత్యాలకు తనను వురి కొల్చేదేమా ? 


(విటీషు రాచరికానికి అంత్యదశ సమీపిస్తున్న కాలమది. ఆంగ్లేయ విద్య 
వలన పామాజిక ధోరణులలో మార్పులు గోచరిస్తున్నాయి. కులం, మతం, వర్గం, 
స్వార్ధపరులు సృష్టించినవి తప్ప అవి దైవికాలు కావు. నిర్మూలింపబడని వికావు 
ఆన్నది ద్యోతకమవుతున్న మధుర ఘడియలు. 


లచ్చన్న గారిలో తలెత్తిన పెడధోరణులు, స్వార్థపరమైనవి కావు. బూజు 
పట్టిన నంఘం, కుళ్ళిపోయిన నమాజం వలన, లేవనెత్తబడినవే. తనవారిని, 
తనను, అభిమానించిన వారిని ఎవరేమన్న ఊరుకునేరకం కాదు, దెబ్బకు 
ఎదరు దెబ్బ తీయాలన్న దే అతని అభిమతం -_ అనహాయతలకు, అన్యాయాలకు 
లోనై నవారు విన్నవారైనా, పెద్దవారైనా వారికి తోడ్పడాలని వారికి అండదండ 
లుగా ఉండాలన్నది అతని అభిమతం. 





వాలలవ్నన్న, విద్యార్థి లచ్చన్న చేసిన చర్యల్నపె వ్యాఖ్యానించలేం. తెలిసీ, 
అియవి సితిలో చేసిన చర్యలవి. మంవీచెడుల పరిశీలనలో మదనపడుతున్న 


ఎం 


బాధాకరస్థితి. రోగకారకరములైనవి. కొన్ని (ప్రాణములు నిలబెట్టలేదా ? 
చురకిడు “జ్యోతి కాంతి జ్వలించును. “ 


లచ్చన్న జీవితంలో పొద్ధుపాడివిన తరుణమాసన్నమైంది -- ఇచ్చాపురం, 
హైస్కూల్లో స్కూలు ఫైనల్‌ పరీక్షల్లో కూర్చొనుటకు జరిగిన సెలక్షన్‌లో 
తప్పినందున మరల న్వ[గామం బారువా చేరారు. 


మరల శ్రీకాకుళంలో హైస్కూలు విద్యాభ్యాసం : 


ఒకనాడు తను శ్రీకాకుళం హైస్కూల్లో చదువుతుండగా ఏఇంటిలో 
ఉండి చదువు కొనసాగించారో ఆయింటి యజమాని జగన్నాధం పంతులు గారి 
వద్దనుండి, సత్యనారాయణ పేరున బారువా ఉత్తరం వచ్చింది. వేసవిశలవుల్లో 
బారువాలో ఉన్న విద్యార్థి లచ్చన్నకు ఆ ఉత్తరం అన్నయ్య అందించాడు. 


జగన్నాధం పంతులుగారు ఎంతో ఆప్యాయితతో |వ్రాసారు. మాతమ్ముడి 
స్కూల్‌ ఫెనల్‌ సెలక్షన్‌ కాలేదని, బాధపడవద్దనిచెప్పు. శ్రీకాకుళం వచ్చేయిమను. 
మరల నాయింటి వద్దనే ఉండి పరీక్షలకు హాజరవుతాడు. అతను వేరొకచోట 
ఉండవలసిన పనిలేదు. మాయింట్లోనే వుంటూ భోజనం వసతి హెకర్యాలన్నింటిని 
మాయింట్లోనే కల్పిస్తాను, వెంటనే రమ్మను. 


విద్యార్థి లచ్చన్న -.పంతులుగారు యిరువురు ఉత్తర [పత్యు త్తరాలను 
జరుపుకునే చనువు, సద్భావం, పరస్పరం పెంచుకున్నారు. పంతులుగారికెందుకో 
అచ్చన్న పై అంత మక్కువ. బహుశా ఛధైెర్యవంతుడని, సాహసవంతుడని, 
ఎదురుతిరిగి నిలబడగల ధీరుడని భావించిఉంటారు. 


తల్లిదండ్రుల అనుమతిని తీసుకుని, శ్రీకాకుళం వచ్చిమరల హైస్కూల్లో 
చేరారు. స్కూల్‌ ఫైనల్లో, కాలం, వయస్సు, పెరుగుతున్నది కడా, మార్చు 
చేర్పులు తదనుగుణంగా రాక తప్పదు కదా | 


లట్బన్న విద్యార్థి దశలో మార్పు వచ్చింది. అతని (ప్రవర్త నలో ఊహించని 
మార్పు ఆవరించింది. రౌడీ చర్యలను మానుకున్నాడు. పంళులుగారన్న అమిత 
అభిమానంతో ఉండేవాడు. తల్లిదండ్రులు గాక, పంతులుగారు తిసకు అన్ని 
సౌకర్యాలు చేయడం, తనకేదో గొప్పచిత్రానుభూతిని తెచ్చి పెట్టాయి. ఊచిత 
భోజన సౌకర్యాలు ఏర్పరచిన పంతులుగారిని సంతోష పెట్టాలి. ! పధమంగో 
తనను నమ్మినవారిని, తనను అభిమానించిన వారిని, సంతోష పెట్టాలన్న భావనకు 
గురి అయినారు, 

వు స్తకాల్ని తిరగ్మ వాయడం అలవాటుచేసుకున్నారు. (పతీదినం హైన్కూల్లో 
(ప్రత్యక్ష మయ్యేవారు. బుద్ధిగా తరగతిలో కూర్చొని పాఠాల్ని వినడం జరిగేది. 


56 


ఆ స్కూల్లో జేశ్వనారాయణమూ ర్తిగారు హెడ్‌మాష్టరుగా ఉండేవారు 
పట్టుదలగలవారు. చాలాగట్టివారుకూడా. [క్రమశిక్షణ లోపించిన వారెవరై న 
దండించటానికి వెనుకాడేవారు కాదు. 


ఆ స్కూల్లో డ్రిల్‌ టీచర్‌ నేమాని నరసింహమూ ర్తిగారు. ఆటపాటల్ని 
నేర్చే డ్రిల్‌ టీచరన్న సహజంగా విద్యార్థులకు (ప్రేమాభిమానాలు ఎక్కువ. 
లచ్చన్న, లచ్చన్న బృందానికి ఆ (డ్రిల్‌ టీచరే ఒక మార్గదర్శకుడయాడు. ఆతని 
కనునన్నలలో ఆ బృందమంకా మెలిగేది. [క్రీడలలో మంది అభిరుచి కన్పరచేవాడు 
అచ్చన్న. శారీరక సౌష్టవం పెంవుదలకు (డ్రిల్‌ నేర్పడం తన విధియైన, విధ్యుక్త 
ధర్మమైన నరసింహమూ ర్తిగారు తనను అనుసరింది నిత్యం తిరిగే అచ్చన్న, 
లచ్చన్న బృందానికి దేశంగూర్చి కొంత చెప్పేవారు. ఆయన దేశభక్తుడు. జాతీయ 
వాది. పైగా నమసమాజవాది. నమతావాదాన్ని బోధించేవారు. విద్యార్థులకా 
విషయాలు వింతగా తోచేవి. పదిమంది యోగక్షేవూల్ని ఆశించేవారే నిజానికి 
నిజమైన దేశభక్తులు, నిస్వార్థ సేవాన క్రి గలవారు. 


జాతీయ భావాల్ని బోధిస్తున్న నరసింహంగారు లభ్బన్నకు ఎంతయినా 
నచ్చేవారు. (ప్రతిదినం (డల్‌ టీచర్‌ జరిపిన స్కూలు (పభాతభేరీ కార్యక్రమాల్లో 
అచ్చన్న క్రమంతప్పక హాజరయేవాడు. ల 


విద్యార్థిజీవితంలో మార్చు జీవన విధానంలో మార్పు. ఆలోచనా 
ధోరణిలో మార్పు. అందరినీ తను అంచనావే సే రీతి, నీతిలో మార్పులు చేర్పులు 
జరిగాయి. జాతి, జాతీయత అంటే ఏమిటి ? అనే [ప్రాథమిక రాజకీయ పాఠాల్ని 
సరసింహమూ_ర్రిగారివద్దనే నేర్చుకోవడం జరిగింది. 


“పక్కనున్న మూర, దుష్ట, దుర్మార్గ, దుర్నీతి సమాజాన్ని దుమ్ము 
దులపడం కాదురా లచ్చన్న ! ఆ పని ఎలానూ చేయాలి, చేద్దాం. మొదట మనం, 
వమన ఛారతమాత దాన్యశృుంఖాలాల్ని (తెంచ నుద్యమింబాలి, స్వ రాజ్యం సంపా 
దించాలి. విషమా ? అహింసా ? ఏమార్దం ఆన్నదిగాక మనదాన్య శృంఖలాల్ని 


లి 


తెంచుకోవాలనేదే మన అక్ష్యం కావాలి.” 
లచ్చన్నకు ఆనాటికి 21 నంవత్సరాలు. 1929-80 విద్యానంవత్సరం 
స్మాల్‌ పైనల్‌ పరీక్షకు సెలెక్ట్‌ కాబడి హాజరై నారు. 
“౪ చదువరి వేరు 1 విజ్ఞాని వేరు. వేదవాక్యం వెలుగు చూసింది. విద్యా 5 
ఆబ్బ్మత్న్మక్కు చదువుపై శ్రద్ధ పెరిగింది. “శ్రద్ధావాన్‌ లభ్యతే జ్ఞానం” అనికదా గీత. 


॥ ళా రి అచ్చన్న. వివేకి అఈయిల రిక్త మనచ్ళద్ధిత బాటు జ్ఞావబజద్ధి కలిగింది. 

14 చుళ్మారం విడవ నన్మార్గంలోకి రారా నాయవా అని వలుమారు (బతిమ 
| tg nd: క , త త /| రర (| వా 
భార్తితుతవ చూజాపి ఇ రాజమ్మ విట్టయ్యలు, అజ్ఞానపు వీకట్టనుండి విజ్ఞానం 






ఇకో, 


౨7 


వెలుగులోనికి నడవరా బాబూ అని (బో ధించిన తన స్కూల్‌ టీచర్‌ కొడిగంటి 
నరసింహస్వామి, కేవలం బతకడమే ధ్యేయంకాదు పదిమందికి ఉపయోగపడి 
స్థిరమైన కీర్తి పొందాలని దీవించిన చేమనినరసింహము పంతులు, రావికంటి 


జగన్నాథం ) పంతులు---వీరెల్లరు లచ్చన్న భావిజీవితానికి ఎంతగానో తోడ్పడి 
నారు. 


అసతోమా సధ్ధమయ 
తమసోమా జ్యోతిర్గమయ 
మృత్యోర్మా అమృతంగమయ 
ఓం కాంతి శాంతి శాంతిః 


5. ఉప్పొంగిన ఉ త్తరకోస్తా 


వాల లచ్చన్న బారువా ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నపుడే ఆకతాయిగా 
తిరుగుతూనే దేశంలో ఎక్కడ ఏమిజరిగినా “పెద్దలు చెప్పగా వినటానికి తన 
చెవులను ఒగేవాడు. దేశవిషయాలన్న కుతూహలం |ప్రదర్శించేవాడు. కోడిగంటి 
నరసింహస్వామి గారు (పతీదినం “స్వరాజ్య” పత్రికను తెప్పించేవారు. పత్రిక 
చదివి ఆనాటి దేశపరిస్థితులను, గాంధీజీ మొదలైన నాయకులనుగూర్చి (ప్రబో 
ధిస్తుంటే లచ్చన్న అల్జరెతనాన్ని వాయిదా వేనుకుని మరీవినేవాడు. ఆ వార్రలపట్ల 
ఆన క్రిని, అభిరుచిని కన్చరిచేవాడు. గాంధీజీ సాధించిన ఘనవిజయాల్ని టీచరు 
చెవుతుంటే ఆతని శరీరం ఉప్పొంగిపోయేది. ఉ్యదేకం దేశభక్తితో వళ్ళు 
జలదరించేది. 


గాంధీజీ పిలువునందుకొని తిత్తి వెంకటరెడ్డిగారు, తి త్తి బలరామయ్యగారు 
బెరహంపూర్‌నకు ఆంధధరత్న దుగ్గిరాల గోపాలకృష్టయ్యను ఆహ్వానించారు. 
అతడు గాంధేయవాది. గాంధీజీ అనుచరుడు. 'రామదండు"ను స్టాపింవి స్వరాజ్య 


సమర రణభేరిని (మోగిన్తున్నాడు. అటువంటివ్య క్తి బెరహంపూర్‌కు రావడం 
జరిగింది. 


పోలీసులు అరెస్టుచేసి గోపాలకృష్ణ్టయ్యగారిని బంధించారు. చెరహంవూర్‌ 
కోర్టులో శిక్ష వేసి జైల్లో పెట్టడానికి త్రీసికొనిపోతున్నారని తెలిసి అసంఖ్యాక 
విద్యార్థులు సోంపేట రై లుస్టేషనుకు వెళ్ళారు. అలా ఆ ఉద్యమంలో రైలును 
కూడ కొంతసేవు అపిన విద్యార్థులలో చెప్పుకోదగిన విద్యార్థి లచ్చన్న అని 
వేరే వెప్పనవనరంలేదు. తన వయసానాటికి 14 వత్సరాలు మాత్రమే. అనాటి 
నమకాలీన వివ్హవోద్యమాలు విద్యార్థి లచ్చన్నలో భావావేశాన్ని, ఉదేక ఉత్సాహ 
ఉల్హాసాల్ని ఎంతగానో పెంపొందింపజేసాయి. 


1920 లో వూజ్య బాపూజీ స్వరాజ్య ఉద్యమానికి నాయకత్వం వహించిన 
తదువరి ఉద్యమ న్వరూప న్వభావాలు మారాయి. అహింసా విధానం సత్యా 
(గహూద్యమ విధానానికి ఆయువువట్టుగా మారింది. విదేశవస్తు బహిమ్కరణ, 
న్వ దశీవమ్రషుల వాడకం - సర్వత్రా ఆదరింపబడాలని గాంధీజీ పిలుపునిచ్చారు. 
ఖద్దరు వత్త,ధారణ, రాట్నం చేవట్టడం, నూలు వడకడం జాతీయ కార్యక్రమాలుగా 
. విలసిల్లాయి. తెల్లదొాళతనంమిద వ్యతిరేకంగా జాతీయత, దేశభ కిగల రచనలు 

బెత్నో. వ్యా ప్తిచెందాయి. చేశవజలను ఆత్మత్యాగాలకు పురికొల్పుతున్న దినా 
లవి. (విశేష నిరంకుశ ఫాలనావిధానాన్ని, దౌర్జన్యపద్ధతులను _పతిఘటింవి 


39 


పోరాడుతున్న నమయమది. గుంటూరులో పల్నాటి ఉద్యమం లేవదీసినవారు 
కన్నెగంటి హనుమంత. 


గాంధీజీ సత్యా[గ హోద్యమం, సహాయనిరాకణోద్యమం : పజల్ని 
ఎంతగానో ఆకర్షించాయి. బానిసత్వంతో “[బతికేకన్న అత్మ త్యాగమే మిన్న 
యన్న భావం విరివిగా (ప్రజానీకంలో వ్యాపింవింది, 


1922-28 లో |చిటీమ సా[మాజ్యాన్ని గజగజలాడింలిన మన్యంవీరుడు 
మన అల్లూరి సీతారామరాజు. న్వ రాజ్యోద్యమానికి గట్టి ఊపునిచ్చి తుదకూపిరిని 
వదలినవాడు. అం ధలో స్వరాజ్య సమర రణఖేరిని" (మోగించటానికి అల్లూరి 
ఆదర్శ వురుషుడై నిలచాడు. పత్రికలలో చదవగా పెద్దలనుండి అల్లూరి వీరగాథ 
అను లచ్చన్న వినేవారు. 


నెహూ, తిలక్‌, లాలాలజపతిరాయ్‌ వంటి దేశభక్తుల జీవిత చరిత్రలను 
వారు చేస్తున్న సాహస కృత్యాలను వినడం లచ్చన్న కెంతగానో ఇష్టం. “తను 
అంతటివాడ నై తేనో” “తను అంతటి దేళభ కిని (పదర్శించగలిగితేనో” అని 
ఊహించుకుంటూ ఉండేవారు లచ్చన్న. 


గోఖలే, తిలక్‌ తరువాత కాంగెస్‌ సారధిగా గాంధీజీ అవతరించారు. విప్టవ 
పంధాన విడచి అహింసాత్మక విధానంద్వారా న్వరాజ్య సంపాదన అన్న పద్ధతి 
వెలసింది. 1926 వరకు అబినివేశ _పతిప త్తి బాలునన్న జాతీయ కాం(గెను పార్టీ 
1926 లో భారతీయులకు సంపూర్ణ న్వ రాజ్యం కావాలని నాగవూర్‌లో తీర్మానం 
చేసింది. 


హాన్కూ ల్లో విద్య నభ్యసించునున్న దినాల్లో లచ్చన్న ఎంతో అకతాయిగా 
తిరుగుతున్నా "పకదినర ఈ పేపరునందలి విషయాల్ని విని కుతూహలపడుతూ 
వుండేవారు. తన ప్రథమ గురువు నరసింహస్వామి టీచరు నేర్చిన విద్య అది. 


1920 నుండి దేశంలో సహాయనిరాకరణోద్యమం (ప్రారంభమైంది. దౌర్జన్య 
రాహిత్యం ద్వారానే న్వరాజ్యం సంపాదించాలని కాం[గెస్‌ స్వ రాజ్యోద్యమ రథ 
సారధి గాంధీజీ పిలుపు నిచ్చారు. స్వరాజ్య సమరం కొనసాగుతున్న కాలమది. 
దేశభక్తులుగా దేశనాయకులు దేశబంధు చిత్తరంజన్‌ దాస్‌, సురేంద్రనాద బెనర్జీ, 
గోఖలే, బాలగంగాధర తిలక్‌, లజపతిరాయ్‌, మాలవ్య, మహాత్మా గాంధీ పేరు 

ఎపర్లలో వస్తుండేవి, 


మహాత్ముడి దైవంగా ప్రజలు భావించేవారు. నరసింహమూ ర్థిగారు 
స్వరాజ్య దినపత్రికను చదివి లచ్చన్న, తదితర విద్యార్థులకు చెసే ప్పేవారు. 
అత నిదొక మనస స్తత్వం. స్వరాజ్యం లభించాలన్న ఆశ్‌. 


60 


జలియన్‌వాలాబాగ్‌ దురంతం (ప్రజల్ని ఎలా కల్టోలపరచింది, యా 
వివరిస్తుంబే బాలలచ్చన్న ఆవేశానికి లోనయేవాడు. పిడీకిలి బిగించి పండుక 
వాడు. “వాట్ల నా ముందుంటేనా కాళ్ళు విరగ్గొటేవాడిన”ని కోపంతో అమే 


1921 లో కాంగేను నభకు 14,రిర్‌ని మంది హాజరై నారని, రెండో 
మంది ముస్లింలు, రెండువేలమంది స్త్రీలు ఆ సమావేశానికి హాజరై నారని, ౪జి 
లోనే రౌలత్‌ చట్టానికి జలాపత్‌ ఉద్యమాన్ని, జలియన్‌ వాలా బాగ్‌ దురలకె 
ఖండిస్తూ త్రీర్మానించారని వెప్పగానే బాలలచ్చన్న ఎగిరిగంతేసి, ఈ న 
సం(క్రమింవిందన్నంత నంబరపడిపోయేవారు. దేశవిషయాలను విని (= 


నందివ వ్యక్తి. భవిష్యత్తులో రాజకీయనాయకునిగా మారకుండా ఎలా జీఠు తక 
కొనసాగిస్తాడు ? 


గాంధీజీ పిలువునందుకొని ప్రీడర్లు కోర్టులకు హాజరుకాలేదు. ఉద్యోగ మ 
కార్యాలయాలదరికి పోలేదు. వీద్యారులు పాఠశాలలను బహిష)_రిం కౌ 
లచ్చన్న విజానికి తనూ ఆఉద్యమంలో పాఖొంటే ఎంతో మంవిదనుకొనే చూ 


అయితే తనకంతటి వయస్సులేదు. ఎదురు తిరిగిపోరాడాలన్న భావనతో 
మతమయేవారు బాలలచ్చన్న. 


ఆ రోజుల్లో జరిగిన అనేకోద్యమాల (ప్రభావం బాలలబ్బన్న పై ప్రసరించు 
అనేక సంఘటవలు జరుగుతాయి. కాని వాటిప్రభావం, అందరిపై చూపక కేం 
కొంతమంది _పెనే ఎలావడుతుంది ? వ్యక్తి హృదయంలో వాటిని పర్మిగకిా* 


శకి, అసక్తి, “యుక్తి, భ క్తిశ్రద్దలున్నాగాని ఎసంఘటన (ప్రభావం ఏఒకరిమోద + 


చేయదు. బాలలబ్చన్న భవిషత్‌ రాజకీయ ఉదయభానుడుగా |పకాశింపను న 
డవంటకు, అ(పేరణలకు ఆకర్షితుడవడమే ! 


ఎ పెదాల అచ్చన్నను ఉద్యమంలోకి దూకేలాచేసిి అతని మనసును కజ 
వేసిన ' తంఘ్‌టవలు జెరహంపూర్‌లో నహాయనిరాకరణోద్యమం 


రెవ 1 ₹ 
దుబ్లెతాల . గోపాలకృష్ణయ్యను అరెస్టు వేయటం, సహాయీరాకరణోద క్ష. 
ప్రకటన. 





అత్ని ల్‌, సరోజినీనాయుడు, జవహర్‌ లాల్‌ నమా 
మోడరన్‌ పులు గిన్తున్న పోరాటాల్ని, చేస్తున్న త్యాగాలను మిన 
వుతు తమ కూడ, వారలా మార్చి కాంగైసు పైవ్యోంలో 'చేరిపోవాలని, మూ 
శో న ర నానే నార ఆరోజులలో జరిగిన నత్యాగ్రహాతి 
శూ తెన్పుపుడు ఈతేకరలొ, మవమ ఉప్పొంగి ఉరకలు త్రొక్కేది. తన కు 

మాలకు . వెక్టాల్లఫి ఉండేది. వక్షిలా రెక్కలుంటే ఎగిరివెళ్ళా 
ఇచెవాడిని ఆవి కలలు కనేవారు. 







61 


1928లో ఢిల్లీ శాసనసభలో బడ్జెట్‌లో ఉప్పు పన్ను హెచ్చించాలని 
సూవించినవుడు కాంగెసు (పతినిధులు తిరస్కరించారు. అచ్చన్నగారికి ఎమో 
అర్థం గాలేదు. తమ కుటుంబం ఆనాడు చెప్పుకోదగిన ఆర్థిక స్థితిగతులను 
చుట్టు (పక్కులవారికన్న మెరుగ్గా ఉండడం ఒరేకారణమైతే రెండవ కారణం 
అణా పారేస్తే కావలసినంత ఉప్పు లభిస్తుండేది. దీని శిందుకింత ఆర్భాటం 
అని. తన వయస్సు 21 సం॥లు వచ్చినపుడు తెలిసింది. గాంధీజీ తలపెట్టిన 
ఉప్పు నత్యాగ హోద్యుమ మెంతటి లక్ష్యాన్ని సంతరించుకొన్నదో, అది బ్రిటిషు 
తారిని సాత్వికంగా బంధింప జేసే తిరుగులేని అయుధమని, స్వరాజ్యసాధన 
ఆని. 


సైమన్‌ కమిషన్‌ను కాం[గెను పార్టీ బహిష్టరించింది. దేశభక్తులు, దేశ నేతలు 
కమిషన్‌ పర్యటనకు అడుతగిలారు. "సెమన్‌ కమిషను అశ్వాలమె పయనించే 
వారట. వీరు నెహూని మట్టించుకొని ముందుకు సాగారని పత్రికలో చదివి విద్యాక్టి 
లచ్చన్న ఉ(దేకపడి పోయేవారు. మ।దానులో టంగుటూరి ప్రకాశం పంతులు 
ఆం|ధ కేసరియె గర్జించి తెల్లవాళ్ల తుపాకులకు రొమ్ము ఒడ్డి నిలవిన సంఘటన, 
తెల్లదొరలు తెల్లముఖం వేసిన "నంఘటన పేపర్లలో చదివి విద్యార్థి లచ్చన్న 
ఎగిరి గంతేసేవాడు. తన హృదయం వీరత్వంతో ఉప్పొంగిపోయేదీ. మనస్సు 
(శయ తాండవం చేసేది. నేను కూడా ఆ కేసరిలా ఎందుకు గర్జించి ఎదుఈ 
తిరగకూడదు? అందుకు తగిన మనను, కోరిక ఉన్నా వయసు, విజ్ఞానం లేదుకదా! 


ఆనాడు: నెహ్రూ వీరగాధలు వత్రికల్లో |ప్రబోరిత మయేేవి. తన 40వ 
ఏట 1929 లో అఖిల భారత కాం(గెసు మహాసభకు అధ్యక్షడు కాగలిగాడు. 
విద్యార్థి లచ్చన్న వయను నాటికి 20 ఏండ్లు మాత్రమే. తను అంతగాక పోయినా 
అందులో కొంతయినా పేరు తెచ్చుకుంటే వంత బాగుండేది. ఇదీ విద్యార్థి లచ్చన్న 
ఆలోచనాధోరణి. 1929లోనే భారత జాతీయ స్వాతంత్ర్య యోధుడు, “ఆంధ్రుడు 
మద్దూర అన్నవూర్ణయ్యను అరెస్టు చేసి జైల్లో బంధించారని తను విన్నపుడు తన 
మనసెంత ఆవేదనకు, ఆ[కందనకు గురియెనదో. తనుకూడా అలా జై లుకెళ్ళితే ? 
ఇవన్ని కేపర్లో నంఘటనలను విని, ఊ(దేకానికి ఆలోచనలకు లోనైన; సన్నివేశాలు 
అయితే, ఆలోచనలను ఆ ఉదేకానికీ ఒక రూపం కల్పించే సన్ని వేశాలు తటస్థ 
పడలేదు. అప్పటికవి ఆలోచనలుగా ఉద్రేకతకు అవి ఊతగా మాతమే మిగిలేవి. 


విద్యార్థి లచ్చన్న తన స్వ[గామంలో రివ తరగతి చదువుతుండగా ఒక 
సంఘటనలో" ఎంతగానో (ప్రభావితుడవడం జరిగింది. గాంధీగారు విదేశివస్తు 
బహిష్కరణోద్యమాన్ని చేబట్టి భారతీయులకు విదేశీవస్తువుల కొనుగోలును, విని 
యోగించటాన్ని నిశే షే ధించమని పిలుపు నిచ్చారు, దేశం నలుమూలల హర్తాళ్‌, 
ఆందోళనలు, విదేశీ వస్తు దహనాలు జరిగాయి. బహిష్కరణలు కొనసాగాయి. 


62 


స్వ్య|[గామం బారువాలో ఆనాడు హర్తాళ్‌ ఊరేగింపు జరుగుతున్నది. 
విద్యార్థి లచ్చన్న తన నహచరులతో స్కూలునుండి ఇంటికి వస్తున్నారు. మధ్య 
దారిలో విదేశీవస్తాల దహనకాండ (పజలంతా జరుపుతున్నారు. జనంలో ఉత్సా 
హం, దేశ భ_కీ కి త్యాగం రెచ్చిపోయే సంఘటనలు బాలలచ్చన్నకు ఎవరు 
చెప్పారు? తన వంటిమోద చొక్కా తీసి అమండుతున్న అగ్నిలో వేసారు, తన 
సహపరులు నివ్వెరపోయారు. చూపరులు అశ్చర్యపడిపోయారు. ఆ చిన్న 
లచ్చన్నకు విదేశీ వన్తు బహిష్కరణ దహనకాండ అన్న ఆ దశలో తెలిసిందే 
మిటి ? తెలిసిందల్లా ఒక్కటే దేశంలో ఏదో ఉద్యమం కొనసాగుతుంది. అ ఉద్య 
మంలో పాల్గొన్న "సర్వ (ప్రజానీకం అభినందిస్తున్నారు, హర్షిస్తున్నారు. ఆ ప్రయ 
త్నం చేళ్లం' కోళ్లను జని. శన చొక్కా లాగు 'తీపి అగ్ని గండంలో కణ నేయడం 
ఆతని మనస్సులో చెరగని ముద వేసీంది. దేశానికి స్వతంత్రం కావాలి. న్వతం 
తం అన్న ఆనాటి తన చిన్నారి భావమేమిటో, మనసుప్పొంగిపోయింది. మధు 
రానుభూతి లభించింది. ఆనందోత్సాహాలతో పొంగిన మనసులో ఏదో కొంత 
వూనకం ఊపు వచ్చినట్లయింది. ఆలోచనల్లో కొత్తదనం, తలపులో చైతన్య 
భావం, వినూత్నమైన వీరత్వం ధీరత్వం, ఎవ్వరెదిరింబినా ఓడిపోని మన స్తత్వం, 
తిరుగులేని అనమాన త్యాగభావం ఒక్కసారిగా తనలో ఆవరించాయి. సత్యా 
(గ హూద్యమం తనమేధస్సులో చెరగని ముద్రయెనది. 


ఇంటికి చేరిన బాల లచ్చన్నను జూచి తల్లిదం(డులు తన పిల్లవాడు చేసిన 4 
దొక ఘనకార్యంగా భావించలేకపోయారు. అదీ ఒక అల్టరితనమని 'ఊహింబారు. 
ఫలితం దండగ. పట్టిన వట్టువదలని విద్యార్థి లచ్చన్నకు ఆయుధం నిరాహార 
దీక్ష. ఖద్దరు లాగులు ఖద్దరుబొక్కాలు కుట్టించాలట. దేశభక్తులు జాతీయ 
నాయకులు ధరిస్తున్నవస్తాలను ఆనాడు తను కూడ ధరింబాలని తన తపన. 
జన్మజన్మల సంస్కార ఫలితం తప్పించి సామాన్యుని భావనకందని ఆలోచనా 
విధానం. బాల అచ్చన్న జాతీయ స్వాతంత్రోద్యమం ఉధృతంగా కొనసాగు 
తున్నదివాల్లో పుట్టి పెరిగినవారు. జాతీయ భావాలు, స్వాతంత్ర్య పిపాస, స్వదేశీ 
సిద్దాంతము, పజాస్వామ్య భావాలు (|పజ్యరిల్లుతున్న తరుణంలో విద్యార్ది లచ్చన్న 
విద్యాభ్యానం కొనసాగింది. యువ క్తి ఆదర్శ ఆవేశాలలో జాతీయ' భావాలను 
మాతృదేశ దాన్య శృంఖలాలను (తుంచాలని నిరంకుశ బ్రిటీష్‌ రాచరికవ్యవస్థతో 
పోరాడుతున్న సమయంలో లచ్చన్న జీవితం రూపురేఖల్ని దాల్చింది. 


న్వరాజ్య సాధనా కాంక్షతో యావత్‌ ఉత్తరకోసా (ప్రజానీకం ఉప్పొంగి 
ప్లేరవళ్లు తొక్కింది. ఉప్పొంగిన నాటి (పజానీకానికి ఒక (ప్రత్యేక విహ్నం, 
ఆయవక అచ్చన్న, ఉద్వేగిలచ్చన్న, యువకలచ్చన్నే ఉప్పొంగిన నాటి ఉత్తర 
కోస్తా తరంగాలలో (ప్రతిఘాతం, రాటుపోటు (వతిఘటనల నమన్యయ ప్రతి 
రూపం. 


3. ఉద్యమించిన ఉత్తరాంధ 


భారత జాతీయ స్వాతం [త్యాద్యమ కార్యకర్తగా లచ్చన్న : 


అది 1929-30 సంవత్సరం. తన వయను 20 ఏండ్లు, స్వాతం[త్యోద్యమ 
కార్యకర్తగా మారాలా, ఉద్యోగం చేసుకుంటూ జీవించాలా ? రెండింటికి పొత్తు 
కుదరదు. స్వాతంత్ర్య సమర రణరంగంలో నురికి, సర్వాన్ని అవసరమైతే 
త్యజించాలి. దఉశంకోసం అవసరమైన ఆత్మార్పణ చేయాలి లేదా (బతుకును 
కొనసాగుటకు ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని నుఖంగా తనమేరకు 
తను (బతకాలి. 


లబ్బున్న స్కూలు ఫైనల్‌ పరీక్షలకు హాజరైన విద్యార్ది, ఆ కాలమున అదే 
మంత తక్కువ చదువు కాదు. అసంఖ్యాక ఆంధ్రులకు అక్షరజ్ఞానం లేని కాలంలో, 
లచ్చన్న ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. చదువరి అన్న ఆనాడు 
లభించిన గౌరవం అంతా ఇంతా కాదు. మానవుల్లో దేవుడుగా భావించేవారు. 
. ఆశించిన ఉద్యోగం అతి త్వరలో లభించేది. ఈనాటివలె అనాడు కూడ విద్య 
యొక్క [ప్రయోజనం కేవలం ఉద్యోగసంపాదనే. 


అన్నయ్య ఉపాధ్యాయుడు. తల్లిదండ్రుల వృత్తి కల్చ్దంగడ వ్యాపారం, 
తను వారికి ఎంత కాలం బరువుగా ఉంటాడు. అన్నయ్య, తల్పిదం[శ్రులు చదువు 
కొనసాగించమని చెప్పేవారు లేడా ఏదో ఉద్యోగంలో చేరమని [పాథేయపడే 
వారు. లచ్చన్నకు తీరని సమస్య ఎదు రెనది. 


తుదకు తల్లిదండ్రులు, అన్నయ్య లచ్చన్నను నిర్బంధించారు. ఏదో ఒక 
వృత్తిని చేపట్టి తీరాలని శాసించారు. లచ్చన్నదే ఇక తుది నిర్ణయం. జీవితాంతం 
సొంత సుఖం కొరకే జీవించాలా? లేక [బతుకు పరమార్థం - నలుగురికి 
సహాయపడాలని, ఉపయోగపడాలని, భావిస్తూ దేశ స్వాతరత్ర సమర రణ 
రంగంలో దూకాలా ? ఏదిగమ్యం ? ఏది జీవితానికి వుణ్యం, పురుషార్థం, 
ముక్తి, మోక్షం ? [బతుకు కొనసాగించడమే గొప్పకాదు, కాబోదు. స్వీయ లక్షాాన్ని 
ఆశర యాన్ని (బతుకు పంటలో వండించుకోవడమే బాగనిపించుకొంటుంది. 


అన్నయ్య తనను బారువా రెల్వేో సెషన్‌కు తీసికొనివెళొడు. అనధికారంగా 
ప్రతీ దినం వెళ్లి రైల్వే సిగ్నల్‌ కోర్సును నేర్చుకోవాలి. రైల్వేడిపార్టుమెంటులో 
మంది ఉద్యోగం లభిస్తుందన్న ది వాళ్లఅన్నయ్య ఆశ్‌. 


64 


రైల్వే డిపార్టుమెంటులో శిక్షణను పొందే ఏర్పాట్టు అన్నయ్య సత్య 
న్నారాయణ చేసారు. ఒక సైకిల్‌ను కూడ కొనిశెట్టారు. |వతీదినం లచ్చన్న 
సైకిలుటై బారువా రైల్వేస్టేషనుకు వెళ్లి రైల్వే సిగ్నలింగ్‌ నేర్చుకోవడం, వచ్చే 
పోయే రైళ్ళకు సిగ్నల్‌ యిచ్చే శిక్షణను పొందమని తల్లిదండ్రులు ఆశిస్తే 
తెల్లవాళ్లను ఈ దేశం నుండి వెళ్లగొట్టాలని ప్రీమర్లలో, వైళ్లలో, విమానాల్లో వారు 
వెంటనే కదలి వెళ్లాలని పచ్చ జెండా చూపటానికి సిద్ధమవుతున్నాడు లచ్చన్న, 
ఘాతుకాల్ని కొనసాగిస్తున్న ఆంగ్లేయుల దుశ్చర్యల నాపటానికి ఎర్రజెంతా 
పట్టి ఊపటానికి సిద్ధమవుతున్నాడు లవ్చన్న. 


బాల్యంనుండి విద్యార్థి దశ ముగిసేవరకు ఏనాడు తన గురించి తన వంశం 
గురించి తన కుటుంబం గురించి ఆలోచించడం తన కలవాటు లేని పని. ఏనాడు 
తన ఆలోచన దేశభక్తిని చూపాలి, జాతీయ నాయకుల్లా తను ఒకనాటికి పెర 
గాలి, సమాజంలోనున్న వెనుకబడిన కులాలన్ని బాగుపడాలి, హెచ్చు తగ్గుల 
నశించాలి, ధనిక బీద వ్యత్యాసాలు పోవాలి, ఇవీ లచ్చన్న ఆలోచనారీతి--ఆవేదనా 
కమం. ఇతనికి రైల్వే డిపార్టుమెంటులో ఉద్యోగం వంటబడుతుందా ? తనొక 
మూల గూర్చొని బతుకును కొనసాగించే మన స్తత్వమే లేదు. మహా నాయకునిగా 
తను మారాలని నిత్యం కలలు గనే కార్యకర్త. 


20 దినాలు వెళ్ళి రావడంతో ఆ వ్యక్తిలో శిక్షణ ఉట్టి కెక్కినది. గుజ్హాత్తే 
గోలెంవద్దకు తీసికొని పోగలం గానీ, అందులో గల నీటిని |తాగించగలతో? , 
అన్నదొక నానుడి. తన మనసెల్దపుడు త్యాగనిరతికి, సేవాభావానికి దేశభ క్తితో 


ఉఊవ్విళ్ళూరు తుంటే, తనొక ఊరు పేరూ లేని ఉద్యోగంతో కాలం వెళ్లబుచ్చడమా 7 | 
ఆసంభవం. 





“ఊహ ఊళ్ళ నేలుతుంటే కర్మ గాడిదల్ని కాసిందని” (గామిణ సామెత. 
సామెతలో గల పరమార్థం ఊహాలోకంలో మనిషి విహరించడం గాదు, పగటి 
కలల్ని కవడం కాదు, గాలిలో మేడల్ని నృజించడం కాదు, వ్యక్తి కార్యాచరణకు 
దిగాలి, వురువ [వయత్నం చేయాలి, వాస్తవిక పరిస్థితుల్ని ఎదుర్కోవాలి, సమ 
కాలీన స్థితి గతుల్ని అవసరమైతే ఎదిరించి, తన ఆశయాన్ని సాధించాలి. 


లవ్చన్నది., ఊహాలోకంలో విహరించే మనస్తత్వం కాదు. ' కష్టపడి 
చెమటోడ్చి మవెచేసి ఫలితాన్ని సాధించి అనుభ వించాలన్నది ఆతని 
అభిమతం. కొందరు ఏమేమో సాధించాలని పివ్చిపిచ్చి ఆలోచనల్ని చేస్తారు. 
వివరకు వచ్చేసరికి, పిరికివారిలా వెన్నుజూపి పలాయనం చి శత్రగిస్తారు. 


_ , లిబ్బోన్న గుండెవిబ్బరం గునపాలతో' పొడవిన చెదరనిది, బెదరనిది. 
విద్ధవంకల్స. మన న్తత్వం ఆదినుండి తనకల్ళింది.. తల్టిధండ్రులెంత గర్జించిన 
అన్నయ్య ఎంత ఖమ్మడయిన, పదుగురెంత తనను బెదరించిన తన ఆశయ 


65 


సాధనలో తన జీవితాన్ని కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చారు. రాగల రాటు 
పోటుల్ని భరించాలని తలబారు. ఉద్యమమే తనఆఊపిరిగా ఉండాలని భావించారు. 
దేశభక్తి బై త్యాగనిరతి తన జీవితానికి లక్ష్యాలని (పకటింబారు. బడుగు వరాలవారిని 
బాగుచేయాలి. వెనుకబడిన కులాల్ని ఉద్ధరించాలి. దేశానికి స్వరాజ్యం సాధించాలి. 


దేశ స్వాతం|తో్యద్యమాన్ని నడువుతున్న కార్యకర్తగా తను మెలగి తన 
దేశభక్తిని (పదర్శించాలన్న దృఢ నిర్ణయానికి వచ్చారు. స్వాతం|త్యోద్యమ 
కార్యకర్త రగా జనంలోకి లంఘించారు. 


(ప్రజల్లోకి దూరినంత మాత్రాన జనావళి లచ్చన్నకు పీటవేసి గౌరవిస్తుందా ? 
బలహీన వర్గానికి చెంది - ఆనాడు కులం తక్కువవాడని పలువురు వేలెతి త్రి చూపి 
వెలివేస్తున్న" పరిస్థితులు - కూటికి తక్కువై నా, కులానికి తక్కువవాళ్లం ' కామూ 
అని పెద్దగా చెప్పుకొని, కులం దైవమిచ్చిన వరం అని భావిస్తున్న దౌర్భాగ్యపు 
నమాజం. కాలీకతంగ వ్యవహరించిన వ్య _్తిని, సమాజం ముందుకు పోనివ్వదు. 
ఆర్థిక సాంఘిక అంతస్తులు లేకున్నా, అసలే అంగీకరించదు. సరికదా, 
ముందు పడినా ఈనడిస్తుంది, ఈర్ష్య పడుతుంది. కానికాలం వచ్చిందని, 
కలియుగం అని శాపనార్థాలు "పెడుతుంది. ఇటువంటి సాంఘిక పరిస్థితులు 
నెలకొనియున్న శీ సితిగతులను లచ్చన్న ఎదిరించి నిలదొక్కుకొని ముందడగు 
వేయాలని, దేశంకోసం, (ప్రజలకోసం 'హోరాడుచున్నానని చెప్పినా, వీడి స్థితిగతు 
లేమిటి ? వీడేమిటి ? వీడికులము చేయాలని చూస్తుంది. 


ఉన్నత వరాలకు చెందినవారు, బలహీన వర్ధాలవారు బాగుపడాలని 
చెప్పినా, అట్టడగు" (పజల నుద్దరించ అవతరించాడని వీరుదు లిస్తారా, బలహీన 
వర్గాల వారికి చెందినవారు, వేనుకబడిన కులాలన్ని 'వెలుగుకురావాలని పిలుపు 
నిబ్చీన వాడొక విప్లవ వాదని, తిరుగుబాటు దారుడని ముద్ర వేస్తారు మొదటి 
వరానికి చెందిన సంఘటనలు, గత దేశ చరిత్రలో కోకొల్లలు. నేటికీ సమాజము 
నందివి కనిపిస్తాయి. 


ఉద్యమించిన _ ఉ త్రరాంధ్రకు (పతిరూపమై, రాజకీయ నాయకునిగా, 
స్వాతంత్య సమర యోధునిగ, రూవురేఖలు తీర్చిదిద్దే సంఘటనలను అచ్చన్న 
జీవితచరిత్రలో ఇక మనం పరిశీలిద్దాం. 


7. స్వాతం త్య పోరాటంలో లచ్చన్న 


అది 1930 మే 22వ తేదీ లచ్చన్న జీవన మార్గంలో మార్చు తెన్లి న్లో 
అతి ముఖ్యమైన దినం. జీవితం వేలుపు తీరిగిన 'దినం. అప్పటికి కన్య 
వయస్సు 21 నంవత్సరాలు, 

ఆనాడు రాజకీయ జీవితంలో అడుగు పెట్టడమన్న అగ్నిలో దూకినల్లే. 
ఈనాడువలె కాదు. అధికారాలు, పదవులు, భోగభాగ్యాలు, నన్మానాలు, 
హోదా, అంతస్తులు లేవు. పైగా అనాడు లారీ దెబ్బలు, జీవిత ఖైదు బెటిసాలలో 
చితహింసలకు గురికావడం. ఫలితమాశించని పోరాటమార్గం స్వార్థానికి చో 
లేని భగీరథ (పయత్నం, దేశమాత దాస్య శృంఖలాల్ని ఛేదీంచడం* బానిసత్వం 
నుండి విడివడి (ప్రజాస్వామ్య రాజ్యాధికారాన్ని జాతి పొంద నభిలషింళే 
బృహత్త ర మహత్తర దివ్యాశ యం సామాజిక (శ్రేయస్సు, దేశ (శ్రేయస్సు తప్పించి 
స్వీయ వ్యక్తి కిగత లాభా పేక్ష కీర్తి ప్రతిష్టల కిసుమంతయిన విలువివ్వన్సి 
స్వాతంత్ర్య పోరాటంలో సైనికునిగా "ముందుకు సాగిపోవడమే. 


ళ్‌ 
శే 








లభ్బన్నది దృఢ శరీరం, బలిష్టమైన ఆకారం ఆరోగ్యవంతమైన శారీర్తక్షో 
పటిష్టతకు ప్రతిరూపం యవ్వనంతో | పొంగి పొరలుతున్న కండరాలు మేరుక్షేగ్‌ 
శిఖరాల్ని కూడ అధిష్టించగలనన్న ఆత్మవిశ్వాసం జలనిధులను కూడ దాః 
గలనన్న నమ్మకం, విశ్వాసం. తను శారీరక పరిశ్రమ జేసిన అందులోను 
అజేయుడు ననిపించుకొనగలడు. బుదిపరంగా జీవించ దలవిన అనాటి 


కాలంలో తన చదువు నేటి ఉన్నత చదువులకన్నా మిన్న. 


లచ్చన్న తన శరీర సౌష్టవాన్ని పరిశీలించుకున్నారు. బలిసిన కండల్ని, 
దేశమాత గుండెల్లో గునపాల్ని గుచ్చుతున్న బ్రిటిషువారిని తుదముట్టించటానికి 
ఉవయోగించదలబారు. తన గుండే ధైర్యాన్ని వివ్లవాగ్నిని మండించుటలో 
సమిధగా వాడాలని భావించారు, జెండా చేతపట్టుకొని ముందుకు పదండి 
అని చాటుతూ కదం [తొక్కుతూ పదం పాడుతూ పదిమందిని ఉద్యమంవైవు 
నడిపించే రనవ త్తర నాటకంలో నాందీ పస్తావన జేసారు. 


1930 ఏప్రియల్‌ 6వ తేదీన వూజ్యబావూజీ తన పూజావిధీని 
నిర్వర్తించిన తరువాత నత్యా[గహాన్ని 6-80 గంటలకు సబర్మతీ ఆశంమలో 
దండియాత్ర [పారంభించారు. తే 18-4-1980 వరకు నక్యాగ్రహం కొన 


సాగాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు. దేశం యావత్తు (ప్రజానీకం కదిలింది, 
సత్యాగ్రహ నమరం సాగింది. 


67 
గంజాం జిల్లా ఆం(భా కాంగెసు కమిటీ: 


ఆనాడు గంజాం జిల్లా ఆంధ్రాలోనే ఉమ్మడి. మ్రాను రాష్ట్రంలో ఒక 
జిల్లాగా ఉండేది ఉత్తరాంధ్రలో ఒరిస్సారాష్ట్రం సరిహద్దులో ఉన్న 
గంజాం జిల్లాలోనే లచ్చన్న గారి స్వగ్రామం బౌరువా ఉండేదీ. (పస్తుతం 
గంజాం జిల్హా ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. రాష్ట్రాల పునర్విభజనలో ఒరిస్సాకు 
గంజాం చెందిపోయినా నా ఇబ్భాపురం, సోంపేట, బారువా, మందసా (ప్రాంతాలు 
అంధకు మిగిలాయి. 


బారువాలో సత్యా(గహ నివిరం 


ఆనాటి గంజాం జిల్లా ఆంధ్రా కాం(గెస్‌ కమిటి నాయకుడిగా ఉన్న 
రామలింగం మాష్టరు కల్లికోట కళాశాల ట్రిన్స్‌పాల్‌, నిష్టల సోమయాజులు, 
న్యాపతి నారాయణమూ ర్తి, పుల్లెల శ్యామనుందరరావు, ఆదు ర్తి లక్ష్మీ 
నాయుడమ్మ, నారాయణరావు మొదలగు [ప్రముఖు లుండేవారు. గాంధక్త 
సిలుపునందుకొని కాం[గెసు కమిటీ బారువాలో ఉప్పుసత్యాగహ శిబిరాన్ని 
' ఏర్పాటు చేసారు. జిలా అంతటా తిరిగి ఉపన్యాస వేదికల నేర్పరవి 
రాజకీయ చెతన్యం కలిగిస్తూ, బ్రహ్మాండంగా (ప్రచారం చేసారు. లచ్చన్న 
రాజకీయ (ప్రవేశానికి రంగస్థలాలు బారువా, సోంపేటలే. 


బారువాకు అతి చేరువలో ఉన్న నము[దదపాంతంలో గల ఉప్పుమడుల 
నుండి ఉప్పును పండింది, సేకరించి బహిరంగ సమావేశాల్లో ఉద్రేకంగా 
ఉపన్యాసాలిస్తూ ఆ ఉప్పు పొట్టాలను వేలం వేసారు. తద్వారా వచ్చిన 
మొత్తాన్ని ఉద్యమానికి వినియోగించేవారు. ఆనాటి నాయకుల ఆదేశాలను 
అనుసరించడం లచ్చన్న నిత్య దినచర్య. 


భారతీయుల, విదేశీయుల జీతాల్లో తేడాలు పోవాలని, పన్నులు ఎత్తి 
వేయాలని, ముఖ్యంగా బీదలకు అవసరమైన ఉప్పు పన్ను తొలగించాలని 
దండి సత్యాగ్రహం చేస్తున్న గాంధీజీ ఉప్పు తయారు చేయటానికి సిద్ధపడు 
తుండగా అప్పటి వెస్రాయి లార్జ్‌ ఇర్విన్‌ అరెష్టు చేయించాడు. ఈవార్త 
దావానలంలా దేశం నలుమూలలా" వ్యాపీంబింది. “ఇది తెలియగానే ఉద్యమ 
కేంద్రంగో నీలవిన బారువాలో హర్తాళ్‌ జరిగింది. విదేశీ వస్త్రాలను సేకరించి 
దహన కార్యక్రమం సాగించారు. ఆ ఆ నన్నివేశానికి ఉ త్తేజితుడై" లచ్చన్న తను 
ధరించిన వస్త్రాలను అందరూ చూస్తుండగానే అగ్నిగుండంలో వేసి. తను కూడ 
దేశాభిమాని అని తెలియపరచుకొన్నారు. ఉడతాభ క్రిగా తనదేశభ క్తిని (ప్రదర్శించిన 
వ్యక్తిగా నిలదొక్కుకున్నారు. 


68 


అందరి ఆవేశపుకేకలతో తనూవంతపాడుతూ ఉప్పును వండించినంత 
మాత్రాన దేశానికి స్వరాజ్యం ఎలావస్తుందా అని ఆలోవించేవాడు 
కొందరయితే అవహేళన చేస్తూ ఎదురుతిరిగితే, “ఇది గాంధీజీ పిలువు - దేశానికే 
మలువు. మోశకేంతెలునురా అందులోని ప్రత్యేకత ?” అని సమర్ధించేవారు 
లచ్బన్న. 


“లచ్చన్నా, ఏమిటిరా నీ ఉబలాటం ? వీధులవెంట తిరిగితే స్వరాజ్యం 
వస్తుందా ? ఎక్కడో గాంధీజీ ఉపవాసమట, ఇక్కడ వీళ )అందోళనలట ! వీళా 
స్వరాజ్యం తెచ్చేది ? (బిటీషువారిని దుడ్డుక[రలతో కొట్టి పంపిచేస్తారా వీళ్ళ ? 
వాళ్ళేమిటి ? వాళ్ళ ఎసిన్యమేమిటి ? వాళ్ళు పరిపాలనలో దిట్టలు” అన్నది 
ఆనాటి జమోందార్హ, ఎజంట్ల్టుగా ఉన్న పెత్తందార్ల (పబారం, 


లచ్చన్న ఎదురు దెబ్బ కొట్టినట్టుగా కుదురుగా వారికి సమాధానం 
యిచ్చేవారు. కోతులతో రాముడు లంక చేరాడన్నా, రావణాసురుని చంపాడన్నా 
మాటే నమ్ముతారు. దేశ భక్తి క్రితో స్వరాజ్యం తెస్తాడన్న గాంధీజీని మాత్రం 
నమ్మరు. అది మా ఖర్మ, "అమాయకత, అజ్ఞానం అన్నది లచ్చన్న (ప్రచారం. 


నత్యాగహం ఉధృతంగా కొనసాగుతున్న పుడు గంజాం జిల్లా కలెక్టరు, 
తెల్లదొర ఆస్టిన్‌ ఏమాత్రం చలించలేదు. ఏ ఒక్కరిని అరెష్టు "శయలేదు. 
ఎక్‌నక్కాలాడీనా, ఎదురు జవాబులు _బెప్పీవా పోలీసులు కిమ్మనకుండేవారు. 
సత్యాగ్రహం చేసినవారిలో అరెస్టుచేస్తే జెళ్ళకు వెళ్లాలని ఉవ్విళ్ళూరేవారు. 
ఊడుకుర క్రంతో దేశభ క్రితో ఉహ్పోంగిహోయేవారు. బారువా నత్యాగ్రహశిబిరంలో 


ఏ అరెష్టులుగాని (పతిఘ ఘటనగానీ లేవు. తోక ముడిచిందిరా పభుత్వం అన్న 
అపహాస్యాలు కూడా చెలరేగాయి. 


నౌపడాలో ఉద్యమం - [పమాణపుతంపె సంతకం: 


కాంగెస్‌ రథపొరథి గాందీజీ ఉప్పుకొఠార్హ పై దండయా[తకు పిలువు 
నిచ్చారు. గాంధీజీ దండి ఉప్పు కొఠారమై దండయాత్ర (ప్రకటించిన మరు 


క్షణం అనాటి గంజాం జిల్లా ఆంధ కాం[గైస్‌ కమిటీ జిల్లా పరిధిలో ఒక కార్య 
క్రమాన్ని కీపికొన్నది. 


. =. నొపడా ఉప్పుకొఠార్‌లపై దండయా[తకు నన్నాహాలు ప్రారంభించింది. 
బారువామండి నత్యాగ్రహ శిబిరాన్ని నౌవడాకు మార్చారు. ఏప్రియల్‌ ననిన 
ఉప్పుకొరార్డమై కాం[గెను నాయకత్వంలో దండియా[త జరుగుతుందని 


క్షరఫత్రాల ద్వారా వాల్‌ హోష్టర్ల ద్వారా జిల్లా నలుమూలలా వ్యాపింప 
శారు 


69 


సత్యాగ్రహ శిబిరం దేశ భక్తులను పాళలొనవలసినదిగా  అర్ధించింది. 
యువకులను [పోత్సహింవింది. అందరూవచ్చి శిబిరంలో చేరుతున్నారు. 


నాపడాకొ ఠార్ల పై దండయా (త : 


గంజాం జిల్లా ఆంధ కాంగెన్‌ కమిటీవారిచ్చిన పిల్చునందుకొని [ప్రాంత 
[పాంతమంతా కదిలింది, ఉప్పుకొఠార్లపె దండయా[తకు. ఇది విన్న 
లచ్చన్న ఉడుకెత్తి ఉక్రోషంతో ఊగిపోయారు. తన వయసు విన్నది. 
దేశం, దేశం అని ఎలుగెత్తి చాటడం అరవడం తప్పించి తనను ఎవరు దేశభక్తి 
కలవాడని భావించిన సమయము కాదు. ఇతని దేశభకిని తలపించే ఎటువంటి 
సన్నివేశాలను, అప్పటికి లచ్చన్నకు అటువంటి అవకాశాలు ఎదురవలేదు. 
సత్యాగహ శిబిరాన్ని గ్ర సాపించినవారు స్వర్గీయ పొట్నారు స్వామిబాబు. శిబి 
ములో హాజరైన నాయకులు ఉన్నవ రామలింగం, నిష్టల సోమయాజులు, 
న్యాపతి. నారాయణ మూర్తి, వుల్తెల క్యామనుందర రావు, డాక్టర్‌ నో రాయణ 
రావు, జిల్లా కాం(గెస్‌ ప్రె పెసిడెంట్‌ గిరిమెల్లి కుమారస్వామి, ఇమ్మిడి శెట్టి రామమూర్తి 
వగైరా “నాయకులు, “అర్ధరాత్రి నమయమున అరెస్టు కాబడినారు. బరంపూర్‌ 
జైలుకుతీసుకొని వెళ్లబడినారు. 


బరహంవూర్‌నుండి కె. నారాయణ, కోకలసత్యనారాయణ, స్వర్గీయ ఎల్లాయి 
సన్నయ్యగారు వచ్చారు. సత్యా[గ్రహశిబిరం నాయకత్వం అతని దే. ఉప్పుకొఠార్లచమై 
దండయాత్ర అన్నమాట బిన్నమాటకాదు. (ప్రజల బుర్రల్లో చురుక్కున తగిలేమాట. 
బిటీష్‌ వాడన్న (ప్రతిఒక్కరుభయపడి పారిపోయే దినాలు. కలెక్టరన్న కాళ్లు చేతులు 
తీసివేసి అవతల పారేసినా అతనికి అడ్డు పెట్టేవారెవరూ లేరని, ఆ అధికారం 
అతనికి ఉందనినమిన దినాలు. ఆనమయేంలో తెల్లవాడిమోద పోరాటానికై పిలుపు 
సొమాన్యమా ? మౌబి వద్దామని కొందరు, ఈసందడిలోనే మనం చేతికందినంత 
ఉప్పును సం[గహించుకోందామని తట్టలు పారలు పట్టుకొని కొందరు, ఈ 
పోరాటం ఎలా ఉంటుందో ఈ తమాషా చూవి పోదామని'కొందరు, దేశభ_కితో 
ఆ కొఠార్ల్హపె దండయాత్ర జరిపి దండిసత్యాగహాన్ని మగిపించాలని కొందరు 
రంగంలోనికి దుమికారు. 


లక్షలాది జనంతో ఆ [పాంతమంతా నిండిపోయింది. నలువైవులనుండి 
నాపడా కేంద్రానికి బారులు తీర్చిన చీమల్లా (ప్రజలు రావడం (ప్రారంభించారు. 
కలెక్టరు గట్టి భద్రతాచర్యలు తీసికోన్నారు. గట్టి పోలీసు బందోబస్తు 
ఏర్పాటయింది. 


శిబిరంనుండి ఉప్పుకొఠార్లకు జనసమూహం సత్యాగహాలతో కదిలింది 
ఊక వేసిన రాలని జనసుదోహాం, ఉ[దేకాలు ఉప్పొంగిన తరుణం, దేశభకిః 
తొంగిచూచిన క్షణం, స్వార్థం సన్నగిల్లి త్యాగ భావం నిండుకొన్న ఘడియలు 


70 


ఒక్కమారుగా (ప్రజానీకం గాంధీజీకి జై అన్న నినాదాల్ని జరిపింది. స్వరాజ్య 
నాజన్మహక్కు. అని ఎలుగె క్రింది. 


నౌపడా ఉప్పుకొ ఠార్లు చుట్టూ విపరీతమైన జనము మూగారు, ఊ అంటూ! 
ముందుకురికి కొఠార్లను నామరూపాల్లేకుండా చేయగల జనసందోహం 
పోలీను, రెవెన్యూ అదీకారులు, నాయకులను గేటు వద్దనే అరెస్టుచేశారు. 


లక్షలాది [పజలు ఉద్రేక పడిపోయారు. [ప్రాంతీయ దేశాభిమానాలకు విద 
[పామాణం కాదుకదా 2 


మేము చేస్తున్న అన్యాయం ఏమిటి? అరెస్టులు దేనికి? వీరిని వదలండి 
లేదా మాఅందరిని బంగాళాఖాతంలోనికి విసరివేస్తాం అనే నినాదాలతో ప్రజ్లొ 
సమూహం ముందుకు సాగింది. వాతావరణం పరిస్థితులు ఎవరి చేతుల్లో లేవిక 
ఉద్రేకం ఉక్రోషం తప్ప మరేమి కన్పించని సమయం. 


'సత్యాగ్రహాన్ని చూద్దామని వబ్బారు వేదాంతం కమలాదేవి. కాకినాడలో 
'పేరుమోసిన చేశభక్తురాలుఆమె. మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి గారితండ్రి న్యాయవాషో 
అయిన .స్వర్గీయ జోగయ్య పంతులుగారు వచ్చారు. గిరిగారి సహోదరి ఆడు శ్ర 
లక్ష్మీబాయమ్మ - తండ్రి కూతుళ్ళు ఇద్దరు బరహంపూర్‌ నుండి వచ్చారు. - __ 


నాయకులను .నిర్భంధి స్తే అంగీకరించం, మో 'అంతంచూస్తాం. అరెస్టులు 
చేసి తీసుకెళితే అడ్డుకుంటాం. _మాశరీరాలమోద నడచి వారిని జై జ లుకి తీనుకొత్లి 
వెళ్ళండి 'శేదా వెంటనే వారిని-విడుదల చేయండి అన్న జనసంద్రం "ఘోాషవిన్ను 
ఆసైక్‌. గుండె అదరిపోయింది:. పోలీసు తుపాకీలు చెదరిపోయాయి.' ఆ ర 
పిర్ద పహిల్వాన్‌ 'అని బిరుదునండిన మన లచ్నన్న ఆవేశంతో ఊగుతూ కేక్షత్తు: 


iyi 


వేయడం'[పారంఛింబారు. జనం అనుసరించారు“ వాళ్ళను వదలండి లేదా పమ్మజ్సి 
నిర్భంధిరచండి” ఆని. 


* ముందుకు తోసికొన వస్తున్న జనాన్ని ఆపటం అంత సాధ్యం కాదని, కాం 
గమ్‌ నాయకులను సం్మపదింపులకు పిఅవారు. “మూ [ప్రజలకు మిరు నచ్చ. 
చెప్పండి, శాంతంగా ఉండమని చెప్పండి. గాంధీజీ శాంతంగా ఈ నత్యా[గ్రహరో 
చేయమని పిలువువిచ్చారు. దౌర్జన్యంగా చేయమని చెప్పలేదుకదా ?” 


“అద్‌ మాకు తైలము, ఉప్పొంగిన సము(ద్రాన్ని ఊరడించడం అంత నులువు' 
కాదు మా ప్రయత్నం మేము చేస్తాం" అనగానే కలెక్టర్‌ ఒక లారీమై స్టాట్‌ ఫారం" 


ఏర్పాటు చేపారు. నాయకులు ఆ వేదిక ఎక్కి (ప్రజలకు బాకాలద్వారా చెప్పడం; 
(హారంభించారు. 







శ 


జ్యవబ్రల్తార్లా ఇ కోంతించండి, మనది నత్యాగ్రహం తప్పించి దురాగహం కాదు ' 
మ్ల హయకడు. గార్ధన్యం చేయమని చెప్పలేదు. _ అరెస్టుచేసినవారిని జైల్లో ; 


7] 


పెట్టడానికి వాళ్లు తీసికొని వెళారు. మనం అంగీకరించి దారి తప్పు కోవాలి, అదే 
మనసిద్ధాంతం, "గాంధీజీ అభిమతం” 


“మేము ఒప్పుకోం, జైల్లో పడదోసి చిత్రహింసలు పెడుతుంటే, చచ్చిన 
వారిలా ఉండటానికి మేము అంగీకరించం” అన్న విప్రవాగ్ని జ్వాల చెలరేగింది. 


శాంతి వచనంతో తుదకు విష్టవాగ్ని జ్వాల చల్లారింది. ఉద్యమకారులను 
సత్యాగహానికి తీసుకొని వెళ్ళటానికి జనసందోహం అంగీకరించింది. అడు 
తగలమని అన్నారు. 


ఇక నత్యా,గహశిబిరంలో చేరవలసినవారు చేరుతున్నారు. పాలకులు సత్యా 
గ్రహులను అరెస్టు చేయడానికి సన్నాహలు (ప్రారంభించారు. అరెస్టు చేసినా జై_లు 
కెళ్ల టానికి సిద్ధమే అన్నట్టు లచ్చన్న శిబిరంలో వారు చేరారు. సత్యాగ్రహ 
కిబీరం నుండీ నుమారు కి కిలోమిటర్జున్న నాపడా ఉప్పుకొఠార్ల వరకు 
సముద్ర తరంగాల్లా (ప్రజానీకం దిక్కులు పిక్కటిల్లేలా నినాదాల్ని చేసారు. 


న్వర్గీయులు మల్దాయి నన్నయ్య, పోకల నత్యన్నారాయణ, నలుగురు సత్యా 
(గహదళ నభ్యులను లారీల కెక్కి-౦చి, అరెస్టుచేసి బెరహంవూర్‌ తీసికొని వెళ్తుండగా 
(ప్రజానీకం ఆ లారీని అడ్జింది. “అడుగు” ముందుకు కదిలితే అందరినీ పిండి 
చేస్తాం” అన్న అరుపు పీంహ గరనలా వినిపించింది. ఆ సమయానికి కమలాదేవి, 
జోగయ్య పంతులు, లక్ష్మీ బాయి రావడం, (ప్రజల్ని అదువులో నిడటం సాధ్యమ 
యింది. పేరుమోసిన రావేకియ నాయకుల మాటల్ని [ప్రజలు అంతసులువుగా దాట 
లేరు. అడ్డుపడకండి, గాంధీజీ మతంకాదు అని ఎలుగెత్తి చాటారు అంతే, దారి 
నుండి తొలగాదీ. నిజాని కానాడు వారు రానిచో ఆ జనాల్ని ఎవరూ అదువునిడ 
లేరు. కాల్పుల్ని జరవడం తప్పించి కలెక్టరు ఏమోచేయలేరు. సామ్రాజ్యవాదుల 
తుపాకీలకు ఆనాడు పనితప్పింది, పాపం వారును (బతికిపోయారు. 


సత్యాగ్రహ శిబిరం నిండా సత్యాగ్రహులే. జైలులో 'పెడతారన్న భయంలేదు 
సరికదా, మమ్మల్నింకా జైళ్ళలో బంధించరేం అన్న ఉత్సుకతతో ఉండేవారు. 
. దేశభక్తులనిపించుకోవాలి, ప్రజలు మమ్మల్ని అభినందించాలి. స్వరాజ్యం సంపా 
దించాలి - ఇదీవరస. 


తే 20-4-1980 అర్ధరాత్రి కావస్తుంది. పోలీను పఠాలం శిబిరం వద్దకు 
వచ్చింది. శిబిరంలో సత్యాగ్రహం చేస్తున్నవారిని బయటకు పిలిపించి ' “మిమ్ములను 
అందరినీ అరెస్టు చేస్తున్నాం, ఈలారీలోనికి ఎక్కండి” అన్న మాటలకు చాలా 
సంతోషం అన్న లచ్చన్నగారితో సహాయక బృందమంతా ఒక్కమారుగా లేచి 
లారీలలోనికి వెళ్ళారు. మొత్తం 5రీ మందిని ఆ రోజు అరెను చేసారు. వారెల్ల 
భుజంగాలవలె బుసలు కొట్టగల వారే అయినా సత్యాగ్రహ మం(త్రబద్ధులై నారు, 
అందరూ లారీలలో నిలబడ్డారు. 


72 


లారీలు కదిలాయి, కొమ్మనాపల్లి (గామంవై పు పరుగిడుతున్నాయి. లారీ ' 
లలో నున్న వారెవరు ? దేశభక్తులు. చేశంకోనం త్యాగం చేయటానికి సిద్ధమైన 
వారు. జైల్లో బంధించడం దేనికి? నేరము చేసినవాడిని, హత్యలు దోపిడీలు మాన 
బంగాలు జరిపినవారిని జె జైళ్ళలో బంధిస్తారు, మరి వీరిని బంధించడం దేనికి? 


లచ్చన్న మనను ఉద్రేకంతో ఊగిసలాడుతున్నది. వారెల్లరిని ఖైదీలని 
పిలుస్తారు. మరి వీరిని రాజకీయ ఖై దీలని పిలుస్తారు. ఆ ఖైదీల "హృదయాలు 
నిరంతరం సిగ్గుతో అవమానంతో కుంగిపోతూ "భగుభగున ముడిమాడుతూం 
టాయి. వీరి మనస్సులు అత్మ సంల్యిప్రి మేరునగమంతటీ బాన్నత్యానికి చేరిపో' 
తుంది. హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉజ్వల జాతీయ కాంతి కిరణాలతో 
నిండిపోతూ ఉంటుంది. ఏఒక్కరికి లభించని గౌరవం హోదా అంతస్తులు వారికే 
లభిస్రాయన్న ఆత్మసంతృపిని కలిగిస్తాయి. నిన్నటివరకు తను ఎక్కడున్నది 
ఎవరికి తెలియదు. ఈనాడు తనెవరన్నది ఈ సంఘం గుర్తిస్తుంది. సమాజం 
గుర్తించిన వ్య క్రిజీవితం, అజరామరం. 


లచ్చన్న పోయమానాటికి 2ి1 ఏండ్లు, ఆనాడు" లారీలలోనున్నది తన 
కన్న వయనులో విజ్ఞానంలో అనుభవంలో "పెద్దలయినవారే. ఆనాటి సంఘటన 
లారీలోనున్న ఇతరులకేవిధంగానున్నా లచ్చన్ని కదే తన భావిజీవితానికి నాంది 
కాగలదని తను భావించలేదు. లారీ ఎంత వేగంగా పోతుంటే అంతకన్న వేగంగా 
ఆలోవిస్తున్నారు. తను అందరికన్న ఎంతో ఎత్తుగా పెరిగిపోయాను అన్న సంభ్రశ్మ 
మాళ్చర్యాల్‌లో మునిగి తేలుతున్నారు. 


ఇంతలో హఠాత్తుగో లారీ ఆగింది. లారీ నిలుచునీ ఏవేవో ఆలో 
'విస్తున్నవారి ఆలోచనలన్నీ ఆగిపోయాయి. “కొమ్మనాపల్లి వచ్చింది, మిరంతా 
లారీలనుండి దిగి ఇళ శృష్రపాండి" అని అరెస్టు వేసిన పోలిసుముఠా కేక 
వేసింది. 


సత్యా(గహులు ఊహించనిది. (పభుత్వం అరెన్టుచేసింది, జై్లైల్లోపె 
తారు అందుకు సిద్ధం అన్నట్లు ఉన్న సత్యా[గహులను మిమ్మల్ని విడచి We 
న్నాం వెళ్లండి అన్న కేకతో విస్మయం చెందారు. 


“మేము లారీలనుండి దిగం, మమ్మల్ని అరెసుచేయండి” అన్న కేకల్లో 
లచ్చన్నదే పెద్ద కేక! ' ' ఇందుకు ,కాళ్ళకూరి కృష్ణమూర్తి నాయకత్వం వహింవి 
తిరుగుబాటు కొనసాగించారు. “అరెన్న జేప్తామని లారీఎక్కించి మధ్యదారిని 
లారీ దిగిపొమ్మనడం కుదరదు”. 


“బాబూ! మీరు మొండికెత్తి మాపాణాలను తీయకండి. కలెక్టరుగారు 
మిమ్మల్ని ఇచ్చట దిగవిడవి రమ్మని మమ్మల్ని ఆదేశించారు. పె అధికారుల 
ఆజ్ఞలను మేము పాటిస్తాం.” 


3B 


కొందరు లారీ దిగివచ్చి పోలీసులతో సంప్రదించారు. మరల వచ్చి 
“మనం గాంధేయ వాదులం, పోలీసులు ఏంచేస్తే దానిని మనం అంగీకరించాలి, లారీ 
దిగండి, లారీదిగండి” లారీలో ఉన్న ఏఒక్కరు కిమ్మ నలేదు. నిశ్శబ్దం. ఇంతలో 
“వాత్రక్రాని సన్నాసులు, మనల్ని అరెస్టు చేయలేక పోయారు. మనకేం, అందరం 
దిగిపోదాం రండి” అంటూ లచ్చన్న “మొదటగా లారీనుండి (కిందకు దుమికారు. 
అంతే లారీ ఖాళీ అయింది. నిజానికి ఆనాటికి పోలీసులు చాలామందిని అరెస్టు 
చేయడం, పల్లెల్లో లేదా దారి మధ్యలో విడుదల చేయడం _ పరిపాటి. 
అయితే మన సత్యాగ్రహుల కిదే [కొత్త. ముఖ్యమైన నాయకులను _జెళ్ళవరకు 
తీసికొని వెళ్ళి వారిని బంధించి, వారితో వెళ్ళిన జనాల్ని మధ్యలోనే విడివి పెట్టేవారు. 
వీళ్ళ నందరినీ _జైల్లో వేసి పెద్దవారిగా జేయడం ఇష్టంలేకనో, లేక _జెల్లో “ఖాళీలు 
లేకనో ఆ నాటి ఇండియా గవర్నర్‌ జనరల్‌ ఒక ఆదేశం ఇచ్చారట, “వీ ఒకరిని 
తొందరపడి _జెల్లో బంధించకండి” అని. కారణం రాజకీయ నాయకుల సంఖ్య 
విపరీతంగా పెరిగిపోయింది. జైల్లో పెట్టినవారిని విడుదల చేసిన మరుక్షణం 
వారికి (ప్రజలు వచ్చి పూలదండలు "వేసి నాయకులు అని కితాబు ఇవ్వగానే వారు 
నాయకులుగా గణింపబడక తప్పదుకదా ! అందుకు కొందరిని మధ్య దారిలోనే 
వదిలి రమ్మని ఆదేశాలిచ్చి ఉంటారు. 


నత్యా(గహుల్ని కొమ్మనాపల్లి వద్ద దిగవిడవి పోలీసులు వెళ్ళిపోయారు. 
వంశధార నదీతీరానగల [గామం కొమ్మనావల్లి. సత్యాగహులు గమ్య స్థానాలు 
చేరుకోవడానికి నడక సాగించడం (ప్రారంభించారు. స్వర్గీయ భారత రాష్ట్రపతి 
వి.వి. గిరిగారి కనిష్ట సోదరుడు నడవలేకపోతున్నాడు. కాలికి దెబ్బ త్‌గిలి 
సెప్టిక్‌ అయినట్లుంది. కర్రలతో స్టెచర్‌ తయారుచేసారు. వంతులువారిగా 
అకీనిని మోసుకుంటూ నడక సాగించారు. రాత్రి అయేసరికి గొట్టివాడ అగ్రహారం 
చేరుకున్నారు. ఒకనాటి రాచరిక (పభుత్వాలు, జమీందార్లు, తమ్‌ గొప్పదనాన్ని 
నిత్యం వాటే (బాహ్మణీకుల ' కుటుంబాలకు కొన్ని " గామాలనందలి మడి 
మాన్యాలను వారికి ధాళీద త్రం చేసేవారు. వారి వంశాలవారు వారసత్వంగా 
వాటిని అనుభవించుకొంటారు. అదే అ(గ్రహారాలుగా మారి అనేక పేర్లు 
నంతరించుకొన్నాయి. అ(గహారాల్లో ఉన్నది బుగతలు, మడి మాన్యాల్ని 
దున్నిపంటలు పండించేది _రైతులు. రైతు వ్యవసాయానికి సహాయపడేది కూలి, 
రెతుకూలీలు. ఏ రెతుకూలీలు ఉన్నత స్థితిగతులను పొందగలిగేవారు ' కారు. 
శెతుకూలీల పై జరిగే అక్రమాలకు “నిరసన తెలువుతూ అ(గహారాలలో 
మొదటగా నత్యా(గహిగా (ప్రవేశించారు లచ్చన్న. 


దేశం కోసం త్యాగం చేసేవారిని, జైల్లోకి వెళ్లే వారిని (ప్రజలు ఎంతగా 
అభినందించి ఆదరించి నత్కరిసారో. "అచ్చన్న తన విద్యార్థిదశలో 
తన గురువు నరసింహమూర్తి చెప్పగా విన్నారు. ఈ నాడు (ప్రత్యక్షంగా 
చూసి ఆనందించే సితిలోనికి వచారు. 


74 


గొ[టతార (గామంలో ఉన్న (ప్రజలు ఎదురుగా వచ్చారు. నత్యాగ్రహుల్ని 
ఆదరంగా తీనుకొని వెళ్ళి (గామబావడిలో కూర్చుండబెట్టారు. (కిందటి 
దినమున నౌపడాలో జరిగిన నంఘటన ఆ (గామ(వజలకు తెలియనిది కాదు. 
ఆ (గ్రామములో గల ఆబాలగోపాలం చుట్టుముట్టారు. అప్పటికి ఆ (గ్రామ 
పెద్దలు సత్యాగహులకు భోజనాల్ని సమకూర్చీ సిద్ధంచేసి యుంవినట్టుగా 
భోజనాలకు లేవమన్నారు. [గామస్తుల ఆదరణకు సత్యాగ్రహులు మురిసి 
పోయారు. ఆ రాత్రి ఆ (గామంలో వారెల్ల విజయవీరులు. మరునాడు పొద్ధుటనె 
కాఫీ ఫలహారాల నప్టయి, వాళ్ల గౌరవాలకు అంతులేదు. వీరి ఆనందానికి 
అవధులులేవు. సత్యా[గహానికి “పజలు ఎంతమద్దతు నిస్తారో స్వానుభవంగా 
మొదటగా తెలునుకొన్నారు అచ్చన్న. దళం మరల (ప్రయాణం సాగించింది. 
వంశధార నదిని దాటి కాలినడకలో కోటబొమ్మాళి రైల్వే స్టేషనుకు 
చేరుకున్నారు. మరల నౌపడా. చేరుకొని సత్యాగ్రహం సాగించాలని వారి 
అభిమతం. కోటబొమ్మాళిలో ఈ దళం (పవేశింబేనరికి అచ్చట కూడ వీరికి 
ప్వాగతం లభించింది. ఆ మంలో న్వరీయ టంకాల రంగన్న అనే వణిక్రముఖు 
డుండేవారు. అతను తలపండిన కాం[గెసువాది. 1920 నుండి కార్మగెసు 
సేవలో మునిగి తేలుతున్నవారు. వీళ్ళను చూచి పొంగిపోయారు. సత్యా 
గ్రహులకు భోజనాలు పెట్టించి, నగౌరవంగా ప్టేషనువరకు వెళ్లి దిగబెట్టివచ్చారు. 


"రైల్వే ఫేషనులో నత్యాగ్రహదళం అందరివేత మన్ననలనందింది. _రెలు 
బీయలుదేరీరదీ? తిన్నగా నౌపడా స్టేషనులో దిగారు.. దిగీ దిగిన వెంటనే వీళ్ళ 
“నందరినీ మరల 'హోలీనులు .లారీలలోనికి ఎక్కమన్నారు: “ఏమిటి' మోరనేది ? 


మరలోలారీలలో ఎక్కించి, మధ్యచారిలో విడవిపెట్టి ' పోవడానికా ?” అని 
'గద్దించారు' అవ్యోన్న.. 


ఎ వోవ్రాయనా' అజ్యోన్నా ! మనం గాంఛే యులం. తిరుగుబాటు అనేదే మన 
కొట్టు. వారేం. బేస్తివా మనం కిమ్మునక ఉండటమే మన విధానం, అదే గాంధీజీ 

స. లాలీలో.?.ఊన్న .. ఒక కాం[గెనువాది మాటలతో ' సత్యాగహు 
 తెల్లకూిన్చమ్నతో. :తుతల లారీ ఎక్కారు. పోఠీసులు వారిని తిన్నగా తీసికొని 


వెళ్లి. బెక్కఠి వవ్చ్‌త్రైల్లో ఇటి'ఇంధింవార్తు. అవ్బ్చన్న రాజకీయ జీవితానికి నాందీ 
(ప్రస్తావన ఇరగందు.”.. 


$. చెరసాలలో లచ్చన్న ,ఉఊప్పుసత్యా గహం౦, 


గాంధీజీ పిలుపు నందుకుని గంజాంజిల్లా ఆంధ్ర కాం(గెస్‌ కమిటీవారు 
బారువాలో ఏర్పరచిన  ఉప్పునత్యా[గ హూద్యమం సాగింది. సత్యాగహ 
దళంలో లచ్చన్న యువక బృందానికి నాయకుడు. నిత్య ఆవేశం, సదా ఊ(దేకం 
కల లచ్చన్నను ఆనాటి దళంలోవేరొకరు అధిగమించలేకపోయారు. అందరూ 
ఈతనిని గుర్తించేవారు. ముఖ్యంగా పెద్దఅయిన కాం(గెసువాది కాళ్ళకూరి 
కృష్ణమూర్తి గారు. జైల్లో లచ్చన్నను చేరదీసీ అందరికన్న మిన్నగా జూచేవారు. 


టెక్కలిలో సత్యాగ్రహులను అరెన్టుచేసినారనగానే పల్టె ప్రాంతం అంతా 
తిరగబడింది వారినిచూడడానికి. జైల్లో వేయడమంబే ఇక మరి జన్మ లేనట్లే, 
వారిముఖాలు ఇకకన్పించేది లేదు? వారువిక్కడ ఉంటారో, ఎలా ఉంటారో 
ఎవరికీ తెలియదు. తెల్లదొరల కళ్లబడినవారి [బ్రతుకులు తెల్ల్పారిపోయినబ్లే 
అన్న నమ్మకాలతో అమాయక (గామిణ ప్రాంత (ప్రజలుండేవారు. 


జైలు జీవితం ఈనాటివలె కాదు. అనాడు పొరహక్కులు నామ మాత్రంగా 
ఉన్న కాలమది. ఖై ద్‌లు అన్నపదం అప్ప టో సమాజంలో. భయంకరమైన 
శబ్దం. భీతావహం 4 పుట్టించే శబ్దం. ఇరుకుగదులో, ఊపిరిఅడని స్థితిలో కటకటాల 
మధ్య బంధిస్తారు. “ఎంత నికృష్ణమెనదో, ” దుర్భరమైనదో, చా ధాకరమైనదో 
ఊహకందనివిషయం. మానవుడు 'స్వేచ్భాజీవి. ధన, మాన, పాణాలను 
అర్పిస్తాడేకాని బంధించబడి యుండడానికి నుత రాము అంగీకరించడు. (పాచీన 
(గీకులను శత్రువులు స్వేచృకావాలా ? ధన సంపదలు కావాలా అని పళ్నిస్తే 
స్వేచృనే ఎన్నుకొన్నారట. 


టెక్కలి పట్నం, పల్లెప్రజలు జైలుచుట్టు చేరారు. సబ్‌ కోర్టు, బజారు 
అన్నీ ఆనాడు కలిసేఉండేవి. బజారుకువచ్చినవారు, కోర్టుకు వచ్చినవారు 
లచ్చన్న వగైరా సత్యా (గహుల్ని చూడ టానికివెళ్లేవారు. చూడటంలో విశేషం - 
వింతమనుషులుగా వారినీ చూసేవారు. కుతూహలంతో జూసేవారు. ఎందుకంత 
జిజ్ఞాస వారిమనస్సుల్లోఆనాడు కలిగేది ? (ప్రభుత్వాన్ని _ ఎదిరించేవారికి 
ప్రాణాలుండవు అనే 'అభిప్రాయంగల ఆకాలంలో గవర్నమెంటుకు ఎదురుతిరిగి 
వీరు పోరాడుతున్నారా అనికొందరు, స్వరాజ్యంఏమిటి ? ఉప్పునత్యాగహ 
మేమిటి ? ఇందులో మనకు వచ్చిందేమిటి ? అనే అజ్ఞానవు చాదస్తులు 
కొందరు, మనం పిరికివారమైనా, నీజానికి భీరు పొరుషప్‌ంతులు, దేశానికి 
తగినవారనీ అభిమానిస్తూ జూవినవారు కొందరు. 


76 


లచ్చన్న వారినిజూవి మనునులో ఉప్పాంగిపోయేవారు. ఒక్కొక్క మారు 
అవేశపడిపోయేవారు. రాజకీయ ఖై దీలుగా ఉన్నవారిని ఇతరఖై దీల్లా చూడక 
పోయినా అనాడు రాజకీయ ఖై దీలకున్న సదుపాయాలు శూన్యం. 


చెరసాలలో వీళ్లందరికీ నాయకుడు కాళ్ళకూరి కృష్ణమూర్తి గారు. వీరిని 
గాంధీదాసు అని పీలిచేవారు. అలానే పీలవాలి. "లేనిచో పలకడమన్న 
మాటేలేదు. అంతగాందేయవాదీ 1920లో సహాయ నిరాకరణోద్యమంలో 
ఎదురు తిరిగి జైలో శిక్ష అనుభవింవిన వారందరికీ అతడే జైల్లో రాజకీయ 
గురువు. వయనులో, అనుభవంలో, విజ్ఞానంలో పెద్దవాడైన 'గాంధీదాసుగా 
రన్న అందరికీ గౌరవం. అతడు గాందీగారివలె బలిమి కలిమి ఉన్నా నిరాడం 
బరతమై ఎక్కడ లేనిమక్కువ, ఇంట్లో ఉంటే అంగవన్ర్ర, ధారణ-గాంధీదాసు కదా ! 
బైటకువస్తే - పైజామా, తలపై గాంధీ టోపీ , ఖద్దరులాల్బీ, బాడ్జీతో చేయెత్తు 
కరకు కాంగెసుజండాను కట్టి. “గాంధీగారికి- జై "అంటూ బటయటితిరిగే రాజ 
కీయనాయకుడు. వామన చాయ, ఆజానుబాహువు. చూసీచూడగానే ఇతడు 
దీక్షాదక్షుడు అన్న భావరీ ఇతరులకు కలుగుతుంది. 


చిన్నచిన్న గూళ్లులాంటి గదుల్లో నిర్బంధించిన వీరందరు బయటకు వచ్చి 

ఒకచోట కూర్చొని ఉన్నపుడు గాంధీదాసు వీరికి రాజకీయ విశేషాలను 

పేపర్లో చదివి చెప్పేవారు. జైల్లో గాలి రాకహోయినా, దుర్గంధంగా ఉన్నా, దేశ 
మాతను రక్షించుకోవాలన్న “సరెబరంలో వీటిని మరచిపోయేవారు. 


' రాజకీయ ఖై ఖై దిలన్న వారిని నుఖ పెట్టాలని లేదుకదా, పొద్దన్రమానం వాళ్ళతో 
ఏవో బాకిరీిపనులను చేయించేవారు, ఆనాటికి ఆ జైల్లో ఉన్నవారెల్ల లచ్చన్నతో 


సహా మొదటగా జై లుజీవితాన్ని చవిచూచినవారే, తప్ప పాతవారు కాదు, ఒక్క 
గాంధీదాసుగారు తప్ప. 


గాంధీదాసుగారు నిరంతరం జాతీయనాయకుల గొవ్పద నాన్ని వెళ్తే ప్పేవారు. 
ఆ నాయకుల జీవితాల్ని చదివి వినిపించేవారు. రాత్రింబవళ్ళు కటకటాలమధ్య 
క్రిక్కిరిపి వాళ్ళంతా ఉండేవారు. 


వీళ్ళంతా పిల్దలు. ఏదో ఊ|[ద్రేకంలో వచ్చినవారు. ఒకవేళ వీళ్ళ ఉత్సాహం 
ఊడ్రేకం సన్నగిళ్లీతే మై మైవారు చల్దగా జారుకుంటారేమోనని అతని భయం, 
అందుకు జై జై లువద్దకు 'శ్లాఖ్బభపారికీ చేయెత్తి పిలవి ' దగ్గరకు రమ్మని అందరూ 
వింటుండగా చెప్పేవారు “వీరిని చూడండి... వీళ్ళంతా యువకులు. దేశంకోసం, 
మన మాతృభూమికోవం, మన హ్వరాజ్యంకోవం, -ఎంత త్యాగం చేస్తున్నారు ? 
చెప్పి కష్టాలు వడుతున్నారు? మరి మీూరేంచేన్తున్నారు ? మమ్మల్ని చూసి 
శ్వడ్రమేవా ? కవీవం మిరు వెవకనున్నా ముందున్నవారిని (ప్రోత్సహించాలి. 
కన ఫీరికి అన్ని వీధాలా తోడ్చడాలి” ఇది [పజలు విని ఎంతో సంబరపడిపోతూ 


77 


వారికి తినటానికి పళ్ళు ఫలహారాల్ని తెచ్చి అందించేవారు. పిండివంటల్ని చేసి 
కూడ తెచ్చియివ్చి వారు తింటుండగా చూచి మురిసిపోయేవారు. కోర్టుకి వచ్చిన 
ప్రీడర్లతో, కక్ష దార్హతోను ఇలానే చెప్పేవారు. వారు సహాయం చేసేవారు. 


జైలు అధికారులు ఈ వ్యవహారాల్ని జూస్తూ వి స్తుపోయేవారు. మనసులో 
ఈర్హ పడేవారు. వీరికి ఇంత గౌరవమా ? జై లు అధికారులు వచ్చి తర్దనభర్ణనలు 
చేసేవారు అధికారుల ఆధిపత్యాన్ని నిలువుకొనే (పయత్నం చేస్తూంటే గాంధీదాను 
“ఎవ|రా మారు ? మేమేమి దొంగలమా ? స్వాతంత్ర్యం వది ఏతీరాలంటున్న 
దొరలం. స్వాతంత్య్య వీరులం, స్వాతంత్ర్య సమరయోధులం, పిలీకివారం కాదు. 
మోలా బానిన బతుకులు మావి కావు. రాజకీయ ఖైదీలు వేరని, ఈ ఖైదీల్లోనే 
ఎబిసి అనే వర్గ విఛేదాల్ని మోరు కల్సించినప్పటికి అందరికీ ఒకే 'విధమైన 
ఆహారాన్ని, స్వేచ్చను మోరు అందించకవోయినా మేమెల్ల రాజకీయ ఖై దీలమే. 
దొంగలం, ఖూనీకోరులంకాదు త్యాగాల్ని చేస్తున్న మమ్మల్ని ఎవరైన ఏమైన 
అంటే అది వారి తెలివితక్కువతనం తప్పించి మా గొప్పదనానికేమో మచ్చరాదు” 
అంటూ జ్లైలు అధికార్లతో (ప్రతిదినం పోరాడుతూనే ఉండేవారు. 


ఈతని ధాటికి తట్టుకోలేక పోలీసులు వీళ్ళను వరండాలో పడుకోనిచ్చే 
వారు. పగలంతా ఆ వీకటికొట్టులో ఉండాలి. ఇలా జరిగిన కొన్నాళ్ళకు కృష్ణ 
మూరర్రిగారిపై విచారణ జరిపి “ శిక్షవేసి రాజమండ్రి సెంటల్‌ జైలుకు పంపిం 
చారు. మిగిలిన కొందరిపై విచారణ జరిపి లచ్చన్నగారితో నహా వారిని నరనన్న 
"పేట సబ్‌ జై లుకు మార్చారు. 


గాంధీదాసుతో మరి నలుగురికి విచారణ జరిపి లచ్చన్నగారి బృందంనుండి 
విడదీసారు. తెల్లదొరల బంటులై న జైలు అధికారులు రాజకీయ గురువుగా గాంధీ 
దాసుగారుండటం చూడలేకపోయారు. అనుభవంగల పెద్దలను విడదీసి యువబ్బం 
దాన్ని నరసన్న పేట జైలుకు పంపించారు. వారు మొ త్తం 45 మంది. 


నరసన్న పేట జైల్లో అసలైన బాధలు (ప్రారంభమైనవి. కాలకృత్యాల్ని 
తీర్చుకోవటానికి దూరంగా ఉన్న చెరువుకు తీసుకొని వెళ్ళడం, కుండల్ని 
చేతికివ్వడం, పొరపాటున కుండ బద్దలైతే మండ దిదకగొట్టటం, స్నానాలు 
వేసికొని రావడం, కుండల్లో నీళ్ళు మానుకొని రావడం, వంటలు చేయడం, 
భోజనాల్ని చేయడం, చుట్టూ యమభటుల పారాహుషార్‌. అత్యవనర సమయంలో 
కాలకృథ్యాల్ని తీర్చు కోవటానికి జైల్లో చట్టిముంత లిచ్చేవారు. అందులోనే 
అన్నీ జరగాలి. వాటీని మరునటి దినం మోసుకుపోయి వోటిని వీళ్ళే కడగడం 
మళ్ళా వినియోగించుకోవ టానికి. 


సత్యాగ్రహుల్లో చాలామంది ఈ దుర్భర జీవితానికి తట్టుకోలేకపోయారు. 
ఉదేకం, ఉత్సాహం తగ్గి దేశభక్తి నన్నగిల్లడంతో కొంతమంది. . వెనుకడుగు 


78 


వేసారు. “ఇప్పుడు మారు పడుతున్న భాధలు ఏ మాతం? శిక్షపడిన' 
తరువాత మరీ థీర్భరంగా ఉంటాయి” అని పోలీనులు హెచ్చరించేవారు. 


“జవాన్‌ గారూ మా జబ్బ సత్తువ మాకు తెలియదు. మా గుండె బలం కూడ 
మికు తెలియదు. మాయ మాటలు చెప్పినా, మంత్రాలు వల్లించినా మేము 
సేది లేదు” అంటూ లచ్చన్న ఎదురు జవాబు చెసే ర్పువారు. “తదుపరి కార్య. 
pean కొందరు అనుసరించేవారు. కొందరు నీరసంగా కూర్చుంటే “ఏమిటి 
లేవరా?” అన్నమాటలకు “ఏం లేస్తామురా ! కడుపులో నొప్పి, తల గిరున 
తిరుగుతుంది, వంట్లో వికారం, మేం "మాతో సాగలేం, మోరు వెళ్ళిరండి” 
అని కొందరు వెనుకకు తగ్గి కూర్చుండిపోయేవారు. 


కొంతకాలానికి ఈ బాధలు భరించలేక, నీరసించిపోయి “తెలియక 
వచ్చాం. మాకు దేశం వద్దు. న్వతంత్రం వద్దు. మేము, మా తల్లిదండ్రులు 
సుఖంగా ఉంటేవాలు. భవిష్యత్తులో సత్యాగ్రహం అని ముందుకురాము. 
మమ్మల్ని క్షమించి జెలునుండి విడిచిపెట్టండి” అని క్షమాపణ పత్రాలు జైలు 
అధికారులకు అందించగా అది విన్న అచ్చన్నగారు “45 మందిమి టెక్కలి 


జైలునుండి వచ్చాం, చివరకు మిగిలింది మన ఎనమండుగురమేనా” అని 
లచ్చన్న వాపోయారు. 


అధికారుల దమననీతి, పోలీసుల జులుం వీటిని తల్చుకోవడం సాధ్యమా? 
“ఏమిటి మోరూ క్షమాపణ పత్రాలిచ్చి వెళ్తున్నారా ?” అన్న లచ్చన్న (ప్రశ్నకు 
“అవును. మేము భాధలు భరించలేం. ఒకటి రెండు రోజులేగదా ఆని జైలుకువస్తే 
అందిరూ గౌరవిస్తారని భావించామేగాని జీవితకాలం శిక్షవేయొచ్చని, ఉరిశిక్ష 
కూడా వేయొచ్చోని అందరూ చెబుతున్నారు” అని భయపడుతూ చెప్పారు. 
“మిరు పిరికివారు. మనం త్యాగం చేయడానికీ, దేశానికి సర్వస్వం సమర్పించ 
డానికి వచ్చాం. ఇలా మోరంతా జారుకుంటే మనకు న్వరాజ్యం వచ్చేదెప్పుడు?” 
ఆని. ఇవ్బ్చవ్న వారితో అన్నప్పుడు. “వచ్చినప్పుడే రానీ. మాకెందుకు ఈ 
ఖావీకోర్టుండవలసినచో ట- ఉండటం” అంటూ వెళ్తున్న తన నహచరులను 
పారించలేకపో యాకు అచ్చన్న 


“ వర్వమ్మ పట జటా '్ష0 దినాలు బంధించారు. విచారణ జరపలేదు. 45 
ముంది - శ్రైదీలకుగాను లచ్చన్నతో కలివి ర మంది మాత్రమే 
'-మగితాటి! . 
నిత్యం జైల్లో కిక్కిరిసిన గదుల్లో, గాలిథావి . వెలుతురులేని గదుల్లో 
ర సేదయా లేవి మట్టికుండలి భుజాన వేసికొని నీట తెచ్చుకొని 
వలో పదక పైక వదుర్‌గా వరిశచం, ' ఆ వండినది తినడం, 
వా వ్రయ్యాక మరల శ్రాశిన లాకప్‌లో పెట్టడం ఇదీ దినచర్య, ఈ చర్య 






79 


లన్నీ ముగిసేసరికి ఉదయం 9 గంటలయ్యేది. 10 గంటలకు మేజిస్ట్రేటు 
కోర్టుకు వస్తారు. ఆ సమయానికి వారెల్లరూ లాకప్‌లో ఉండాలి. 


లచ్చన్నగారు మిగిలిన సహబచరుల్ని దగ్గరకు పిలిచారు. “మన మొక 
ఎత్తుగడ వేద్దాం. ధైర్యంగా ఆ పనిని చేద్దాం” అని ఒక చిన్న పథకాన్ని 
చెప్పారు. “అందరూ సరే అన్నారు. అందుకు సంసిద్ధులం అని చెప్పారు. 
ఆ మరునాడు ఉదయం కోర్టుహాలువద్ద వంటవండే ప్రయత్నంలో ఉన్నారు. 
10 గంటలు కావస్తుంది. వంట పూ ర్రెకాలేదు. పోలీసులు వచ్చి “ఏమిటి మా 
తతంగం, ఎప్పటికి | వంట పూ రవుతుంది. మేజిపే స్రైటుగారు వచ్చేస్తారు. వంట: 
ముగించుకొని వెళ్లండి” అని గద్దించారు. 


“చూడండి జవాన్లూ ! ఆవేశపగిపోకండి. మాకు పెట్టిన బాధల్ని 
ఎలానూ భరిస్తున్నాం. కనీనం నాలుగు మెతుకులన్నా వండుకొని తీననివ్వండి. i 


“ఎమిటయ్యా నీ పొగరు? ఎదురు తిరుగుతున్నావ్‌ ? మక్కలు 
విరగ్గొటాలా ౧” ఆవేశంతో "హెచ్చరించారు. 


“అయితే రా. ఈ కుండల్ని నేలకుకొడితే ఎలా పిండి అవుతాయో అలా 
మిమ్మల్ని పిండిచేసి వదిలేస్తాం” లబ్బన్న మాటలకు పోలీసులు ఉదేకపడి 
పోయారు. 


ఇంతలో దూరంనుండి మేజిసే స్ట్రేటుగారు వస్తున్నారు. ముందుగా ద స్తరం 
డేతరవేసుకున్న బం[టటోతు ప్రత్యక్షం. లచ్చన్న తో సహా అందరూ వంట 
చేస్తున్నట్లు నటిస్తూ ఆపనీ ఈపనీ చేయడం [ప్రారంభింవారు. వస్తున్న 
మేజిసే స్రేటుగారికి సలాంకొడుతూ (పక్కకు తొలగి నిల్చున్నారు పోలీసులు. 


మేజిస్ట్రేటు కోర్టు ఆవరణలోకి (ప్రవేశించారు. ప్లీడర్లు, కక్షిదార్లు కోర్టు 
హాల్లోకి ప్రీచేశిస్తున్నారు. అంతలో వంటవండినట్లు నటిస్తున్న రాజకీయ 
ఖైదీలు లచ్చన్నతోసహా చేతుల్లో కుండల్ని సంధించుకొని  మేజిసే స్రటు వైపు 
పరుగెత్తడం (ప్రారంభించారు. పోలీసులు తుపాకులను సంధించడంలో నిమగ్న 
మవడం, దబాలున ఆ కుండల్ని ఖైెదీలందరు ఒకేసారి మేజిస్రేటు ముందు 
భాగంలో పరుగెత్తి నేలపై కొట్టారు. ఆ శబ్దంతో పాటు విగరగా నినాదాలు 
కలిసాయి. “మమ్మల్ని వివోరించండి. శిక్షలు వేయండి, “ఎన్నా శ్లీనరకం ? 
ఆలన్యంచేస్తే అంగీకరించం” అని బిగ్గరగా లభ్బన్న అరవడం, చేతులెత్తి జెజె 
నినాదాలు చేయడం జరిగింది. ఇది విన్న మేజిసే సైటు ప్రాణాల్ని విగబట్టుకొని 
కోర్టు ఆవరణలోకి అడుగిడిన మరుక్షణం “ఎవరచ్చట ? వెంటనే వీరిని 
విచారణ జేస్తాను. కోర్టులో హాజరు పెట్టండి. ఈ దినమే తక్షణమే "అని 
కోపంగా తన విశ్రాంతి గదిలోనికి జారుకున్నారు. 


3 


86 


ఇంతలో రాజకీయ ఖైదీలు చుట్టుముట్టారు. పొలీసులు ఎమనటాని! వ్రీరు 
ఖైదీలు కారు, రాజకీయ ఖైదీలు, నివారణ జరిగింది, "మారు వాజరోహులు" 
మెజిస్ట్రేటుగారి హుకుం, “ఎన్నిటికీ కాము, మేము చే? ర ములం” రాజీీ.యఖి వీల 
నీనాదం. “ఆయితే మిరు ఒక నెలపాటు కఠిన కారాగారవాసాన్ని నుచి వంచండి" 
ఇది ఆ మేజిస్ట్రేటుగారి అనాటి తీర్పు. తీర్చు వెడలిన మరుక్షణం లగ్చన్నను 
మిగిలిన రాజ య ఖిదీలందరిని అనాటి ఉమ్మడి మృనాను రాష్ట్రంలోగల 
వెరహంపూర్‌లో జైలుశిక్ష అనుభవించటానికి నరనన్నపేటనుండి వీరిని 
తరలించారు. టెక్కలి, నరనన్న పేట సర్‌ కై భో అప్పటివరకు వాగు రిమూంక్‌లో 
అనుభవించిన శిక్ష 40 దినాలు, ఇక తీర్పు (ఏకారిం శక్షాకాలం 80 దినాలు, 
బెరహంపూర్‌ కైల్లో గడపాలి, 


రాజకీయ ఖైదీలు రిమాండులో ఉన్నంతకాలం వారికి తోబిని బట్టలను 
వారు ధరించుకోవచ్చు. అయితే శిక్షవడి అనుభివింంవలసిన రిగంనుం డి'చారు 
ధరించిన బట్టలను జైలు అధికారులకు అప్పగించి కెలు ాపరింటిం గంటు 
ఇన్నిన బట్టలను ధరింవొలి, నీ క్లాను ఖైదీలకు ఒక నెల కఠిన! క్ష, 


చెరహంపూర్‌ క్వారంటెనటో వీళ్ళకు కైలుగుడ్ణిల్చిచ్చి కల్ల్టుకోమన్నారు. 
“మేము కల్బుకోం, అవి విదేశీ వస్త్రాలు, VET వస్త్ర, బహిరిణ మూ ఆదమ్‌ 
లక్ష్యం, ఎంత నా(త్రం మేం ధరించం" అన్న లన్బన్ని నమాకా:ంతో ఆధికార్లు 
“మిమ్మల్ని బట్టల్ని ధరించనిదే ఓదలిపెంం” అని కర్కుళంగా వెటాలు, 


“అయితే మోరిచ్చిన బల్గలను లాగి పొరేనీ దిగంబరంగా ఉంటాం, 


తప్పించి వాటిని ధరించం. ఖరరు ఐ స తెప్పించంకీి” అన్ను మెడి 
నమాధానం. అగరు బట్టతి ఎ ih 


“బొబూ ఇది శైలు నిబంధన, ఈ నిబంధన మీకోసం మార్చగలమా 7“ 
“ఎవరికోనం మార్చుకారు, మిమ్మల్నే మార్చటానికి మేము చూస్తున్నాం.” 


“మాటల సమాధానాల్ని తగ్గించి ఈ బంటు వేనుకో, జవొన్లూ ! వీరికి ఆ 
బట్టలు తొడిగించండి" అనీ అదేశిందాడు జైలు నూవరింటిండొంటు, బలవంతగా 
బట్టల్ని తొడిగించి గదుల్లోకి తరలించారు. 


_ దీనితో ఉడుకెత్తిన లచ్చన్న నహవరులకు కను గీటుతూ “మనమందరం 
బట్టల్ని విప్పేసి దిగంబరంగా ఉందాం సరేనా” అనగానే అందరూ సరేనన్నారు. 
అంతే అందరూ దిగంబరు లైనారు. వీరిని జూవి శెల్లో ఉన్న వారెల్ల నివ్వెర 
హోయారు. -దిగంబరుఖుగా ఉన్న నీరంతా గెంతటం మాకు ఇదరు వస్త్రాలు 


కౌవాలనడం, జైల్లో గగోలు పుటింబింది, 
WT గో ట్టి నుమారు 6 గంటలు దీగంబరులుగా 


ర] 


అదే సమయంలో వెరహంపూర్‌ జైల్లో కక్ష అనుభవిస్తున్న శై గొట్టిపాటి 
(హ్మాయ్య గారి చెవిలో ఈ విషయం పడ్డది. ఆనాటికే కాంగెసు సతగా, 
రాజకీయ వ్యక్తిగా ేరంరిన వ్యక్తి. ఆతని వద్దకు జైలు అధికారులు వెళ్ళి 
(పాఫేయ పడ్డారు. వెళ్లి వారిని ఎలా గైస ఒప్పించి బట్టలు వేనుకొనేలా చేయమని, 

గొట్టిపాటి బ్రప్మాయ్య లద్చన్న వగైరా సత్యాగబాల మనోదీక్షకు 
లోలోన ఆనందింది వాళ్ళో వద్దకు వెళ్లారు. అందరు నమస్కరిందారు. “చూడండి 
ఉవ్యిమకారులూ ! మనది (పకొంతమైన ఉద్యమం, మారిలా ప్రవర్తించకూడదు” 
“ఖద్దరు బట్టలు కావాలనడం తప్పా ?” లన్బన్నపళ్న్‌. “మనం ఖైదీలం, వొర 
హక్కులను చొళ్ళ దృష్టిలో లేనివాళ్లం, అరా ఆడిగొడం తప్పే, నొమాట వినండి" 
ఇని సచ్బిళోన్వారు ఆయస, 


“మిరు బద్దలు, మామాట వింటాం" అంటూ సటల్సి అందరూ 
తై గొటిదాటి [బస్మాయ్య సమక్షంలో థధరింనారు. 


“ఎవరు నాననా నీవు ౫ లన్బనృవా ' ఉ్యవేకల ఉత్సాహం గీలవాచివే, 
నీలాంటోవామ లేకుండా మనకు స్వరాజ్యం ఎలా వస్తుంది" తప్పక నీవంటి 
ఉం గమకారులుండాలి" బంటూ ro తీట తీసి గరిక ఏయు; బగ టపాటే 

hi pn] wr aD 
(బహ్మాయ్యను మావి తీగంటీ అన్బప్టవంతును... అంతటి రొజుకీయనే త్రీనే 
గుగింపబడాొను అని మనసులో లచ్చన్న భొవించిన మధురి సమయమది, 


లబ్బన్న 1480లో ఉప్ప నత్యా;గహంలో పొలొన్నలదముకుగాను టెక్కలి 
వర: సమేట సర్‌ జైల్లో 40 దినాలు రిమాండులో ఉంచబడ్షారు. కోర్టు తీర్చు 
మేలు నకి సల శిక్షను రిహంవూర్‌ నెల్లో అనుభ దిందారు'. 


సని నాలపూర్‌.. పైలో సితల్ళాల మగిలతో గోనపట్రాలను. రాజకీయ 
ఉదిలబేతి చేటుంచేవారి. కావాలే పెగ బెడిగొరీవాతు. "దొదూ! మీరు మరి 
కేసును, శరకినే బూర్చొండొ అని కై ఆధికారులు విరికిన ప్పేవారు, 


కొం నెల దినాలు నెరహంపూర్‌ కైభో గడివీ లన్బన్న తన సహ 
గరలకో విడుదలయ్యారు, శైలు నుండి చిడివడిన దినమున్‌ "తన జీవిత 
దృక్స ౮లో వవ్చిన మార్పునకు తనే ఆళ్చర'*పడనాడ, దీళమాత నంకెళ్లను 
(గె టానికి ముందుకు లంఘిస్తున్న విప్లనయోధులో తనొకడిని అన్న భావంతో 
దే61, అళ్యత్యాగం నిండిన మనసుతో విజకేయునిగా తనింటికి చేరారు. 
తన గ్రామములో ఈతడొక దేశ సేవానకి కలవాడని, దేశభక్తుడని, త్యాగనిర 
తుని గుర్చింగారు. ఉత్సాహవంతుడై తన ఆశయ సాధనలో మొదటి మెఛ్టును 
దాటిన వాడు, వివరికి తన గమ్య గానాన్ని చేరుకోవడంలో ఎన్నటికీ విజయుడే 
కాంలచు. 


6 


82 


గాంధీ ఇర్విన్‌ ఒడంబడిక నంధితో ఉవ్పు సత్యాగహం ముగిసింది 
కల్లుకొట్టు, సారా సా ట్టు వద్దకు వె కల్లు శ్రాగవద్దని చెప్పడం కానన ధిక్కారం, 
కోదని బిటి టీల అంగీకరీందింది. 


కిమిడిలో నత్యాగహంలో పాలొన్నవారికి అభినందన నభ జరిగింది, 
1930 కళ తనకు అసోలో పౌల్లొని 'నత్యాగ్రహిగా అభినందనల్ని అందు. 
కోమని పంపీన ఆహ్వాన పత్రం లచ్చన్న రాజకీయ జీవితంలో రాజకీయ. 
సోహినంలో మొదటి మెట్టు నధిష్టంవినట్లుగా తనను ఆనందోల్లాన తరంగాలలో! 
ఓలలాడించింది, i 


శ. నత్యా:గహి లచ్చన్న 


మద్యపాన నిషేధ ప్రచారోద్యమం : 


గాంధీజీ [ప్రమేయం లేకుండానే 1930లో నవంబరు నెల 12వ తేదీన 
లండన్‌లో రౌండుటేబుల్‌ సమావేశాన్ని జరిపింది [విటిష్‌ రాచరికం, భారతీయుల్ని 
ఆహ్వానింవింది. మహాత్మురు వెళ్ళి పొలొన్నా ఫలితం పూజ్యం, భొరత కోకిల 
సరోజినీ నాయుడు మహాత్ముని అనునరింవి అండన్‌ వెళ్లడం జరిగింది. భారత 
దేశం నుండి మైనారిటీల తరఫున జిన్నా ముష్లం పతినిధిగ, దిళిత జాతుల తర 
పున డా. అంబేద్కర్‌ హాజరై ఎర్నలు జరిపారు. చిటీషువారి విభిజింటు 
పాలించు అన్న ఒరవడిని ఈ సమావెశాల్లో వవేశ పెట్టారు. భారత దేశాన్ని 
హిందువులుగా ముస్పంలుగా దళిత వర్గాలుగా విభజింవి పాలించే పద్ధతులను 
ప్రవేశ పెట్టడానికి ఉద్యమిందారు. 


వెరహంపూర్‌ జైలునుండి విడుదలై వచ్చిన లప్బన్నకు భవిష్యత్‌ [ప్రణా 
ఇక అర్థంకాలేదు. (ప్రతి దినం దినపత్రికల్ని “దవడం, అందిఖి విషయాల్ని 
ఇతరులకు వివరిస్తూ కాలం గడపడం. ప్రతీ దినం అన్ని రాష్ట్రాల (బ్రిటీషు వారి 
రావరిక దుస్కృత్యాలను ప్రజలకు తెలుపుతూ ఉండేవి పత్రికలు, ఆనాడు దిన 
పత్రికలు ఈనాడు అంతసంఖ్యలో ఉండేని కావు. పరిమితంగా నుండేవి, చదువ 
రులు తక్కువ, ప్రాపంచిక విజ్ఞానం కావాలనుకొనే వారు, దేశాన్ని వటించు 
కొనేవారు అరుదుగా ఉండేవారు. దారుణ హింసొకాండ, పన్నుల వసూ ళో 
దండన, దేశభక్తి అని కాంగ్రైను జెండా చేత పట్టుకొని గాంధిజీకి కై అన్న వెంటనే 
లాఠీచార్జి చేసి, కాస్ట చేతులను విరగ్గొట్టి జీవుల్లో ఎక్కింది, కైళ్ళలో పడదోసి 


u ఛో 


చిత్రహింసలకు గురవేన్తు న్న దినాలు, 


బ్రీటీను వారిది దారుణ హింసాకాండ. మహాత్మునిది అహింసా విధానం 
హింసను అహింసతో జయింబాలన్న గాంధీజీ వాదనలోని ఆంతర్యాన్ని 
అంతగా తెలిసికొనలేని వయన్సు లబ్బన్నది. బిస్లవబాటలో నెళ్ళాతుని, 
అందులోనే పరుగులు తీద్దామని భావించిన భురుక్షణం మనను గాంధేయ విధానం 
వైపు మరలిపోయేది. స్త్రీలను నహితం హింసిస్తున్న కెల్లదొరలను పట్టుకొని 
ఉతికి చాకిరేవు పెట్టాలన్న అవేళం కలిగేది. 


ఒకనాడు బారువాలో గల యువక్తులనందరిని (ప్రోగుచేసారు. . కారగైను 
జండాలు సంపొదింటారు. ఊరేగింపు జరుప శలనత్లారు, శూక్షొద్టీ జెల్లదొగ్ల 


శ్రీశ 


తనం, కారాయి గట్టితేనేమి, మాగాంధి మాలడై తిరిగితేనేమిటి అంటూ గాంధీజి. 
కై అంటూ వీధుల్లోతిరిగారు, i 

ఇంటికివవ్చిన లబ్బన్నతో ఏరా ఏదో జైలుకి వెళ్ళి ఉద్భరించావుగా; 
మళ్ళి చదువుకో నామాట వినరా, అని వాపోయాడు తండ్రి విప్రయ్య, ( 


“అసలు నీవ్వవహారమేమిటి, నీ నంగతి మూడు, ఇలా వీధుల్లోవడకు, రైల్వే 
ప్రేవనులో బెలిగ్రాన డిపార్ధుమెంటు వాళ్ళతో మాట్లాడాను. నీవు లోపాయి- 
కారిగా వెళ్ళి శిక్షణజవీందిరా, ఉద్యోగం వస్తుంది, హాయిగా ఉండవచ్చు” అన్నం 
నత్యనారాయణ మాటను కూడా కాదనలేదు. ఊకొ౮ారు. కొన్నాళ్ళు ననీ 
సైకిఆపి వెళ్ళేశారు కూడా. తదుపరి షరా మామ్ములే, | 


తనకు తనకై నమ్మకం ఏర్పడినది. అవనరమైతే విప్లవ కారులనఖి, 
బిజృంభించగలరు లేదా గాంధీజీ అహిరిసొ వాదానికి క ఏబడి దొరన్యరహిత విధా. 
నాలను కొనసాగిన్లూ ఎంతకరిన శిక్ష నైనా భంందగల మానసిక సొన 
రాన్ని ౪ రీరవటుత్యాన్నీ ఆనాడు పెంపొందించుకున్నారు. 


1001 జనవరి ౭5వ తేదిన ఇర్విన్‌ ప్రభువు గాంధీజీతో సహా నత్యా గహ 
నాయకులను జైళ్ళలోనుండి విడుదలచేశారు. గాంథీ-ఇర్విన్‌ ఒప్పందం జరి! 
గింది, 


శ 

. 1980 జనవరి 81వ తేదీన గాంధీజీ సహాయనిరాకరణోద్య మానికి నాందిగా 

(పకటింవిన నూ త్రాబు, న్వరాజ్య సొధనగల వరివూర్ణమైన సత్యాలుగా నెంచి 

న్య రాజ్యాన్ని తెచ్చి పెబ్రగలవన్న భావంతో గాంధీజీ ఈళీ (కింది సూత్రాల్ని (పక 
టింవి అంగీకరింఛచుని (బ్రిటిసు రావరికానికి లీఖద్వారాతెలిపొరు : 


1) చుద్యపొన నిపేధచట్టం చేయాఖి 

నీ) మారకపు విలువను ;రుపొయి) పునరుగ్ధరించాలి 

8) కలా శిన్తులు 'భూమి' తగింబాలి 

4) ఉప్పు సన్నును తొలగింహిలి 

ర) పైన ఖర్చులో 50 శతం కోత విధించాలి 

6) వశ్రవరిశనుకు రక్షణ కల్సింబాలి (విదేశీవరిశమలనుండి) 

7) నోళానిర్థాణంలో ఇండియా (పొధావ్యాన్ని పెందాలి 

రీ) హత్యలుేయని రాజకీయనారపీకుల నెల్లరను జైళ్ళనుండి విడుదల 


9) కాంగైను పాని వేధిన్తున్న ఢమినల్‌కాఖను ఎత్తి వేయాలి, లేడు 
ఆదున్స లోనిడాల్లి, mr 

10) శాంతభదోతలకు లోబడి అత్స్గరక్షణకు ఆయుధాల్ని వినియోగించు 
కొశేలాచూజలి. వై లక్ష్యసాధనకై 1930 మార్చినెల 12వ తేదీన గాంధీజీ 


గ 
1 0 
1 | 
1+ 

' లై 


85 


76 మంది నహచరులను వెంటబెట్టుకుని తన నబర్మతి ఆశ్ర మమునుండి బయలు దేరి 

దండిగ్రామం వద్ద ఉప్పు సత్యాగ్రహంలో పొలొనడం జరిగింది, దేశం దేశం 

ఆయనతో కదిలింది. ఆ విజయ సొధనలోనే గంజాం జిల్లా అంధ్ర కాంగెస్‌ 

ఆధ్వర్యాన ముందడుగు వేసిన లబ్బన్న ఉవ్పునత్యాగహములో పొలొని 

జైలు శిక్షకు గురి కావలసి వవ్చింది, విడుదలానంతీరం బారువా వేరిన లచ్చన్న 
, భవి కార్యక్రమంలో తీల దూర్చిడం (పొరంఖింబొ రు, 


గాంధీజీ ఇర్విన్‌ (పభువు ఒప్పందంలో సత్యాగపా నాయకులు విడుదల 
చేయబడ్డారు. మద్యపాన నిషేధానికి విదేశీ వస్తు బహిష్కరణకు పనారం 
చేసుకోవటంలో గల పార్కులను పభుత్వం కలిగింవాలనుటకు అంగీకిరింవింది. 
(పతి ఒక్కరు ఇండియాలో బహిరంగంగా వీటిని అనురించమని నెప్పవన్ను, 
(ప్రవారం చేసుకోవటానికి అంగీకరిందారు, 


లచ్చన్న తన స్వ్యగామం బారువా రైల్వే స్టేషన్‌లో (టైయినింగ్‌ పొందు 
తుండగా ఒక దినమున ఒక లేక అందింది అందులో ఓక ఆహ్వాన పతిం ఉంది. 
లేఖ విప్పి లచ్చన్న చదువుకూ నివ్వెరపడిపోయారు. తనకు తనతో 3ళ₹కు 
వవ్చిన సక్యాగ్రహుల*ందరికి అభినందిన జరిపే నమావేశినికి హాజరు కావాలని 
, అందులో హిల్గొన్న ఎల్లరికి వారు స్వాతంత్ర్య సమరయోధులు అఏ లేఖలో 
వాయడం, (ప్రజలవృగలో ళఈనోక సత్యా(గ్రహిగా దేశధక్తునిగా కవివీంచడం 
తనకెంతయిన అనందా నృర్యాల్ని శలిగిందింది. తను చేస్తున్న జ్యాగమెంతటిదో 
తనకే అంతవరకు తెలియని తిలో ఉన్నారు లచ్చన్న. అది గంజాం జీ 
నత్యాగహ నమకయోధుల నమానేశం. నమావేశ కల వేదిక వర్గాకిమిడి 
తను మామూలు ఒక విన్న కార్య కర్త అని భావించుబంటున్న తరుణంలో తనకీ 
అహ్వానం పంనన తర్వాత తనగొప్పచనం తనకు, ఆనాటివరకు అర్థం కాలేదు, 
(ప్రజలు తనకై ఉంచిన నమ్మకాన్ని గట్టిపరముకోవాలి ఉద్యమిందాక , 


లచ్చన్న నమాబీశానికి హాజరయి అందరి నత్యాగహులతో పాటు 
' వేదికల నలంకరించి నన్మా నాల్ని అందుకున్నారు. నిన్న మొన్నటివరకు ఆకథాయిగా 
తిరిగిన తనను (ప్రజలిన్తున్న ఈనన్మానం వెనుకగల పరమార్టం తను తెలునుకో 
గలిగారు. స్వార్థం కోనం, స్వా (ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోనం 
పాటుపడే వ్యక్తుల్న నంఘం గుర్తించెదు, అదరించదు, అభిమానించదు, నన్మానిం 
చదు. ఎవరైతే నిస్వార్థ దేశధక్తులో త్యాగభానంతో తన తోడివారికి, తన 
(పక్కవారికి, తన సమాజానికి ఉపకరిప్తారో వారికి తప్పక ననూజం జేజేలు 
పలుకుతుంది, తల వంచుతుంది, దాసోహం అంటుంది, అధికారాన్ని అందీ 
గౌరవాన్ని తెలుపుతుంది, నర్వం నమర్పిన్తుంది. అందుకే గాంధీ శి 
మేరునగ నమధీరుడై జలధి అంతటీ "గాంభీర్యాన్ని నంతరించుకొని, రవీ 
అస్తమించని తెల్లదొరల రాజ్యాన్ని గడగడలాడిన్తున్నాడన్న మాట. 


86 


లచ్చన్న ఆనాడు వేదికపయి నెక్కి ఉపన్యాసొ లిన్సే వయను, అనుభవ 
లేదు. విజ్ఞానం అంతగాలేదు ఆయినా తను మాట్లాడాలి. ఆయిన [పనంగాల్లొ 
ఉ(దేకాలుప్పొంగాయి. దేశభక్తి (పజ్వ రిల్లింది, తీర్మానాల రూపొల్లో అవతరిం 
వాయి. మని నుంకా రేపటినుండి కిల్లంగడివద్ద వికెటింగ్‌ వేయాలి. కల్గు 
సొరాయి శ్రాగవద్దని ప్రబౌరం చేయాలి, అందరి సత్యాగహుల అభ్నిపాయం 
అదే. అచ్చన్న గారీ అభిప్రాయం కూడ తిరుగులీనిది (త్రిశరణపుద్ధితో కూడినది, 
దీని పరిణామం, లబ్బన్నకు బాగా తెలుసు, అయినా తన కళ్లిమందణి మెదో 
లాడేది దేశ స్వాతంత్ర్యముతవ్న అన్యధా కనబడటంలేదు, 


జొరువాలో సత్వాగహ శిబిరం : 


నమూవేశంనుండి తిరిగి వచ్చిన లచ్చన్నకు నిద పులేదు. విశ్రాంతి! 
అన్నది తఈలవునకు రానిది, కార్యక్రమంలోనికి ఉరకాలి రణగేరి (మోగింబాతి; 
1911 తోనే బారువాలో ఒక వాలెంటీర్‌ దళాన్ని ఏర్పడేలా చేసారు. యువకు 
లె ని కూడగట్టుకొని ముందుకు వబ్బారు. శిబిరం (పొారంభమైనది, 
న్నాధంగారి ఇంటిలో - శాంగైను కార్యకర్తల సమ్మేళనం జరిగింది 
తాను 'సననించు నంఘాన గలమునందు ఏ ఒకరు రి గొంచిసీ ఇలను ఘనమే. 
వాలా దుస్పాధ్యమైన వ3 అయినా, ఆతని మనో ధైర్యానికి అవజయంలేదు;' 
శార్యక్రమం 0 అయినది, 1 


(1) విథే! వన్తు బహొమ్కరణ. 
(ని) కల్గు సారాయి దుకాణాలునద్ధ పికెటింగ్‌, 


కంగైను కార్యకర్తగా జెండా వయికొని (ప్రజల్లోకి వెళ్లారు, 


అ కాఖంలో మద్యపాన నిషేధం (వ్రవారంచేయటానికి సొహసించటం 
మాటలుకాదు. మహా ఘనకార్శమైన విషయం, గట్టి సమస్యల్ని నృషంచగళ 
విషయం,. ఆవిధంగానే దేశంలో తయారైన వర్తవుగాక విదేశా కేటాకైన 
వన్తువల్ని కొనుక్కోలాలని ఎగబాకుతున్న ప్రజల్లో భారత జాతీయ భావాన్ని" 
కలిగించి pn ‘emwo అంత సొధ్యమైన ననా ? నిరక్ష రాన్యులకు నీతులు 

ని వూట గతనక పస్తులు పడుకున్న వారిలో రాజకీయ చైతన్యం 
మ ఉద్యమించడం, ఉవ్వెత్తున మీంటికెగని హిమాలయాన్ని] 









చష్టుముట్టి తురల న్యన్దలానికి రాగలమని భావించడమే అవుతుంది. “మోద నుండీ: 
గ్త్‌ సే ఈ ఆదేశం, + జం వీలుపునిద్భిండి. నేను కార్యకర్తను, పిలువునందుకొలి 





పు త! 3 
నా పు కల్లో ల ee 
Wnt కస 
Hee ni pT, oO | స్టే 
| న. గా | వ్‌ స కు 
యు 0 జు కప? సన న 
కవు ఇలా  ఎనికిట్లాటో టల్‌ చెన్పడంకాడు, ఇరిసింబొలి, 
పం ॥ స్ట. 
న్‌ ot 
we గ 





87 


“నోరా ! చేతకాని దద్ధమ్మ. నన్ను నీవు వెక్కిరించే దేమిటి, పిరికితనం 
నాజాతకంలో లేనిది, వెరినిహోయి వెన్నుజూనీ పారిపోవడం నాజీవితంలో 
జవగనిది. సొహనమే నా ఊపిరి, ధైర్యమే నాకు శ్రీరామరక్ష. న్వరాజ్య 
సాధనకు కృషిని విడివిపెబ్బ్దమంటే త్లదొండ్రులను కాదు ఆ దేవుడ్నికూడ 
ఎదిరిస్తాను, 


* వీధి వెంబడి పోతున్న లచ్చన్నను పిలవి ఒక షావుకారు (వళ్నింవాడు 
“దాబూ ! మైదేశొాల్లో తయారైన వస్తువుల్ని కొనవద్దంటున్నారు, అయితే మా 
(బ్రతుకులు ఏమికాను ? స్వరాజ్యం వస్తే దొగుపడతాం, అది నిజమే. ఈలోగా 
మేము ఏమవాలి ? ఇకపోతే మనదేశంలో ఉన్న వస్తువు ఎమిటి బాబు ? వెట్టు, 
కత్తి, గండ్రగొడ్లలి, పార, గునపొం, ఆధునికమైన వస్తువులు మనకు లేవుకదా” 


“నిజమేనండి ! ౩ నమంతా త్యాగం వేస్తేనే తప్ప కట్టాలు అనురివిసునే 
తప్ప న్వరాజ్బం రాదండి” లచ్చన్న జవాబు “రాకపోతే మనకేం? మనం 
బతకలేమా ?* అమాయకపు |పళ్న, “బొనినలుగొ బతకగలం, ఒకరిదయా 
దొక్షిణ్యాలపైై మనగడను సొగించగలం, వృక్షాల్లా రాకలా పృరుగుల్లా |క్రీమి 
కీటకొల్లా జేనించగలం” అని ఆవేదనతో, ఆవళంతో అంటున్న లచ్చన్న మాట 
౪ లకు అదరివడ్డారు “నీతో తగవు నాకెందుకు. నీలో ఉన్నది తొందర పొటు, 
తిరుగుబాటే కదా” అంటూ జారుకొన్నారు, 


1988లో 6 యం, జీవి, నత్మనారాయణ టీవర్‌ గారి (పోత్సాహమున 
ఆనాడు పికెటింగ్‌ జరిగింది, “మద్యపానంచేయవధ్ధు, విదేశీనన్తువలను కొనవద్ధు” 
అంటూ బిగ్గరగా నినాదొలిచ్చారు. బారునొ పుక్కెల జనార్దనరావు గారిం 
ఈసత్యా[గహాల శిబిరం |పొరంభమైంది. కాశీబుగనుండి ఇబ్బావురంవరకు గల 
కళ్ళు దుకాణాల వద్ద విదేశీ దుశాణాలవద్ద సత్యాగహులు నినాదాలుగల అఎల్ని 
పట్టుకొని వారి దుకాణాలకెదురుగా నినాదాభివ్వడం, దుకాణాల్లో జొర బడుతున్న 
వౌరిని అపి వారిని ఒప్పీంవి మెప్పించడం, బాబూ నాయనా అని బబతిమలాడటం, 

' వద్దు అని అనడం, 


ఒకరోజు నత్యాగహులంతా లచ్వన్నతో నహా బారువాలో గల కల్లంగడి 
సొరాయికొట్టువద్ద పికెటింగ్‌ కార్మకచుం వేపటారు. ఆ కంంగడి సరా 
ర 





ఎవరిది ?  లబ్బీన్న దాయాదులది,. తను, శకీ అన్నయ్యి ఆకాలంలో 
కొద్దిమందో తప్పించి, ఏఒక్కరు చదవలిని ఉన్నత విద్యను పొందడానికి 

మైనది ఆవృత్తే. తసకుటుంబ జీవనానికి ఆధారభూతమైన తన వారి వృతిమ్వైనే 
దెబ్బతీయాలని సిద్దపడి అందరితో లవ్బన్న పికెటింగ్‌ ప్రారంభింబారు, 


సెగిడి కులస్తులందరూ వచ్చి కుల బహిష్కరణ చేశారు. “మూడు విట్టయ్య 
మి అబ్బాయి చేస్తున్న ఘనకార్యం, మన కులంలో చెడబుట్రాడు మనకులాన్నే 


88 


బెరవ డు. ఆఖరికి _శలిదండ్రుల్నే వికారిచేని నడివీధిలోనికి నెట్టి! 
వేటా పపర్డాడు. ఉపేక్షిస్తే లాభంలేదు, వీడి సంగతి మారీ 
పదండి” అన్నారు. 
“ఆగండి మీరు, ఇది మా కుటుంబం నంగతి, మాతిండీ కొడుకులు, 
తేల్చుకుంటాం, మోరిందులో జోక్యం చేసుకోవద్దు” అని కొడుకుతో “లవ ఎన్నా 
ఏమిటి వేద్దామని నీ ససాంరా 1 అని తిండి వాపోయాడు. 
గా నేనన్న లో వద్దకు వె, 
“అమ్యూ ఇందులో రాజీలేదు, నాన్న త్రాగడం మానాలి. ఆలా అయితేనే 
నేను ఇంటికివీస్తాను లేదా ఈ దినంనుండి చేను ఇంటికి రావడంజరగడు, 
తాగనని మాటిస్తీనే నేను ఇంటికి వచ్చేది” తల్లితో అన్న మాటలకు అమె 
నేష్విరహోయింది.. కల్గంగడికి వచ్చినవారిని కల్లు (తాగవద్గని పికెటింగ్‌ 
వేయడంతో నరిపె సుకొనక తాగితే తనతో నంబంధం వద్దంటున్నాడు. కొడుకు 
ఎంతజేన్తున్నా వింయ్య రాజమ్ములకు విన్నకొడుకుమై ఆదరణాభినూనా 
తగ్గించుక్రోలేకపోయారు. అదేకచా స్వాలమెరుగని తల్లిదండ్రుల (పేను ! 


ఇంటికిరాక శ, 5 దినాలు బారువాలోనే ఎచన్చటిన్పటనో తిరుగుతూ, 
ఎవరి ఇళ్ళల్లోనో భోజనం చేస్తూ లేక ఉపవానం వేస్తూ ఉన్న కొడుకు వద్దకు, 
తండి రాయబారం పంపించాడు. (శ్రాగనని ఒ నేసికొన్నాన ఇంటికి రమ్మని 
కబురంపొడు,. అన్నన్న తన ఆశయం వటుదల నెరవేరిందన్న థీ 
విశ్వాసంతో మధల ఇంటికి వద్చాతు, మరల ఉద్యమంలోనికి దూకాడు, 
అయినా తనతం౦డ్మి తనకు తెలియకుండా, దొంగతనంగా క్రాగేవారన్న నిజాన్ని 
తన్లు కరీ ఉంచలేకపో యేటొడు, కన్నకొడుకు వ తండి భయవడే సరిన్గితి, 
అన్నన్న ఏ నైతిక బలం కారో న్నదివట నృర్టమైనది,. కొడుకు 
వారి అశీంచిన రీతిగా గాశపొయినా వచుగురి నం వనికిటీగ్పోవానిగా ఉంటూ 
వన్లున్నందోకు ఆ కన్న కందరు లోలోన మురిసిపోయే వారు. అడుగు 


జాతుల్లో వెనుకబడిన వర్గాలు, పల్గెక దూరంగా ఉన్నకొంపల్లో వుభిసేరిగినీ 
తదు" సంతానం వలుగ్సరిలో నోయకుడయి తిరగడరే జూచిన తండ 
పొందే ఆనందాన్ని ఇంచనో వేయలేముళణా ! 


అచ్చన్న వగైరా నత్యాగహకుల . పికెటింగ్‌ తుదకుగి సెగిడికుల 
వృళ్తుఖమై చెబ్బతీసింది. త్రాగిన వాని వెనకబడి తరముకూంటే తన్ను, 
కొబిహితూత్యంటే తగదని వారికంటే తగవు పెడదామని అంటుంటే వంటికి. 
ఇంటికి జెరన్ల. ఇన్స్‌ జై wy పంటే ఇక (శ్రాగటానికి చవ్చినవాళ లో నిలబేదెంత, 
ర క శ వ్రబాలాన్ని ఎదిరింని త్రాగేవా రెంతటుంది ? 

న టై ట్ల". సక్‌ (ప్రారంభీంజొరు. వారి కార్లే తం ఉ శ్రర కోస్తాలో 
ప రాతల, శ ట్రైంళములో జీవిస్తున్న 'ఐవరు? మత్స pre 









89 


వేపల్నిపట్టి అనమ్ముకొనేవారు. కూలీనాలీ వేసుకొని ప్రాణాల్ని నిలవెుకొనే 
వారే. కొధిడంత అజ్ఞానం వారికి తోడు, ఆశాశమంత నిరక్షరాస్యత వారి. నీడ, 
ఇక వారున్నదీ మూఢ నమ్మకాల గుట్టమై మూర్ణ సాలపదాయాల గుడి సెల్లో, 
ఇక వారినీ రక్షించడం పుట్టించిన (బ్రహ్మకు కూడ సొధ్యమైన పనికాదని, 
ఎవరన్నా వారిపై లచ్చన్న విరదుకు పడేవారు. చదువుకొన్న మనమంతా 
అలా నిట్టూర్పులు విడిస్తే ఇకవారి బతుకులు తెల్లారేదెలా ? వారి జీవితాల్లో 
సవ వనంతాలు విలసిల్లే దెలా ? వారి మనస్సులలో నవీన భావాలు పొడచేదెలా? 
వారి జీవితాలు మారేదెలా ? 


మత్తులో మునిగి కష్టాల్ని మరివిపోవాలనుకుఎటున్న అమాయకులు, 
ఆ మత్తు వారికి కష్టాల్ఫి కొనితెస్తుందన్న విషయాన్ని మరివిపోతున్న అల్రానులు, 
నిత్య దారిద్యం వారికి పోట్లాటల్ని కలిగిస్తుందని, సంఘర్ధణకు దారతీసేలా 
చేస్తాయని, వారి జీవితాల్ని భస్మపటలం వేస్తుందని ఆలోవిందిలేని మూర్ధ 
దురాచార నంపన్నులు, 


మత్స పారి శ్రామికుల వాడలలో |పబారం, వాడవాడల్లో కనిపించే వారి 
పిల్లల శరీరాలపై కనీనం గుడ్డముక్క. కూడ లీని దునతి, దినవారీ తెచ్చుకున్న 
ఆఅకాన్త ఆదాయాన్ని వెబ్చింబి, సొరా కల్లును కొని గుటుక్కున (మింగేయడం, 
స్వీకరించేటవుడు విషంతిన్నరీతిగా ఇబ్బంది పడిన తదుపరి అదే తనకు తెలియని 
లోకాల్లోనికి తీసుకొనిపోయి తనను అటలాడిన్తుందని, అదే తనజీవితంలో మధుర 
మైన భాగమని తలచే అజ్ఞానులు, ఇక ఆడవాళ్ల రసజమానులు తెచ్చిన కూలి 
డబ్బుల్ని సొరాకొట్టుకి, కల్లంగడికి వెచ్చిస్తే మిగిలిందేమిటి? వన్తులు వడి 
చావటాలు, ఏడ్చులు, రోదనలు, వీల్లల ఆక్రందనలు, అ('నగ్నంగా కనబడే 
(బతుకులు -- - అది వారి దుసీతి, 


గామోణ (పొంతాల్లో ఎంత దయనీయస్త్టీశి ఉండేది. భారత దేశానికి వలన 
వచ్చిన వారిని అడుగులకు మడుగులొత్తుతూ సంచరించే అగ్ర వర్ణాలవారికి ఆనాటి 
(ప్రభువులు జమిందారు భూస్వాములు వంత పొడేవారు. వారినుండి పొందిన 
ధూములను అనుభవిస్తూ బుగత లుగా అధికారం వలాయించేవారు. జాగీర్ణార్లకు 
జమోందార్లకు చళారులైన ఈ భో కలు నమాజమున గల ఇతర వరాలను పంచుకు 
తినేవారు. అమాయకు లెన [ప్రజలకు తమ మనుగడ, ఉనికి తెలియక ' 
చాడుదేవుడు, మన బతుకులకు ఆతడే సొక్షి,. మనమిలా ఉండాలన్నది ఆదేవుడి 
కోరిక, అందువల్ల మనబ్రతుకులింశే' అన్నది నమ్మకం. అదేతారి విశ్వానం. 


హరిజనులు దేవుళ్ళ పేను వారి పిల్లలకు "పెట్ట 
సన్నాసి, గుండోడు, తవుడు వంటి స్‌ు సయ్‌ 
నొ కరోళ్ళ మని, బొనిసలమనవి, వొరికి వాళ్ళే వన్వురాన సరగ. + 
బడిన జాతల్లో, పెంటయ్య, వుల్లయ్య, కంటి? TY 






90 


ఇక ఆడవాళ్ళ పర్వితి మరీ అధ్వాన్నం, (పాణం గల వస్తువులు, దొలమంది! 
మోకా దాకా గుదకట్టు ఉండేది. రవిక తొడగడమంఓ వారి! నవ్ననిది, 
అందనిది. బాలామంది పాలకు రవిక ధరించడనున్న విలాసాల బతుకు వితుకు 
తున్నారన్న భావన ఉండేది, కాఫీ టీలు (క్రాగడం, నీగరెట్టు తాగడం, జరిగి 
నోళ్ళకు 'పెట్టివుట్టినోళ్ళకు గాని మనకు తగదు అనే భానం వుండేది, 


(గ్రామాల్లో విద్యువ్భశక్తి అన్న(వళ్నలేదు. వీళటిమయం, దీపం మిడ్లు 
ఉండేవి. కిరననాయిల్‌ కాడు, దీపవు నమిద లుండేవి. ఆపొంతంలో లభింబిన్ల 
నూనెను పోని ఒత్తి చేసి వెలిగించుకొనేవారు. ఇంటి గోడలకు ద దివ్వె చేసీ 
అందులో గాలికి దూరంగా ఉండేలా పెలుకొనేవారు. పూరిగుడి సెల్లో నివానం, 
పుల్ల వుడకలతో వంట చేసుకోవడం, వేతెదినం స్నానం వేయాలన్న విషయాని 
వ్యంటుకోలేని దారుణ అళ్ళానం. అంబలి, గంజి ఆహారం అన్నం తీనడం 
అటొక భాగ్యంగా భొనీంవే వారు. పెళ్లీ ఉత్పవాలు అయితే అందరూ నంబర 
వడి పోతారు, “బాబూ మి సె? వ్పడు మాకు వప్పు అన్నం ఎప్పుడు పెడతారు” 
అని అడిగేవారు, అంటే వాళు నవ్వు అన్నానికి ఎంత వాచిపోయి ఉండేవారో 
తెలుస్తుంది, అనలు తినడం, హాయిగ ఉండటం, అనుభవించడం, అగవ 
వారికే, వీరి వులుక అటువంటి అదృష్టాలకు నోచుకోలేనిది అన్న గట్టి నమ్మకం 
చిక్వానంతో [బఆకేవారు, న్యళక్తిపై నమ్మకం ఏమాత్రం లేనివారు 


అటువంటి ద్యుతిలో నగ తన కాలంనాటి తన(పొంత (పజలను ఆదుకొని 










నోర కలు పారా శ్రాగటవ్వుళు. నూకు కబురు వందీంవండి, 
తీవా మని మ్ల వదిలేయండి” విషయాన్ని 


¥ న 
॥| "స . "| 
5 న fa al a శ క 
NO Me ల i 
FE MM పసి సకల = 
[| నా wre Ws 
|| Wie: ర్‌ షే 
నా ॥ =. zt మ 
జ్ర 
క్‌ 
1 i 


mr + 
7 Wy 
ల 
Chir ఈ 
౬ 


91 


వేరేవారు. “ఒరే అచ్చన్న వ వున్నాడురా, గట్టి పిండంరా, గడగడ లాడించే 
సొడు. మాటలో మన్ను ఒప్పించేస్తాడురా ఎలా అయిక మంచోడు నుమా! 
తాగితే ఒప్పుకోడు. మనం (త్రాగకుండా ఉండలేము” అని అనుకుంటున్నారు. 
ఇది విన్న అచ్చన్న వారితో “మిరు ఎంత హీన నతిలో ఉన్నారో, శరీరంపై 
నరిర్మైన్‌ బబ్రఉందా? తినడానికి అన్నం ఉందా? మో పిల్లలు, మిరు 
ఉండటానికి నరియైన కనీనం గూడు ఉన్నదా? మో ఆడవాళ్ళ వంటిమై 
నిండుగా గుడ్డ ఉందా మారు ఆలోవించండి. మారు తెచ్చుకుంటున్న కూఖి 
డబ్బుల్ని సొరాకొట్టుకి, కల్లంగడికి యివ్చి మత్తులో మునిగి ఇంటికి వెనతున్నారు, 
మో కోనం ఎదురు చూవిన మో ఇల్లాలు ఎం తినాలి ? మట్టితినాభి, మో విల్లలు 
గడ్డితినాలి మో బతుకులు ఇలా బుగ్గయిపోతున్నాయి. ఆలోనంగొండి, మనిషి 
తలచుకుంటే ఏమైనా చేయగలడు. రండి, లేవండి, కల్లుతాగకూతదిని గట్టి 
నిర్ణయాలు తీసుకోండి” (తాగుడు వల్ల కలిగే కష్టనష్టాల్సి వివరించి చెప్పారు, 


“అవును బాబూ, మరి (క్రాగము దుట్టి వచ్చిలది, వంఎవర.. మా గురించి 
ఆలోవించేవారెవరు, బాబూ. ఇన్ని మంది మాటలు వెప్పినవారినరు ? తప్పక 
మేం శ్రాగము బొబూ” అంటూ వెట్తున్స కూలి నాలీ జనాల్ని “రి లవ్చన్న 
మనను ఉప్పొంగిపోరోుది, 


తనకా భాష ఎలా వచ్చింది? తన ఉపన్యాన ధోరణి ఎంత గంభీరంగా 
ఎలా సొగిపోతున్నాది ; తన భావాల్ని ఎంత మధురంగా ఇతరులకు విపి 
జెప్పగలుగుతున్నాడు ; నివిత్రంగా ఉంది. విషయ తన్మయంలోనయిన 
కార్యకర్త -.. సృాదయాంత రాళాల్లోనుండి వష్బీన మాటలవి. మానసిక విజ్ఞాన 
వికాన పరిధిలో వికసించిన భావాలని, సొటి వారు బాగుపడాలి, వీరిని వాగు 
చేయాలి. ఇతరుల కష్ట సుఖాల్లో తాదాత్మ్యత జెందే తిని, గతిని వ్యకి 
జంనడం పొందడం పూర్వ జన నంస్కారం వలన తప్ప అన్యధా చేహార 
నేరదు కదా! తన ఉపన్యాస ధోరణిలా తన ప్రజాసేవ, అందలి పట్టుదల, 
దీక్ష, అభినివేశం కూడ గంగానదీజల తరంగాలా సొగిపోయేది. 


తన వ్యత్వం పెరిగింది, తాగినవాళ్లు తన కెదురుగా రావటానికి 
జంకేవారు. ఎవ,రెనా క్రాగుతున్నా అదృన్న వచ్తున్నాడని విన, ? ఎగిరి 
గంతేనీ దాచుకొని సరుగెగెవారు. ఎందుకింతగా లవృన్నను జూవీ వొళ్ల 
భయవద్దుతున్నారు ? లచ్చన్న చేతిలో ఖధికాకం ఉన్నదా? లేదే! అయినా 
(1యోభిలాని, రక్షకుడు లచ్చన్న, ఆతని మనసును కష్ట పెట్టకూడదు, 
అతను సత్యాగ్రహ కదా! న్న, | కే శ క 


నమాజమున ఏ వ . ధి కు సాగిపో టు. re 
జరిగే పనికాదు, నమాజీ మొక | క వరిం ట్‌ ళ్‌ ff అంట 
బడటం అజేయం, అమోఘం, _ అళ్చర్మకరం, | i స. 









92 


అడుగడుగున అడ్డంకులను సృన్సస్తున్న నంఘం, నంఘంలో గల అరావక ప్రల 
విజృంభించి మోద పడతౌయి., 


“ఏయ్‌ లచ్చన్నా! అపవోయ్‌. జనాల్ని ,తౌగవద్దని వెదితే సంబర. 
కాదోయ్‌, ముందు మో నాన్నను |శ్రాగకుండా చేయి. ముందు మో వాళ న 
కల్టంగడిని మూసీవేసేటట్లు చేయాలి, ఇంట గెలివి రచ్చ గెలవాలి, వళరులక్ష! 
ఉపన్యాసొలు చెప్పడం బాలా సులువు. తను అనుసరించడం మాతం అంట్ల 
సులువు కాదు సుమా" అన్న కొందరి మాటలకు “నిజమే మిరన్నదిొ అంటూ 
లచ్చన్న ఆలోచిస్తూ ఇంటికి చేరారు. ఎదురుగా వస్తున్న తండ్రి . 
“నాన్నా! మోరికపై శ్రాగవద్దు, త్రాగడం జరిగితే స న్నుమరవిపోండి, ఇంటి 
రాను. అంతేకాదు, మన కల్లంగడిని, సొరా కొట్టును మూసివేయండి వెంటనే. 


నేను వీధిలో తిరగాలా వజ్ఞా? (ప్రబారకునిగా, కార్యక ర్తగా ఉండాలా, వద్దా?! 
అని Wan 


కు నోట మాట రాలేదు. ఆలోవన అందలేదు, ఏదో కొడుకు, 

అందరి (కోటీ సలుగుతునా డని, పదిగుందికి చెప్పే మొనగాశయా న 

సెల్ట కళే వక తిరిగె వతికి చేరుకొన్నాడని “సంజోషిందొడే [ 

కు తన నో రవి తన కడువుమైనే దెబ్బ తీస్తాడని ఊహి! 
పోయాడు. 


“నేను కంగడిని కట్టను, నేను తాగడం మానను. ఏం, అంకానీం యిష్ట 
మేనా? 'సేద్టన్యొం మేము. నిన్నగాక సున్న వృట్టావ + నీవు మాసి 
వాడవీయానొ ? నీత చెప్పిన వేస్తే నూ (బ్ర సు ఏంకావోలే న్‌ 
కుమారునికి ఆవేశంగా మాట్టాడాడు. 


“అలకేకంటానా 1 


*అంకేరా 1” న్లష్నయంగా వలికాడు వింయ్య, ఇంతలో ఇంటో నుండి 
రాజమ్మ వచ్చింది. - “ఏమీరా లనృన్నా ! ఒన్బీడూ దుమ్మల్ని చెడ్సించడ 
మేనా నీవని? మన్నుల్ని pe న్‌్‌ (ళకత్స, ఏమొన్పిందిరా ఇప్పుడు? 
నీళ్ల త్రిళ గాన కథా దె మనీ, దెయ్యమని, ఇంకా మేము ట్య రావొలీ, 


















/ FF నక వాకంగి లీకు శెలును, మంకు. న పటు 
వదలను పిరచేయటాని్న నో సిద్ధమే” క్రీంల తావ లబ్బ్‌ 


yan బెదిరి 





93 


శమ్ముడూ, ఈ క గడి మూసే నున ఇల్లు ఎలాగడునస్తుంది, చెప్పరా, అందరూ 
కల్గంగ కిటి స్మెని "నే జీవిస్తున్నారు ఇది మన వృత్తి రా |" 

“ఎవడు చెప్పాడు, పుట్టుకతో ఎవడికి ఏవృత్తి రాలేదు. మధ్యన మనం 
శెచ్చి'షెట్టుళున్న వే. ఇది మంచి వృత్తి కాదు, మన కొద్దు, మరొక వృత్తిలో బతుకు 
దాం లేచా వస్తులు పడిఉందాం” అన్నమాటకు లచ్చన్న నమా ధానం, 


“అంతేనంటావా” 
“ఖం తే” 


దురునుగా ఇంటినుండి వీధిలోకి వెళ్లారు. కోపంతో వెట్తన్న దిన్న కొడుకును 
చూవి తల్లిదండులు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. అన్నయ్య విన్నటోయాడు, 
అచ్చన్న తన తల్లిదండ్రులనే విదిళింవినట్లు, చారి కల్లంగడీని సొరాకొట్టును 
యూసివేయమని వారితో తగాదా పడినట్లు దారువా ఊరంతి ఒక్క నిమషంలో 
వ్యాపీంచింది. లచ్చన్న వీధివెంట వెళ్తుంటే (పతి ఒక్కరు తనను _పత్యేకంగొ 
చూచేవారు ఎందువలననో ? ఎవరు సాహసించని రీతిలో శఈను వ్యవహరిస్తున్నా 
డనేమో ! 

(ప్రతిదినం కల్లంగడి, సారాకొటు సెగ రూపాయిల చేరం తెచ్చి పెట్టీది, 
అనాటి 5 రూపొయిలతో ఈనొడు ఐదువందలు నరికొవు, దమ్మిడీలు ముక్కానీ 
లుండేదినాలు, దమ్మిడీ ఉన్నబొలు బాలా ఆవనరాల తీరేవి, డబ్బుకు 
ఆంతటి విలువ ఆనాడు ఉండేది. క్రమేపీ వేరంపడిపోయింది. దినటారీ బేరం 
సన్‌ రూపాయిల నుండి ర్‌ రూపొయిలకు దిగజారింది. లబ్బన్న కొన్నాళ్లు కన 
బడక పోయేసరికి అమ్మానాన్నల మనను కూడ దిగజారింది. “ఒరే పెద్దోడా, 
వెళ్లి తమ్ముడ్ని తీనుకొనిరారా, ఎక్కడ అన్నం తింట న్నాడో ? నాకళ్ళ ఎదురుగా 
నొవిట్టినాన్నకు ఇన్ని బొధలు” శల్లి బాధపడింది, 


“నేను క్రాగుతున్నాననేకదా నీకొడుకు ఇల్లు విడివిపెట్రాడు నేటినుండి 
తాగను. అంతేకాదు మొఅందరికి లేనిది నాకెందుకు రేపటినుండి కల్లంగడిని 
మూనివేధాం” అని బియ్య అంటూ పెద్దకుమారునితో “వెళ్ళిరా సత్యన్నారా 
యణా ! నీతమ్ముడ్ని ఇంటికి తీనుకొనిరా, మన (బతుకులు ఎలాజఉంటే అలా 
ఉంటాయి, అందరం కలనీ ఉందాం, కష్టాల్ని సుఖాల్ని అనుధవిద్ధాం” అన్నాడు, 


తండి మాటలు విన్న “పెద్దకుమారుడు ఇంటిని విడివివెళ్లి బారుబాలో తన 
తమ్ముడు ఎక్కడున్నాడో వెదికి పట్టుకున్నాడు, తమ్ముని కఅసి అనూ నాన్నల 
అభిప్రాయం వెసాడు లచ్భన్న విజయగర్వంతో అన్నయ్యతో కలం ఇంటికి 
వద్చారు. అయితే తన నంటి నెగింద నే అనందంతన్న ఇంటి పరిస్థితి లేవు 
ఏమిటి అన్న ఆలోవనే లేదు అన్చన్నకు, 


విట్టయ్య కల్లువ్యాపారం మరి చేయలేదు. కల్ణంగడి మూత వడింది, సొదాను 


94 


కూడా మరి (తాగలేదు. కులం వారెల్ల లోలోనకుళ్ళి కుళ్ళి చస్తున్నారు, క్ర 
తాగటం మానేస్తే సారా త్రాగటం మానేస్తే యిక వారి వృత్తులు సొగేధెలా? 
'సెగిడికులన్టుల వృత్తి ఏమిటి ? ఈ తాటివెట్ల నుండి కల్లుతీని అంగడిలో అమ్మ 
డం, తీసినందుకు కిరాయి తీనుకోవడం, ఈనృత్తి మూలబడితే అకారుహాతో 
ఉన్నమిగతా 80 సెగిడికులన్గులకు దిక్కేమిటి ? 


“మనల్ని ఎవడు ఆదుకుంటాడు మనవృట్తుల్ని మనం చేయకూడకై య 
రండిరా రండి వెళ్ళపనిపడ దాం” అంటూ ఆ బారువాలో ఉన్న సెగిడి కుటుం 
వాళ్ళందరు ఒకనాడు అచ్చన్న ఇంటిమోద దండయాత్ర వేసారు. 


ఇంటిని చుబుముట్టిన ళన కులం వారిని జూచి విథయ్య రాజమ్మలకు ఏమా: 
పొలుపోజీదు, . 
“విసియ్యా ! మోకు ఇదేవెప్తున్నాం, మొ అబ్బాయి నంగతి, ఏమో బాగులేదు 
మనకు కూడు వెడుతున్న పని కూలగొడుతున్నాడు, కల్లు శ్రాగవద్ధని చెవితే ఇంక్‌ 
కల్లుగీతలో పనేమిటి ? ఈ కలు గీత వనివాళ్ళంతా |బ్రతికేదెలా? మా కుట్టు 
బాల్ని నాశనం చేసి మాఉనురునోను కుంటారా ? వెప్పండి, రండి బయటకీ. 


ఇంటిమోద సొటి కులములందరూ విరచుకువడ్డారని తెలియగానే ఇంటికి 
అచ్చన్న వరుగెత్తుకొని వట్పాదు, 


bj weg. 
“ఏమిటి మోరంతా ఇలా కట్ట కట్టుకొని నబ్బి నూ యింటిమై నచ్చి వడ్డారు. 
మేమేం వేసొమని !* అళ్బన్న వల్చీన బారిని ఆ గొడు, 
“ఇంకా ఏంచేయాలి, మమ్మల్నందరిని బిశారుల్ని చేస బ్యాటు, ' బిచ్చమె 
కొనేలా వేస్తున్నారు” గద్ధంభారో టి కుటుంబాలవారు, బొ ఎపత్తు 
“ఏమిటి మోరినేది ?” లఅవ్బన్న వశ్ని, 





ఎవరినీ త్రాగకుండా 
బాలి? మా వృత్తులు. 









95 


“మేము మాత్రం కల్లంగడిని మూసినేయలేదా ? మా వృత్తి పోలేదా ? మా 
ఆదాయం పోలేదా, చచ్చి హోయామా ?" లచ్చన్న దబాయిందాడు, 


“మీకేం బాబూ, మోవృ త్తి పోయినా మిమ్మల్ని పెంచటానికి మా అన్నయ్య 
మేష్టరీ ఉద్యోగం వెలగచెడుతున్నాడు కదా. వాడు నాలుగురాళ తెస్తున్నాడు, 


మోరంశా తింటున్నారు, ఇకపోతే మో నాన్నకు పొలం వుట ఉంది. బళక 
డానికిన్ని గింజలైన వస్తాయి. మరి మేము బతికేదెలా చెప్పండి ?” 


“దినానికి నర రూపాయిలు ఆదాయం వన్న్చిన కల్లంగడిని మూసివేసినా 
మా తల్లిదండ్రులు, మేము బాధపడలేదు. అదాయం తగ్గినా మా అమ్మానాన్నలు 
భరించోరు. ఉద్యోగం చేయగల చదువు చదివి ఉద్యోగాన్ని నేను చేయకపోయినా 
మా తల్లీదండులు భీరింగారు. ఎవరి కష్టాల్నివారు ధరించాలి, తప్పదు. వెళ్ళండి, 
మొ వృత్తులు పోతాయి అని నా ఆశీయాల్ని నేను విడవిపెట్టకు" అన్నాడు 
లచ్చన్న. 

“అయితే మేమే మమ్మల్ని విడివిపెడుతున్నాం. మిమ్ములను మా 
కుటుంబాలనుండి వెలివేస్తున్నాం. రండిరా ఇకపై వీళ్ళు గ్రామంలో ఎలా 
తలెత్తుకొని తిరుగుతారో" చూద్దాం, ఇకనుండి మనలో ఏ ఒకరం వాళ్ళతో 
మాట్లాడకూడదు ; పలకరించ నూగచు; వీలవినా పలకకూడదు" అంటూ 
దురుసుగా! కనీతో వెళ్ళారు సాటి కుటుం వీరులంతా, 


“మి వైదరింవులకు లొంగేది లేదు, వెండి. మీరేం చేయగలరో 
చూస్తాం” అంటూ లచ్చన్న ఉద్రేకంతో గూట్టాడినా, తన కుటుంబంలో 
ఏ ఒక్కరు కిమ్మనక ఊరుకున్నారు. ఇక ప్రబోధాల (పదారం మొద ల్రొంది. 


మడిని దున్నేరై తన్నా -- గడన చేయరోరన్న 
కూఖిజేసే కూలన్నా -- కూడ బెట్టరారన్న 


కల్లుపాకలోన దూరి 


ఇల్లు గుల్లవేయకు రా 
కూలిడబ్బు ఆలికిచ్చి 
కూడుతీనగ గూడుపరు 


1 మళ్టులోన పడిన సీకు 
బతుకు విత్తు అవునురా 

గాంధి గారె మనకు రక్ష 

దేశమాత పిలుస్తోంది 
స్వాతంత్ర్యం పీగిధిచగ (| 
కేయికలవ లేవిరాళా HA 


96 


వీధుల్లో యువకులు బైతన్యాన్ని (వబోధిస్తూ సాగిపోతున్నారు. లచ్చన్న 
ముందో నడున్తున్నారు. (ప్రబారం వేన్తున్న లవృన్నను జూవి మండి పడ్గాక్ష, 
తోటి సెగిడీ కులన్లులు. తరుణం జూచి దెబ్బ తీయాలన్న దున్షబు కి లోనయ్యార్మ 
లేనిచో మన వృత్తులు గాలిలో కలనీనోతాయన్న ఉకోషానికి వవ్ఫొరు, 


అవృన్న (వక్క గ్రామంలో (ప్రచారం వేనుకొని ఇంటికి వనున్నారు! 
నమయం అర్ధరాత్రి అయింది. నహవరు లివరూ తనవెంట లేరు. ఆ ఎకటిలో. 







ఎదురుగా ఎవరో వవ్చినట్లయింది, 


“ఆగు, నీకాళ్ళు విరడతాం” అన్నమాటలు నినవచ్చాయి, 
“ఏమి వేసొనని ?” లవ్బన్న, 

“మా |ఐతుకుల్ని తిని వీథులలో వేలం వేస్తున్నావు,” 

“ఓహ్‌ మోరా! నన్ను దండించటానికి ఇంత రాత్రి రావాలా ?" 


“రావడం నీతో మాట్లాడటానికి కాదు. నాలుగు 
నలుగు చేయాలి, చూస్తారేం fe. డి” అన్నదే తడవ వ్చన ల En 
కొటారు. తలపై, విపుపై తగిళన దెబ్బలతో లచ్చన్న ఏమో మూర్చపోలేదు, 
మనీ నంతా ఉక్రోషంతో పొంగి వెంటనే గ హస్తాన్ని ఎత్తాడు 'మా పంవడకొ' 
అని, కాని అంతరాత్మ నివారిందింది “నీవు నత్యాగహివి, దండింబిన నీవ 
పడాలి, గాంధీజీ చెన్సిధేటిమిటీ ? జైల్లో జై లు అధికారులు కొడితే తిరిగి కొట్టావా? 
ఇక్కండాఖంతే | వారిపై నత్యాగహమే _వెదర్శింయ. దురాగ్రహం వడ్లు. మాలిన్యం 
లేక ఇంతవరకు వేస్తున్న నత్యాగహివి అనిపించుకొన్నావు. మరల మచ్చ తేకు,” 


లవ్నన్న వారిని పట్టి చంపి పొదీ న్నాడు, అతడు అజేయుడు కూడ, 
తన గళచం(త్రచూస్తే అది ఎంతో నీవని లచ్చన్నకు. ప్రత్యడ-లు చేతికివచ్చిన 
దెబ్బలు కొడుతున్నా సరిపూర్ణ సత్యాగహొగా నిలుమండిపోయోడు, కనీ తీరిం 
దన్న మిషతో దుండగులు లచ్చన్నటు లిడివినె 3రు, వనిగట్టుకొని ఇతరులను 
బాధ పెన ఒకనాటి అన్బన్న శన ఇతరులు బావమోదుతున్నా కమ్మనక ఊరు 
కొన్న నక్యాగుహి అచ్చన్న, ఎంతలో ఎంత మార్చు |! 

మరునాడు ఉదయం “లచ్చన్నను రాతి ఎవరో కొట్టి హొంసీంచారట, 
ఏమిటీ ఘోరం! పదండి న్లో ననిపడదాం" అని లన్బన్న అనుభరులు బయలు 
దేరణోతుండగా “ఆగండి | ఎదురుదెబ్బ తీయమని గోంధీలీ చెప్పలేదు, కొటిన 

) కారనటున్నాడు. మనం తవ్చువేంనందున హింపించబడలీదు. న్‌్‌ 

పిలుపుకు టౌచ, తప్పక అనునరించినందున చరిడిరిదబడినాము,. ఇది మన 





' 








(చవక కులందాళ్ళను రెన్పగొటింతి, వీడిని ఎలా లొంగ 


“చల 
/ ప 
a 


ఊకోషం, “ఎడురుగా వళ్ళి ఢళ్ళాషలాడిదా కిమ్మునడే = 


97 


ఒకనాడు లచ్చన్నను తిట్టి, కొతినవారు కృమేపీ లచ్చన్న మద్యపాన నిషేధ 
పుచారంలోగల వరమార్దాన్ని తెలినికోగలిగారు. అజ్ఞాన అగొధంలో ఉన్న 
ఉత్తరాంధ్ర జనాల్ని విజ్ఞానపు వినువీధుల్గోనికి తేవడం ఏమంళ నులునై న 


ళు 


పనా ! అయినా, సొధించిన ఘనతొనాడు సత్యాగహి లచ్చన్నగారిదే ! 


ఒ£ మలల చెబసొలలో బచ్చన్న 


1980లో ఉప్పునక్యాగ్రహంలో పాల్గొని పఘళ్వాన్ని ధిక్కరింభి 
నందుకు, లచ్చన్నగారు నెల దినాలు చెరహంపూర్‌ కెలో శక అనుభవించి 
మరఅ న్వన్గలం బారునా చేరుకున్నారు. 

గంజొం జిల్లా కాం గెస్‌శాయెకులు ఇతినిని ముఖ్యకార్యకర్రగా గు చ్రిందారు 
అదే నమయమున గంజాం జిల్లా అంధధా కాంగెను కమిట (గంజాం జిల్లా 
ఒరియా కాంగైను కమిటీ కూడ ఉండేది) దేశమాత నంకెళ్ళిను _తెంచగళ 
ధీరులకు, వీరత్వం భారత్వం ఉన్న దేశభకులకు, యువకులకు ఒక శిక్షణను 
కాంగ్రెస్‌ సేవాదళ శివిరమును ఏర్పాటు పెనీంది. శిబిరంలో పాలొని శిక్షణ 
పొందమని యువక లచ్చన్నకు లేఖ అందింది, 


చెరహంపూర్‌లో శిక్షణా శివిరాన్ని ఏర్పాటు వేసింది, శ్రయుతులు ఎూయి. 
సన్నాయి, పోకుఅనళ్యన్నా రాయణలు ఆ కిక్షణాశిటిరానికి కమాండర్లు. ఆలింజయా 
శిక్షణా శిబిరంలో క్షణ పోందినవారు. ఈ పదంలోనే వారి ప్రాధాన్యత 
తెలుస్తుంది. వీరు ఆదేశిస్తే శిబిరంలో చేరినవారు దానిని పొటిందాలి. లబ్బన్న 
శివిరంలో జేరారు, ఒక నెలరోజులపాటు శిక్షణ పొంచారు. ఏమిటా శిక్షణ ? 
దేశమాత దాన్మళ్ళంఖలాలను వేదింవటానికి ఎన్నిశస్సనష్టాలనైన భిరింఎటాని!ి 
సిద్ధంగా ఉండాలి. ఉండేటట్టు వేయడం, (ప్రసిద్ధ దేశ భక్తులుగా పేరందిన వారిని 
పిలవివారి వేళ ఈ యువకులకు బోధనలు యిప్పించడం, దేశ కాల మాన 
పరిన్లీతులను అనుసరించి, దేశభ =ని, క్యాగనిరతిని క్రమిశిక్ల్షణను బోధించడం, నిజ 
జీవిశంలో వాటిని తుచ తస్పక నిరూపించడం, [వతీదినం జండావంద నంతో 

(హిరంభచుకుది దినచర్య . 


అభ్యన్నగారు శీలిరంలో అందరి దృషినీ ఆక ర్లిందారు, మండుతున్న అగ్ని 
గుండంలా ఉండే అతని హుదయం, సెనుతుఫొనులా విరుచుకుపడే ఆతని 
చర్యలు, మేమ ఘటనలా విన్న ఆతని మూటలు, పొంగి పొరలే ఆతని ఉత్సా 
హం, ఉదేకర ఉతంనీ అశట్నకొనవు ? 


శిక్షణా శిలిరంలో కాంతి, అహింన అంటూ కూర్చుంటే న్వరాజ్యం వస్తుం 
Wom ? తెళ్టవాళ్ళమై కలబడి వాళ్ళను వేళందుండి శరిమికొబ్గ్లలేమా ? 
“అచ్చన్న అవేశాంకి, నాయకులు హోకుల నళఃన్నారాయణ నన్నియ్యలు ఆతని 
అదేకానీకీ ఉళ్ళాహోనక పొంగిపోతూ భుజం తట్టి “నాయనా అచ్భన్నా! ఉే 
కరో bul కూడా వ్యకి ఈ , అదేశదా మన గాంధీ మనకు . 

కేహాలన్నదీ చునమాద వారున్నారు, చారాబేశిస్తారు, 





@ 


గ్‌ 
ut: Mats క. 
mrp ॥ | 
న్‌ i ™ ఖ్‌ 
bf ht. tir ee 
Dr లని స 
ఎల్‌ 





99 


మనం చేయాలి, అందుకే ఈ శిక్షణ, గాంధేయ మారమే మన గమ్మసొనం. పెద్ద 
వాళ్ల కాంగ్రెసు నాయకులు, గాంధీ నెహ్రూ తిలక్‌ లున్నారు. మనమంతా వారిని 
అనునరిద్దాం. లచ్చన్న సరేననేవారు. శిక్షణ ముగిసీంది, మరల స్యన్గలం 
చారువా చేరుకున్నారు. తాను హిందిన శిక్షణను ఆచరణలోనికి శేవటానికి, 
రంగం సిద్దమైనది. కాం్యగెసు కార్యక ర్రలలో లచ్చన్న ముఖ్యమైన కార్యకర్త. 
డం కోన్తఆగ్నిలో దూకమన్న సిద్దమే ఆనగల సుశిక్షితుడైన కార్యకర్త. 
ప్రజలు తనను దేశభర్తునిగా, క్యాగనిరతినిజూ ఏ కార్యక రగొ చూస్తున్నారు. 


అచ్చన్న (ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలు అనాటి దేశ నాయకుల 
దృష్టిలోనికి వెళ్లాయి. అర్మవ వాట్ట కాగిన నలజుల కాకినాడలో, కొచ్యగెస్‌ 
సవదళ అఫీసర్స్‌ (టటయినంగు. క్యాంఖను నిర్వహించారు, రాష్ట్రం నలు 
మూలలనుండి ఎంపిక చేసిన కాం|గెం కార్యక ర్రలను జందులో 4క్షణ పొంద 
టానికి పిలుపునిచ్చారు. _ సేవాదళంలో ఇది రెండవ అంత స్తు, సైనికికిక్షణ వీగి 
బంది. సీవొదళ తఫీనర్స్‌ కేంర్‌లో శిక్షణ. గింజాం జల్లానుండి ఎవరు ఎంపిక 
శేయబడతారు. ? ఇంకెవరు, లస్బన్నగారే! ఆనట రెండు మాసాల. శిక్షణ 
పొందాలి. ఆశిక్షణా శవిరం నడుస్తూంది, ఆనాటి కాంగైను వధాన కార్యదర్శి 
స్వర్గీయ మహర్షి బులును సొంబమూ "ర్రిగారి ఆధ్వర్యంలో, 


కాకినాడ నమిపాన గల పయిడావారి తోటలో కిక్షణా శిబిరం, శివిర౦ 
నిండా ఈ శ్రేజితులయిన కాం(గెసు సేవాదళం “శిక్షకులుో, న్యరాజ్య సొధనలో 
తనూ భాగస్తుడే నన్న నహ కం, విశ్వానంతో లచ్చన్న హృదయం పొంగి 
పోతున్నది. శీవిరానికి వస్తూ హోతూ కాం[గ్రెను సీవాదశొనికి ఉపన్యాసొలిన్తున్న 
రాజకీయ స్వాతంక్ర్య వోరాట సమరయోధులు, “పెద్దిలు, అనుభ వనీయులు 
రాజకీయ నాయకులు చేశభకి తో చెప్పుతున్న పాఠాలను బోధనలను ఉద్దేశాలను 
స్వాతంత్ర్య సమర రణ రంగాన నిలని పోరాటానికి కావలసిన ధ్రెర్యోక్తులను 
ఒక నోట్‌బుక్‌ లో అచ్చన్న (నాసుకొనేవారు. 


సీవాదళం కార్యకర్తలను కూడ సభికుల  నువేశించి మాట్లాడమనేవారు. 
అచ్చన్న లేవి తన మనసులో నున్నది, వెరపులేక నిర్భయంగా మాట్లాడేవారు, 
నిజాయితీ లేని వాస్తవాల్ని కుండ బ్రద్దలుకొవే రీతిని చెప్పే మనస్తత్వం లచ్చన్నది. 
గాంధీ, నాయకులీతని మనో నిబ్బరాన్ని, ఆత్మ శయిర్యాన్ని జూని నీ రపడి 
ముక్కుమోద _ వేలేసుకొనేవొారు. అందరు అశ్చన్న అకీర్వ దించేశారు, 
ఉత్తరాంధ్రలో ఉప్పాంగిన ఉత్తరకోస్తా అవి బాబ్లీ భొవించేవారేమో ! .. =: * 


1982లో మహాత్మా గాంధీ మక క గ 











ఫీలుపునిబ్బారు. లచ్చన్న రండు మాసాల శిక్షణ హిందటానికీ కా 


సీనాదళ ఆఫీసర్పు (బైనింగులో గాఈ వి | 
అందుకు నన్న ద్దమద్‌ నుండగా. ఈ నిలువు తర్చిది. దేక 


100 


మహర్షి బులును సొంబమూర్తి గారు షె పావురం బహిరంగ నభ క్‌ 
్వతంత్ర్య సమరానికి స నీద్ధం కండని పెబుతూ కొననోల్లంఘన శఈళే 
ధ్యేయమని (వక్షటించిన మరుక్షణమే “వేదిక మిదకు పోలీనులు లంఘీందార్న 
డవ్సుల నుబ్బారాన అనే సరి ల్‌ ఇన్‌ స్పెర్‌ తన లారీతో మహిర్ణిని భాష 

రచనను పా తప్పి నేల కారిగార్తి అంతే, అనంఖ్యాక (ప్రజొనీకంలో 
ఉమ్పెత్తన | రాగ్ని జ్వాలలు ఉమ్వెత్తన లేబాయి, i 


















తలబడ్డారు, ఇంతలో ఫోలీనులు సేవాదళం శిక్షణ పొరదుతున సన్లు 
ఎ 


(పటికింబొరు. దొరికిన బారినల్లా లాశీలతో దాచమోది జీపు స్త 
మరి ఈర్యకర లన స వారికా దొరికేటంతటి అమాయకుడా ? 
టొలీరు (eta విన పోలీనుల్ని (ప్రక్కకు నెట్టుకుంటూ వస్‌ 


అశ్చర్యంగా అన ఏట నుండి) అంతగానమయి మరల స్వగామం బారువాలో 
t క్ష. మయ్యారు ఇక బొరువాలో కాసనోల్లంఘనోద్యమాన్ని నడవడం ళన 
వంతు వవబ్చింది, 


“ఈ దినమే నేను 145 సెక్షన్‌ ధిక్కరింది జైభోకి మరల వెళ న్నాను 
కౌననోల్లంఘనోద్యమానికి ఈ ప్రాంతంలో " మొదటిగా నేనే ఉపిరి ప్‌ సాను 
అవున్న నిర్ణయానికి అందరూ “ఆగండి లచ్చన్నగారూ మిరు మాకో నా 
యవలు, మొడు Lek వెళ్లకే ఇంక మమ్మల్ని నడిపే వారెవరు ? మిరు 
వినరవరకు ఉంతవడ. చుంటుగా లుకు వెళిం. మారే నూదళానికి 








101 


వాతావరణం, బీభత్స దృశ్యం. వల్లె జనం అంతా చుట్టుముట్టి “పాపం వీళ్లందరు 
ఏమౌతారు ? గవర్నమెంటోట్లు నిళ్ళని చంపేస్తారేమో ?” అన్నట్లుగా చూస్తూ 
వారిలోవారు అనుకోసొగారు. తదుపరి రెండవ జట్టు పొర్టీనాయకత్వాన, ఇలా జబు 
తదుపరి జట్టు సత్యాగహాలు జరిపాయి. లబ్బన్న ఏ జట్టులోసూ లేనప్ప-కీ 
హోంపేట సబ్‌ఇన్‌ స్పెక్టర్‌ ఆదేశించారు “లచ్చన్నను పట్టి బంధించండి. మూల 
. నీజముతడే. అంతటితో ఇచట నత్యాగుహుల ఆటకట్టు.” గాలించి వచ్చిన 
పోలీసులు ఎక్కడా కన్పించలేదని చెప్పారు, మళ్ళీ లన్నన్నను వెదకమని 


హోలీసుల్ని పంపించాడు, 


“ఇడుగో లచ్చన్న పరుగెత్తాడు. అడుగో లచ్చన్న. అక్కడా లీడే! మరి 
ఎక్కడ ఉన్నట్లు?" పల్లిపషాజల హృదయాల్లో. ఏ గృహిణి అయినా వస్తున్న 
లచ్చన్నను మూసి “బాబుగారూ ! దండాలండీ, రండి మా యింట్లో ఉండండి. 
మిమ్మలను ఎవరూ చూడరు, చూడలేరు. ఆ పోలీను గూండాలు నిన్నేం చేయగలరు 
బాబీ ? మూరు మాకుండాభి. మాకోసం ఏంచేయమన్నా చేస్తాం. పుభుత్వాన్ని 
ఎదిరించిన వ్యక్తికి ఆదరణ నివ్వగలిగిన + క్రి వారికి ఎలా వచ్చింది ? పతి ఒక్క 
మహిళ లవ్వన్నను తన ఇంటి ఇలవేల్పుగా భావించింది. “శన భర్త తాగి తందనా 
లాడితే, లీనఘర కానిపనులు చేస్తే లచ్చన్నబాబేకద వచ్చి ఆదుకొని వాళ్ళను 
ఓ గాగులేనింది” ఇదీ వారి అభిప్రాయం, 


కులంవారు 'అచ్బన్న మా కులదేవుడు' అని భావించారు. వారి కులవృ కిని 
కాదనీ, కళ్లు సిరాయిలినే శాగవద్దని చెప్పి జనాలకు టోధింవి, కులంబాళతో 
కాసీరాబడి లీకుండాబేసినా లచ్చన్న పె శఈనాడు వారింత అభిమానం దూపు 
తున్నారు. కాలక్రమేణ వారు గుర్తించారు ఏది మంబో ఏది చెడో అన్నది! దేశం 
కోసరి ఎంతవనై నా చేస్తాడు లచ్చన్న, ఎవరినై నా ఎదిరిస్తాడు లచ్చన్న, దేనినైనా 
శ్యజిస్తాడు లచ్చన్న, పృజలగుండెల్లో నాటుకొన్న విషయాలు - ఇవే నేటికీ, 
“లచ్చన్న బారువాలోనే ఉన్నారు అనగానే పోలీనులకు అరికాలుమంట నెత్తి 
ఒ కెక్కింది. ప్రతీ ఇంట్లో దూరి “లచ్చన్న ఎక్కడ ఫా పోలీసు ప్రళ్న, 


“పతీ ఇంట్లో లచ్చన్న ఉన్నాడు” ఒక గృటొణీ నమాధానం, 


లాఠీ ఎగిరిపడింది. అయినా ఆమెనోరు శంపించలేకపోయింది. దెబ్బలకు 
నమాధానం భూమిపై దొగ్గిపడి లేస్తూ బాధగా నిట్టూర్చు మాత్సమే. అందరి 
నమాధానం “మాకు తెలియదు.” 


లచ్చన్న అండర్‌గొండ్‌లో ఉన్నారు. నత్యా,గహద కాలను వంట bir 
ఎవరికి ఎవరికి ఆవిధంగా అదేశాలిస్తున్నాడు, లోలీనుల ఇ ఉర 

తున్నాడు. ఉద్యమం మంచి ఊపునందుకొన్నది, 
జైలుకు వెళ్లాయి. ఇక శనభంతు వక షట. 










102 


ఉత్తర్వులను ధిక్కరిస్తాను. జాతీయ జెండాను ఎగురవేస్తాను" లన్న సళ 
టింవాత. ఆ సృకటన పత్రికలో పృకటించనవసరంలేదు. కరవతాాలల్‌ పవర! 
నఛనరంలేదు. జనం యావత్తుకి ఈ విషయం క్షణంలో పాకింది, దొవకింద 
నీరులా, బారుచాలో సృజానీకం మ ఎపుక్కలగల వల్లెళో జనం ఈ వింత. 
విశేషం చూద్దామని దారనా వీధుల్లో వండిపోయారు. : 
పోలీనులకు ముందుగా శెలిసినందున నబ్‌ఇన్‌ స్పెరు నాయకత్వాన, 
తంగంలో వవేశిందారు. నతం ఐబండిలోనుంది దిగారు, “నా ను దావమోదో శీ ట్‌ 
అన్న ఇన్‌ సె రు మాటలకు వెంటనే కిరాయి పొలకుల పొఏనుల లాకీలు కక 
లాయి. అచ్చన్న వేయె శీ 'న్వతంత) భారత్‌ కి జై' అనీ అనగానే వీవుమిద లాశీప్రక్తి' 
విరిగింది, చేయి కంద రాలేదు. 'మహాత్మా గాంధీకి a అని అనగానే 
మూగిన పోలీనులు తఖా ఒక దెబ్బ లవ ృన్ఫరీరంపై శారు. ఆయినా సే 
భూమిపై ఒరగలీదు. తధగని ధైర తో ముందుకు పైకి ఎగిరి మరల 'న్వతం 
భారత్‌= జై, మహాత్మా గాంధీకి జై అనీఅనగానే ముసుమూగిన అనంఖ్యాక జనం. 


నుండి దిక్కులువిక్కటిల్లీలా 'కై తై అన్న నినాదాలు మిన్నునంటాయి. 


ఇంకొ ఆలన్యంచేస్తే నమంకువలుదలవహిస్తే కాంతికి విఘాతం కలుగు"; 
తుంది, దారుణనూరణకాండ జరిగినా జరగవచ్చు, గాంధీజీ శాంతియుత లీ 
గోన తను మచృతెచ్చినవాడవుకాడు, లచ్చన్న మరి ఉద్రేకంతో ఉప్పొంగ ' 
లేదు, స్కజలను వాకింభాడు, పోలీసులు లచ్చన్నను బంధించారు. ఆరెవేసి ' 

ఐలిడిభోనికి ఎక్కిందారు. స్థానిక వజలెల్లరు కై కై నినాదాల నిస్తూనే ఉన్నారు. 
గంటలో మన్న అచ్చన్న 1 ళన దీక్ష కొనసాగించుకొన టానికి ప్రయాణ 
మోర్లు పో )నులతో దాఠతామండి, తిన్నగా పోలీనులు లచ్చన్నను 

కస్ట we dere రిమాండ్‌లో ఉందారు. తదుసరి విదా 


















103 


కారాగార శిక్షను అనుభవించటానికి తగ్గరలోనున్న విశాఖపట్నం "సెంట్రల్‌ 
జైలుకి పంపించక రాజమండ్రి జైలుకు పంపించటంలో గల విషం అనాడు 
విశాఖ సెంట్రల్‌ జైల్లో దొంగలుమాశత్రమే శిక్షలు అనుభవించటానికి అవకాశ 
తుండేది. రాజకీయ ఖైదీలను విశాఖపట్నం జైలుకి అంపే వారుకాదు, రొజు 
మండ్రి జైలుకు పంపేవారు. 


జీపుదిగి రాజమండ్రీ సెంటల్‌ శ్లైలుకి పోలీసులతో నడవని వస్తున్న 
లచ్చన్నను జూవి జైలు అధికారులు నందిగ్హావస్ట లో వడ్డారు. లచ్చన్న మైనరా? 
మేజరా ? తన వయసొనాటికి స? సంవత్సరాలు, అయినా వీరికి ఉను మెనర్‌ 
గానే కనవడాడు. పాపం పసివాడని లచ్చన్నను మొదట మైనర్‌ బార్‌లో బాల 
నేరస్తునిగా జమ చేసి చేర్చారు. 
రాజమండ్రి జైల్లో గ మాసొల క్ష: 

మైనర్‌బ్లాక్‌ లో లచ్చన్న కొన్నాళ్ళు గడపవలని వవ్చింది. ఈలోగా 
అబ్లొక్‌ (పక్కనే డిటెన్యు బ్లాక్‌లో బెంగాల్‌ విప్లవవీరుడు భటావార్య ఉండేవారు. 
జొన్నలగడ్డ రామలింగయ్య సహవరులుగా. ఉండేవారు. భటావార్యతో 
లచ్చన్నగారికి పరిచయమైంది. స్నేహం కుదిరింది “విపవపంధాయేమంవిది. నతా' 
గ్రహం చేతకాని దద్దమ్మలపని" అని అనహ్యించుకొనేవారు భట్రాదార్య, అతనితో 
అచ్చన్న ఉన్నది కొద్దికాలమే, లచ్చన్నను మైనరు బ్లాకునుండి మేజరు బ్ధాకునకు 
తనకు ని ఏండ్లు దాటాయని మార్చారు. ఇనటకూడ లచ్చన్నకు విళ్లన 
భావాలుగల యువకిళోరాలే ఎదురై నాయి, 


లాహోర్‌ కుటశకేనులో ఉరితీయబడిన భగత్‌నీంగ్‌, రాజగురు నుఖబేప్‌ 
లతో విప్లవోద్యమంలో పొలొన్నవారు విజయకుమార్‌ సిన్హా శవవర్మలు, ఈ 
ఇరువురి తోలచ్చన్నకు జైల్లో పరిచయం అయింది. ఈ ఇరువురు యౌవజ్లీవ 
శిక్షను అనుభవిస్తున్నారు. అండమాన్‌ నుండి తరలింపబడ్డారు, 


లచ్చన్న ఇవ్పుడు సామాన్య రాజకీయ కార్యకర్త కాదు, రాజకీయ నాయకుడు. 
స్వాతంత్ర్య సాధన నమర రణ రంగంలో ముందడుగేన్తున్న లచ్చన్నను [ప్రముఖ 
కాం్యగెను వాదిగా గాంధేయ వాదిగా (ప్రతి ఒకరు గుర్తించే సమయం. 


ఇక రాజనుండ్రిలో తనున్నది కై లోనే అయినా టిటిషువారి దృఏలో 
హంతకులుగా విప్లవవీరులు సిన్హా-శివలత్‌ పొటు, (త్రీనవాదులుగా పేర్వడసిన 
అన్నె అంజయ్య గార్లకు తనిపుడు నహవరుడు సమానుడు. కాటగడ నారాయణ 
రావుగారు, అల్లూరి నత్మ్యనారాయణరాజుగారు వారితో పాటు కై లో కారాగార 
శిక్షను అనుభవిస్తున్నారు. 


“మేము ఖై దీలమయినా హంతకులం కాము, దొంగలముకాము, పవిశమైః 
ఆశయానికి జీవితాలను అర్చిన్తున్న నారము" అని రాజకీయ ఖై డీలు అంజి 


104 


“ 


వింది. మేము అమలువేస్తాం” అని జైలు అధికారులు అనేవారు. 


“జి దీలందరూ లీవిరండి” నరునగా కూర్చొని నేతను ఈ విధంగా 
నేయాలి” అని అందుకు కానలనిన వన్తువులను ల్లీ దీల చేతుల్లో నికి కైలు అ 
శారులిస్పవారు. ఖైదీలు వాటిని అందుకొని బయటకు విసిరే వారొక తన. 
వేసీ ఉన్న దనిని చెడగొట్టే వారొకరు, మాకు ఈపని చేతకాదు అని ఎ 


కీ లు అధికారులు వీళ్ళకు శిక్షలు విధించడం. “ఏయ్‌ మిస్టర్‌ నీవ కే 


ప్రశ్నకు “మోరిచ్చిన వనికిరాకుంథా 
నమాభానం, పట్టెను 


కలర్‌ తనే మానని వడకాం రా! ఈ దినం నీవీ? 
ఇఅటె/9, గారు. ఇ 








Es 
en 
౧ 
॥ 3 ee న. 
rs? వ్‌ 





| 


ba 
గ్‌ hy Py 


్న సాహసంగా. గడిపినట్లుండేతారు, 
al టొనీని ఇతరులు గుర్తించేలా 


2 
శ! శ Miphat 4 
య గ్గ 


శ | 











Srp 
Fle at HEE 


1 


nlp dy మో 
న. 


ఏమైనా మిరు ఖై దీలే, కఠిన! క్షలను మీరు అనుభ వింఎమని న్యాయనానం విధి 












bw 


ల్‌ 

(1 

టై. 
‘i 


Mr 


శీ 


105 


అయిసొ లచ్చన్న మననులో ధైర్యం నడలలేదు, నిబ్బరం బోనిపోలేదు, 
న్మిగహం అఆత్మళ క్తి మేరునగమంతటి సామీ! పెరిగింది. బాధలననుభవి న్తున్నా 
భారతమాత న ఆత్మలో ఘోషిన్తూ తిరుగుతున్న ది. భరించలేననలేదు. ఇక పై మో 
యిష్టారాజ్యం నేనేమీ అనను ఎదురు చెప్పను అన్నది లద్చిన్న జాతీకంలోనే 
లేనిదీ, జైలు అధికారులతని మొండి పట్టుదలను మొరటు తనాన్ని న్నిగ్రహళ కీని 
తలచుకొని నివ్వెర పడిపోయారు. 


జైలు అధికార్లు ఖైదీల కొంటెతనానికి, తిరుగుబాటుతనానికి లొంగిపోయి 
ఒక్కకగమారు ఏవన్‌ పాటలు వారిచేత చేయించక ఊరకనే కూర్నోమనేవారు, 
అయితే కైలుఅధికారులు నోరు పొరేనుకొనేవార్స, ఖెదీలు, అందులో లచ్చన్న 
నమాధానం చెప్పకుండా ఉండలేకహోయేవారు.' అగ్రహం రావాలిగాని అహం 
కారంఉన్న వ్యక్తులు ఊరుకోగలరా ? ఉద్రేకం ఉండాలిగాని, ఐదులు నెప్పక 


ఊరుకుంటారా ? 


జైలులో నిరాహారదీక్ష : 
ప్రతీవారం నూవరింబెండెంటుగారు ఖైదీలను తనిఖీ చేసేవారు. హెడ్‌ 

వారిన్‌ అకారణంగా లచ్చన్న గారిపై చేయి వేసుకోవడం జరిగింది. అంతే లన 

* పాయోపవేశానికి నీడ్జిముయ్యారు. "అతనిని దండింబాఖి, దండించడం జర దు, 
తను శాంతిదూత గారిదీజీ శిష్యుడు. ఎలాప్రతీకారం తీర్చుకోవాలి, వ్య__ నశ 
(గ్రహమే శరణ్యం, నిరాహారదీక్ష కొనసొగింది, జైలు అధికారులు వెట్బీ చూసొ 
అతనిని, ఆ వారెన్‌ ను శిక్షంచనిదే తను నిరాహారదీక్షను విరమీంబేటీ లేటు అని 
మొండి కెత్తాడు లచ్చన్న, ఉదేక న్వభావి లచ్చన్న, సత్యాగ్రహం నిరాహారదీక్ష గా 
లచ్చన్న "మార్చారు, 


వాతో వాదించిన వారెన్‌ నన్ను కొడమేమిటి? అ వాదనలో తను 
లేకపోతే పచవుల్లా కాలు చవ్వుశారు. కైలు అధికారి బతికిపోయాడు. కానీ 
8 గొంధేయవాదికి నత్యాగహం శరణ్యం అయింది. లేకపోతే ఫలితం? కరాలు 
గడివింది, లచ్చన్న భొజన(్రియుడు. వుష్ణగా భోజనం చేయనిదే శరీర 
నెలా సంపొదించగలమన్న భావం గల స్కూ, బలహీనుడు కయగల వనన 
అన్నది అతని వాదన. నిస్సారమైన నిన గల శరీ 
కలవ్య క్రీలో మేధానంవ త్రి వ్య వళ్ల నిన ఆతని రై 
ఆరోగీక [రతన ట్ల రీరమున్నగాని పకాంతమైన మూగపికానందాన్ని తవీషి 
అనుభ వించ డన్నది ఆతని నమ్మకం. A und Mind 18 & sound body 
అనికదా ! 


విడ్డూరమే అయిన అదీ విష్ణవపంధా, అకలి ధహీ Wey bye: 









106 


మననును న్మిగహంతో ఉంచగలిగారు, శరీరానికి సంబంధింవినది ఆకలి, మనన్వ 
నకు కాదుగదా? శరీరం నిస్సత్తునలోనున్నా మనస్సు దుర్భలత్వం లేశ మ్య 
గలదు, అయితే గాంధీజీ ప్రభావం తఈనమై ఉంది, మననును నిగ బాంచుకో భాష 
గాంధీజీ నేర్చిన పథమపాకం, “మనను స్వాధీనపడునని అనగవరమ వాయ న్స 
నిగహించుట రళమ నునకు” అని గీత, అయినా అత్యాసకలిమి వై రాగ్యలలిన్ష 
వీటిని నిరోధించ వచ్చునని చెప్పినదీ గీతే ! ¥: 


నిత్యం దేశాన్ని. స్వరాజ్య ఉద్యమాన్ని, గాంధీజీ త్యాగభావాని నం ఖై 
గారు, రీ, 








1. 


జేర్తుండే లచ్నన్నలు ఆకలి అంతరించి అత్మత్యాగంలో ముందడుగు [ 
దినము గడీపీంతీ. 7 న దినమున వివ్లన “సింహం సినా ివవర్మ లిరువరు శ 
వ్యవహారంలో జోక్యం బేనుకున్నారు. లచ్చన్న'+పై చేయిచేసికొన్న ఆ TY 

శారి వేత క్షదూర్చణ వెప్పిస్తారా మేము ఆ నిరాహార దీక్షకు పతిగా అందోళ్న 
కార్మ(క్షనుం చేపనైాలా, అని హెచ్చరించిన మరుక్షణమే కై లు అధికారులు 4 
వరు. క్షమానణ వెవ్పడం, లచ్చన్న దీక్ష విరమించడం రెండూ BA 


రేశింది. ఇత డెనరో గట్టిపింటమే. జైలు అధికారులను ఏడిపిస్తున్నారు, వీర్ల" 
fo fie భొంగకున్నాడు. నిజమైన విగ్గవానికిటునంటి వాలే వెన్నెముకగా 
రర 


లల న్యు చుకుని కజకాల యాడు కాల్‌ వః 







కార్నట్నారు. “చూడండి లచ్చన్నగారు (ఇంగ్లీషులో , 
.మళ రాము వఎకిరావ,. మీరేమంటారు?" సై 
పక అళ్చళొాన్ని కలిగించలేదు. నిజానికి తన్‌ 
గ్రద్ద, సీందోమానాన్నీ అనుసరించే న్వరాజ్యాన్నీ 


ణ్‌ 











107 


“నిజమేనండి శీవనర్మగారు, ఏదిఏమైన గాంధీజీ ఆంగ్లేయలపై నూతన 
అస్తాన్ని ప్రయోగిస్తున్నారు, అదిమనకు కొత్తది. ను చెప్పినది దేశం మొత్తం 
పొటిస్తున్నది. ఇక మన విధానాన్ని సమర్థించే వారేలేరు. ఉన్నా, ఉన్న సంఖ్యలో 
ఎమా(త్రం” లచ్చన్న. 


“అలాఅని నమ్మీన సిద్ధాంతాలకు తిలోద కాలిన్వం. నూఆ* యాల్స్ని రక్షించు 
కోవటానికి తుదివరకు హోరోడతాం” సిక్లా గర్జించారు, 


అచ్చన్న హింసొహింసల సిద్ధాంతాలలో నేది సర్వోత్తమమని నిర్హాతణ 
పరబుకోలేని నందిగ్గావన్గలో పడ్డారు, 


“మోరు మనను మార్చుకొండి, చివ్లవపంధాను వేవట్టండి, గాండింవే పులులను 
ఓదార్చాలా ? గండగొడలితో నరకాలా ? నర్పానికి బడితికగు, అంబోతుకు 


ముళ్ళకర, తప్పదు లబ్బన్నా. ఆనాడు కానీ మనకు న్వరాజ్యంగిద్ధించద, మన 
భారతీయులు బొాగువడరు, 


మన దేశంలో విప్లవ వీరునిగా పోరాడటానికి సిద్ధ పడుతున్నాం. మనం కైళ్ళ 
నుండి విడుదల అయితే, చిష్లవపంఛాను అనుసరించాలని లీర్మానించుకొన్నాం 
- కదా, ఇవిగో ఎందుకయినా మంవిది మా విరునామాలను మాకిస్తున్నాం, జొ గత్త 
పరచండి, అవసరమైనపుడు మాకు ఉపకరిస్తాయి” అంటున్న విప్లవీరులను అభీ 
నందిస్తూ-చిరునామాల్ని నంగ్రహిందారు. అం గనుండి ఒక వివ ఎరుడు మనకు 
అభించాడన్న ఆనందముతో బెంగాల్‌ విప్లవ వరులు సంబరవడ పోయారు. 


జైల్లో ఉన్న కాట్రగడ్డ నారాయణరావు గారి సోదరులు, అల్లూరి నత్య 
న్నారాయణ (ఆంధనాయకులు) అతని అనునరులు ఆన్నెం అంజయ్యగార్లు 
లచ్చన్నతో చర్చలు [పొరంభిందారు “విస్లవపంధాలేక అవాంసొమార్గమా, దొగ్రరిష్టు 
ఉద్యమ ఆశయాల వివరాలు మోరు శృకరిందినట్లున్నది. ఇకనుండి విప్లవోద్య 
మాన్ని జైలునుండి విడుదలయిన తదుపరి చేపడతారా” మె ఇరువురు లన్నన్నను 
,సశ్నింవొరు. లచ్చన్న అంగీకరించారు, “ఏది ఏమైన అ బెంగాల్‌ విష్లన ఎరులు 
హితోవదేళాలు మోకు వంటబట్టి నట్టున్న నికదా” అన్నారు నత్యన్నా రాయణ, 


అంతలో అన్నెం అంజయ్య అందుకొన్నారు, “రావుగారూ ! లవచ్బన్న కేశాదు 
మనకూ ఆమార్గమే ఉ త్రమంలా ఉన్నది, ఏమిటికై ల్లోవడటం! మరల సత్యాగ్రహం, 
మరలజై లు. ఎప్పటికి స్వరాజ్యం మనకా చూస్తాము?” “నిజమే అంజ య్యా! 
తీవ్రవాద భావాలుంటే సరిపోదు, ఆకార్యక్రమాల్ని మనం రూపొందిందాలి. ఉద్య 
మాన్ని లేపాలి. (పభుత్వాన్ని హడలెత్తీంది గడగడలాడిందొలి, ఏనముంటాని 
అచ్చన్నా? లచ్చన్నలో మానసికమైన మార్పులు వబ్బాయి. లవ్బన్న తీవ్రవాదాన్ని 
అనులుచేయాలన్న నిర్ణయానికి వచ్చారు. 


2. విప్లవ అరుణ కిరణం = యువలచ్చన్న 


గవర్నర్‌ జనరల్‌ వైసాయి ఇర్విన్‌ 1991 జనవరి ఏగెలో మహాత్మా 
గాంధీని, కాంగెను వర్కింగ్‌కమిటీని నెహాజోసహా వైళ్లినుండి విడుద లవేయడరీ 
జరిగింది, తదుపరి మొదటి రౌండుటీవిల్‌ నమావేశం లండన్‌లో 1001 
నవంబరు 12 వ తేదీన జరిగింది. కాంగెసునాయకులను జె లోవుంది ఆంగేయులు 
జరినీన ఆ సమావేశానికి కాంగైను నాయకత్వం హాజరుకాలేదు. మహారాజులు, 
మిళవాదులు, హిందూ మున్లీం ప్రతినిధులు హాజరై నమైక్యతను సర్పిందార్ము 
అన్నిజాతులను అకల్గుకునే ఫెడరేషన్‌ రూపొందాలని అసమావేళం తర్వానం 
వింది. ఆ నమావేళంలో పాల్గొన్న నర్‌ తేజఐ నూ, డాార్‌ జయకిర్‌ల 
గొంధీజీతో కలిసీ వర్శింబారు. రెండవ నమావేశొనికి హాజరుకావాలని కోరారు, 
మ(ద్రానునుంవి మహామేధావి ఇనివానళొన్త, గాంధీజీని కలిసారు. గాందీ _ 
పొవ్వ రూపొందడానికి నన్నాహాలు జరిగాయి. నెహ్రూ దీనికి వ్యతిరేకించినా 
తుదకు అంగీకరించారు. రాజకీయ ఖెదీలను విడుదలవేయడం 'హింనతో 
సంబంధంలేనివారిని, రాజకీయ నేరారోవణలమిద తొలగించిన ఉద్యోగులను 
మరల ఊద్యోగాల్గ్‌కి తీసికోవడం, ఉన్వ్సును తయారుచేయడం, కల్లు సారా 
దుకాశొాలముందు పికెటింగ్‌ చేనుకొనే హక్కును యివ్వడం, పోలీను లాకీ 
చర్యలపై వివారణలు జరిసించడం అనాటి కర్మా ఉన్నాయి, ఉవ్వ 


తయారీ, పికెటింగ్‌లవలన స్వరాజ్యం వన్తుందా ? ది అనాటి లచ్చన్న 
వంటి నత్యాగ్రహుల అభిప్రాయం, 


1981 మార్చి 28 వ తేదీన భగత్సింగ్‌, రాజగురు, సుఖ్‌ దేవులను ఉరి 
తీశారు. దేశంలో విళ్లవళక్తులు విజృంఖించాయి. హిందూ, మహాను దీయ 
పోరాటాలు, కాన్ఫూరు అల్లర్లు జరిగాయి, మహాత్మాగాంధీ రెండో రొండ్‌బీబుల్‌ 
నమావేశానిక్ష వెళ్లక తప్పని వరింతి ఏర్పడింది, దేశీ లోనీ వివిధళ కులు గాంధీ 
జీని సమావేశోని వెచ్చ ఒప్ఫిందాయి. మహాత్మా గాంధీ లండన్‌ నమానేకానికి 
వ్యెతరకు చూర్గమధ్యంలోగల అనే అన్వతం దేశాలు, న్వతం[త దేశాలు 
నన్మానీంచాయి, ఎంతగొనో అభినందిందాయి. కె్టద్గారలను హడలి శ్తించే 


వారిని చూడటానికి (ప్రజలు తండోపతండాలుగా నవ్వేవారు, ఆఫ +రరల 
నంఘక్షణలో తుదక్షు అత, జయిన్తుందన్న సత్యానికి వతీశగా నిలవిన్‌ గాంధీజీని 
బూడటం (వతిఒక్కరికి అతచృసయాగమే, 

ఆ గాంధీ న్యరూవ స్వభావాలు మూడ వివిత్రం, అవి పాధారణవ్య కి కన్నా 
అరుదైన వన ధారణ, అంగ్ల, శరీరం కన్ను కోవటానికి ఒక విన్న దుప్పటి, 


సొమాన్యమేన వేతికర, అరిగివోయిన శా చెవులు, దారాలతో క్బుబడిన 


109 


కళ్లద్దాలు, నడుంబొడ్డున తగిలించే వావీ. నడుముకు కట్టబడిన వావీ మాతం 
ముఖ్యం. కారణం, ఏ టైముకు ఏ దినచిర్యచేయాలో అది చేసి తీరవలసిందే. 
ఎంతటి అవాంతరమొచ్చినా దానికి సవరణలేదు, 


తెల్లదొరలు గాంధీజీని జూవి నివ్వెర బోయారు. వేషభొపల్లోనే (ప్రపంచం 
ఉందని, నంపద ఐశ్వర్యాల్లోనే జీవితం ఉందని భమసిపోతున్న పాళ్చాత్య 
(ప్రపంచం గాంధీజీ రీతి సతికి ఆశ్చర్యపడింది. 


రెండో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం అంత ఆకొజన 
కంగాలేదు. మధ్యలో గొంధీజీని (వ్రిటిషురాణి విందుకు విలివింది. విందుకు 
హాజరయిన గాంధీజీ రూవురేఖలను వచ్చ,ధారణను నూని నివ్వెరపడన |దిటిషు 
రాణి “ఏమిటి మొావేషధారణ” అని వ్యంగ్యంగా ఎత్తి పొడివింది. “ఎంగచేయను 
మహారాణీ మాదేశంలో మా వంటినిండా కప్పుకోవటానికి వస్త్రాలు లేవు, 
శరీరం చిక్కి శల్యమైహోవటంతిప్ప. తినటానికి నరిరైన తిండిలేదు. ఏంచేస్తాం 
మా పాలకులు అవన్ని బారింది తీసికొనిపోతున్నారు" గాంధీజీ జఎ"ఒవిన్న 
బిటిషురాణి విన్ను రాల్రైంది. నోట మాటరాలేదు. విందు సమావేశం ముగిసింది. 
గాంధీజీ లండన్‌ నమావేశం ముగించుకొని స్వచేశం తిరిగివచ్చారు. 1931 
డీళంబరు శిరి నాటికి బొంబాయి చేరుకున్నారు, 


రెండవ రొండుటేబుల్‌ సమాచే?ం జరుపుతూనే దిటిషువారు దారుణమైన 
అర్దినెన్సులను జొరీచేసొరు, 


(బిటిష్‌వారి ద్వంద్వ వైఖరికి విసిగిన కొందరు స్వాతంత్య పోరాట 
యోధులు సత్యాగహాలద్వారా, న్వరాజ్య సొధన సొగేపని కాదని దొర్హన్య 
పద్ధతులను అవలంగిందారు, 


ఆంగ్లేయులను భయ్మభాంతులను చేయటానికి విష్లవకారులుగా వ్యవహరిస్తూ 
కొందరిని చంపి తమ జాతీయతను స్వాతంత్ర్య విపాసను వెల్లడి నేసికొనేవారు' 
అ మార్గం అనునరించేవారిని ఆంగ్రేయులు పట్టి బంధించి విత్రహింసలకు గురి 
చేసేవారు, ఊరికంబాల నెక్కింగొవారు. మీరట్‌ కుటటకేసు, కాకూరిబొంబు 
కేసుల్లో అనేక మంది విప్లవకారులు ఉరితీయబడ్రారు, కాల్పులకు ఐలిఅయ్యారు. 
యువకుల్లో విష్ణవభొవాలు (ప్రజ్వరిల్లాయి. 


ఇండియాలో కూడ అతివాద ఉద్యమ (వ్రకావం వ్యాప్రీ జెందింది, 
కాకినాడ, మ(దానులలో బాంబులు వడ్డాయి. అన్నాపగడ కామేశ్వరరావు 
(పతివాద భయంకారాబారి, మద్దూరు అన్నవూర్ణయ , కాకరాల కామేశ్వర రావ 
మొద ల్రెన వివ్లన నీరులంతా ఆనాటికి 80 ఏంట (బాయంవారే. ఒక దకొజ్ధం 
సర్యంతం (విటిషు పాలకులకు సింహన్వస్ననయ్యారు. 


110 


జాశీయోద్యమాశ్ని ఒకవైపు అణవివేయటానికి విశ్వివయిత్నిం, వేరొక 
వైపు భారతీయులకు న్వయంపాలనా విధానము (పతిపాదిం టం, 


1988లో మూడో రొండుటేసుల్‌ * రృల్లో వద్చిని అంకాలను బ్రిటిషు 
టారు పరిగణనలోనికి తీసుకొని ఒకి ఎట్టం వేయాలని మాస్తున్న దినాలవి, 
ఇదే తరువాత 1935 ఇండియా ఆ్యగొ (పకిటింం బడింది. మళవాదులకీ 
వ్యవహారం నచ్చినా, ఆకిశొతుల నిది అకట్టుకోలేకపోయింది, 


అతివాది అయిన లవ్బన్న 1930లో తీవవాదభావాఆ మార్గ సంకల్పానికి 
లోనయ్యారు, “ఏమిటీ మంతనాలు, పర్చలు, సెంట్రదింవులు ఎపుడు మనకు 
న్వరాజ్యం వస్తుంది? మన వారే గతించాలా, అంరింనాలా, దెబ్బకు దెబ 
తీస్తే తప్ప ఆ తెల్లనాళ్ళ [క్రిందకు దిగిరారు.” ఇదీ లన్బన్న ఆఅలోఎనా ధోరణీ, 


తను బారువాలో చేస్తున్న హరిజనోద్యమం మంవిదే. కల్లు సారా కొయివ్రఢ 
పికెటింగ్‌, తెల్లవారిని వెబగొకీ కార్యక్రమం తన కొనాడు కావాతి, న్స 
తిరగడం, [పభుత్వం ద౦ండింనడం, శీక్షించడం, మరల విశచిల చేయడం, 
న్వరాజ్యం వచ్చేదెవ్పుడు ? ఎప్పుడు తెల్లవారు కళ్లు తెరిచేది ? బలిసిన ఆంబోతు 
చేనులో పడి తింటుంటే మంవి మాటలతో వెప్పేస్తై పోతుందా ! దుర్గం. 


తెల్లవారిన ఆయుధదారులై ఎదుర్కొంటేనే లభిస్తుంది స్వరాజ్యం, లేనిగో 


దుర్లభం, అచ్చన్న బొరువాలో నుంటూ ఎలా తను తీఎవాదిగా మారి, 


ఆయుధాల్ని సేకరింని వివ్ల్ణవకారులతో కలసి పోవాలా అని ఆలోవిస్తండగా తన 
(గొమానికి ఒక అతివాది వచ్చారు, 


ఇంట్లో ఉన్నవాళ్లకు, తన నహవరులకు తను రాజమండ్రి జై లో ఉండగా 
తనతో జై లుకిక్ష అనుభఎంవిన రాజకీయ ఖైదీ అనే యదార్థాన్ని దావి చెప్పారు, 
మూడు దినాలుగా విప్లవకారులు లచ్చన్నను విప్లవవంథాలోనికి ఉని గొల్పారు. 


అనలే మండుతున్న అగ్ని గోళం, అందుకు తోడు వేసవిగొడ్చు. 


విప్లవకారుడు అమితానందభరితుడ య్యాతు, వచ్చిన వని అయింది. ఏనో 
కొంత ఆర్థిక నహాయాన్ని లచ్బన్నవద్ద నుండి పొంది తన గమ్మ్యస్థానాన్ని 
వెదుకొంటూ ఆ విప్లవకారుడు ఆనాడు బారువానుండి వెళొడు, 


లఅన్బన్న బారువాలో కాలాన్ని వెబుచ్చుకో లే(పోయాడు, వేతి నిండా 
పని కావో. వెంటనే బారువానుండి బయేలుదేరి ఒకనాడు తనతో రాజమండ్రి 
జైల్లో +క్షననుభవించిన అన్నెం అంజయ్య, కాటటగడ్డ నారాయణరావు 
అను కలవటానికి వెళ్లారు,, వొళ్ళంతా ఏదో తీనవాద శార్య కలాపొ 
హొట్టొంటున్నారని చినవత్రికలో. చూసారు అ కార్య (శ్రమాల్లో పొల్గొనడం 
ఎమీటి ? జైల్లో వాళ్లంకా ఒక అంగీశారానికివబ్బారు ఏమి జేసిన ఇకపై అందరం 


kb 


1 


Ill 


కలసి చేదాం, ఉద్యమాన్ని ముందుకు తీసికొని వెళ అని, మరి ఈనాడు 
వారు మాటితప్ప్సారనీ అస్బెన్నగారికి వాళ్ళపై. అక్కను, వెంటనే వెళ్లి వారిని 
కలియాలి. 

అచ్చన్న చెజవాత చేరుకొన్నారు. అగి ఓనూండి ముదినేనిల్లి అనే (గాముం 
వెళ్ళారు, ఖప్బటనే అన్నెం అంజయ్య నివాన వుంటున్నారు. కథ అంత ఇని 
అబ్చ్బన్నతో అ విషవ కార్యరమాల్స్ని సడిపంది వారు కొనని మూరు ఆస షో 
రయ్య, అన్నా(పగఉ కామేశ్యి(రాషు అని నెవ్బారు, 

అయితే మన కార్మాకమం ఏమిటి ? లఅగ్వాస్స అవేం ఉత్సాగూం 
సశ భక్తి ఉప్పొంగి మూర్తీభవించిన విబ్లవమూర్తిగా ఉన్న లన్బస్నాదు అన్నం 
అంజయ్య హిత బోధి చేసారు. మన అలజడిని [ప్రభత్వం పనికటింది, సి,ప.డి,లు, 
ముమ్మరంగా తిరుగుతున్నారు. ఏంచేసినా వెటకు పోకుండా కొన్నాట ఆగాలి 
ఆస్‌ చెప్పారు. లన్నన్నకు అన్నెం అంజయ్య యిచ్చిన నలహా రువింఎబిది, 

తిన్నగా చెజవాడనుండి బయలుచేరి గొరునా వెళ్ళి ఇరటాలంపష్లార్‌ చేరారు, 
వుఠోగముసం పంథానే అనుసరిస్తున్న లద్బన్ని అన్చెం అంజయ్య సలహో 
నచ్చలేదు. అందుకే చెరవాంపూర్‌ ఏన్నారు, స్వసలం వెళ్లాలని మరిలేదు, ఆశయ 
“సాధనలో విజయుమందిన తదుపరే మరల బౌరువొగామం వేరేది అని తీర్మా 
నీంచుకొన్నారు, 

చెరహంపూర్‌లో తనతో వమవుకస్న యజ్ఞనారాయజ సేషన్‌లో తటస్థ 


శ 


పడ్డారు. ఇద్దరు మిత్రులు ఆలో నించుకొన్నారు. మృితుని కూడి ఒప్పింగారు. ఆశయ 
సాధనలో సహాయ పడమని ఆర్సింగారు, 


తదుపరి కార్యక్రమం ఏమిటి ? మనిద్దరం కాలి గడికసు కటకం చేరాలి. 
“ఇది బాగుంది వెరహంపూర్‌ ఎక్కడ కటకం ఎక్కడ” చితుని (ప్ని, ఒరే 
(బ్రదర్‌ గాంధీజీ ఏంచేస్తున్నారు పాదియోాతీలు జరుపలేదా మనం కూడా 
= జరుపుదాం - లచ్చన్న, 


“నిజమే, కొన్ని దినాలు కొన్ని వారాలు కొన్ని నెలలు పడుతుంది 
గమ్యస్థానం చేరటానికి”, మిత్రుని నందేహం. “పట్టనీ మన ఆకయ సొధనలో 
మనం నెగ్గాలి' - లచ్చన్న ఇంతకూ మనం రైలో వెళ్లే ? తప్పా” -- మిత్రుడు 

“కాదు అయితే మన వద్దనున్న ప్రెకమెంత ? చేతిలోనున్నవి కాఫీటిఫెన్లకు 
కూడా సరిపోదు. ఇక రైలు బార్జీలు ఎవరిస్తారు ? ఎవరిని అడుగుతాం? విట్లజ 
వీరులమైనమనం ఒకరిని యావిన్తూ ముందడుగేయడం కూడనిది” - లచ్చన్న. 


మితుడు లచ్చన్నతో ఏకీభవించాడు. వారిరువురూ కటకంనెళ్లాలి. 
ఇరువురు (పయాణం (పారంభఖింబారు, (ప్రయాణం రోడ్డు (ప్రయాణం కాదు, 


112 


రైల్వే టాక్‌వక్కన నడముకొంటూ పోవడం, ఏ ఒకరిని ఈదారి ఎటుపోతుంక్లి 
అని అడగనవనరంలేదు. అంతేగాక మరి యొక్రఎతుగిడ, రైల్వేస్టేషనుకు, 
మరొక రైల్వేస్రేషన్‌ మధ్య మజలీ నేయడం. ఆ రైల్వే స్రేషను మాస్టర్‌2 
అవసరాలకు అర్ధించడం ఇదీ వారి కొర్య(క్షమం, 


రైల్వేలైను ద్వారా నడున్తూ మధ్య కొన్ని మజిలీలు చేస్తూ చివరికి కటకం 
వేరొరు. కటకంలో ఉన్న పని ఏమిటీ ? త్మీవవాదుల ఎటగామాల (వకొరజ 
వొరిని కళినీ వారితో తీవ్రవాద కార్యకమాల్ని వేసండం, ఆయితే లన 
ఆ నిరాశ అయింది, కటకంలో ఎఓక్క. తీవవాది కన్పిం లేదు, రాజనుంక్రీ 
జైల్లో తీవవాదులిన్సిన చిరునానూల (ప్రకారం వెదికారు, ఎఒక్క్‌ తీవ్రనాడి 
దు. పోలీను నిఘా వుంది వారంతా అజ్ఞాతంలో ఉన్నారు, 


అనటనుండి నిరాశతో మరల ఇరువురు రెల్వే లైన్‌ మావ పయాఖ్య : 
సొగింబారు, “భద్రక్‌” వెళ్లారు. కటక్‌ నుండి భ(ద్‌క్‌ సరుకాని సరికి 6 దినాల 
చట్టింది. వీళ్ళ వద్ధనున్న దేమి లేదు, ఒకటి కండు బట్టలు తప్పి, 


పాదయా తలో ఒక సైషన్‌నుండి వేరొక సెషన్‌కు చేరుకొనే సరికి వీళ్ల లోళ 
కొస్త సత్తువపోయి నిస్సత్తువ వస్సది. సన్నాసులు కాదే అమ్మా వొబూ ఆ నేరో; 
కరిని అర్థించటానికి - విక్ష మెత్తుకోవటానికి వీలేమో అగర్భ చర్మిదులుకారు సర్వ 
సంగ పరిత్యాగులు కారు. శరీరాల్లో ఉప్పాంగేది వేడిరిక్సం, _ వివ్లవాగి 
జ్వాలా అభిమానం ఆత్మగౌరవం అచంచల దృఢ విశ్వాసంంజశీయ సాధన 
పట్టుదల దీక్ష, 


తిన్నగా స్టేషన్‌ మాష్టరు గదిలోనికి వెళ్ళారు. “మాషారూ నమస్కారం," 

“ఏం టిక్కెట్టు లేకుండా పయాణం వేస్తూ వ్యుబడ్డారా” సేషను మాష్టారు అడీ 

గౌడు. “మాకెందుకు టిక్కెట్టు మేము ప్రయాణించేది రైలుమార్గం గుండా 
దుగదా,” 


వంచ చరకు తలదించుకుని వశ్నిన్తున్న రై భ్వేశ్చుషను మాష్టారు తలెత్తి ' 
చూసారు వివిత్రంగా, “వీర్ల తిక్కమనుషులా తీరుగేబాటై దారులా | 


“ఇంతకూ మోరనేజేమిటి ? రైల్వేలైన్‌ మోద రావడం ఏమిటి? అన. 
హోన్యమా ?” 


సరీ నీజమే ! నేము దేశానికి న్వతం తం రావాలని కృషి జరుప 


,.. “ఏమిటి ఈరైలు రోర్టువెంబడి పోవడ మేనా 9“ 
౪ గత్యుద్రానం కేతతే తప్ప అశయసాధన నేకూరదుగదండీ” లవృన్న, 


113 


“ఇంఠకు మికు కావలసించేమిటి ? మరల టిక్కెట్టు లేకుండా వేరొక 
చోటికి మిమ్ములను పంపింవాలి ? -మాషారు. 

“కాదండి. మారు డబ్బులిస్తామన్నా మేము వుచ్చుకోము, రైలేక్కం, మౌ 
వద్ద డబ్బులున్నవుడే రైలెర్కుతొాం -లచ్బన్ని, 

వీరేదో గమ్మత్తయిన మనుషుల్లా ఉన్నారే. ఆశ్చర్యం ఆతని కళ్ళలో 
ద్యోతకమైంది. 

మేము స్వరాజ్యం కావాలని చెల్లవాళను ఎదిరిస్తున్నాం. డై ల్లోకి కూడా 
వెళ్ళాం, కావలనీ వస్తే రాజముండ్రి సెలటుల జై లుకు ఫోను చేని తెలుసుకోండి, 
మేము స్వాతంత్ర వీరులం, కాల్యగైను కార్యకర్త్హలం, 


ఈ మాటలు విన్న స్టేషను మాష్టారు తససీటు నుండి లేవకుండా ఉండ 
లేకపోయాడు. ఆనాడు స్వరాజ్యసమరంలో పాల్గొన్న వారిని తిశరణపంగా 
(పజొనీకం ఆదరించేకాలం, స్వరాజ్యం కావాలని వాదించిన వారిని పూజించే 
దినాలు, ఇక స్వరాజ్యం కోసం జైలు కక్ష పడినవారిని.లారీ దెబ్బల్సి తిన్నవారు 
ఎదురు వడిన-వారి స్వగృహోలకు వెళ్లిన ఎనలేని ఆతిధ్యాన్ని ఆఅందింపవారు. 
వారి పరిచయభొోగ్యానికి, ఉవ్విటారేవారు, గాంధీజీ అన్నా కాం[గెను అన్నా కార్య 
- కర్తలన్నా జనం అపారమైన గౌరవ మర్యాదల గిగ్చేవారు. రహాన్యంగా శార్య 
కర్తలకు అనంఖభ్యాక ఉద్యోగస్తులు ఎన్నో విధాలుగా తోద్చడేవారు. ఒక్కొక్క 
మారు వారిలో దేశభక్తి (పజ్యరెల్లి బహిరంగంగానే ఆనాటి రాజకీయ నాయకులను 
గొరవించేవారు, అనోటే రాజకీయనాయకుల ధ్యేయం న్వరాజ్య సంపాదన కదా! 
అదొక పవిత్రమైన కార్యం ఏఒకరో తప్పించి, అందరూ న్వరాజ్య నమ 
రంలో పొలొనలేరు కదా! 


[పతీ సేషను మాష్టారు వీళ యొక్క నమావారాన్ని తెలిసి కొన్న 
మరుక్షణం వీళ్ళను గొరవమర్యాదలలో ముంవెత్తేవారు. వాళ్ళ ఇళ్ళలో భోజ 
నాలు చేస్తు హొిదయాత్రను కొనసాగించేవారు. అసఫ్రసను మాస్టర్లు బాలా మంది 
వైలుగువాట్ల వీరికి ఎదురు పడేవారు. వీళ్ళను అమిత (క్రేమాభినూనాలతో చూను 
కొ సెవారు, 


నిజానికానాడు దేశంకోసం పోరాడుతున్నానుని చెప్పడం అరుదైన విష 
యం. అందరూ అంగీకరింవి తీరవలసిందే, గర్భ దారిద్య్రాన్ని అనుభవిస్తున్నా, 
అవిద్యలో మునిగి యున్నా ఆనాడు మనదేశంలో వోమురి హితులు లేరు, మోన 
గొళ్లుండేవారు కాదు, అబధాలు చెప్పే వారుండటం ఎంతో అరుదై న విషయం, 
అభ్యాగతికి స్వయం “అశధి దేవోభవ" అన్న దానాటి సమాజంలో నిల(దొక్కు 
కున్న నీతి సూత్రాలు, 


{0 


114 


వలీ గృహస్తు అతీధి తీసి ఇంటికి రావడం తిసి ఇస్య సొర్పక 
భావించే దినాయి. ఇక రాజకీయ అతిధులకు అదైన నేటి అరికార “పదవ్షలంక 
టానికి చూస్తున్న రాజకీయ నాయకుల వంటీవారుకారు. చేశ సొ తంత 
కోసం వారి “కేవికాలనే ఆత్మార్పణం వేయాలని సళ్ళ పడుతున్నా చేశ భటులు, ఎరీనీ 
పజలు ఆదరించకుండా ఉండగలరా ౫ చ క్రీ "లీని? వరిలో, 


(పతి ౪ సేషన్‌ మాష్టారు వారికీ లోజనారులతో సతి, రించి మరల వేరొక 
నికి ప్రత్యేక గౌరవంతో పంపిస్తామని చెప్పినా అంగీకరించేవారు కామి, మా అటి 
యం పొదయాత్రలో ఫలానా గమ్యానికి పెరాలని ఉంది, మా వట భీ౦గం 
కలుగకూడదని' రైల్వేలైను మాదుగినే ప్రయాణం వీరి అకుంఠిత దీక్షనుస్తా 
పట్టుదలని, నమ్మ కాసే మాసి స్టేషను మాషర్లు విస్తుటోయేవారు, 


అచ్చన్న పాదయాత్ర బయట ,పపంచంగుండి మదం నందీ లేదానొడు 
అయిన తన మనస్సులో ఎనలేని అనందోశ్సవాల్ని తెర్చి =. జ టింది, తిను ఒక చే 
భక్తుడు, స్వాతం] నమర యోధుడు కాంగాగు కొర్యర్‌ ర, గాంధేయవాది, తను 
దేశానికి చేస్తున్న సేవలో తను తృప్రిపడిన మధురక్షణం. (పతీ ఒక సైషన్‌ 
మాష్టర్‌ తనకు తన సహఎరుసకు అదరిందిఉంలో వారికున్న చేశ ధి క్రితోపొటు 
తన "స్థాన మానాడు ఎంతటి వికిషమైనదో తన కవగతీమైంచది, 


ఒరిస్సా రాష్ట్రమునగల భదిక్‌ను చేరిన తదుపరి పాచయోతలో పట్టశే 
నడలీంది. వదం తలో పూరీ సొక్షి గోపాలం ౧ ర్మింగిన అమృత ఘడియలు 
ఆతని జీవితంలో ఎన్నటికి మరువరానివి, 


భద్రక్‌ నుండి పొదయ్యాత బాఖింగారు. రైలెక్కి ఖరగ్‌పూర్‌ వేరు 
న్నారు. లచ్చన్న తన సహచరులు య క్లేశ్వ(రావు వశ్నాఫూర్‌ జిల్లాలో ఉన్న 
కనా శెషక్‌లో లచ్చన్న శన మిశ్రుడు దిగగానే వారికి తెలినిన విష 
యం ఖరగ్‌పూర్‌ అంశటా కర్ఫ్యూ విధించబడిందని, చిడ్నిపూర్‌ జిల్లా కలెక్టర్‌ 
యూరోపియన్‌, అతనిని హత్యచేసినందున కర్ఫ్యూ అని శిలిసింది. ఎవరినీ 
ఖరగ్‌వూర్‌లో లచ్చన్న కలుసుకోలేక పోయారు, 


ఖరగ్‌పూర్‌ నుండి జంషెడ్‌ పూర్‌ వెవలసీ ఉన్నది, లబ్బన్న నేతిలో 
పైకం లేదు. మిత్రుడు యళక్టేశ్వ రావు యింటి ముఖం పట్టాలన్న అవేదనకు 
లోనయ్యాడు. ఖరగ్‌పూర్‌లో రగిహోయి తన స్వస్థలం, ఫింహంవూర్‌ వె! 
పోయారు, 
 లఅన్బన్న ఒక్కడే, తనూ అక్కడనుండి ఇంటికి మరభిపోవాలా? తన 


ఆశయం వివ్లవళారుల్ని కఖియాలి, దేశమాత సంశె''ను (తెందాఖి, ఎది ఎమైన 
వాళ్ళను కలయనిదే న్వగామము చేరుకోను-వెళాలి, 


115 


ఖరగ్‌పూర్‌ నుండి జం షడ్‌ పూరి బయలుదేరారు. మితుడు కూడ వెంట 
లేడు, చేతిలో పైసా కూడా లేదు. రైలెక్కాడు తన గమ్యస్థానం చేరాలి, తినకు 
రెలు టిక్కెట్టుఉందా, లేదా అన్నది తను ఆనాడు ఊహించలేదు. ఎంతీ వేగం వెళ్లి 
జంషెడ్‌ పూరీలో నున్న విపష్లవకారుల్ని కలుస్తానా అన్నదే తనదృష్ట వేరొక దృష 
లేనేలేదు. 

అయితే టిక్కెట్లు ఎగ్జామినర్‌ వస్తే తను ఏదుని జవానిస్తాడు. తను సత్యా 
(్రహినని స్వాతంత్ర్య నమర యోధుడునిని, తన వద్ది టిక్కెట్లు లేవని నెష్పాలా 
తన వద్ద సొమ్ములేదు. టిక్కెట్టు తీయలేదని చెప్పాలా 

తను ఒకరికి లోబడి సమాధానం చెప్పే స్టితిని గుర్తించిస స్పటికి నొడు 
అస్పాస్సు, విపు చీరుడు, విసు చీధుల్లో ఎగిరి అకాకిస్తున్న తన ఆశీయాల్సి శీను 
నెరదేద్చు కోవటంలో తనకెవరు అడ్డువవ్చిస ఫలితం అనుధి వింత్‌ వలసిందే, 

లచ్చన్న రైభో అనేక మంది టిక్కెట్‌ ఓలెక్టిర్లు తను కూర్చున్న బోగీలు 

ఎక్కడం దిగడం చూసారు, వాట్ల అడిగిన వారిని టిక్కెట్టు అడుగుతున్నారు. అడ 
గని వారిని మరిలేదు ఏ ఒక్కరు లబ్బన్నను టిక్కెట్టు ఎది అని అడగరిదు, 


బహుశా అతిని విప్లవ ఇరీరాకృితి, భీకరి ర్తి నిన్నే ఆతని రూపం వెలి 
గొందుతూ తనముఖ వర్చస్సు - యౌవనంలో తీత లాడుతున్న యువక వైత 
న్యం - విష్టవ వీరుల్లో ఇతడొక విప్లవ మూర్తి అని త్మీఏవాది అని ఆ టిక్కెట్టు 
కలెక్టరు, అల్లంత దూరంనుండే అచ్చస్నను జూవి తప్పుకొన్నారా ? అయ్యోతన 
నర్వన్వం త్యాగం చేసి తన సుఖనంతో షాల్ని విసర్ధింవి, దేశం కోసం పాటు వడు 
తున్నాడే! అటు వంటి యువకునికి మసం (ప్రతిబంధకంగా ఉండేడక, కనీసం 
ఈ విధంగానైనా మనం దేశొనికి కృతజ్ఞులం కాగలమేమో అని వారు బహుకొ 
భావించారేమో, 

ఏది ఏమైనా బచ్చన్నగారు టాటానగర్‌ (వెంపెడ్‌ఖూరీ) స్రేపన్‌లో బండి 
దిగారు. పాళ్లేపారం నుండి బయటకు నతుస్తుటటే వెనుకనుండి ఒకాయన 
వచ్చి వీవు చరుస్తూ పిలిబారు. తన పేరును తెలిసీనవారెవరిదట అనుకుంటూ 
లచ్చన్న వెనుకకు తిరిగారు. కిల రామారావుగారి తమ్ముడు కీళ్ల జగన్నాధం, 
లచ్చన్న నహ విద్యార్థి, ఇచ్చాపురం హైస్కూల్‌లో సహాపాఠి, కిల్లి రామారావు 
ప్రస్తుతం సిగ్నల్‌ మేన్‌ గా పనిళేస్తున్నారు. 

ఇరువురు కుశల (పశ్నలు వేసికొన్నారు. లచ్చన్నను కిల్లి రామారావు 
తన ఇంటికి తీసీకొని వెళ్లారు. వక్కని ఆతిథ్య మిద్బారు. లచ్చన్నకు కావలసింది 
ఆతిథ్యం కాదు. తన పోరాటానికి ఆధారం, ఆశయం, ఆనానం, 


మరునాడు లచ్చన్న డక్రథర్‌పూర్‌ బయలుదేరారు. తన నున్న 


బీ 


చిరునామూల (పకారం వెళ్లారు. అయితే ఏ' ఒక్కరూ దొరకలేదు. అండర్‌(. ండ్‌లో 


116 


ఉన్నట్టు తెలిసింది. మెడ్నివూర్‌ కేసు వలసి అండిర్క్‌గ్‌ ండ్‌ అయ్యారని! 


అక్కడ కూడ ఏ ఒక్క తీవ్రవాది తనకు అలించలీదు. లన్నన్నగాగ:! 
కావలసిన పైకం తన (ప్రయాణానికి న్నహితుల నడీగితీసుకుని టాటానగరీ1 తరిగి 
వచ్చారు. “ఎమిటి లవ్చన్నా! టాటానగిర్‌ అంతా తిరిగావా? నేడు వక్రధర్‌పూరీ : 
వెళ్ళి వద్బావొ, ఎమిటి వి”షం ? అడిగారు కిళ్ల రామారావు, 


“విశేషాల శేమున్నవి, స్నేహితులను కలియాలని వచ్చాను. ఆ ప్రయత్నమే 
వేస్తున్నాను" అని లచ్చన్న చెప్పారు. లచ్చన్నకు (పయాణ బడలిక నలక 
జ్వరం వచ్చింది. మూడు రోజులింటి వద్దనే జ్వరంతో గడిపారు. గ్గ 


డొళ్ళరు వచ్చి సరీక్షించారు. * ఈతని జ్వరం సామాన్యమైనది గాడు 
టైఫాయిం" అని తెల్పారు. 


రామారావగారికి కాళ్ళూ చేతులు ఆడలేదు. ఎంతో సుక్షేత్రంగా ఉ 
లచ్చన్న తన ఎదుటనే యిలా అయిపోవడం వింత ఆనిపించింది, ల 
లీనమైన టైఫాయిడ్‌ జ్వరంతో ఉన్నారు. వెంటనే పోద్దాఫీసుకని పరుగెత్తి 
వెళ్లి బారువా (గ్రానుంలో ఉన్న లవృన్న తల్లిదండులకు తంతివా రను 
పంపింబొనని నిదమైకంలోనున్న లచ్చన్నకు తెలిపారు, 


a 

వారువాలో నున్న లచ్చన్న అన్నయ్య నళ్యన్నారాయణగారికి తంతి 
అందింది. అంతవరకు లన్నన్న దేశం వెళ్లాడని ఎచట నున్నదీ తెలియక 
ఆందోళన పడుతున్న విట్టియ్య రాజమ్మలకు ఒక వైపు సంతోషం, వేరొక వైపు 
జబ్బుతో నున్నాడు, ఏమయి పోతాడు అన్న బెంగ వెదురు. వెంటనే నత్య 
న్నారాయణ టాటానగరంలో నున్న కిల్లి రామారావుగారికి శంతి నిచ్చారు. 
తను వస్తున్నట్టు, తను వచ్చేవరకు లచ్చన్నను ఇంటినుండి కదలనీయవర్గని, 


జ్వరంత నున్న పోదరునకు తను వస్తున్నాడని తెలిస్తే ఇంటినుండి వెక్షొడే 
నన్నది లచ్చన్న అన్నయ్యకు భయం, 


2 కంకి ఇల్బినల్లు లచ్చన్నకు తెలియదు. తన అన్నయ్య ఆనాడు టాటా 
నగర్‌ వచ్చి తవ? రావీజం ఆశ్చర్యపడ్డారు. 


“మేమే టెలిగ్రాం యివ్బాం” రామారావు బదులు చెప్పారు. శి- మాసొల 
నుండి సోదరులు ఒకరినొకరు చూనుకోలేదు. అప్యాయీఠతతో నలకరించు 
కొన్నారు. “ఇన్సటికై న ఇంటికి పోదాం” వద, అని తమ్మునికి నచ్చజెట్పాడు, 
అన్నదమ్ములు మరల బారువా చేరుకున్నారు. తనకోనం' ఎదురు 
చూస్తున తల్లిదండ్రుల కోరిక నెరవేరింది. తీరని కోరిక ఒక్కటే. తను 
విళ్ణవకారుఖతా కలసీ దేశమాత తంక్వెను శ్రుందాలన్న వట్టుదల దృథదీక్ష. 


117 


లభ్బన్నగారి జీవితిపంథాలో ముఖ్యమైన మలుపు. తను భొవింవిన 
దేమిటి ? "ఊహింవిన దేమిటి ? చిప్లప మార్గం సరియైన మారం, విట్లపవాదిగొ 
మారిపోవాలని తను పడిన (శ్రమంతా పృధా. అని తానా పరిస్థితులో భావించినా 
నిజానికది తన జీవితానికి అవరోఛమైనదో అందఅలమెక్కింసగిలిగేదో ఆనౌడు 
ఎవరికెరుక ? 


మానవ జీవితంలో జరిగిన సంఘటనలు యాద్భృన్భికమా, జఉఊలేళ 
పూర్వకమా, యాంికమా ? మానవాతీత! కి, మానవ జీవిత వితణలో 
మహత్తరమైన భాగ స్వామ్యాన్ని అందగలదేమో, 


నైట్‌ స్కూలు స్థాపన 1 


గాంధీజీ హరిజన సమస్యపై ఉపవానదీక్షలను జరివీ ప్రజల్లో వైళతన్వాన్ని 
తెచ్చి పెడుతున్న సమయ మది. పతీదినం బారువా దినపత్రిక ఏన్నేది. [గామ 
బొవడిపై చర్చావేదిక, బారువాలో పనివేస్తున్న శ్రీ యం, వి.జ, నత్మన్నారాయణ 
అనే టీచరు తరచుగా ఆచర్చావేడిక వద్దకు వచ్చేవారు. స్యాతంత్యం గూల్ప 
దేశంలో జరుగుతున్న సంఘటనలను గూర్చి చెబుతూ ఉండేవారు, యువకులకు 
ఉఊర్రేజాన్నిస్తూఉండేవారు. లచ్చన్న ఆతనిసహానరులకు హరిజనోద్యమాన్ని 
కొనసాగించటానికి కార్యక్రమాల్ని తీసి కోవాలని (పబోధించేవారు, 


లచ్బన్నగారు ఆనరికి, స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నందుకు జైలుశిక్ష 
అనుభవించి వచ్చిన వారు, జైలునుండి విడుదలైన తదుపరి, విప్లవశారునిగా 
మారి విప్లవ అరుణకిరణమై చెలగడానికి పధకం వేనుకొని విప్లవకారులను 
కలియటానికి బెంగాల్‌ రాష్ట్రం వరకు పర్యటించి నిరాశతో తిరిగి స్వగ్రామం 
చేరుకొని యున్నారు, 


స్వ(గామం చేరిన లచ్చన్న గారి దృష్టిని హరిజన సేనా సంఘాల నిర్మాణం, 
హరిజన రక్షణ యాత్రలు ఆకర్షించాయి, తీవవాదియైన లన్నన్న పై గాంధీజీ 
(ప్రభావం ఆదినుండి ఉన్నది. న్యరాజ్యం త్వరగా రావాలంటే వినం 
ఒకదశలో అవసరంగా భఖొవింవొరు. ఉగ పంగిన ఉత్సాహం ఊ(దెకం, 
మెలికలు గిరిగిన కండలు, బభలీయమైనశరీరం, మిడిసిపడుతున్న వయస్సు 


ఆంతగాఅనుభవంటేని, అతనిని పరిపరివిధాలా (పతీవిషయం'"పైన ఆలోవింవ 
సొయి, 


లారీలదెబ్బలుతిని, జై ల్లోగడిపీ, బారువావేరుకొన్న లచ్చన్న పలుకుబడి 
బారువాలో [పక్క(గామాల్లోకొంత “పెరిగింది. రాజనుండ్రిజై లు నుండి వచ్చిన 
తదుపరి ఆతని దిన చర్య దేశ సేవలో ఒక భాగమైంది. తనను గూర్చి ఆలోచన 


118 


గాక దేశంగూర్చి ఆలోచన శనదిప్పుడు, అల్లరిపనులు, విభివీ పనులునేసినకాలం 
వెళ్లింది. తనస్వార్థం తీనదాగుగాకి, సమాజం కోసం పాటుపడాలి, 


ఎరవాడ జైల్లో బఐంధించబడిన బావూజీ “హరిజన నమిస్యమై నిరాహారదీక్ష" 
అన్నవార్త పళంలో నంచలనంచేపింది. బారువాలో తన సహవరులతో మువ 
టింవి తనూ ఒక కార్యక్రమం త్రీనీకొని ఉడుకారి క్రీగా హిరిజనోచ్యమం కొన 
సాగటానికి తను దోహదపడొలి అన్నది లబ్బన్నగారి ఆలోఎన, 
గాంధీజీ యిచ్చిన హరిజనోద్యిమం పిలుపుపై లన్నన్నగారే ఆనాడు బారువా 
(గ్రామంలో ఏల ముందు పడాలి? జన్మజన్మాంతీర సంస్కారం మానవుడ్ని 
ఉద్దీపన టేస్తుంది. ప్రారబ్ద - నంవిక- ఆగామ్‌ అని అర్యో § - కమలములకాంతి 
కమలము. క్రింద నేఉంటుంది తప్ప పనిగ్సులేదు. ఎఎటనుండో తుమ్మెదవవ్ని 
దాన్ని ఆస్వాదిస్తుంది, ప్రభోదాలు ఎందరో ఎందరికో ఇస్తుంటారు. అయితే పై 
కొందరో ఆ (పభోదాలకు (పేరితులై ముందంజ వేస్తారు, 


యం, లి.జె. సత్యన్నారాయణ వంతులు గారు బారువాలో నిత్య హరిజన 
సీవాకార్యక్రమాల్ని నిర్వహించమని బోధించినదే తడవుగా లవ్నన్న ఆతని 
సహచరులు అందుకు పూనుకున్నారు. వుక్కెవారి సవసంను వారి 
కార్యాలయంగా ఎన్నుకొన్నారు. 


ప్రశీదినం (వభాత వేరీ జరిపిందాలి, 

మాలవీధిలో నైట్‌స్కూలు (ప్రారంభిందాలి, 

మంవి నీ: బావులకు హరిజనులను అనుమతిందాలి, 
హరిజనులకు దేవాలయ (ప్రవేశం కలిగిందాలి. 


(ప్రభాతభిరీ ; 


తను, తననహాచరులు, దుర్చలసాహు, పుక్కెన్ల ల్వు శనౌారాయణ = పొడి - 
వగైరాలు ఆ దినం ప్రభాత భేరీ జరపటానికి సిద్ధమైనారు. లచ్చన్నకు వేతినిండ 
పని దొరికింది. లచ్బన్న ఆ సరికే సక్యాగహిగా 'సరుతెచ్చుకున్నారు. ఆతని దేళ 
భక్తిని ఏ ఒక్కరు ఆ గ్రామంలో (వ్రశ్నించలేదు. పూర్తిగా నహకరిందారు, గాంధీజీ 
వితపటం పట్టుకొని లచ్చన్నగారు ముందు నడుస్తుండగా, వెనుక ఒకరు 
హార్మొనియం, వేరొకరు ముందర, మరొకరు చిరతలు, మిగతావాప్ప ముందు ఒకరు 
పడుతుండగా, ఆనరణాలనే అనుసరిస్తూ పొడటము, నడచుకుంటూ వీధులన్ని 
తిరిగి ఊరివివరగల జగన్నాధ స్వామి, జనార్థనస్వామి, కోటిలింగేశ్వర దేవాల 


యానికి చేరడం, దేనాలయానిక అచ్చన్న తదితర నహవరులు వెళ్ళి (పసొదం 
తెచ్చిఅందరికీ పంచి యివ్వడం, 


యువకులెల్లరు (ప్రతీదినం దారువా వీధుల్లోవడి గాంధీజీ భజనపొటల్ని 
పాడుతూ కదలి వెళుతుంటే (గ్రామం అంతా దద్ధరిలేది, సనర్జులలో అళ్చర్యం - 





119 


హరిజనులలో “అశ” జనించేది. ఆ గీతొల్లో సాంఘీక దురాచారాల్ని ఖండించడం 
గాంధీజీ అంచేద్కరువంటి ప్రముఖుల గొప్పదినాల్ని విప్పిచెప్పడం (పజిల్ని 
(వభోదించడం, (ప్రభాత శేరి సొగింది. 


మాలడై గాంధీజీ మాతోడ ఉన్నాడు 
వర్ణాలు వద్దన్ని నెహ్రూజీ అన్నాడు 
హరిజనుడు తమ్ముడనీ అందరూ అన్నారు 
అందరితో సరి మేము అంచేవ్కరన్నాడు 


హరిజనమైలే మాశేమి 
మాళక్తి సంపదిలులోదేమి 
కళ్లువిష్పిస బౌలు కనకాభి ఘే కాలు 
పెదవి చిప్పినచాలు మణులు మాణేర్యాయి 
కదలిమెదలినచాలు కాంకి రేఖలుజిమ్ము 
హీసులకు దీనులకు దిక్కను వా గాంధీ 
మకుటములేనట్టి మా రాజు మాగాందీ “రి” 


_ కులముపిద్దది అన్న కూడదని చెప్పాడు 
మతము కన్న స్థిరము దూసటతె అన్నాడు 
వర్గ సంఘర్షణ వలదు వలదన్నాడు 
ఇ « శక 
వర్గాలు జొత్యి వట్టిదే అన్నాడు హారి 


చేచాలలో లేనిశలేదోలు మనిశేల 

పుక్కిటవురాణాల విచ్పకుర చెప్పకుర 

టాసవతగే చుంచు గాథలనే చూడర 

అన్నివర్థాల వారందులో నున్నారు “హరి 


*, ఎంత “ఘోషిందినా వినిపిందుకోటేనీ మూర్ణనమాజమిది, మూర్జమరదానార 
" సాంప్రదాయాల్లో మునిగితేబుతున్న సమాజం తిట్రలేపిన గురుకు దీన్తున్ననంఘం, 
ఎదురుతిరిగి దొర్జ్ణన్యం నెరపగలసమాజం, 


స్వాతంత్యం కోనం, భాఠీదెబ్బలుతిని జైల్లోకి వెళ్లివన్చినవుడు తనకు 
(ప్రతిఖఘుటనరాలిదు. అయితే హరిజనోద్యమం అనగానే లచ్బన్నతో కొందరు 
సటాకరించక జారుకోవడం ప్రారంభించారు, జైల్లోచావులు ఇచట [పక్కవాడితో 
పోరాటం కాలాతీతంగా లచ్చన్న మాట్లాడితే ఎదురు మనిషి అధోగతిని 
అస్వేషిస్తు మాట్లాడతారు. ఏ విషయంలో నైనా ఎదిరించి ఎటువంటి దుష్కర 
కార్యమైన చేయవన్చునేమోకాని నంఘాన్ని ఎదిరించడం సులు వైనపనిళాదు, 
చైవం అందరిలో ఉన్నాడని చెప్పినందుకు (పజొస్వామ్యం మంగిదికాదు 


120 


అన్నందుకు సోక్రటీస్‌, మానవులంతా రినిమానుఐన్న ఎదుకు ఏనుకీక్త 


నూర్యచందులు గోశాలని భొవింవినంచుకు కోపర్నికి.్‌ సమైనారు నై 
“లచ్చన్నదొబూ ఏదో తెల్లదొరలు మసి దేకింనుంతి పోవాలి మినికి స్వ రాజ్యం. 
వస్తుందన్నారు, మిరు జైలుకు వెళ్ళి వచ్చారు. మేము సంతోషించాం కాని ఈనాడు: 
యీ కానివని ఏమిటి ? వంచములు మనము నమానులమాఅని (పళ్నీంచినవా 
రున్నారు, | 


హరిజనులు మనం సమానులమని వెప్పుతున్నది గాంధీ మహాత్ముడు, ' 
ఆతనిని కాదన్న మగొళ్ళమా మనం, +! 


గాంధీజీ న్వరాజ్యం తెస్తారనివిన్నాం. మధ్యలో ఇదేమిటి ? అళ్ళర్యా. 
కం - అనూయకత్య్వం మనలో కుమ్ములాట ఉంటే మనజొతిలో ఐకమత్యం. 
కపోతే మనకుస్వరాజ్యం ఎందుకు ? మనలోమనం కొట్టుకొని దావటానికా ? 
అందుకే గాంధీజీ నిర్మాణకార+క్రమాల్ని పకటింవారు. దానిని మనమంతా, 
పొటింనితీ రాలి. అందులో నున్నది నేడు మేము అనుసరిస్తున్నాము. అన్నళ్య. 
తను పొటించవద్ధు అన్నారు. మద్యపాన నిషేధం కావాలన్నారు. ఖధిరు ధఫరివ్‌' 
మన్నారు. (గ్రామాలను పునరుద్ధరింప మన్నారు, వయోజనులట విద్యను 
బోధించమన్నారు. 


“అలాగాబాబూ సరేలెండి, నవరులలోనే ఒకరుతక్కువ ఒకరుఎక్కువ అని 


పడి చస్తున్నాం. ఇక హరిజనులు మనతో నరిసమానులంటే మేమేంచెవుకాం” 
అంటూ లళ్చోన్ననుండి జారుకొనేవారు. 


లచ్చన్న నవాచరులుకూడా తటవటాయించేవారు. ఈ హరిజనులను 
చూస్తేనే ఆ అ(గవరాలవారు “దూరంగా పోరా మైలపడిపోతామురా, మాల 
వెధవా” అనినానాదుర్భాషలాడే వీరిని మనమెలా ఆదుకోగలం. 


లచ్చన్న అందుకు తననహచరులతో తను హరిజన సేవా కార్యక్రమంలో 
రెండవ భాగాన్ని అమలులోనికి తేవడం దీనికి మందు అనిచెప్పాడు. హరిజనవాడలో 
వెంటనే ఒకనైట్‌ న్కూలుని ఏర్పరవి మొదట వారిలో ఆత్మవిశ్వాసాన్ని తెలివి 
తేటల్ని తెచ్చి పెట్టాలి. 


ఏమిటీ లచ్చన్న బాబు అన్నిటికి ముందుపడతారు. అంతా సమకులం ఎలా 


అయిపోళాం, దేనికయినా కొటివుట్లాలి. గీత ఉండాలి. స్నంలోనే నమానతలం 
లేదు, మనుముల్లో ఎలాకస్తుంది క్ష ఏన వ 


శప లను విని లచ్చన్న ఉదేకానికి లోనయే్మవారు. ఉ|కోషం పట్టలేక 
పోయారు, అయినా తనునక్యా[గహి గొంధేయవొది, లీహింపావాద్‌. ళన జీవన ' 


[21 


విధానం - ఈనాడు గతంలో కన్నా పూర్మిగామారినోయింది. అన్నను కాలము 
నాటి రాజకీయ సాంఘిక ఆర్రికపరిస్టితులుకూడా అటువంటి=, జంగ్లేయుల పాలనతో 
భారతీయుల నంస్కృాతి. “రితి దిగిజొరివోతీస్ని జిగి కొలని తువొపోతుంటే 
మరికొందరు |బ్రిటిషుడాలని భౌరితీతో (పారంధించి॥ శీదుపరే భారతీయు 
సమాజంలో గల ఆంధ విశ్వాసాలు, చురాదారి సాంటదాయాలు సన్నగిల్లి విజ్ఞాన 
వికాసాలు నలుదిశల (వైకౌశిస్తున్న వని చెప్పువారు, 


మామతంలో కులభేదిం వర్గ భేదింబీదు వవ్చి చేరండి అని నారతీయలను 
ముఖ్యముగా హారిజనులను కై స్తవ మతిం పిలుషనిస్తున్న దినాలు. జనాటిపరకు 
భాందువ్రలచే నిరాకరింపబడిన మాల, మాదిగ, మెడి, రెల్లి పేరుగల ఏంగములు 
క్రైన్రవమతంలోనికి (ప్రవేశిస్తున్నారు. (కై స్రవమతీం శర్చిలను _పారంభింింది 
వైద్యాలయాల్ని స్టాపించింది. పాఠశాలలను శెరవింది, 4 రీరారోగ్యానికి ఒకటి 
మానసిక వికాసానికి వేరొకటి, ఈరెండింటిని సమకూర్చిన కైఇస్రవమళకం 
భారత దేశంలో మంచి పట్టును సంపొడిందుకో గలిగింది, 


ఆంగ్లవిద్య, ఇంగ్లీషు బడులు తెరవఉంలో కొస్త్రీయవిజ్ఞానం వికనింింది, 
అంధవిక్వా సాల నడ్డి విరిగింది, రాజారాంమోహాసగి రాయ్‌, దయానంద్‌ సరస్వతి - 
వీరేశలింగం పంతులు, గురజాడ. సొంఘిక దురాగ్లా రాల పై దండెత్తారు, 
అస్సస్యలు విద్యాధనకర్లులె ఉద్యోగాల్ని నంవాదిందుకో గలిగారు, సవర,లకు 
కనకుత్రీంది. భ గ లోమాలవాడే రాజ శమేలునన్నా 'అని బహ్మాంగారుకూడా 
అశ్చర్యార్థకంగా (పతిపాదింగారు. భారత జొతియకాం(గెను 1గ సూత్రాల నిర్మా 
ణాత్మక కార్యక్రమాన్ని (ప్రకటింబింది. (పతి కాంగెసువాదీ, కార్యక ర్ర, తప్పక 
ఆ కార్యక్రమాన్ని పాటించాలి. సిక్కులు, మహమ్మదీయుల్లా హరిజనులు వేరేజొతి 
వారు కాదని గాంధీజీ తీర్మానించారు. ప్రైత్యేకజాతి హరిజనస్థాపన కావాలన్న 
అంబేద్కర్‌ (పతిపాదనలను తిప్పికొట్టి హరిజన కార్మకముం (షారంభిందారు., 
భారతజాతిక వారొక భాగమే అని నిర్ధారణ పరదారు, 


అచ్చన్న దుర్పలసాహు, వుక్కల ల్వృ్య్మ్మనారాయణహోపండా తదితర 
మిత్రులను వెంటనిడుకొని హరిజనవాడ చేరారు. హరిజనులు ముట్టూము గోరు, 
ఏమిటీ వింత అని? 


మేమంతా కాం[గెస్‌ కార్యకర్తలం. గొంధీజీ ఏమి చేయమని ఆదేశింవినా 
ఆది చేయడమే మా కర్తవ్యం, మిరు అస్ఫృన్యలుకారు, మిమ్మల్ని మాల, మాదిగ, 
రెల్లి, జగిలవాళ్లు అని పిలుస్తుంటే అంగీకరించం. మోరంతా “హరిజనులు” అని 
గాంధీజీ చెప్పారు. 


అయితే మేమంశా మినవర్జులతో సమానమైపోతాము, అన్న (ప్రళ్న చచ్చింది, 


| 22 


నమానులని గొంధీజీ, తిలక్‌, న్మెహూ, పటేలు, మహానుభొనలంఖ 
వెప్తున్నారా - వారికన్నా గొహ్పోళ్ళమా మనం, తప్పయితే. వారెందుకు, 
చెప్తారు, అంటూలవ్బన్న వారికి బోచవరిటొరు, మోకున్నిది అల్జానం, అమాయ్మ 
కత్వం, వాచ స్తం .ఈ దేశపు గవావారం, దౌర్భాగ్యం, అవదారం నేను మొన్న. 
టివరకూ అలానే భొవిందాను, పెద్దలు వెస్పగా విని నిజం తెలినీకొన్నాను,.. 
మోకు తెలియజెప్పాలనివవ్నాం. మావాడ రాత్రిపారిశాల పెడుతున్నాం 
మొరంతొ హాజరై మమువెప్పిన సచునును మారు నేర్చుకోవాలి, లన్బన్న వారి! కే 
నచ్చజెప్పాలని చూస్తున్నారు, 


“మేము అస్పృవ్యలం. మాకు పదువులా” వారి మాటల్లో నిరాశా 
నిన్ఫృహలు, 


“ఖదే వద్దన్నాను. అలా అనడం నేడు సొంఘికచురాదారం, ఘోరం, 
వరమ ఘాతుకం. స్వార్థపరులు సృవ్షింవిన శొనపచికఛి. అ్రవర్గాలు వెద 
జల్లిన అపురూవ సృష్టి". 


“లచ్చన్న బాబూ మోరేదో వెబుతొరు, అవి మా బుక లకు అందవు, మోతో 
మాకెందుకు తగాదా, మేం ఏంచేయాలో చెప్పండి", 


“పతీదినం రొశత్రివూట నైట్‌న్కూలుకు మోరంతా హాజరుకావాలి.” 


“మే మందుకే ఈ దినం వరాం" పొకలలో ఆ దినం పాఠశాల (ప్రారంభ 
మైంది, విద్యుర్ణీహొలు అనాడులేవు, దీపంబుడ్లు, లాంశిర్లుళప్ప. గిర్భదరిద్రులు 
అన్ఫృబ్యలు రాత్రి పాఠశాల వయోజన విద్యాధులు. గాంధీ పిమువు ఎంకటి 
శకి వంతమైందో మారుమూల పలెల్లో కూడ పాఖసకాగిమె వ్యాపింవింది, 


వొరువా (గ్రామంలో నంచలనం రేగింది. మాలవీధిలో నైట్‌న్కూలు! 
అనీధికి సవర్గులు వెళ్లడమే ఒక వింత, నేరము. మైలపడిపోతాము అని 
భావిస్తున్నకాలంలో ఆ మాలవీధిలో వారిముధ్యరూర్సుని వారితో కలసిమెలసి, 
విద్యను బోధించడం, రాజకీయపొలాట్ని నేర్పడం, గాంధీజీని గూర్చి 
స్వాతంత్ర్యం గూర్చి చెప్పడం - నైట్‌న్కూలు (వతీకినం (ప్రారంభం 
కావటానికి ముందు - హారిజనులను హెచ్చుగా (పోగునచేయడానికి, వారి ఉల్లా 
సొనికి, ఉత్సాహం తెప్పించటానికి, పాట న్నే కార్యకర్తలు పాడేవారు, పాఠ 


శాలలో చదువుతున్న హారిజనదొలురు, బాలికలు కూడ నైట్‌న్కూలుకు 
హజరయ్యేవారు, 


ఆ దినం స్కూలు ప్రారంభం కానున్న దనగా, లచ్చన్న తన ఎదురుగా 
[జి ఊన్న ఒక హరిజన బాలుడ్ని చూసొరు. ఎలిమెంటరీస్కూలు విద్యను నేర్చు 
ంటున్న వయస్సు ఆ వీల్లవాడిది. చొక్కా, నిక్కరువేసీ ఎంతోముద్దొనున్న ఆ 


123 


పిల్లవాడ్ని లచ్చన్న దగ్గరగా పిలవారు. ఆ అబ్బాయి ఎంతో ఉత్సాహుతో 
లచ్చన్నవద్దకు వచ్చాడు. “మూడు అద్బాయి, ఈ దినం నీవ పాటపొడాలీ పొడ 
గలవా? మోవాళ్లంతా మెచ్చుకొ నేలా పాడాలి” అచ్చన్న గారు అడిగారు. 


ఓ పొట పొడగలను....అంటున్న పిల్లవాడిని ప్రేమతో ఘజంతట్టి లచ్చన్న 
పాటపాడమన్నారు. ఆ బాలుడు “కొల్లాయి గట్టితేనేమి మా గాంధి...” అన్న 
ఒ.పాటను చక్కగా పాడాడు. 


తదుపరి మరికొందరు కార్యకర్తలు యూపాటను పాడారు, 
మానవతె చెడుగని మడి కట్టుకున్నారు 


మంచివెడులనె మీరు మరివిపోమన్నారు “మాలొ 
మాలమాలంటారు, మము ముట్ట నంటారు 
మా కన్న మోతోన ఉన్నచేమిటి సున్న. “మాలో 


మాలలు మమ్మలి మైలబఉతా మంటారు 

ఎదురొ సే మమ్మల్ని తొలగిపో మంటారు 

మోలోన మాకన్న మెరసె గుణమేమిటి 

సొటిమనిషిని మారు కాబేయ లొంది త్రై. “మాలో 
సంపదను నృష్టందె 'శ క్రి మాలో ఉంది 

మిము మించి వోయేటి యుక్తి కూడను ఉంది 

భూనంపదంతయు మాచేతిలో ఉంది 

బుగతోళు బుక్కితే మేమేమి చేసేది. “మాలో 
మోరుమతళ్లి మాకు ఊరు ఓిరున్నాయి 

రూపులో గుణములో (దునలోస) భేదమేమున్నది 

మరుటము లేనట్టి మారాజు మాగాంధీ 

మము(బోవ వెలశాడు మారక్ష మాగాంధీ “మాట్‌” 


పాటలను ముగించిన తదుపరి మొదటిపాట పొడిని కురవాడ్ని దగ్గరగా తీసికొని 
అచ్చన్న “ఏంవదువుకున్నావు అన్బాయి !” అని అవ్యాయతీగా (పశ్నీందారు. 
5 వ తరగతి అని అబ్బాయి నమాధానం చెప్పాడు, నీవు దాగా చదవాలి, పతీ 
దినంవచ్చి మానైట్‌న్కూల్లో పాటలు ఇలానే పాడాలి. నీవు మేము వెప్పిన 
పాఠాల్ని నేర్చుకోవాలి, 


“ఓ అలానే” అబ్బాయి అన్నాడు, ఆ అబ్బాయి ఎవరోళాదు ఈనాటి పదవీ 
విరమణచేసిన హైకోర్టు జడ్జి 3. పున్నయ్యగారు. పట్టుబట్టి లచ్చన్న హరిజన 


ద 


పిల్లల్ని స్కూల్లో జాయిన్‌ అయేటట్లు చూసారు. చదువుకొని యిలా పెరిగి పదో 


a) 


యినవారిలో ౩. పున్నయ్య గారొకరు, 


కె వున్నయ్యగారు, బొరువాళో చదువు ముగిసిన తదుపరి ఐద్బాపురంలొ 
1941 లో స్కూలుమైనల్‌ చదివారు, లచ్చన్న ఎంతగానో అండగా నిలదారః 


124 


ఇచ్భాపురంలో చదువు ముగిసిన తదుపరి విజయసగిరం మహో రాజావారి కళాకాట్ట 
రాజావారి హాస్టల్లో ఉంటూ ఇంటర్‌విద్య సధ్యినీస్తుంగగా, క్విట్‌ ఇండియా, 
ఉద్యమం సందర్పంగా గొంధీజీ విలుపుపై తన సహావిద్యార్సి త్రిపురాన రాఘక్ష 
దానుగారితో కలనీ 1942 లో అరెష్టయినారు. సనైలునుండి తిరిగివవ్నొ॥ 
వి. ఏ., బి. యల్‌. వూరి, చేసారు. 1946లో కాలగెనుపేవాది క శిక్షణా శీవిరంలో 
శీక్షణకూడ పొందారు. సుశిక్షి తుడైన కాంగెం వాదిగా రూపొందారు. తన, 

విద్య ముగిసిన తదుపరి వ్రకాకుళం పట్నంలో స్లడరుగొ పా క్రీసుపెట్టారు,. ఉన్నత 
విద్య వూర్తి౪యిన తదుపరి కె, పున్నయ్యేగారు శన వన్ననాటి జీవితీంనుండి 
లచ్బన్నగారితో అత్యంత సన్నిహిత తత్వాన్ని "పెంచుకొని, చివరివరకు కొన 


సాగించారు. రాజకీయరంగంలో (వ్రవేశించి లచ్బన్నగారి ముఖ్య నహాబరునీగొ 
రూసొందారు. 


క. వున్నయ్యగారు విద్యావేత్త, నహృదయుడు, సొజన్యమూ ర్తి, చదువరి, 
సంస్కారి, రాజకీయవేత్త. దళితజనుల నుద్ధరింది, ఆదుకోవాలన్న సాంఘీక 
నంస్కరణాభిలాషి. తనవారు అందరితో నరినమానమైన అవకాశాల్ని అందాలని, 


అందుకు కృషిచేయమని, విద్యను, విజ్ఞానాన్ని ఆర్థించనుని (పతి ఒక్కరికి 
వభోదీంచేవారు. 


ఆతని రూసంలో ఎంతో సొమ్యత ఉట్టినడుతూ ఉంటుంది. అయినా క. | 
వున్నయ్యగారు అంతర్గతంగా ఉద్రేకి, అయితే రాగద్వేషాల్ని తనలోనిమిడుకొన 
గల ఫ్థతపళడు. రాజయోగిలా _పకొంతంగా కన్పిస్తారు. దేశంలోనే ముఖ్య 


కార్య[కమాన్నీ నెరవేర్చుకొనగల దిఎ, మేధావి. వ్యూహం- ఎత్తుగడలను రూవాం 
దించుటలో అద్వితీయుడు, 


లవ్నన్నగారు కాంగైనుపొర్టీనుండి విడిపడి కృషికరలోక్‌ పొగీలో వేరి 


నప్పుడు కె. వున్నయ్యగారు లబ్బన్నతో పాటే కె,యల్‌.పి.లో చేరారు ఆపార్టీ 
అభ్యుదయానికి ఎంతగానో శృషిన్‌లిహిరు, 


తదుపరి ఆనాటి కృషికరలోకో పార్టీ పొందూరు (శ్రీకాకుళం. రిజర్వుడు 


నియోజకవర్గం కాసననభ్యులు కావలి నారాయణరావుగారి కుమా ర్రెనువివాహం 
వేనుకున్నారు, 


మరల 1955 మధ్యంతర ఎన్నికలు జరిగినవుడు పొందూరు నియోజక 
వర్గం నుండి పోటీచేసి కెయల్‌.పి, పార్టీ కాననసభ్యునిగా గెలుపొందారు. తదు 
పం ఆంధ్ర రాజకీయ రంగంలో కొన్ని మార్పులు వేరులు జరిగాయి. క్రమేణ 
రంగా అచ్నన్న వర్గం నుండి నీలం సంజీవరెడివనరవైపు మొగుచూపుతూ 
వచ్చారు. 198 లో కాంగ్రైను పార్టీలోనికి మారిన ౨. 'వెన్నయ్యగారు రాజ 


కీయ జీవితమును విడచి ప్రభుత్వ 'సేవారంగమున ప్రవేశించ నిడ్గవడి ఇదే నుంది 
దేమోనన్న అభిపాయానికీ నచ్చారు, 


125 


1957 లో తనను నబ్‌జడీగా ఎంపిక చేసిసిట్లు తంతివార్త అందింది. అదే 
సమయమున విజయనగరం జిల్లా పొర్వతీవురం నుండి కూడ "ప్రసిద్ధ (క్రిమినల్‌ 
లాయర్‌ నిడగంటి (ప్రకాశ రావు మేసల్లుడు మధుసూధనరావుగారిని కడ నబ్‌జడ్డిగా 


నియమించారు, 


1962 లో అనంతపూర్‌ నన్‌ జరిగా కీ ర్తి మతిష్టల నారిందిన కె. పున్నయ్య 
గారిని గుంటూరులో జిల్లాకోర్టు జడ్జిగా నియమెందారు, తదుపరి 1957 లో 
"ఆంధ ప్రదేశ్‌ పై హైకోర్టు జడ్డిగౌ నియేమింవబడి, ఆంధ్రపచేశ్‌ హైకోర్టులో తీన 
దంటూ ఓ ర ప్రత్యేకతను విశిష్టతను నెలకొల్పు రొ ని దరిమికా 1గీగిగలో పదీ 
విరమణ చేసి ప్రస్తుతం అంధుల భాగ్యనగరంలో విశ్రాంతి శ్రీవితాన్ని గీడప్పు 
తున్నారు. ప్రస్తుత మనిరాష్ట్ర మాజీ సాంఘిక కొాఖామాత్యులు శ్రీమతి (ప్రతిభా 
భారతీ తండ్రగారే జస్టిస్‌ కె, పున్నియ్యగారు, 


2. స్యానిక హరిజనోద్యమం - లచ్చన్న 


భారత జాతీయ స్వాతంత్యసమరం ఒకిబైవు హరిజనోవ్యమం వేరొక వైవు 
దేశంలో కొనసాగుతున్న దినాలు. గాంధీజీ దేశ ఓర్యిటన పారంభిందారు. నేశంనలు 
మూలల గొంధీజీ పిలువు మేరకు హరిజనులు భారతీయులే. అసమ అననం 
నేరం. మానవత శే అపచారం అన్న (పిబారాలు ఉధృతంగా వమిగుశున్నాయి * 


హరిజన సేనా దీక్షకు లబ్బన్నతో పొటు, దుర్లిధి పాప, సారిజననాయ 
కులు సొ కేటి గురువ్పలు, కుట్రల లక్షి శనొ రాయణ వో Arann గారాలు 
పాపారావు, పార్వతీశం, కార్యరంగంలోకి దూకారు, 


1992 లోనే హరిజన రక్షణయా[త అంటూ చారునానుండి ఇిన్బొాఖ్బరం, 
సోంపేట, టెక్కలి వరకు నడిపించారు, [పజానసమూహోల్సి కదలింనార. రాష్ట్ర 
స్థాయిలో కూడా వేముల రూర్మయ్య అధ్యక్షతన హరిజన సేనా? లపల స్టామిన 
బిడి౦ది, 


హరిపురంలో సోంపేట తాలూకా హరిజన సేవాసంఘ స్థాపన కొరకు నిన్నా 
హాలు ప్రారంభించారు, సొకేటి గురువులు జిల్లా ఆది అంధ సంఘానికి అవ్య 
క్షులు. హరివురంలో జరిగే సమావేశానికి, (సిద్ద వేచిపండితుడు, బంకునిల్లి 
మల్లయ్య శాస్తి గారిని, పారంభోపన్యాసరులుగా వీలవొరు... పుల్లల క్యూమనుం 
దరం ఉపన్యాసకులు ఆ నమావేశానికి హాజరు కాగలరని కరప తం సగిట్‌ంగొడు, 


(గ్రామ్మపజానీకానికి హరిజనులు అస్బృవ్యులు కారని నమ్మింగి టానికి 
లబ్బన్న ఆతని సహచరులు ఎనలేని (ప్రయత్నాలు చేసారు. అ్యగివర్గాలలో పుటి 
పెరిగిన వ్యక్తివచ్చి ఈ అణగారిన కులా అర్థికంగా వెనుక బడినటి తప్పించ 
జన్మతః కాదని చెప్పిన నమ్మగలరని, గాంధేయవాది, అశవరానికి వెందినవారు, 
(ప్రసిద్ధివడసిన పండితులు అయిన శ్రీ బంకువల్గి మల్లయ్యకా న్టీగారిని, హరిప్పురిం 
హరిజన సమావేశానికి ప్రారంభోపన్యాసకులుగా తెప్పించారు, 


ఆనాటి సమాజం కరడుకట్టిన మూర్థసమాజం ; పరస్పర అవగాహాన కొర 
వడిన సంఘం-కోరిక తీరికలేని వ్యవస్థ : గుడ్డినమ్మకం : గుణంలో, మూఢ నమ్మ 


కాలలో మూలుబున్న జనం. వీరి నొటికులస్థులు సరినమానస్తులు ఏమి నెప్పినా 


విశ్వసించరు. వారికన్న గొప్పవారు చెబితే కనీసం వింటారు, ఆలోవిస్తారు 
వారిలో మార్చువన్తుంది, నిజంతెలున్తుంది, 


విద్యను పొందడం విద్యావంతులుగా నుండటం ఆనాడు అగవర్థాలనారికి, 
(బాహ్మణులకే హక్కు ఉండేది, ఇతరులు వారికి విద్యతో అవసరంలేదన్న 


127 


భావంతో ఉండేవారు. కావాలని ఎవరైన అభిలపషించిస తిరస్కారం తిట్బలు 
దాపురించేని, 


పారిపురంతో నాటి ఇమావేశిం (సౌరంధిమైంది. ఖల్లెల శ్యామనుందరిం 
అధ్యక్షులుగా ప్రసంగించారు. (సిద్ధి పడనీని ఒండితులు గౌలధీచీ పిలువు 
కాశీలో హింకూమరతి ధర్మాన్ని ఏర్చింనిడానికి వెళ్లిన వేదిఒండితులు, వేదాల్ని 
_ప్రణంగా తెలిసినవారు, గాంధేయవౌది, (వాహ్మాణుడు అయిన శ్రీ బంకుటల్లీ 
మల్లయ్యకొ స్రిగారు వేదిక మై “హరిజనులు అ్పృశ్యులు కారు, వీరూ మస హిందు 
వలే. మనతో సరిసమానులు” ఆని ఆనా చెప్పడం కొ స్థిగారి అభ్యువయషృష్చ 
ధానికి తార్కాణం. కొస్ట్రగారిమై అమిశీ (చేమాధిమానాలుస్పు (.జానికొనికి ఎంత 
గానో ఆతని బోధనలు రువింగొయి, బహారింగ *భిలో అన్ని కులాలు ఒక్కుటే 
అస్పృశ్యత కల్ప్చించినదే అని కొస్టిగారు ఉ ధాటిస్తూ కాగ్రరిత్యా కోకాలు చదివి 
నిరూపిస్లుంటే ఒక్కరు నోరుమెదిఒదేకభోయారు,. భగాట్‌. ఇధి (గాహ్మాణ 
సమాజం ఖడీంచలేక పోయింది, (బ్రొహ్మణకులంలో పుటిని ఆదిరాలవారి ముగిసి గొ 
ఈరిలదిన శాస్త్రిగారు ఆనాడు ఇన్ని. ఉన్నాం కటక అజ్ఞానాంధికొరంలో 
పలి!1న విజ్ఞానపు కాంతిరేఖ, ఓంగమజొతి కదిజాలి అని మవ్యలో సార ఒర లివ్భి 
చీరుదులు, మానవళలో లేనిది మధ్యలోనే వచ్చినదని మేధా కొ స్టగారు 
వివరించారు. అసామాన్య పండితులు చేదాలమై నర్చివేయగిం.. శొత్తగొరు 
చెప్పిన ఇక సమ్మనిదెవరు ? 


హారివులంలో్‌ సఖీ ముగిసిన తిదురి క్యాగారిని ఆరాటత్రికి 
బొరువా (గ్రామం తీసుకొని వచ్చారు, దారువా బంగళాలో విడిదిఇన్నారు. 
తండోపతండాలుగా వచ్చిసపొరిగల్లరి, సందేటోల్ని నివారిందారు లన్న్బన్ని ఆశని 
పిలు. కాస్టిగారివద్ద అవసరమైన విషయాలన సేకిరింవి ఆ మరునౌడు 
కంగారు ఉనాడు దే ఓంపిందారు, 


»# జ 


దక స్రాంఎలో మహాత్మాగాంధీ, హరిఎసవాంల్లో మవేశింది అచటనే రొత్రి 
చళిలు బినేస్తునృట్లు వారితో కలిసి మెలసి ఉంటున్నట్లు (వితీదినం ఊత్రికల్లొ 
చా ర్రషు మనేది, 


గాంధీకీ హరిజనులకు చేదాలయు (స దేకొన్ని 'లిస్తున్నట్లు వార్తలందేవి. 
బునాడు సద రికి దినమతికలు అందుదాటులో బేకున్నా అందుబొటులో ఉన్నవారే 
(బతి ఒకరికి వార్తలను పిలని పిలవిమరీ చెప్పేవారు, వారి కానాడున్న దేశభక్తి 
అటువంటిది, 


1982 లోనే గాందీడీ హరిజన యాత్రను ప్రారంభింటి రాజకీయాల్లో 
దీనిని ముడివెయ్యక పోయినా అది రాజకీయాల్లో ఒకభాగమై కూర్చుంది. హరిజన 
సమస్య అకుల భారతీ సమస్య అయింది. కార్యక ర్తలు, నాయకులు, విద్యావంతులు 


128 


గాంధీజీ పిలుపుపై ఉద్యమించారు. దేశంలో నంచలనం లేవింది “అస్పృశ్యతను 
పాటించడం మహానేరం. మానవతకు మన్న” అని గాంధీజీ ఉద్దాటించారు 
హిందూమతంలో ఇది కోడనిది లేనిది, అని భారతీయులను ఒప్పించారు. 


గాంధీజీ ఉవ్వు సత్యాగ్రహం (ప్రారంభించిన మొదటదినాల్లో (బ్రిటిషు 
వారందుకు భయపడతారా అని (ప్రశ్నించారు కొందరు, ఈ పవారిజనోద్యమం 
కూడ అంతే అని భావించినవారు వినరకు తెలునుకున్నారు. ఇదొక మహో, 
ద్యమం ఏ కరు దీనికి ఎదురు తిరిగినా ఎదురు పడినా కొదనిన ఏఒకన్నినైన తుద" 
ముట్టించగలనైతిక బలాన్నిది తెచ్చిపెట్టింది. రౌండు టేబుల్‌ సమావేశొల్లో 
పాల్గొన్న దళిత జొతుల వైతాళికుడుగా, అంబేద్కర్‌ నిమ్నజొతులకు పరి 
పాలనలో భాగస్వామ్యం కోరారు, నిమ్నజొతులకు ప్రత్యేక నియోజక వర్గాలుం 
డాలని వాదించారు. గాంధీజీతో కొన్ని విషయాల్లో అంచేద్కుర్‌ విలేదిందారు. 
అయినప్పటికి 1982 ఆగన్టు 14న బ్రిటిమ (ప్రధాని కమ్యూనల్‌ అవార్డు [పక 
టించారు. నిమ్నజాతులకు ప్రత్యేక నియోజకవరాలు ఏర్పాటు అనకాళం లభిం 
చింది. అంబేద్కర్‌ గాంధీజీ మధ్య ఒక ఒడంబడిక కుదిరింది, అదే పూనా ఒడం 
బడిక. శాసన సభలలో నిమ్న జాతులకు (ప్రత్యేక స్థానాలు కేటాయించడం అ(గ 
వరాలు నిమ్న జాతులను అస్ఫృశ్యతా దృష్టితో చూడరాదు. నిమ్నజొతుల 
నుద్ధరించటానికి (ప్రత్యేకమైన రక్షణలు తీసుకోవాలి, 


హరిజననమన్య పెద్దలపై తిరుగుచొటు : 


అనాడు రాతి నైట్‌న్కూల్లో లచ్చన్న హరిజనులకు పాఠాల్ని బోధిస్తు 
న్నారు. అనుచరులు సహగరులు చెరి ఒకరు హరిజనులతో సమంగాకూర్చునీ 
వింటున్నారు, 


“బాబూ అచ్చన్నగారూ ! మాకెందుకండి పాకల్లోపాఠాలు, అచ్చరాల్ని 
నేర్నుకొంబే అకలి తీరుతుందా ? కాన్త బువ్వపెట్టీ పనేదైన ఉంటే. చెప్పండి.” 


కికసరి హరిజన యువకుడు యిలా (ప్రశ్నించేనరికి ఆ హరిజనులలోనే మరొకరు 
చారు, 


“ఒరే ఏమిటి నీవాలకం. బువ్వ కాదురా, మనకు గౌరవం కావాలి, ఏదో 
కూలినాలిజేసి బతకలేక కాదురా, గంగమ్మతల్లి ఎలానూ ఉంది. ఆ నముద్రం 
ఒడ్డుకి పోతే ఏదో దొరక్క పోదురా ? గౌరవంఏది ? 


ఓసబ్బో సీ అశ అంతంగాదు. నీవేమిటి ? ఆ బొబుగోరేమిటి ? 
ఆళ్ళతో కునం నమానులమై పోతామా ! ఆదేవుని గుడిలోనికి మనల్ని రానివ్వరు, 
క మనకాదేవుడు ఇచ్చే దేమిటి ?” మరియొక హరిజనుని అభిప్రాయం, 


129 


“వేవుడు ఇవ్వనిదే మనకు బట్టా సారా, కొంపా గాతూ రిలుగుతాయా ! 
ఒరే రామిగా నివైనా చెప్పరా మనోడికి” మరియొకని సమ్మికం, 


“మిలో మోరు మాట్లాడక నెప్పేదేదో నాతో దెప్పిండి. సేవుని గుడికి 
వెళితే మోకు అన్నీ ఆ దేపుడి ఇస్తాడు. ఆని యూరుసిమ్ముతే అలానే వెక్టొం 
పదండి. గాందీకీ హరిజనులకు దేవాలయ (ఓవేశం. జరిపిస్తున్నారుకదా! మన 
శ్రుంతా రేపు మన ఊమతోగోటిలింగేశ్విం దేవాల మానికి, నాని చేవాలయా నికి 
పూను" అన్బన్నగారన్నారు. 

అచేమిటి వొబు ! మేము ఆ దేవాలయములవై పు వెళ్ళే ఇంకేమైనా ఉందా? 
నవర్ణులు కర్రలు పట్టుకొని బరుగెత్తుకొనిరారూ ! జరిగేబని చెట్బండి దొబూ జర 
గని ఎని బట్బటల చేనికి” 
బారిజను లెంతటి దీనావస్థలో ఉన్నదీ అచ్చన్సరకు తెలిసింది. ఆ మౌససిక 
స్థార్యమే వారిలో లేదు, అనర్హులమని భావిస్తున్నారు, 

లన్సన్న జవాదియ్యక తప్పలేదు. “కులం, వర్గం కూడని. మనం 
తెవ్చిపెట్టుకొన్నవి. మన్న పెద్దలు చెబుతున్నారు దైపంచ్భిష్టిలో మసమంతా 
నమానులం. అవకాశాలువస్తే అందరివలె మాటా గొట్బవాళ్లు కాగలరు, విద్యా 
బుద్ధుల్ని నేర్చుకోగలరు ; ఉద్యోగాల్ని చేయగలరు ; ఊశ్ళేలగలరు. 


అ మాటలు విన్న వారిజనులు “అంతా అలానే నెబుతొరు కానీ క్రియకు 
వచ్చేసరికి ఎవరి కులం ఏనులు వారే చేస్తారు. ఎవలైనా చేసి గూపెట్టాలి, 
మాటలు ఎన్నైన చెప్పవచ్చు" అంటూ నిరాశపడిస వారిజనులను జూవి 
కార్యక ర్తలు “మోకు మాటలు చెప్పడం కాదు. చేసి బూ పెడతాము, మా వీధికి 
వచ్చి పాఠొలు చెప్పలేదూ. మమ్మల్ని సమ్మండి, మిమ్మల్ని దేవాలయాల్లోకి 
తీసకొనివెళాము" అంటూ ఆరాత్రి నైట్‌ స్కూలును ముగించి తన సపావరులతో 
లచ్చన్న ఇల్లుచే రారు. లచ్చన్న తీస సినాదిరులు యివ్చిని ఉపన్యాసాలు, 
బోదించిన పోఠాలు బురకెక్కి హరిజనుల్లో [ొత్త ఆశలు రేశెత్తా ౨, హరిజనులు 
కరాడ మేము అందరితో సమానమే అన్న భావంతో మెలగే (పయళ్నం చేసేవారు, 
ఇది పసిగట్టిన నవర్గులు ఒకమారు హారిజనులను పింని “చూడండి మిరు 
మాల, మాదిగలు. మారేనారైనా గుడిలోనికి వెళ్లారా? మో తాత ముత్తాతలు 
వెళ్లారా ? దేవాలయం మ్రైలుపడిపోతుంది, అంతేగాక ఆ పాపం మో పీక 
చుట్టుకుంటుంది. అంతే. మారంతా రక్తం కక్కుకుంటూ చస్తారు, జొర త్త" 
అంటూ నవర్లులు కొంతమంది బెదిరించారు, 


“అదేమిటి బొబుగా ౫! గాంధీగారు హరిజనులను దేవాలయాల్లోనికి 
తీసికొనివెకొనన్నారటకదా ! ఆ పాపం ఆ గొంధీగారికి తగలదా ? గాంధీగా 
రంతటివారు తప్పుచేస్తారా ?” అని హరిజనులు వారిని (పళ్నిందారు, 


130 


Ot) 
A 


ఉహూ! మోకు రాశత్రిపాఠశాల చదువు అచబ్బినట్టుంది. మోకు ఎలా 
బుద్ధి చెప్పా లో మాకుతెలును. రేపటినుండి మా పొలాల్లోనికి పనిపొట్లకు మోర 


మరీ రావి” అని గద్దించారు. శ 


“హోన్సీలేబాబూ ! ఏలటానికి ఊచు దొరకవుగానీ, కూలినాలి జేసికోవటానికి. 
దొరకవా ? నముదతీరానికిపోతే ఏదో వని దొరక్కపోతుందా 9” అంటూ ' 


జారుకున్నారు. 


నవర్హులకు దిక్కు తోచలేదు. ఇక లచ్చన్నవద్దకు వెళ్లి ప్రాధేయపడటమో, 
చెదిరించడమా చేయాల్‌ అన్న ఉ(దేకంతో ఉన్నారు. 


ఆ (గామపెద్దలు దండోరా వేయించి (గామనభ జరుగుతుందని (వజూ 
అందరిని రమ్మని కోరారు. [గ్రామ తలారిని పిలవి లచ్చన్నను (గ్రామ పెద్దలు లున్న 
చానిడికి పిలిపించారు. 


లచ్చన్నగారు ఎ ఒకరిని లక్ష్య పెట్టనిరకం అన్నది (పతి ఒక్కరికి తెలును. 
ఆయితే [గామం యావత్తూ అతనిని దండించాలన్నది ఎత్తుగడ. లచ్చన్నగారు 
ధె ర్యంతో వెళ్లి (గామవభకు జవాబు చెప్పడమే మంచిదని భావించి తన, 
వహచరులు పాడి దుర్గభ సాహు, లక్ష్మి నారాయణ వెంటరాగా గామసర్నంక్‌ 
తిట్టి బలరామయ్య (బలరాం) ఇంటివద్ద క వెళ్లారు. ఇంతలో (గ్రామ (పెసిడె క్ల 
రైతువాయకులు తిప్పల పున్నయ్య అక్క డకు చేరారు. స 


ఇంతలో [గ్రామ (ప్రెసిడెంట్‌ “ఏమయ్యా ! నీవ్యవహారం ఏమో బాగాలేదు. 
ఫీవ మాలవడమేగాక వూరంతర్నీ మాల చేస్తున్నా వట. ఈ యొక్క మాలల 
రకాతుల అమీ హాస ఊంటావా "లేకే : ఊోరువిడచి పోతావా? [గామ 
sate లోబడి. ఉతతోలరటే' ఉండండి, లేదా గ్రామం విడచిపొండి.” 


స మాటలు విన్న లచ్చన్న ఏమాత్రం జంకక ధీమాగొ 
గో వను. నా. యధావిధిగా _జరుగుతాయి. 













య్‌, ఆఫ. అన్నారు... “అచ్చన్న జవాబు వీన్నశ పెద్దలు 
& iad లుం హహ ననే ఎలా మిరు సరమ 





131 


చీవాట్లు, శాపనార్థాలు. అయినా లచ్చన్న తనొక ఘన కార్యాన్ని సాధించానన్న 
ఆత్మ సంతృప్తి పిసి కలిగి ఉండేవారు. 


హరిజనులు __ మంచి నీళ్ల బావి : 


బారువాలో ఎండలు మెండుగా కాస్తున్నాయి. వేసవి తీవ్రత "హెచ్చింది. 
సము[దతీరం, చల్లనిగాలులకు కొదువటేదు. ఉల్హానపరచే పిల్లగాలులకు కొరత 
లేదు. అయితే దప్పేక తీర్చటానికి దరిలో నున్న సముద్రుడు ఉపకరించడు 
కదా! 


(గామంలో గల మంది నీళ్ల బావులన్నీ ఎండిపోయాయి. చెజువులు 
కన్పించాయి. అయితే ఆ (గామంలో గల బావిమాతం “గంగా భవాని 
వంటిది. ఎంతటి వేసవి తీవతకై నా ఏనాడూ ఎండి ఎరుగదు. ఆ బావిలో నిత్యం 
నీళ్ళు లభిస్తూనే ఉంటాయి. ఆ (గామ సవర్దులందరికి ఆ బావే మంది నీళ్లకు 
ఆధారం. మిగత బావులన్నీ ఎండినరోజున హరిజనులకు మంచినీళ్లకొరత 
తీరేదెలా? సవర్డులు తోడుకొనే మంచినీళ్ల బావిలో హరిజనులు నీళ్లు తోడుకోవడమా! 
అసంభవం. అనాడు హరిజనులంతా' లచ్చన్నను అశ్రయించారు. “బాబూ ! 
మంబినీళ్లలేక దప్పికతో బాధపడుతున్నాం. మిరు బీక టింట్లో దీపంపెట్ట 
గలవారు. మా మంచినీళ్ల బావులు వూర్తిగా ఎండిపోయాయి.” 


“అయితే మోరుకూడ సవర్జులు తోడుకునే మంచినీళ్ల బావి వద్దకు వెళి 
నీళ్ళు తోడుకొని వెళ్లండి” అన్నారు లచ్చన్న. “ఇది జరిగేపనేనా ? నవర్ణులు 
ఊరుకుంటారా?” హరిజనులు. “ఊరుకొనకపోతే ఉరివేసుకొని వావమనండి. 
హరిజనుల నందరినీ చం సేస్తారా ?” లచ్చన్న మాట్లాడుతుండగా ఆతని 

నహబరులు వచ్చి చెప్పారు. “హరిజనులను మంచినీళ్ల "బావివద్దకు తెప్పిస్తే 
మనమంతా ఊరు విడి వెళ్లినట్లు చేస్తారట.” 


“ఎవరా మాటన్న మొనగాడు? వాళ్లు ఎంతగా (పతిఘటిస్తుంటే అంత 
పట్టుదల మనలో కలుగుతుంది. ఇదీ మంబిదే. మనం చేస్తున్నది. మంచిపని. 
గాంధీగారు చెప్పినపని. ఈ గ్రామస్తులకు బంతిని ఎంత బలంగా నేలకుకొడితే 
అంత ఎత్తు ఎగిరి పడుతుందని తెలియదు. మీరంతా ధైర్యంగా ఉండండి. 


రేపే హరిజనులు మంవినీళ్లను తోడుకొనే కార్యక్రమానికి ప్రారంభోత్సవం 
జరుగుతుంది. 


J 


లబ్బన్న మాటలు విన్న హరిజనులు ఒక్కమారు ఎగిరి గంతేసారు. 
నీటికి కటకటలాడుతున్నవారికి గుక్కెడు నీరు దొరికినట్లయింది, నవర్ణులు 
తోడుకొనే బావిలో వారు నీళ్ళతోడుకోవడం ఎంతగానో హరిజనుల్లో ఉత్సాహం 
వవ్నింది. 

బె 


132 


మరునాడుదయం బాజాభజంత్రీలు, భజనకార్య[క్రమం మామూలే. 
బారువాలో నున్న కాం[గెను కార్యకర్తలు చుట్టు (పక్కలవాణచ్ళ వచ్చారు. 
ఊరేగింవుగావెళ్లి హరిజనులను సవర్ణులు నీరుతోడుకొనే బావినుండి నీరుతోడు 
కొనేలా చేయాలి. హరిజన స్త్రీల "సందడి హెచ్చింది. కొత్తకుండలను కొని 
తెచ్చారు. వాటికి పూజలు వునస్కారాలు చేసి, పసువు కుంకుమ బొట్టులు 


పెట్టారు. వాటిని నెత్తిన పెట్టుకొని, చేతుల్లో చేదల్ని పట్టుకొని ఊరేగింపులో 
పాల్గొన్నారు. 


సవర్ణులకు ముందే ఈ విషయం తెలిసింది. నవర్జులంతా ముందుగానే 
మంచినీళ్ల “బావివద్ద క[రల్ని పట్టుకొని కాసుక్కూర్చున్నారు. ఊరేగింపుగా 
వస్తున్నవారిని బావీవద్దకు రాగానేఎదురుగా వెళ్లి అడ్డగించారు. 


“కవిలో సీరుతోడుకొనిపోతాం. ఇందులో మోరు చెడిపోయిందేమిటి ?” 
లచ్చన్న. 


“నిజానికి నీవే అందరినీ చెడగొడుతున్నావు. కులాలన్నీ ఒకటే అని 
మా పరువు తీస్తున్నావు. చివరకు ఆ మాలవాళ్లుకూడా మనతో నమానమని 
చేయరాని పనులు చేస్తున్నావు. మేముపోసే గంజికోసం ఎదురుచూసే వీళ్ల ను 
వులుల్ని చేసి మామిదకు ఉసిగొల్పుతున్నావు. మా ఉసురు నీకు తగులుతుంది” 
వారు ఆగ్రహాన్ని వ్యక్త కంచేసారు. 


“మారు మంది వెడు తెలియకుండా మాట్రాడుతున్నారు” లచ్చవ్లో! 
“మాకంతా తెలును నత్యాగ్రహాలని, నభలని చట్టుబండలని ఇన్నాళ్లూ అంటే ఊరు 
కున్నాం. ఈనాడు హరిజనులనే ఇళ్ళల్లోకి. పంపిస్తావా? ఎన్ని గుండెలు 
నీకు? నిన్ను [గామంనుండి గెంటివేశే స్తేనేగానీ లాభంటేదు. వారి ఆ(గహావేశా 
లింకా పెరుగుతున్న వి కానీ, తగ్గలేదు. 


_అబ్బన్నగారు ఒక్కమారుగా బావివద్దకు లఘింబారు. “ఎవరొస్తారో 
రండి” అంటూ చేతిలో చేదనందుకొని బావిలో వేసారు. హరిజనుల నందరినీ 
రమ్మని, నీళ్లు తోడమని గద్దించారు. లచ్చన్న భీకరాకారం, ఉద్రేకం జూచిన 
గ్రామ (ప్రజ న నివ్వెరపోయారు. ఏ ఒక్కరూ ముందడుగు వేయలేకపోయారు. 

జానికి వారిలోనున్న నైతిక బలం ఏమిటి ? లచ్చన్నతో పోరాడటానికి సాటి 
వవ వారి హక్కులను తిరస్కరించడం ఏమంత సులభమైన పనికాదు. 


సవర్ణులు వెనుకకు తగ్గారు. హరిజనులెల్లరు ఒక్కమారుగా బావివద్ద కువెళ్టి మంబి 
నీళ్ళు తోడుకోవడం హరంభింవారు. 


తీ దినం హరిజనులు వని ఆ మంచినీళ్ల వోఫి నుండి మంవినీళ్లు తోడుకొని 
పోవడం నవర్ణులకు కళ్ళుకుట్టాయి అంతేగాక అ గాను హరిజనులు లచ్చన్న 
౧ని హిగఢ్‌ ఆకాశానికి ఎత్తడం వాళ్లకు కంటగింవుగాడంది. . 





133 


రాత్రికిరాత్రి కుళ్లినచేవల్ని, మలమూత్రాల్ని ఆ బావిలో వేశారు, ఎవరు 
వేశారన్నది తెలియకుండా చేసారు. వ్యక్తుల్లో ఈర్ష్దాద్వేషం అలముకొన్న నాడు 
ఉచ్చనీలస్థితు బేధం తెలియదు. లచ్చన్నకు ఎదురుగావెళి జయించ 
లేమని ఈ దుర్నీతికి పాల్పడినట్టు తెలిసిపోతూనేఉంది. అచ్చన్న నత్యాగహి. 
అయితే వాళ్ళకు దురాగ్రహిగా కన్పించారు. సాధుజీవి అయినా వాళ్లకు అరివీర 
భయంకరుడు. సహనశీలి అయినా అభివృద్ధి నిరోదకులపాలిటి అగ్నిగుండం. 
గాంధేయవాది--ఎదిరించినవారిని తుచముట్టించాలన్న పద్దతిని ఏనాడో విడవి 
పెట్టినవారు. ? 


ఉదయం లచ్చన్న కీ వార్త తెలియగానే అనుచరులతో వెళ్లి బావిలోనున్న 
నీటి నంతటినీ బయటకు తోడించారు. నీళ్లను భభ్రవరబే" పొటాషియం 
ఫర్మాంగనేటును ఉపయోగించారు. మరల ఆ బావిని మంచి నీళ్ల బావిగా 
తీర్చిదిద్దారు. లచ్చన్న చేసిన ఈపనిని ఆ గ్రామంలో ఎందరో మెచ్చుకొనక 
తప్పలేదు. కష్టాల్లో ఉన్న ప్రజలను లచ్చన్న పనిగట్టుకొని ఆదుకొంటాడన్నది 
అందరికి తెలిసింది. 


కలరా, మశూచి - (గామ(పప్రజల సేవ : 


లచ్చన్నగారి సాంఘికసేవ, నలుగురినీ కష్టాల్లో ఆదుకొనే మంచితనం 
ఎంత ఉన్నదీ అందరూ తెలిసికొనే అవకాశం వచ్చింది. (గామంలో అకస్మాత్తుగా 
కలరా, మశావి వ్యాధులు వ్యాపించాయి. తినటానికి నరియైన వుష్టికరమైన 
ఆహారంలేక ఆరోగ్యకరమైన వనతిలేక శద్ధిచేయబడిన మంవినీళ్టలేక అనారోగ్య 
పరిస్థితులలో జీవిస్తున్నవారికి వచ్చే వ్యాదులవి. అయితే ఆ మూఢ(పజలు ఈ 
జబ్బులకు “దవతే” కారణమని భావించారు. మురికిగుంటల్ని ముందుంచుకొని 
(బతికే కూలినాలి జనం వచ్చిన జబ్బుల్ని ఆ దేవతవలన కలిగినవిగా భావిస్తూ 
ఆలోచిస్తున్నారు, ఆ దినం బారువాలో సుమారు 10 మంది చనిపోయారు. 


రెండవదినం సుమారు పదిమంది, మరొకదినం ముప్పదిమంది. కలరా 
మహచి జబ్బులయినందున, ఎవ్వరూ ఏ ఒకరి ఇంటికి వెళ్లలేక భయంతో వణికి 
పోతున్న దినాలవి. ఆజబ్బులతో మరణించినవారిని దహనపరచే దిక్కుమొక్కు 
లేక ఎన్నో శవాలు గామాల్లోనే ఉండిపోతున్న ఘడియలు. 


కలరా మహవిం సోకినవాళ్ళదగ్గరకు ధైర్యంగా వెళ్ళడమేగాక, వాళ్ళకు 
నపర్యలు చేయటానికి కూడా లచ్చన్న తన అనుచరులు సిద్ధమైనారు. డాక్టర్లను 
తెప్పించి వారిని అన్నివిధాలా ఆదుకొన్నారు అచ్బన్నగారు. అంతేగాక మరణించిన 
వారి శవాలను తరలించుకొనిపోయి దహనసంస్కారాల్ని చేసారు. 


134 


లచ్చన్న ఆతని సహచరులు చేస్తున్న ఈ సాంఘికసేవను జూచి (గామ 
[(వజలంతా అబ్బురవడి సిగుతెచ్చుకొన్నారు. లచ్చన్న (ప్రజలకు [ప్రమాదకారి 
కాదు. ఉపయోగకారి, (ప్రజోపకారి అని తెలుసుకొన్నారు. చెరువుల్లో, బావుల్లో 
మందులు చల్లింబారు. లచ్చన్నబలగం ఆపదలో ఉన్నవుడు అందచేసిన యీ 
వంఘపేవను (ప్రజలు అభినందించకుండా ఉండలేకపోయారు. 


లచ్చన్న (గామాభిమాని, దేశాభిమాని, మనందరి అభిమాని. గండం గట్టె 
క్రింది. మనమంతా (గ్రామదేవత పండుగ ' జరిపించుకొందామన్న పైరు పండగ 
జరుపుకోవడం మంచిదే అయితే వచ్చిన కలరా, మహవి రోగాలకు [గామ 
దేవతకు సంబంధంలేదు అని (ప్రజలకు బోధించారు లచ్చన్న. 


గురు శిష్యులు ; రంగా = అచ్చన్నలు 


గురు శిష్యులు అనే జంటపదం మన చరిత నంస్కృతిలో బలీయమైన 
ధాన్యతను సంతరించుకొన్నది. అయితే గురుశిష్యులు ఆధ్యాత్మికరంగంలో 
చ్చుగా కన్పిస్తారు. రాజకీయరంగంలో ఏ ఇరువురినీ మనం గురుశిష్యులుగా 
వం. అయినా మతపరమైన (ప్రభావం హెచ్చుగానున్న మన నమాజమున 
జకీయరంగంలో సేర్వడసిన ద్వయానికి, గురుశిష్యులుగా సమాజం పిలవ 
అషిస్తుంది. 

పొరాణిక యుగంలో కృష్ణార్థునద్వయం గురుశిష్యులు. ఒక లక్ష్యసాధనలో 
శ్రంచి కృతార్థులయినవారు. లోకానికి గీతోపదేశం వినే అవకాశం కల్పించిన 
వు. సీతారామాంజనేయ గురుశిష్య సంవాదము లోక (ప్రసిద్ధమైనది. 


(పావీనయుగంలో మనదేశాన గౌతమబుద్ధుడు, ఆనందుడు గురుశిష్యులు. 
నధర్మ[పబారంలో సమాజాన్ని వైతన్యమొనరించి ఎనలేని కీ ర్తి ప్రతిష్టల నందిన 
రు. పాళ్ళాత్యదేశాన సోకటీను, సేటో గురుశిష్యులు. అధునిక తాత్త్విక 
వంత (ప్రతిపాదనల కాధారమైన నిజజీవిత సత్యాలను, సూ(తాలను [ప్రబోధించిన 


ఆధునిక యుగములో రామకృష్ణ, వివేకానందులు గురుశిష్యులు. ఆధ్యా 
క _పపంవానికి, పుంభానర సరన్వతి వుతులై (పకాశించారు. ఆధ్యాత్మిక శక్తి 
'పదలను ఎంతగానో ,పసరింవచేశారు. వీరబహ్మం, సిద్ధుడు లోకానికి 
వానత్వం సమభావాల్ని చూపి మహనీయు లై వర్ధిల్లినారు. 


మత ధార్మిక విషయాలలోనే పెన తెలిపిన గురుశిష్యుల ద్వయం లోకానికి 
మగలిగిన మహోపకారం చేసి వెళ్లారు. మతవిషయాల చర్చల్లోనే గురుశిష్యులు 
పొందుతారు. ఒకరు బోధికుకు ! మరొకడు చోదకుడు. అయితే రాజకీయ 
గాన గురుశిష్యులుగా ఎ ఇరువురూ రూపొందుటకు పిలవబడుటకు అవకాశమే 
మ. కారణం రాజుకీయసిధాంత బోధన ఏ ఒకరో, ఏ ఒకరికో [ప్రత్యేకంగా చేయ 
సింది కాదు. ఎందరో రాజకీయ నాయకులు, ఎంతో మంది (ప్రజానీకానికి 
బోధించవలసి ఉన్నది. ఎ ఇరువురు ఇందుకు కారకులని చెప్పటానికి వలను 
శదు. 


అయితే రాజకీయ ఉద్యమాలు నడవుటలో స్వీయసిధాంత (ప్రచారంలో 
కరికొకరు ఉద్దీపనశ _క్తిగా నిలచి, సమైక్య పోరాటం సలపడంలో విజయం 
చిన ఇరువురిని గురుశిష్యులుగా లోకం భావించుకొనుటలో తప్పిద మేమో 


వు. 


ల టా ఛా wre mr ఇ ఇ 


136 


సమకాలీనయు గంలో పాశ్చాత్య దేశాన, కారల్‌ మార్క్స్‌ యా ఎంగిల్చు, 
గురుశిష్యులుగ నే చెప్పబడతా రనటానికి, మార్కు ఏంగిల్స్‌కు హితోపదేశం 
చేసాడని కాదు. ఇరువురూ ఒక రాజకీయ అక్ష్యసాధన_కై అహర్నిశలూ |శమింబి 
పాటుపడ్డారు. ఒకరి గురుత్వాన్ని వేరొకరు అంగీకరించరు. ఒకరి శిష్యత్వాన్ని 
వేరొకరు అభిమానంతో స్వీకరించరు. ఇక గురుత్వం - శిష్యత్వం అన్న దేమిటి ? 


మనదేశాన మహాత్మా గాంధీజీ, నెహ్రూజీ గురుశిష్య సంబంధాలనోక్ష 
పెంపొండించుకొన్నారని, మనం భావించుటలో వ్విపపత్తిలేదు. బాపూజీని 
నెహూజీ, నెహూని బావూజీ ఒకరినొకరు (శేమించుటలో ఆకత్మీ యతలను ఎంత 
గానో పెంచుకున్నారు. భారత జాతీయ స్వాతంత్రోద్యమాల్ని నడువుటలోో, 
ఆంతరంగికంగా గురుశిష్య భావాలనే (ప్రతిబింబించేలా నిత్యం వ్యవహరించేవారు. 
తుదకు తన అభిమానం వలన గాంధీజీ నెహూపక్షపాతి అన్నమాట తెచ్చారు, 


మన ఆంధ్రలో రైతు రంగా, రై తోద్యమ నాయకుడు లచ్చన్న ఇరువురిని, 
గురుశిష్యలుగా, ఆంధ్ర [ప్రజానీకం ధొవిస్తూరది. రైతోద్యమాలను నడువుటలో 
స్వీ యపార్టీని (పజాభిమతం మేరకు కొనసాగించటలో రంగాగారి అభిప్రాయానికి, 
(పవచనానికి అచ్చన్న ఎంతగానో, విలువిచ్చేవారు. తనపార్టీ హితమాళించిన 
లచ్చన్న ఏమి చెప్పినా విని దానిని పార్టీపరంగా ఆమలుచే సే సీవారు రంగా. రంగా 
గారు అందుకే ఒకమాట అన్నారు “లబ్బన్న తనకు దేవుడిచ్చిన వరం” అని 
మరొక ఉదాహరణ చెప్పారు. ధాన్యం గాలికి పోస్తే పొల్టుగింజలన్నీ పోయి 
తుదకు గట్టిగింజ లచ్చన్న గారే తనకు మిగిలారని. ఇక లచ్చన్నగారు రంగొ 
గారిని తన" దైవంగా, గురువుగా భావించడమే కాదు ; దైనందిన జీవితంలో, పార్టీ 
కార్యక్రమాలలో తన గురువాజ్ఞను అక్షరాలా పాటిస్తూ వచ్చారు. 


1982లో ప్రొఫెసర్‌ రంగా- రాజకీయ ఖైదీగా జైల్లో శిక్ష అనుభవిస్తుండ 
గనే ఆ జై లో గల ఇతర రాజకీయ నాయకులతో కార్యకర్త రలతో సంప్రదిస్తూ 
జైలునుండి * విడుదలై వెంటనే రై తోధ్యమం నడపాలన్న నిర్ణయానికి వచ్చారు, 


1802 చట్టం మేరకు నంస్థానాధిపతును, జమిందారులు, మొకాసో 
దొరలు, ఇవాందారులు, రిసర్వే-రిసెటల్‌ మెంట్‌ ఆపరేషన్‌ మేరకు శిస్తులు దస్తులు 
బిగించారు. పన్నులను హెచ్చించారు. భూవి స్రీర్ణాన్ని 10.1 అడంగులలో ఎక్కించి 
పెంచారు. రిసెటల్‌ మెంట్‌ పేరుతో హెచ్చు కౌతం పన్నులను వసూలు చేయ 
డం ప్రారంభించారు. అందుకు గంజాం జిల్లాలోనున్న కళ్ళికోట సంస్థానంనుండి 
నెల్లూరునుండి వెంకటగిరి వంస్థానం వరకు, ఎస్టేటు రై తుశిక్షణ సంఘాలను 
ఏర్పరవాలన్న నిర్ణయానికి వబ్చారు రంగాజీ. రీనర్వే-రిసెటిల్‌ మెంట్‌ తగదని 


హెచ్చు పన్నులు వసూలు జేసిన రె రై తాంగం ఇబ్బందులు పడుతుంది. నివారణకు 
ఉద్యమం నడపాలి. 


137 


1802 లో సెటిల్‌మెంట్‌ (ప్రకారం నగరశిస్తు పెంచారు. పంటలో భాగం 
యివ్వాలి. 1980-82లో గవర్నమెంటు కిట్టింటో రేటును కూడ పెంచారు. 
జమీందార్ల రినర్వే-రి సెటల్‌ మెంట్‌ (ప్రారంభించి పన్నులు వేయడం (ప్రారంభించారు. 
బిటిషు పభుత్వం రై రైతుపై జమిందార్లని, ఇనాంచార్లని వురమాయించింది. శిస్తు 
చ!స్తులను వనూలు చేసికొనే హక్కును ఇచ్చి వారీనుండి 'పెష్కల్‌ను పొందే 
అధికారాన్ని పొందింది. ఆ మేరకు చట్టం చేసింది. ఇక జమిందారుల, ఇనాం 
దారుల ఇష్టారాజ్యమైనది. 


మదాను రాష్ట్రంలో అం(ధా ప్రాంతాన జమీందారు (పభుత్వంరా ఇది. 
అన్ని పరిస్థితులు అందువలన రి సెటిల్‌ మెంట్‌ కార్యక్రమంపై చెజవాడ సమావేశంలో 
(పారంభమేనది. దండు నారాయణరాజు, అయ్యదేవర కామేశ్వరరావు, వెంకట 
గిరి దాయాది కల్యాణరావు, మాగంటి బాపినీడు, జమీన్‌ రై తు వారపత్రికల ఎడి 
టర్‌ నెల్లూరు వెంకటరామి నీడు న్యాయస్థానాల ద్వారా మొదట (పతిఘటిస్తారు. 
రైతులు తదుపరి రైతు మహాసభల ద్వారా ఉద్యమం నడిపిస్తారు. ఇదే అఖిల 
భారత కిసాన్‌కినాంది పలుకుతుంది. 


1933 నవంబరు 7వ తేదీన (ప్రతీ రాష్ట్రమున జిల్లా స్థాయిలో రైతు రక్షణ 
యా[క్రలను జరిపి, రై తురక్షణ సంఘాలేర్చ డి, అ జల్లాకలెక్టరుగారిని, రైతుల 
కష్టాలను దెలువుతూ మహజరుఅన్న పిలుపు నిచ్చారు. రైతు రంగా యిచ్చిన 
పిలువుకై పై గంజాంజిల్లా ఆంధ ప్రాంత రైతు సంఘాధ్య తులు పుల్చెల శ్యామనుం 
దరం జిల్లా అంతట పర్యటనలను జరిపారు. రె రై తుయాత్రలు జరగాలని రైతు 
సంఘాలు ఏర్పడాలని తీవ్రంగా కృషి నలిపారు. 


ఒకనాడు తన పర్యటనలో భాగంగా వుల్లెైల శ్యామసుందరం బారువా వచ్చి, 
రైతుసభను ఏర్పాటు చేసారు ఆసరికే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, జైలు 
శిక్ష అనుభవించి స్థానిక హరిజనోద్యమం నడుపుటలో గట్టి కృషి సలిపి (గామ 
(ప్రజల అభిమానం పొందిన రాజకీయ కార్యకర్తగా 'పేర్వడసియున్న లచ్చన్న 
హజంగానే ఆ రై తుసభను ఏర్పాటు చేయగల (ప్రధాన పాత వహించారు. అంతే 
గాక బారువా ఎస సిటు రైతులసభ జరుగకముందునుండే లచ్చన్న గారికి, పుల్లెల 
శ్యామసుందరంగారితో పరిచయమున్నది. వుల్లెల శ్యామసుందరంగారి భూసంబం 
ధమైన ఆస్తిపాస్తులు బారువాలోనే ఉన్నాయి. అంతేగాక గంజాంజిల్లా ఆం(ధా 


కాంగైను నాయకునిగానున్న శ్యానుసుందరం కాం(గెను అభిమానిగా “డేశాభిమా 
నిగా ఉన్న లచ్చన్నకు తెలియని వ్యక్తిగా ఉండలేరు కదా! 

సభ అనంతరం బారువా బంగళాలో కార్యకర్తల సమావేశం జరిగింది. 
పుల్లెల శ్యామసుందరం అందరిలో (ప్రముఖంగా కన్పిస్తూ, కార్యక్రమాన్ని అలో 
విజయవంతంగా నడిపించిన లచ్బన్నగారిని పిలచి “లచ్చన్నా ! తీవ్రవాద గ 


138 


ణులు మనకెందుకు ? ఉద్యమాల్ని చక్కగా నడిపే నేతలు మనకున్నారు. వారినే 
మనం అనునరిధాంో ఆప్యాయంగా చూస్తూ అన్నారు. 


“నిజమేనండి. మనల్ని ముందుకు నడిపే నాయకత్వం ఏది? మనదేశం 
వాగుపడే మార్గం ఏది 9” అచ్బ్చన్నగారి సందేహం. 


“మనకు నాయకత్వం ఉంది. దేశస్వాతంత్యంకన్నా మనకు తక్షణ 
సమస్య ఒకటుంది. వసే సైట్స్‌లోనున్నా భూమిని దున్నే రై రెతులు బానిస|బతుకు ల్ని 
(బతుకుతున్నారు. మనమే మనకంటితో చూ స్తున్నాము. తరతరాలుగా వాళ్లు 
కష్టిస్తున్న ఆ భూములపై వాళ్లకు హక్కులు లేవు సరికదా సరైన భుక్తి కూడా 
లేదు. ఆ పండిన ఫలితం జమిందారులది. క గిలినది భుగతలది.” 


“అయితే మనం ఏం చేయలో చెప్పండి లచ్చన్నా” ఈ ప్రాంతంలోనిదే ఈ 
సమస్య కాదు. అభిలభారత నమన్య. అందుకు |హిఫెనర్‌ రంగా అఖిలభారత 
కిసాన్‌ సభను స్థాపించారు. దీని కేంద్రం ఢిల్లీ. వీరానాడు ఒక పిలువు ఇచ్చారు. 
భారతదేశంలోమీన్న రై రైతాంగం యావత్తు "తమతమ సమస్యల వరిష్కారానికి, 
హక్కుల సాధనకు మెమొరాండమ్‌లను  తయారుచేసికొని ఆయా (ప్రాంతాల జిల్లా 


కలెక్టర్లకు ఈ నవంబరు 7వ తేదీన స్వయంగా రైతాంగం యావత్తూ కదలి 
యివ్యాలి. 


“ఆ మహానుభావుడెవరో కానీ కన్నీళ్లతో కష్టాలతో కాలం గడువుతున్న 
వీరికి కాంతిరేఖలా వున్నారు.” అచ్చన్న “ఎవరో కాదు ; మన కాం[గైను నాయ 
కులు (ప్రొఫెసర్‌ రంగా. రై తుకుటుంబంనుండి వచ్చిన వ్యక్తి రెతులకష్టనుఖాలను 
తెలిసిన వ్యక్తి. రై రైతాంగాన్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.” 


“మరి మనవ్యతంతంమాభేమిటి లచ్చన్నా! *” జాతీయ పోరాటం సాగుతూనే 
ఉంటుంది. తెల్లవాళ్లు మనల్ని విభజిస్తూ పాలించాలని జూస్తున్నా రు. మన కాం(గెసు 
నాయకత్యం దేశ ప్రజలకు మార్గదర్శకత్వాన్ని వహిస్తూనే ఉంది. అయితే భారత 
fae పీడిత రైతాంగాన్ని 'దోపిడీ చేన్తున్న వారిని, వెంటనే తుదముట్టింబాలని 

ఫెపర్‌ రంగాగారి అభిప్రాయం. 


దేశంలో ఆంతరంతికమైవ' సమస్యలున్నాయి. వాటిని కూడా పరిష్కరించు 
కోవాలి. న్వరాజ్య పాభనకు ఇవి ఆటంకంకావు. (వజలలో చైతన్యాన్ని తెచ్చి 
ఫ్యరాజ్యు పాధవకు ఉపకరిస్తాయికూడ అవి రంగాజీ చెబుతున్నారు. గాంధీజీ 
హిందూ ముపిం నమైక్యతకై. " అహర్షిశ లు కృషిచేస్తున్నారు. డాక అంబేద్కర్‌ 
భారత దేశాన గల దళ్‌తజనుల నుద్దరించ దీక్షకంకణం .కట్టుకొవి, దేశవ్యావ్తంగా 
ీళుగుతున్నా రు టో ఫెనర్‌ రంగా. గారు. ఈనాడు బక్కరీక్కిన రై తులను ఢౌక్క 
రెండవ (నైచుకూర్‌లను ఇమ్లండారుల కబంధ హస్రాలనులిక్రి శక్షిఇచటావికి భార 

౧ ఆలుప్పుమి కార. వరాల చెప్పివదంకొ' అచ్చన్న. శ్రీద్ధగావిన్నారు... 








139 


“నిజమే! మన (పక్కవాడి దౌర్భాగ్య స్థితికి మన (ప్రక్కన జీవిస్తున్నవారు 
కారణమవుతుంటే వాడిపని పట్టాల్సిందే. మనప్రాంతం రైతాంగం బాగుపడి 
తీరుతుంది.” లచ్చన్న“ అయితే ఇక మనం సిద్ధం కావాలి. రైతుకూలీ రక్షణ 
యా;త్రను మనం జరపాలి. పర్హాకిమిడి ఎఫైట్సులో నున్న వారణాశినుండి 
గంజాం జిల్లా హెడ్‌క్వార్టర్సు వై(తవూర్‌కి మనం రైతురక్షణయాకత్రను నడిపిం 
ఒవౌలి.” వర్ణాకిమిడికి, గుణుపురానికి మధ్యనున్నది వారణాశి. 


అకోబరు మూడవవారంలో వారణాశిలో, రైతులు సమావేశమైనారు. 
ఆనాటి గంజాంజిల్లా నాయకులు న్యాయపతి నారాయణమూర్తి, వుల్జెల శ్యామ 
సుంద[రావు ఈ రైతు రక్షణయాత్రకు నాయకత్వం వహించారు. గేదెల 
చంద్రయ్య నాయుడు, భారన నందిప్ప, ఊన రామ్మూర్తి, మాజీ మం|తులుకలావు 
లక్ష్మణ దాసు, తండ్రి పర్ణాకిమిడిలో దుక్క రాజేంద్ర రెడ్డి, కన్నెపల్లి సత్య 
న్నారాయణ, బోయిన అప్పలస్వామి, స్థానిక నాయకులు రై తులకు నాయకత్వం 
వహించి ముందుకు నడిపారు. అనాటి యువనాయకత్వం లచ్చన్నగారిది. 


లచ్చన్న బారువానుండి పరాకిమిడి ఎస్టేటులోనున్న వారణాశికి చేరుకున్నారు. 

తనకానాటికి రైతాంగానికి నాయకత్వం వహించేస్థితి ఇంకా రాలేదు. ఊఉ త్తేజంలో 

_ ఉత్సాహంలో యువకులకు ఆధ్వర్యం వహిస్తూ జండా పట్టుకొని నినాదాలనిస్తూ, 
ఈర తులను హుషారెక్కించే యువనాయకుడు లచ్చన్న. 


వారణాశినుండి భతపూర్‌కి దాదాపు 120 మైళ్ల దూరం. అక్టోబరు 
మూడవ వారంలో ఇటనుండి బయలుదేరిన రైతు రక్షణయాత్ర నవంబరు 7వ 
తేదీకి భ[తవూర్‌ చేరుకోవాలి. 


వారణాశిలో అనాడు రైతు మహాసభ జరిగింది. ఆనాటివరకు రైతుల 
కష్టసుఖాల గురించి పట్టించుకొనే నాధుడే లేడు. రైతాంగం ఆనందంతో పొంగి 
పోయింది. 


సభ అనంతరం రక్షణయాత (ప్రారంభమైంది. నాయకులు జండాలు 
చేతుల్లో పట్టుకొని జైక్టె_ నినాదా లిచ్చుకుంటూ (గ్రామాల్ని దాటుకుంటూ వెళ్తు 
న్నారు. గ్రామగామాన రైతు రక్షణయా(తలు కలుస్తున్నాయి. మధ్యనున్న 
(గ్రామాల్లో బసలు, మజిలీలు. వచ్చిన రైతులను రక్షణయాతలో పాల్లొన్న 
వారిని, (గ్రామస్తులు సకలమర్యాదలతో ఆదరించి, వారికి అన్నిసాకర్యాల్ని 
కల్పించేవారు. 


(గామగ్రామాల్లో సభలు జరిపించుకొంటూ రక్షణయాత్ర 1088 నవంబరు 
7వ తేదీకి భత్రవూర్‌ చేరుకున్నది. ఆ తేదీకే రక్షణయా[త్ర జిల్లాకేంద్రం చేరి 
కలెక్టరుగారికి విజ్ఞాపనషపతం ఇవ్వాలి, 


140 


ఆ తేదీ (ప్రోఫెసర్‌ రంగా గారు జన్మింవిన తేదీ, పవిత్రమైనదినం. భారత 
దేశానికి వెన్నెముక రైతాంగమని |ప(పధమంగా భారత దేశమున గుర్తించిన 
దేశ రాజకీయ నాయకుడు, స్వాతం|త్య సమర రణరంగంలో ముందడుగేస్తున్న 
మూర్తీభవించిన జాతీయవాది. 


రైతుసమస్య దేశసమస్య అని గుర్తించిన ఆర్థికవేత్త. పాడిపంటల్ని పండించే 
రైతు దోపిడీకి రి అవుతున్నాడన్నది ఆతని అవేదన. జమోందార్హణి 
జలగల్రా వారిని పీల్చి పిప్పిచేస్తారన్న దతని వాదన. 


వారణాశినుండి బయలుదేరిన యాత్ర ఒలియా వుట్టి, వాపర, గాదబంద, 
గొప్పరి, మందన, _బారువా, సోంపేట, ఇచ్చాపురం, బరహంపూర్‌ మాదుగా 
వారం దినాలు (పయాణంచేసి భద్రపూర్‌ 7-11-19838కి చేరుకుంది. 


అసంఖ్యాక రైతాంగం భత్రవూర్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లి, ఢిల్లీనుండి వస్తున్న 

ఫెసర్‌ రంగాను సభాస్థలానికి మేళతాళాలతో తోడ్కొని వచ్చింది. భత్రపూర్‌ 
[ల అనాడు కనిపించేది రైతాంగమే. ఏ ఒకరినోట వెలువడే మాటలు 
రైతాంగానికి చెందినవే. అదేతేదీకి ఒరిస్సానుండి - విశ్వనాధదాస్‌ శరత్సం[దరథొ, 
దివాకరపట్నాయక్‌ అ ఆధ్యర్యములో కళ్లికోట సరంగి ఎసే సెట్‌ చీకటి ఎ సీట్‌ ఒరిస్సా 
(పొంతం జమోందారుల యా(త్రకూడ వచ్చి చేరింది. 


శ్రీ పుల్లెల శ్యామసుందరంగారు ఆ రై తుమహాసభకు అధ్యక్షత వహించారు, 

అ సభకు ముఖ్య అతిధి ముఖ్య ఉపన్యాసకులు [పొఫెసర్‌ రంగాగారు, 
అసంఖ్యాక రైతాంగంతో నభ కళకళలాడుతున్నది. నాయకులు ఏమిబెబు 
తారోనని రైళాంగం నిరీక్షిస్తున్నది. వేదిక నలంకరించిన (పొఫెనర్‌ రంగా 
“రృతుపోదరులారా ! సోదరీమణులారా ! రైతాంగానికి ఒకమాట చెప్పటానికి 
వచ్చాను. రైతులంతా సమైక్యమై కట్టుబాటుగా ఉండి ఉద్యమించకపో తే ఈ 
జమి౦దారులనుండి మనకు విముక్తి కలగదు. ఈనాడు మనమంతా జిల్లాకలె 
కర్హకు విజ్ఞావనపత్రా లిబ్బామంటే మన సమన్యలు ఆకలెక్టర్లు తీర్చేస్తారనీ 
కోట్లు మిలో చైతన్యం తేవటానికి కార్య [క్రమం రూపొందించాను. ఈ కలెక్టర్లు 
.ఆ తెల్లదొరల బావినలు. ఈ జమిందార్లు ఆ తెల్లవాళ్లకు అడుగులకు మడుగ్న 
లొత్తుచు తిరిగే చాపానుదాసులు. అయితే రైతాంగం పె తామే అధినేతలమని, 
భూమిమై పె హక్కు వారిదేనని విర్రవీగుతున్నారు, మోరంతా ఈ జమోందారులన 
(పతిఘటించాలి. యువక రైతాంగం ఇందుకు నడుంకట్టాలి. రై తోద్యమాల్ని 
నతపాలి. రైతులకు భూములమై హక్కులను కల్పింబాలి. ఈనాటితో ఈ 
ఊద్యమాన్ని ముగించడం కాదు. (పతీ సంవత్సరం నవంబరు 7వ తేదీగ 
మీరంతా తప్పక రై.తురక్షణయాత్రను జరపాలీ. రైతోద్యమాల్ని నడపాల్ని 
తులకు హక్కులు కల్పింబాలి. అందుకు మీరంతా ముందుకు వచ్చి 


శ 


14] 


పోరాడాలి, జై ! భారత్‌కి జై ! మహాత్మాగాంధీజీకి జై, జై!” అంటూ రంగా గారు 
తన ఉపన్యాసం ముగింభారు. 

ఉపన్యాసాన్ని అత్యంతానక్తితో విన్న అచ్చన్న రంగాగారి విశిష్ట వ్యక్తి 
త్వానికి ఆశయసాధనలో గల అచంచల విశ్వాసానికి, నమ్మకానికి, తన ఆత్మలో 
జోహార్లు అర్పించారు. కారువీకటిలో కాంతిరేఖలా రంగాజీ లచ్చన్న గారికి 
జన్సింపారు. బక్కచిక్కిన రైతును బాగుపరబాలి. డొక్కలెండిన కూలీకి బతుకు 
సెట్రాలి, తన ఆశ ఎంత బాన్నత్యం కలదో గదా, _రైతులపాలిట రాజతడు, 
రాజపదం పవిత్రమైనది. అయితే ఈ పదానికి అపఖ్యాతి తెచ్చారు, ఆనాటి 
రాజులు [ప్రజల్ని దోచుకుంటూ. దేశంలో ఉన్న అనంఖ్యాక [పజానీకమంతా 
రైతాంగమే. మిగిలిన వ్యక్తులలో నున్నది ఏ కొద్దిమంది మాత్రమే. భారతమాత 
తప్పక ఇతనిని తన మనసారా దీవిస్తుంది. 


(ప్రజానీకం, _రైతాంగం, రంగాజీ ఉపన్యాన ధోరణిని విని నివ్వెరపోయారు. 
తెల్లదొరలను బహిరంగంగా అనాడు దూషించడం, అ తెల్బదొర లకు (పియమెన 
జమిందారుల నెదిరిస్తూ మాట్టడటం సామాన్యమా, ఇతడెవరో కాని ఉద్ధండుడే, 
ఉండవలసిన రైతునాయకుడే! ఆంధ రైతాంగంలో సంచలనం తెస్తున్న 
[పో ఫెనర్‌ రంగా. 


శ్రీరంగా అవిభక్త మాను రాష్ట్రమున గుంటూరుజిల్లా నిడు[బోలులో 
జన్మించారు. రైతుకుటుంబీకులు. ఇండియాలో విద్యాభ్యాసం ముగిసిన తరువాత 
పై చదువులకు పాశ్చాత్య దేశాలకు వెళ్లారు. [పారంభదశలోనే చేరిన 6 
మాసాల్లోనే - గాంధీగారిబ్చిన - ఉప్పుసత్యాగ్రహోద్యమంపై పిలుపునివ్వగా 
ఇండియా వచ్చి చదువుకి న్వ స్తిచెప్పారు - అయితే మరల విదేశాలకు వెళ్లి లండన్‌ 
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఆర్థికశా న్రవేతృగా డిగ్రీ అందుకున్నారు. ఉన్నతమైన 
చదువులను చదివి కృతార్జులె ఇండియా వచ్చారు. విదేశాలకు వెళ్లి విద్య నభ్య 
సించడం, మఠల రావడం - ఆనాడు మహోన్నతమైన జీవనస్థాయికి నిదర్శనం. 
ఉన్నతోద్యాగాల్ని లి ప్తకాలంలో వారు పొందగలరు. ఆనాటి బ్రిటిషు (పభుత్వం 
అటువంటివారిని, వెంటనే పిలిచి ఉద్యోగాలిచ్చేది. 


రంగాగారు [పభుత్వ పరిపాలనశాఖలో ఉద్యోగం చేయటానికి ఎందుకో 
ఇష్టపడలేదు. లెక్చరర్‌గా మ్యద్రాను పచ్చయప్ప కళాశాలలో చేరారు. ఆనాడు 
మద్రాసు పచ్చయప్ప కళాశాల అన్న ఈనాటి యూనివర్పిటీకన్న మిన్నగా 
ఉండేది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కళాశాల మాత్రమే ఉండేది. పరమ 
దౌర్భాగ్యపరిస్థితి అది, ఆనాటి మన భారతీయ దుస్థితి. రంగాగారు ప్రొఫెసర్‌గా 
పనిచేస్తున్నా ఆతని దృష్టి దేశసమస్యలమై పడింది. (పతీ ఒక్క విద్యావంతుడు, 
విద్యను గడించిన తదుపరి తన బాగోగుల్ని జూచుకొనే స్థితికి దిగజారితే ఇక 
దేశం గురించి, పాటువడేవారెవరు ? త్యాగశీలురు, దేశభక్తులు అయితే తనెందుకు 


142 


కాకూడదు ? కష్ట నష్టాలు వస్తాయి; భరిద్ధాం. దేశానికి స్యరాజ్యాన్ని నంపా 
దించాలి. బానిసబ్రతుకు లెందుకు ? స్వేచ్ళలేని బ్రతుకు చేవలేని వెట్టువంటిది. 
ఇదీ రంగాగారి ఆలోచనాధోరణి. 


ఇంతలో మహాత్మా గాంధీజీ విద్యావంతులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు 
కూడ పిలుపు నిచ్చారు. దేశమాత దాన్యశృంఖలాల్ని ఛేదించ ముందుకు రండి 
అని (ప్రబోధించారు. మహాత్మా గాంధీజీ వ్యక్తిత్వానికి, ఆశయసిద్ధికి మె 
కొంటూ (ప్రొఫెసర్‌ పదవికి రాజీనామా ఇచ్చి తన న్వగామం నిడుబోలు చేరు 
కున్నారు. 

అనాటీనుండి రంగాగారిని (పొఫెనర్‌ రంగా గారని పిలుస్తారు. ఒక 
విషయంలో పరిపూర్ణమైన అవగాహన ఉంటూ ; ఆ విషయాన్ని సిద్ధాంతీకరించే 
* కి యుక్తులున్నవారిని, (పొఫెసర్‌ 'అనిపిలుస్తారు. కళాశాలలో నెద్ధాంతాలను 
వివరిస్తూ ఆ ఫిద్ధాంతాలను వునర్నిర్ధారణ పరిచే ప్రతిభాసామర్థ్యాలున్న రంగా గారు 
(పా ఫెనర్‌ రంగా అని పిలువబడుతూ వచ్చారు. 

విద్యాధికులు రాజకీయాల్లోనికి రావడం ఈనాటి వలె కాదానాడు. ఆనాటి 
విద్యాధికులకు వారు కోరిన మరుక్షణం [పభుత్యోద్యోగాలు లభించేవి. జీవితాన్ని 
హాయిగా, అనందంగా గడువుకోవచ్చు. తనవరకు తన పిల్లలవరకు భోగ 


అటువంటి భోగభా గ్యాల్ని కాలదన్నుకొని రాజకీయాల్లోకి (ప్రవేశించాలి. 
అంతటితో పరిపోదు ; కారాగార శిక్షలకు సిద్ధంగా ఉండాలి. అవనరమైతే 
ఊరికంబమెక్కాలి, వ్యీతహింసలకు సిద్ధపడాలి. త్యాగం, ఆత్మార్పణం తప్పించి 
వారికి ఆవ్యధా శరణం వాస్త. ఆవాటి రాజకీయాలు దేశభక్తి త్యాగంతో 
కూడుకొన్నవి. దేశప్వాతంత్రానికి పోరాడాలి, కష్టాల్ని అనుభవించాలి. స్వార 
మెంత నకు ఆనాడు తావులేదు పదవులలో. అధికారాల (వే లేదు. లాఠీ దెబ్బలుతినీ 
వ్వంత ఆ స్తిపాస్తులను పోగొట్టుకొని జీవించాలి. 


ఆవాడు ఈవాటి పార్టీ రాజకీయాల సుడిగుండా లుండేవి కావు. అందరిదీ 

ఒకే ఆశయం, ఒకే మార్గల-- దేశమాతను చెరనుండి విడిపించడం. పొఫెనర్‌ 
తంగా అవ్నవా. రెవరన్నదీ వేటి యువకులకు లోతుగా, వెళ్లి గత చరి(తలోనికి 
తొంగిత్తూడపిదే 'అవగాహవకు రాదు. ఆతని గొప్పదనం (పతిభాసామర్ధ్యా 
తేని. జ్‌ i శలరుఐ zy నమకా లీన రాజకీయ మే రిని స్ట అ న వగాహ న చేను 
త తడు. అ పరిత్రను ఫృష్టందిన ప్రా ఫెవర్‌ కంజోగారివంటి జీవిత చరితుభత్లు.. 

ళ్‌ క గః ల్ల య మల న. టెక భాజాకీయ ఆర్థిక, సామాజిక (స్థికిగతులు, లై: 'ఉకరెకి 







ఇక గట్‌ 
౯ 
ల 
వ 
గరా 
టై 
చ 
fF 
పకక 
గా 


143 


భ[తవూర్‌లో ఆనాటి రంగాగారి ఉపన్యాసం లచ్చన్న గారిని ఉ(దేక 
పరచడమే కాదు ; ఉత్తేబికుడ్ని చేసింది. తను చేయవలసింది ఎంతో ఉందని 
వాటి చెప్పింది. తనచుట్టూ ఉన్న రైతాంగాన్ని కాపాడితీరాలి అని తనను 
అదేశించినీటయింది. తన స్వ(గామం చుట్టూ ఉన్న (గ్రామాలన్నీ జమిందారీ 
[గామాలే,  జమోందార్ల దోపిడీకి గురియవుతున్న రైతాంగ౭లోనే తను 
జీవిస్తున్నాడు. అ రైతుల్లో నే తను మెలగుతున్నాడు. 


లచ్చన్న ఉద్యమం ఆనాడు ద్విముఖంగా భాసిల్లింది. తన (పాంఠంలోనే 
ఉన్న దోపిడీ జమీందారుల పైన, తన దేశాన్ని పాలిస్తూ, తమను బానినలుగ 
చూస్తున్న తెలదొరల పైన తను ఇకనుండి పోరాడాలి పోరాట ఉద్యమాల్ని 
సాగించాలి. జిల్లా "నాయకులు పుల్లెల శ్యామసుందరరావు, న్యాయపతి 
నారాయణరావు 'లచ్బన్నకు అన్ని విధాల (ప్రోత్సాహ |పోద్బలాల నందించేవారు, 


తనున్నది 'బారువా” జమోందారీగామం. ఇక ఉత్తరాంధ్రలో జమోందార్హ 
కొరత లేదు. తన [ప్రాంతంలోనే బారువా, బీకటి, జుంతా, మందసా, తర్ధా, 
నందిగాం, టెక్కలి, పలానా చెముడు, కురుపాం, విజయనగరం, పర్గాకిమిడి, 
జైపూర్‌ ఉండేవి. ఎస్టేట్‌ పేరులో కురుపాం ఎస్టేట్‌ ఉండేది. 


ane నున్న రెతులకు భూముల పె హక్కు లేదు. 
పట్టాలు లేవు. దుర్భర "దారిద్ర్యంతో రైతుకూలీలు మునిగి తేలుతున్నారు. 
పండించిన పంటలను జమోందారులకు “అప్పగించి పస్తులు పడటం, నానా 
కష్టాలక్క లోనై (బతుకును సాగించే రై తుకూలీలను ఆదుకోవాలన్న జిజ్ఞాస, విజ్ఞా 
నాన్ని అచ్చన్నలో కలిగించిన ఘనత (ఫాఫెనర్‌ రంగాగారికే దక్కుతుంది. 


నాయకులు : అఆం[ధా: ఒడి వెంకటరెడ్డి నాయుడు అ(టాడ 
కృష్ణమూర్తి, (ప్రధాన రామన్న --అంకా టెక్కలి. “ పర్లాకిమిడి : దుకార రాజాన 
రెడి, కన్నెపలి నత్యన్నా రాయణ, బోయిన అప్పలస్వామి, లుకలాపు లక్ష, ణదాసు 
తండ్రి. 


1922-28లో ఏర్పడిన మితవాదవర్గం ఢిల్లీ శాసనసభలో |పవేశించి 
పరిపాలనలో భాగస్వామ్యం అందితేనే మంవిదీని భావించారు. నెహూజీ తండి 
మోతీలాల్‌ నెహ్రూ, C.R. దాస్‌ 1934లో స్వ రాజ్య పార్టీని స్థాపించారు. 
దేశస్థాయి కాం(గెసుపార్టీలో ముఠాలు ఏర్పడినాయి. సిద్ధాంత * విభేదాలు 
పొడసూపాయి. అతివాదవర్గం, మితవాదవర్గం. 


అదేస్థాయిలో దేశమునందలి ప్రతి రాష్ట్రమున (ఆనాడున్నది 9 
రాష్ట్రాలే) అ వరాలు ఏర్పడినవి. తమిళనాడు కాం[గెనులో రాజగోపాలాచారి 
వర్గం, శ్రీ సత్యమూ ర్తిగారీ వర్గం, ఆంధ్రాకాం[గెనులో పట్టాభి పీతారామయ్య, 
[(వకాశంగారు, రంగాగారు వర్గాలుగా ఎర్పడినారు. 


144 


కాం[గెనులో సోషలిష్టు ఫోరం ఏర్పడింది. జై (ప్రకాష్‌ నారాయణ్‌, 
అచ్యుత వట్వర్ధన్‌, అళోకమెహతా, రామ్మనోహర్‌ లోహియా, పట్టం థానుపిశ్లె, 
ఆభార్య నరేంద్రదేవ్‌ దీనిని నడిపించేవారు. 


1988 డిశంబరు నెల 24వ తేదీన గాంధీజీ అనిభక్త మడాను 
రాషుమున పర్యటన జరిపారు. ఆంధ్ర రాష్ట్రమున కాకినాడ, రాజమండి 
నభల్లో |ప్రనంగించారు. బారిష్టర్‌ కంచల వీరరాఘవస్వామి, బులును సాంబ 
మూర్తి సెంట్రల్‌ డెలా నాయకుడు కళా వెంకటరావు, టంగుటూరి |పకాళం 
పంతులు, నడింవల్లి సుబ్బరాజు ప్రభృతులు గాంధీజీకి స్వాగతం పలికినవా 
రిలోఉన్నారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పుడు, 
బిక్కిన వెంకటరత్నం, పట్టాభి సీతారామయ్య, శ్రీమతి దుర్గాబాయి, తెన్నేటి 
విశ్వనాధం ఆనాటి కాం[గెస్‌ అతిరథ మహారథులు. 


హరిజవోద్యమం, కిసాన్‌ ఉద్యమం రెండూ అతి తీవ్రస్థాయిలో 
జరుగుటున్న చినాలని. 


అలో 


సంస్థానాల స్వరూపాలు : 

(బ్రిటిష్‌వారు మనచదేశమునందలి సంస్థానాల్ని ఒక్కొక్కటి స్వాధీనం 
చేనుకున్నారు. డల్‌హౌసీ రాజ్యసంక్రమణ సినాంతం ద్వారా కొన్నిటిని, 
వెల్లస్లీ పైన్య సహకార పద్ధతి మేరకు కొన్నిటిని, దండించి దండయాత్రలు కొనసా 
గం మరికొన్నింటిని తుదకు భారత దేశాన్నంతటిని తమ (బిటిమ సా(మాజ్యంలో 
కలువుకున్నారు. 


వంస్థానాధివతులు సామంకులయినారు. (బ్రిటిషు వారికి కవ్పములు చెల్లించే 
ప్దితి గతులకు లోవయ్యారు. 


(విటిమ ఇండియాలో గవర్నర్లు పాలించే [పాంతాలు, సంస్థానాఛి “తుల 
(పాంతాలు అను రెండువిధాలై న పరిపాలనా పద్ధతులు ఏర్పడినవి. (బిటిమవారు 
ప్రత్యక్షంగా పరిపాలన జరిపే వారు. సంస్థానాధిపతుల (పాంతాల సమస్యలు 


(బిటిషువారు పర్మివెంటు రెవెన్యూ సెటిల్‌మెంట్‌ వదతిని (ప్రవేశయెటి 
వాతి తావేచారు గవర్నర్లద్వారా అమలువరచారు. అయితే అదే(వభుత్వం 
వారి సంస్థావాల్లో గల రైతులపె శిస్తులు దస్తులు వనూలు 
చేమకోవటం ఫూర్తి స్వతంత్రత నిచ్చింది. వీరికి కావలసింది వీరినుండి కప్పమును _ 
రాలట్టుకొవడమే.  పంస్థావాధివతులు, జమిందారులు అలా ఏర్పడి నాతో 
₹ is 'ఇకు బొబ్బిలి వంప్టానం, కురుపాం జమిందారీ రెతుల బే మ్‌ 
 దమెలము వనూలుచేమకోవటంలో రెండూ ఒకే రీతి నీతులను కలిగి న్న 











145 


రెతాంగ విద్యాలయాలు క 


లచ్చన్న ఆ కార్యక్రమంలో ద్విగుణీకృతోత్సాహంతో పాల్గొనడం 
జరిగింది. అదే లక్ష్యాన్ని ఆశయాన్ని సాధించుకోవటానికి |ప్రొఫె ఫెసర్‌ రథగా, 
రామినీడు వేసవి రెతాంగవిద్యాలయాలను తన స్వగ్రామం నిడు[బోలులో 
ప్రారంభించి -రెతోద్యమంలో పాల్గొనదలచిన యువకులను విద్యార్దులను 
రాజకీయ నాయకులమీ పాలొనమని' పిలుపునిచ్చారు. 


ఆ సరికే 1930లో రి-సెటీల్‌మెంట్‌ సర్వే. రావటం: 
రెతుకూలీలనెంతగానో బాధపెడుతూ ఉండటం, జరుగుతున్నది. శిస్తులు 
"రెండింతలు పెంచారు. అంతేగాక రి-సెటిల్‌మెంట్‌తో అదనంగా భూముల 
విస్తీర్ణత కూడా పెరిగింది. సాగుభూముల విస్తీర్ణత పెరిగితే ఆ భూములను 
వేరే రైతుల కివ్వడం శిస్తుదస్తులు వసూలు చేసుకోవడం (ప్రారంభమైంది. 


సర్వే సెటిల్‌మెంట్‌ కోర్టులు వెలిసాయి. '_రెతులు సంస్థానాలు 
కోర్టులకు వెళ్లడం జరిగింది. అయితే తీర్పు జమిందారులవెపే వచి చంది. 
సంస్థానాధిపతుల భూముల శిస్తేగాక గవర్నమెంటు జరాయితీ భూములపె 
కూడ శిస్తుదస్తులను అమితంగా పెంచేవారు. 1930 నుండి గిస్తును నగదు 
రూపరిగా చెల్లించే విధానం అమలులోనికి వచ్చింది. ఆ కాలంలో రెతు 
ఏకాస్తో కొద్దో పంటను కళ్లజూచేవాడు తప్పించి కానీ పరక సంపాదించడం 
కలలోని మాట. వస్తువులకు కొసుగోలుధర ఏదిఉన్న జనాభా అత్యల్పము. 
అతిస్వల్పము. పుష్టిడు ధాన్యం అమ్మిన ఒకరూపాయి వచ్చేకాలం. 
పదికుంచాలు రాగులు ఒక రూపాయికు లభించేవి. వస్తుమార్చిడి చాలా 
వరకు ఉండేది. చాలవరకు గ్రామీణ[పజలు వస్తుమార్చిడిమీదే ఆధారపడి 
ఉండేవారు. కరెన్సీ నోట్లు రానికాలమది. వెండిరూపాయిలు చలామణీలో 
నున్న కాలం. దమ్మిడీలు, టోలీలు, ముక్కోనీలతో నిత్వదెనందిన జీవితం 
గడిచే నిరాడంబర యుగం. 


జమీందార్డు రెతులను పట్టి పీడించడం రెతోద్యమానికి మంచి ఊపు 
నిచ్చింది. ఆ సంక _రెతు రంగా ౌతోద్యమానికి పలుపు నిచి ఎయునో రు. 
సంస్థానాధిపతులు క్రూరంగా _రతులను . హింసిస్తూశిస్తుల్ని: వసూలు 
చేస్తునా ఎరన ఎది సర్వత్రా వినబడుతున | సత్యం, ఉద్యమం అవసరమే, 


146 


ఈ నేపద్యంలో పుల్లెల శ్యామసుందరంగారు బారువా వచ్చి లచ్చ 
న్నను రెతు రంగా పెడుతున్న వేసవి _రెతు విద్యాలయానికి వెళ్లి శిక్షణ 


పాందమనా ఎరు. 


“శ్యామసుందరంగారూ! ఇదేమి విచితమండీ! నేను _రెతును కాను, 
మాకు భూములు లేవు.వ్యవసాయ రంగంలో నాకేమి అనుభవంలేదు. నేను 
శెతు విద్యాలయంలో గిక్షణ కోసం వళ్లడమా?” లచ్చన్నగారు ఆశ్చర్యంగా 
అడిగారు. “రంగాగారు “డేశస్థాయిలో 'కాంగ్రెస్‌నేత. వారు నడుపుతున్న 
విద్యాలయం రాజకీయాలను” నేర్చక పోవడం ఏమిటి? పేరుకు _రెతు 
విద్యాలయమై నా అచట బోధించేవి దేశీ రాజకీయాలే! రెతోద్యమం కూడ 
ప్యాతంత్ర్య పోరాటంలో ఒక భాగమేకదా! రంగాజీ కూడా అదే మనకు 
చెప్పారుగా! కాదనక నీవువెళ్లు. అవసరమై న ఇర్చువెచ్చాలను నేను 
సమకూరు ఎతొను. శ్యామసుందరంగారు ఆప్యాయతతో చెబుతూ 
ఆదేశించారు. లచ్చన్నను అత్యున్నత వ్యక్తులలో నొకనిగా చేయటంలో 
శ్యామసుందరంగారు కనబరచిన (పేమాభావాలు చిరస్మరణీయములు లచ ఎన్ను 
గారే వాటికీ మరచి పోలేనివి. వ్యక్తిలో ఎంతటి ఉత్సాహ ఉద్రేకాలున్నా వాణీని 
(పోత్సాహించి వెమ్న్ముతబ్హు లేపే వాళ్టుండిలి. ఆనాడే వ్యక్తి ఎందులో నౌ 
ముందంజ వేయగలడు. | 


అచ్చన్నగారు కాదనక శరెతోద్యమ రాజకీయాలను నేరు కొనే 
పెద్యాత్థిగా గుంబూరు జిల్లా నిడు[బోలు వెళ్లారు. “రామినీడు” “రెతు 
విద్యాలయంలో చేరటానికి - తనవలే ఆనాడు అనేకులు ఆ విద్యాలయంలో 
చేరటానికి వచ్చారు. ఆ వేసవి రాజకీయ పాఠశాలకు రంగాజీ తన తాత పేరు 


పెట్టారు. 


ప్రప్రధమంగా భారతదేశమున గల ఆంధ్ర భూభాగమున రెతు 
_విద్యాలయారి | నడిపిన రంగాజీ ముందుగానే _రెతోద్యమా న్ని నడిపిం వబానితో ఓ. 
_. మక్టితులయివ యునకులుండాలని భావించి యుంటారు. 


1934లో: వేసవిలో ఆ విద్యాలయం ఆనాడు ప్రారంభమై ఆది, 
లంగాగాళు (పారంభక్తులు ఆ విద్యాలయములో చేరిన విద్యార్థులకు ఉపన్యాసా 
లిస్వటానికి రాజకీయాల్లో ఆనుభవం గడించినవారిని సిద్దాంత . రాజకీ 


Vt 


147 


యాలను నడిపిస్తున్న వారిని రంగారావు ఆహ్వానించగా వచ్చారు. ఆరెతు 
విద్యాలయం సార్టీలకు అతీతమై నది. కేవలం _రెతుల నుద్దరించటానికి మనం 
అనుసరించవలసీన పద్దతులు "ఏమిటి? ఏ సిద్దాంతము పె " వరికి _రెతాంగాన్ని 
ఉద్దరించాలి? _రెతు వీద్యాలయం కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‌ 
- గిక్షణ పొందటానికి వచ్చిన రాజకీయ విద్యార్థులంతా వచ్చి 
ముందుకూర్చున్నారు. వేదికమీద నుండి రంగాలెేచి గిక్షితులకు కొన్ని 
సూచనలను పాటించాలని కోరారు 8 


(1) 1. మీరు _రెతాంగానికి (ప్రజా సేవకు సిద్దంగా ఉండాలి; 

2. మీరు 'వివాహిత్తులెనచో సంతాన నిరోధాని ఎ పోటించాలి; 

3. _రెతుకూలీ ప్రజారాజ్యాన్ని స్టాపంచటానికి సహకరించాలి, 
ఉద్యమించాలి; 

4. _ ప్రతీ-సంవత్సరం మే, జూన్‌ నెలలల్లో జరిపే వేసవి పాఠశాలకు 
విధిగా హాజరు కావాలి; 

5. ఆల్‌ ఇండియా కిసాన్‌సభ ఆదేశించిన కార్యక్రమాల్ని తు.చ. 

ఇ తప్పక పాటించాలి; 

_6. వారిజనోద్యమంతో పాటు రెతోద్యమంవెపు దృష్టి సారించాలి; 

7. భారత స్వాతంత్ర్య సమర రణరంగంలో నిత్యం దూకడానికి 
సంసిద్దులె ఉండాలి. 


(2) ఈ పాఠశాలలో ఆనాడు చేరీ రాజకీయ పాఠాలను నేర్చుకొన్న 
ఆనాటి మన అచ్చన్న సహ విద్యార్దులు మాకినేని బసవపున్నయ్య, కందుల 
ఓబుల్‌రెడ్డి, పెద్దిరెడ్డి, తిమ్మారెడ్డి, బాలరెడ్డి వగెరాలు. 


శ్రామిక జనరాజ్యం రావాలని 'కావాలని, . ఒకనాటికి వచ్చితీరుతుందని 
.కారల్‌మార్క్స్‌ సిద్దాంతీకరిం చారు. ఏనాటికెనా శ్రామికులదే ఈ రాజ్యం; 
వేరొకరిది కాదు. “శ్రమకక్తికి ఏనాట్సికెనా అదికారం వస్తుంది; వచ్చితీరుతుంది 
అని ఆనాడు ఉపన్యాసకునిగా వచి ఎన్‌ ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు డాంగే ' 
ఉద్దాటించారు. రంగాజీ అద్యక్షత వహించారు. శిక్షకులందరూ విన్నారు. 
నోట్సు (వ్రాసుకున్నారు. 


మరొక దినమున ఉప పన్యాసకునిగా వచ్చిన జె జె ప్రకాష్‌ నారాయణ 
పాలికేరియన్‌ డిక్టేఖర్‌షీస్‌ శ్రామిక వర్ష నియంతృత్వము సమాజానికి 


148 


, ఉపకరించదు. సమసమాజం కావాలి. సోషలిజం రావాలి. ప్రజానీకంలో గల 
వ్యక్తులు వారివారి (ప్రతిభా సామర్థ్యాల మేరకు జీవనాలను పొందాలి తప్ప 
వారివారి అవసరాల మేరకు కాదు. లేనిచో వ్యక్తులలో చొరవ, ఉత్సాహం, 
స్వంత ఆస్తిపై. ఉన్న మమకారం దెబ్బతిని జాతీయ ఆదాయాన్ని దెబ్బ 
తీస్తాయి. ఉత్పత్తి శక్తులు సన్న గిల్దుతాయి. సరిసమానావకాశాలు స్వేచ్చా, 
సమానత్వాలు సర్వులకు అందించే సోవలిస్‌ సమాజం కావాలి; రావాలి” అని 


(an) న్‌ 


జయప్రకాష్‌ నారాయణ ఉద్దాటించారు. శిక్షకులు నోట్స్‌ వ్రాసుకునా ఎరు. 
వేరొక దినమున వచ్చిన ఉపన్యాసకుడు పుచ్చలపల్లి సుందరయ్య 
కారల్‌ మార్క్స్‌ సమాజాన్ని రెండువర్లాలుగా విభజిస్తూ వచ్చారు. 
యజమానుల బారినుండి ఆధునిక యగంలో పెట్టుబడిదార్డు, కార్మికులు 
వర్గ విభజన ఇంతకన్నా శాస్త్రీయంగా చేయడం వేరొకరికి సాధ్యపడనిది. 
[పపంఛశంలో కనరానిది, వినరానిది. అందువలన ఈ సమా.ంలో 
పేడించేవారు, పీడించదిడేవారు, దోపిడీ చేసేవారు, దోపిడీకి గురి కాబడినవారు 
ఉంటారు. ఆంతే తప్పించి మరల మనం కొత్తగా సమాజాన్ని వర్గీకరించడం, 
రితులను పేర్కొనడం సమంజసం కాదేమో అని సుందరయ్య ఉపన్యాసం 
కొనసాగింది. శి క్షక్షులు చోట్సు(వ్రాసుకున్నారు. 
మాగంటి బాపినీడు, ఆం|ధకేసరి ప్రకాశం, పట్టాభాసీతారామయ్య, 
గాడిచర్ల హరి సర్వోత్తమరావు, అయ్యదేవర్ణ కాళేశ్వరరావు మున ్నగు కాం([గ్రెసు 
నేతలు వచ్చార్డు._ వేసవి సాఠశాలలో, తమ సిద్దాంతాలను వివరించటానికి 
రంగాజీ పిలుపుపె సొమ్యవాదం పెట్టుబడిదారీ విధానం ఆచరణలో రెండూ 
" విఫలమవుతాయి. దేని అవలక్షణాలు దానికున్నాయి. మన భారదతదేశానికి 
అమగుణమై ప ఛాజకీయ సిద్దాంతాన్ని. మనం అన్వయించుక్షోవాలి. మనది 
(గ్రామీణ భారతి. సామ్యవాద సమాజంగాక సామ్యవాద తరహా సమాజాన్ని 
మనం, ఏర్పగనుతో వార్తి మిడ్రమ ఆర్థిక వ్యవస్థే మనకాధారం. ఇదే ధనిక 
నిర్రనిక' వ్యత్యాసాన్ని, శుభముట్టిం చాలి. సమానావకాశాల్ని సరు ఇలకు 
షసా కళిత,. జనాలమ గిరిజనుల, బారిజమల -నుద్ధరించే ప్రత్యేక. 





ఉనా రు. వీరు చెపి ఏన 


పై 


149 


సిద్దాంతాలనందలి ముఖ్యాంశాల్ని విద్యార్దులు గుర్తిస్తున్నారు. లచ్చన్నగారు 
ప్రత్యేకాభిరుచిని (ప్రదర్శిస్తూ ఒక[గ్రంధంపె ముఖ్యులు చెప్పిన విషయాలను 
(వాసుకొనేవారు. కారణం రంగాగారు ముందే వీరికి చెప్పియున్నారు. వివిధ 
రాజనీతిజ్ఞాలు, రాజకీయ నాయకులు చెప్పిన వషయాలను బహిరంగంగా 
అందరి ఎదుట చర్చించబడతాయి. ఆ చర్చలో (ప్రతి ఒక్క రాజకీయ 
విద్యార్థి తప్పక పాల్గొనాలి. తన అభి పాయం చెప్పాలి. 


దేశంలో గల ఆనాటి ప్రముఖ రాజకీయ నాయకులు ఆ వేసవి 
పాఠశాలకు విచ్చేసేవారు. రంగాగారు అఖిలభారత స్థాయిలో కిసానుసభను 
స్థాపించిన రాజకీయవేత్త, సిద్దాంతవేత్త. నరేంద్రదేవ్‌, రామ్మనోహర్‌ 
లోహియా, మద్దూరి అన్నపూర్ణయ్య ప్రభు తులు వచ్చి ఆ పాఠశాలలో 
ప్రసంగించిన వారిలో నున్నారు. ప్రసంగాల తదుపరి రంగాగారు శిక్షితులకు ' 
సమన్వయం చేస్తూ ప్రసంగించేవారు. తన సిద్దాతాలలో చెతాంగ విద్యాల 
యంలో ఉపన్యాసకులిచ్చిన విషయాలు సిద్దాంతరీత్యా విభిన్నమె నవి. 
ఒకరు ఒక సిద్దాంతాన్ని (ప్రతిపాదిస్తే మరొకరు దీనిని ఖండిస్తూ 
మాట్లాడినారు మరి సమన్వయం ఎలా? వేసవి పాఠశాల విద్యార్థుల ప్రశ్న. 


“ఆ సమన్వయాన్ని సాధించటానికి మీ ఎల్లరిని ఇచ్చటకు 
పిలవటం జరిగింది.” అన్నారు రంగా. వివిధ సిద్దాంతాల మధ్య సమన్వయం 
అంత తేలిక అయిన విషయంకాదు. మీరు విద్యార్థులుగా చేయవలసిన 
పనికాదు. అయితే ఏ సద్దాంతం ఆచరణలో మంచి ఫలితం యివ్వగలదో, ఏ 
సిద్దాంతం చెడు ఫలితం యివ్వగలదో మీరు చెప్పినట్టు ఏ ఒకరు ప్రజలకు 
దూరంగా ఉంటూ సిద్ధాంతాల్ని రూపొందించినవారు చెప్పజాలరు. 


అందువలన చర్చ పెడుతున్నాను. ప్రతి ఒకరు లేచి, మీమీ అభిప్రా 
యాలను ఆయా సిద్దాంతాల పై తెలపండి. ఆచరణలో అవి ఏ మాత్రం 
ఉపకరించగలవో చెప్పండి. 'అనడమే తరువాయి లచ్చన్న లేచి వేదికపెకి 
లఘీంచారు. లచ్చన్నగారు ప్రసంగిస్తుంటే ప్రసంగం జలపాతం ప్రవహిస్తున ఎ 
ట్లయింది. కంఠంలో వేయి గంభీర గర్జనలు ప్రస్పుటమవుతూ ఉంటాయి. 
కరుకయిన విషయాలను కఠినమైన సత్యాలను అలవోకగా తీయని తెలుగు 
మాలతో తేటతెల్లమై న పదజాలంతో చెప్పగలదిట్టు. తనొక విషయం చెప్పా 
లన్నా ముందుగనే “భావం పరుగెత్తుకుంటూ పోతుంది. యుక్తి చమత్కృతి 


150 


అందుకు తోడ ముందుపడతాయి. ఆయన (ప్రసంగాలు అమృతరురీ 
(ప్రవాహంలా కొనసాగుతూనే ఉంటాయి. అక్షరం ముక్కరాని రెతులను అమా 
యక (పజలను మూఢనమ్మకాలతో మూలపడి మూల్లుతున్న సమాజాన్ని 
తట్టిలేపటానికి అతనికున్న ఆయుధాలివే. విన్నవారకి హాయిహాయి అనే 
ఆహ్లాదాన్ని కలిగిస్తూనే ఉంటాయి. లచ్చన్న మధ్యమధ్య విసిరిన చమత్కా 
రాలు చమత్కు తులు, సామెతలు, వ్యంగ్యాలు, హాస్యోక్తులు, సభికులను 
ఎంతగానో ఆకట్టుకుంటాయి. 


తనకు సభాస్టలినే కాదు ఎవట మాట్టూడిన భయమన్నదే ఎరుగని 
సహజ సిద్దమై న మూాలుకారీ. (ప్రసంగాల్లో వినయవిభేయతలు ఉట్టపడు 
తూంబాయి. ప్రత్యర్థుల హృదయాల్లా అగ్నిజ్వాల ఎగిరి పడుతుంటాయి. 


అందుకే లచ్చన్న అందరినీ ఆకర్షిస్తాడు. 


వేదికపై (ప్రసంగిస్తున్న లచ్చన్నను తదేక దృష్టితో పరిశీలించిన 
,రితురంగా సభాముఖంగానే ఆతని వచో ఎపుణ్యాన్ని సిద్దాంతావగావానను 
మెచ్చుకున్నారు. సభానంతరం లచ్చన్నను దగ్గరగా పిలచి (ప్రత్యేకంగా 
ఊరుపేరు అన్ని విషయాలనడిగి భుజంమీద చేయివేసి “శభాష్‌ ! నాకు తగిన్ల 
అనుచరుడవే” అన ్నట్లు భుజం తట్టి దీవించారు. రంగాగారు ఆనాడు ఇచి బన 
దీవెన ఆశీస్సులే లచ్చన్న జీవితంలో మార్పులను తెచ్చిపెట్టి విస్తవాగ్ని 
జ్వాలలను ఒక్షవెపు తెల్హదొరరపె చూపిస్తూనే వేరొకవెపు _రెతులను పట్టి 
పీడిస్తున్న జమిందారీ వధానంపై సంన్థానాధిపతుల పె . ప్రసరించేటట్స్లు 
చూసాము. ' 


రంగాగారు పాఠశాల ముగింపు సమావేశంలో అన్ని సిద్దాంతాలను 
సమన్వయపరుస్తూ _ శిక్షితులకు వారి మనసులను ఉద్వేగపరిచేలా, 
ఉత్తేజపరిచేలా త్రికరణశుద్దిగా నమ్మేలా చెప్పారు. తన సిద్దాంతం _రెతుకూలి 
ప్రజారాజ్య స్థాపన అని తేల్చారు. శ్రామికవర్గ నియంతృత్వం మన 
సమాజానికీ. సరిపడదని నిర్దారణపరచారు. - 1935లో ప్రారంభించిన శిక్షణా 
శిజిరం ముగిసింది. 


రంగాగారు రైతు విద్యాలయాన్ని నడపడం, అభివృద్ది నిరోధక చర్య 
అని కమ్యూనిస్టులు రంగా సిద్దాంతం పె దాడిచేశారు. (శ్రామికులను, రెతులను 


151 


కూలీలని (కార్మికులు)పునర్విభజించడం కమ్యూనిష్టు ఉద్యమాన్ని నిర్వీ 
ర్యం చేసే ఎత్తుగడ అని (ప్రచారం చేయడం ప్రారంభించారు. రంగా. 
భూస్వామ్య విధానాన్ని పునరుద్దరిస్తున్నారని, భూమ్మిపె రెతుల పట్టాలిప్పస్తూ 
-భూమిపె ఆధార పడి పట్టాలు “లేని కూలిజనాన్ని సృష్టిస్తున్నారని విమర్శలు 
ప్రారంభమై నాయి. 


అయినా రంగా తను నమ్మిన సిద్దాంతానికి కట్టువడి నిలిచారు. . 
రెతుకూలి ప్రజారాజ్యం కావాలని ఉద్దోషించారు. "ఆనాడు రఃనాటికీ 
సోషలిష్టు తరహా సమాజమే కావాలని, రాపాలని ఆశిస్తున్నారు. 


రెతు విద్యాలయంలో శిక్షణపాందిన రాజకీయ విద్యార్థులు రాష్ట్రం 
నలుమూలలనుండి వచి ఎనవారు. రంగా అందించిన 'రెతుకూలీ (ప్రజారాజ్య 
సిద్దాంతాన్ని తమతో తీసికొని వెళ్లి ప్రచార రంగంలోనికీ దుమికారు. 


లచ్చన్న బారువాలో పుల్లెల శ్యామసుందరంగారు న్యాయపతి నారా 
యణరావుగారిని కలసి తన _ధవిష్యత్‌ కార్యక్రమాన్ని చెప్పారు. రంగాజీ కార్య 
(క్రమం వవ వివరిస్తారు, కాం(గ్రెస్‌ నాయకత్వం కూడా లచ్చన్నకు అండగా నిలవ 
టానికి గలం. ఇక _రెతు సంఘాల ఏర్పాటు జమిందారీ-రెతుల 
పోరాట ఉద్యమం ఉత్తరాంధ్రలో ఉద్యమించింది. 


14 వ ప్రకరణము : 


ఉత్తరాం ధలో జమిందారీ విధానం - 
పుట్టుపూ రో-త్తరాలు 
ఆంధుల గత చరి తాధారాలు శిలాశాసనాలు, 
(ప్రాచీన లిఖిత గ్రంధాలు - జనశృతి 


(క్రీ.పూ. ఒకటి రెండు శతాబ్దాల కాలంలో శాతక్షర్ణి సమకాలికునిగా 
కళింగ భూమి నేలిన ఖారవేలుడు భావించబడినట్టు నానీఘాట్‌ శిలాశాసనం 
మనకు తెలిపింది. శాతవాహనులు మన తాతలు కాదనలేం. కాకతీయులకు 
మనం వారసులమే. ఇదే ఆంధ్రుల చర్వితలో అక్షరాలలో లిఖించబడింది. 


(ప్రాచీన చరిత్ర నేటికి వివాద(స్తముగనే ఉంది. ఆంధ్రులు ఆరు 
లని కొందరు, అనార్య జాతులకు చెందినవారని మరి కొందరు నిర్జా 
పరచారు. క్రీ.పూ. 221-1981 నుండి క్రీ.శ. 1565 వరకు శ్రీకృష్ణదేవ. 
రాయల పరిపాలనాంతం వరకు ఆంధ్రలో అనేక రాజరికాలు పరిపాలనను 
వెరిగబెట్టాయి. మొగలాయిల కాలంలో పరిపాలనలో చాలా మార్చు 
లొచ్చాయి. పర్షీకాలమున మండలాలు ఏర్పడ్డాయి. సెనిక ఖర్చుల క్రింద 
కొన్ని (ప్రాంతాలు కొంతమందికీ దఖలు పరచడం జరిగింది. 


శ్రీముఖుడు - కృష్ణ, శాతకర్ణి - శాతకర్ణి (1), హాలుడు, గౌతమీపుత్ర 
శాతకర్ణి, శాతవావానరాజులు, హాలుడు, హాలుడు' (1%), రుద్రదేవుడు, మహా 
దేవుడు, గణపతిదేవుడు, రుదమేదేవి, (ప్రతాపరుద్రుడు, కాకతీయరాజులు, 
వారెనా, వీరెనా చేసిన ఘనకార్యాలు, సంస్కృత భాషలో (గ్రంథాల్ని 
రచింపజేసారు. వర్జ్ణాశ్రమధర్మాల్ని కాపాడటానికి కంకణం కట్టుకున్నారు. 
గాదాసప్తసతిని హాలుడు రచించాడు. గుణాఢ్యుడు పెశాచిక భాషలో బృహ : 
తృథను రచించాడు. 
ఇక ఆంగధ్రభాషో రచన "జరగడం. కాకతీయుల కాలంలో తెలుగు 
(కపిత పరవళ్ళు: తక్క. 9 కఫి[త్రయంవారి. భారతం తెలియటం తెలుగులో 





న Ty mt 
ణి hm 7 ay 
va Hon Ws WF MS 


153 


వరి కాలములోనే అందరికి సుభోధకంగా వర్ణాశమధర్మాలను బోధించటానికి 
అనుసరింప చేయటానికి, _తాత్వికధార్మిక, _నెతిక విషయాలను 
ప్రభోధించటానికి ఒకనాటి సామాజిక స్థితిగతులను “సమకాలీన సమాజము 
నందు [గంథబోధన ద్వారా నెలకొల్పటానికి నీతిశాస్త్రం, బసవపురాణం, 
సుమతిశతకం ఈ కోవకు చెందినవే. 


శాతవాహనులు _వెదిక మతవిశ్వాసమును కఠిగియుంటూనే ఇతర 
"మతాల నాదరించేవారు. "బౌద్ద, జైన మతాలను అభినందించారు. అయిన 
ప్పటికీ వర్ణాశ్రమ ధర్మములనే 'పాటెంచారు. 


ఇక (గీకృష్ణదేవరాయల కాలంలో తెలుగుభాషకు కవితకు స్వర్ణ 
భిషేకం జరిగింది. కవులను అప్టదిక్పాలుర స్థాయికి గొనిపోయి అష్టదిగ్గజము 
లని పేరిడి కృతులను అంకితం తీసికొని తన శాశ్విత కీర్తి ప్రతిష్టలకు “నాందీ 
వాక్యం పలికారు. తనే ఆముక్తమాల్యద అను (గంథాన్నికూడా (వ్రాశారు. 


ఆముక్తమాల్యదలో రె రెతుల పరిస్థితిని శ్రీకృష్ణదేవరాయులు ముచ్చ 
టీంచారు. రాజ్య సుస్థిరతకు “వారు అవసరమని రాజుగారు గుర్తించినట్టుంది. 


అంతవరకు ఏ (గంథమున ' “ప్రజల సుఖశాంతులతోనుండిరి” అని 
అయ్యవారి దీవనలా ప్రవచించడమే తప్పించి ఏ ప్రజలు అన్నది నిర్దారణ 
పరచలేదు. 


నాల్లువర్గాలవారు వర్ణాశ్రమ ధర్మాల మేరకు సుఖశాంతులతో నుండి 
రనే మనం అర్దం “శేసుకోవాలి. అయితే ఆనాటికి కృషి గోరక్ష, వాణిజ్యం, 
.వెశ్యకర్శ, స్వభావజం, అన్నా గీతావాక్యం మేరకు ఆథునిక చారి త్రీక యుగము 
నాటికీ వెష్యల వర్ణా శ్రమధర్మంగా పె పె నుదహరించిన కృషిని చేసినదొక వర్ణం. 
వాణిజ్యం వ్యవహారాలు జరి] 5 దింకొక వర్ణం అన్నది బాగానే ఏర్పడిపోయినది. 
“పరిచర్యాత్మకం శూద్రం కర్మసృ భావజమ్‌' అన్నదిగాక పరిచర్య 
లొనరించుకు శూద్రకర్మలగా కృషిచేశాయడం, గోవులను సంరక్షించడం వీరి! 
ముఖ్య విధులుగా మారాయి. అ(గవర్జాలవారికి సేవలొనరిస్తూనే "ేటిపె వీరికి 
పట్టుకలిగి బానిస యజమానులుగా రూపొందారు. 


శాతవాహనుల కాలంలోనే, బావ్మణ, క్షత్రియ, వైశ్య, 
శూదులతో పాటు సమన్వయం, అంతకంతటికీ విశేషణం చెందడం వలన 


154 


మరికొన్ని జాతులవారు వర్ణాలవారు ఏర్పడటానికి. అవకాశం యిచ్చింది; 
క్షత్రియులకు అమాత్యులు కావలసి వచ్చారు. వారికి దండనాధులు తదుపర్తి 
రాజభటులు, వెలసారు. అధికార మధ్యతరగతి (ప్రజానీకానికి బీజాలు 
ఏర్పడతాయి.పాలనలో వివిధ రాచరిక పదవులు సృష్టించ బడినాయి. 
లేఖకుల పదవులు సృష్టిం చబడియి. 


నిర్ణనారణ్యాలు అటవీ [ప్రాంతాలు నదీమె దాన ప్రాంతాలలో జన 
బావుల్యం విస్తరిస్తున టి కొద్దీ సమాజావసరాలి గ తెచే ఎ వర్తక వాణీజ్యా 
సంఘాలు ఏర్పడ్డాయి. 


తదుపరి లేఖకులు సువర్ణకారులు, వెద్యులు ప్రతిఒకరికీ అందు. 
బాటులో ఉన్న వ్యక్తులు. కొందరికే తప్పించి ) అందరికీ అందని ,నెపుణ్యం, 
ప్రావీణ్యతగల వ్యక్తులవారు వెలసారు.  బలియమైన మూడవ వర్గంగా, 
రూపొందారు. | 
సమాజమున గల నాల్గవ వర్గం వర్ణం వ్యావసాయకభూముల్లో 
నున్నవారు, చేపలవృత్తిలో నున్నవారు, మంగలి. చాకలి, ఎరుకలి మొదలగు 
బానిస సమాజం "అభివృద్ది చెందుతున్న కొద్దీ వీరుకూడ సంఖ్యలో 
పెరుగుతూ వచ్చారు. 


* సమాజమీ విధంగా బహుముఖస్తాయిలో పెరుగుతూ, అభివృద్ది చెంద ' 
టానికి అనేక కారణాలుండాలి. ఒక్క అధికారం సమాజాన్ని తీర్చిదిద్దలేదు. 
అంతకుమించిన విశ్వాసం, నమ్మకం ఉన్నవాని సమాజం మనగలగలెేదు, 
కొనసాగలేదు. అందువలననే వర్ణాశ్రమధర్మాలు, మతవిశ్వాసాలు సమాజంలో 
_వెలసాయి, వీటిని పెంచి పోషంచటానికే అర్లతలున్నవారు కేవలం వివేకాంక 
గలవారే. .వారినే ఆదినుండి బాహ్మణవర్గంగా | పిలవబడుతూ వచ్చారు. 


కాకతీయుల కాలంలో జైన మతం ప్రభవించింది. తదుపరి శవం 
. విజృంభించింది. మళ్లికార్డున పండితారాధ్య శ] శెవమతానిగ 
వ్యాప్తికి తోడ్పడినారు. ఆంధ్రదేశమన్న ఇది బాగా బుజువు పడీంది. శె 
దేవాలయాలు, _జెనమతాలు వ్యాప్తిని పొందాయి. 


కాకతీయుల కాలంలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని (వ్రాశారు. 
_పెలయేళ్ళను, చెరువులను, నూతులను' మఠమ్మత్తుచేసే పని [ప్రారం 
భీంచారు. బంజరులకు సాగులోనికి తెచ్చే ప్రయత్నం కూడా జరిగింది. 


లో 


155 


విజయనగర సామాజ్యం పతనమై న తదుపరి ఆంధ్ర[పాంతం 
ముస్తింపాలనలోనికి వెళ్లింది. ఇక 17, 18 శతాబ్దాలలో విదేశీయుల రాక 
(ప్రారంభమైనది. పోర్చుగీసువారు ప్రథమంగా, తదుపరి ఆంగ్రేయులు మన 
దేశం వర్తక వ్యాపారాల్ని, జరపటానికి వచ్చారు. ఆంగ్లేయులకు, డచ్‌వారికి 
సంఘర్షణ (ప్రాంభమై నది. | 

1635లో లండన్‌ వర్తకులు |బిటిష్‌ రాజు చార్లెస్‌నుండి అనుమతిని 
పొంది ఇండియాలో సర్‌ విలియమ్‌ కాల్టీన్‌ అధ్యక్షతన ఒక కంపెని 
రూపొందింది. ఇదే 1698లో తూర్పు ఇండియా కంపెనీ రూపొందింది. 
తదుపరి యావత్‌ భారతదేశాన్ని ఆక్రమించింది. 


మౌర్యుల పరిపాలనాకాలంనుండ ఆంధ్రుల చరిత్రకు లిఖిత సాక్ష్యా 
ధారాలు లభిస్తున్నాయి. ఇండికా అను (గ్రంథంలో మెగస్తనీస్‌ ఆంధ్రులను . 
గూర్చి ప్రస్తావించారు. మౌర్యుల పాలన అంతంలో శాతవాహనుల రాజ్యం 
(ప్రారంభమైనది. నిజానికి క్రీపూ. 268 ముందే శాతవాహనుల పాలన 
కొనసాగింది. 

ఇక పౌరాణిక గాధలోనికి అడుగిడితే ఐతిరీయ |బాహ్మణలో 
క్రీ.పూ. 1000 సం.ల క్రిందట ఆంధ్రులు (ప్రస్తావించబడినారు. ఇకమన 
భారతంలో కౌరవ పక్షం ఉన్నవారు ఆంధ్రులని (ప్రతీతి. జనశృతి, పౌరాణిక 
గాధ. ఇక మత్స వాయుపురాణాల్లో రాజుల కథలు ప్రస్తావించ బడినాయి. 


ల. 


పె తెలిపిన చారిత్రిక పౌరాణిక (ప్రస్తావనలు ఎలాఉన్నా, కోస్తా 
ఆంధ్రప్రదేశ్‌లో లచ్చన్న జన్మించిన గడ్డపయి అసంఖ్యాక జమిందారీలు 
వెలసాయి. రాజులు ఒకే తెగకు చెందినవారుగా చెప్పుకుంటున్నా వారిరువురి 
పుట్టుపూర్వోత్తరాలు ఒకటిగా లేవు. ఈ జమిందార్లలో మూడురకాల 
వాళ్ళున్నారు. |త్రివిధమై న జాతులు కోస్తా ఆంధ్రాలో జమిందార్జుగా మన 
గలుగుతూ వచ్చారు. 


కృష్ణానదీ తీర్మప్రాంతమున వెలసిన వెలమ నాయకులు 

(ఉదా: బొబ్బిలి సంస్థానం) 

ఉత్తర (గోదావరీ పర్వత (ప్రాంతాలలో వెలసిన రాచరికాలు 
ఉదా 8 విజయనగర (రాజులు) ' 

(గీకాకుళం జిల్లాలో .గణపతి సామ్రాజ్యం అంతరించిన తదుప” 


156 


ఫెలసీన ఒరియా నాయకులు (ఉదా : కురుపాం ఎస్టేట్‌). 
జమిందారీలు సెనిక శక్తిని కూడ కలిగి ఉంటాయి. జమిందార్‌కి 
సేవకవర్గం ఉండేది. వీరికి నగదు రూపేణా జీతాలు చెల్లించేవారు. 
జమిందారులు “మొభఖాసాో” దారులను ఏర్పరచి వారికీ ' కొంతభూమిని 
బీతభృత్యాల క్రింద. ఇచ్చేవారు. వీరు అజమాయిషీ చేసిన 
(ప్రాంతాలను మొఖాసాలాగా ఏలువబడతాయి. 

సాంవత్సరిక భృతిపై యుద్దాలు. అనివార్యమై నపుడు వచ్చి పాల్గొనే " 
సాయుధ రెతాంగం. ' 


ఉత్తర సర్కారులున్న భూములు రెండు విధాలుగా వర్గీకరించబడినవి. 


(1) జమిందారీ భూములు, (2) పభుత గ భూములు ఉత ఎత్తిలో 1/8 వంతు 
కిస్తు చెల్పించుట, భూమిపై రెతులకు యాజమాన్యం లేరు, వాక్కులేదు.. 
శెతాంగాన్ని దోపిడిచేసీ పీల్చిపిప్పి చేసుకొనే రీతి నీతులను జమిందార్డు! 


'పాబేంచడంవళ్లనే తుదకా విధానం రద్దు కావలసిన పరిస్థితి ఏర్పడింది. 
తోద్యమాలు లేచాయి. 


శిస్తుతో పాకు (0౮510౧0) సుంకాల్ని కూడా జమింధార్డు వసూలు 
చేసేవారు. దీనకి తోడు ఇతర విధాలెన పన్నుల వడ్డింపులూ ఉండేవి. 


'ఆం[ధదేశములోని వివిధ జమిందార్డు - రాజుల పాలనలోనున్న' 
భూభాగాల్ని తన వశంచేసుకోవటానికి తూర్పు ఇండియా కంపెనీకీ 
సుమారుగా 50 ఏండ్లు పట్టింది. కోస్తా జిల్హాల్లోనున్న స్టానికి జమిందారీ 


వర్గం తూర్పు ఇండియా కంపెనీని . ఎంత (పతిఘ మేటీంచినా తుదకు 
తోకువవక తప్పలేదు. 


3 
గంజాం జిల్లాలో గల గుంసార్‌ (gumsur} పర్గాకమిడి జమిందార్లు 


తూర్పు ఇండియా “కంపెనీని సర్వవిధాలా ప్రతిఘటించారు. ప్రస్తుత మీ 
(ప్రాంతాలు ఒరిస్సా రాష్టంలో నున్నవి. లచ్చన ్న పుట్టిన ప్రదేశాలకు దగ్గరగా. 


విశాఖజిల్లాలో గట్టి ప్రతిఘటన ' తూర్పు ఇండియా కం పెనీకి 
విజయనగరం మహారాజా: నుండి వచ్చింది. విశాలమై న జమిందారీ (ప్రాంతం 
“లది. ఈ సంస్థానం ఏకాఖ "రాజమం?డ్ర నుండి ఫ్రెంచివారిని తరిమి కొట్టీ 
ఇనత. శకనరదు 'గజుపత్తిరాజుకు లభిస్తుంది. * ఇతని తరువాన వచి న 


157 


విజయరామరాజు 1760 నుండి 1794 వరకు పాలించారు. అన్నదమ్ముల 
తగాదాలలో కరపెనీ డెర్యక్షర్ణు విజయరామరాజుకు తోడుగా నున్న బ్రిటిషు 
వారికి చెల్లించవలసన పష (pescush) చెల్టిచలేక బకాయి పడినందున 
ఈతనిని పదవినుండి తొలగించినారు. పెన్షన్‌ ఇస్తూ జమిందారీని 
స్వాధీనసరచుకొన్నారు. 1793 ఆయష్టు నెల 2వ తేదీన విజయనగరం 
పోర్టును ఆక్రమించారు. విజయనగరం సంస్థానాన్ని మూడు రెవెన్యూ 
జిల్లాలుగా విభజించి అధికరులను నియమించాగా దీనిని సహించని 
విజయరామరాజు ఆంగ్లేయులను ధిక్కరింఛి యుద్దానికి సిద్ధమై నా, తుదకు 
అపజయానికి లోనె ప్రాణాలి ్న పోగొట్టుకోవడం జరీగింది. 


అయితే తన 8 ఏండ్ల వయస్సుగల వారసుడు నారాయణబాబును 

వెజాగ్‌ జిల్లాలో గల మక్కువ (ప్రాంతం పర్వతాలలో ర క్షణ . పొందటం 

జరిగింది. “ఆదిమవాసులు పెద్దలు ఉదారపరులు ఈ తని రక్షించదలచిరి. 

కొండ(ప్రాంతంపై దండెత్త దలచిన కంపెనీ మరల తన” మనస్సును 

మార్చుకొని మధ్యవర్తిగా సంప్రదింపుల కంగీకరించి రావలసిన 50 లక్షల 

బకాయి పేష్కష్‌తో సహా కప్పం చెల్లించే అంగీకారం మేరకు 
నారాయణబాబుకి ఎస్టేటును అప్పగించడమై నది. 


1802లో శాశ్వత పన్ను విధానం (పర్మినెంట్‌ రెవిన్యూ 
సెటిల్‌మెంట్‌) అమలులోనికి వచ్చి విజయనగర జమిందారులు సంవత్సరానికీ 
6 లక్షల పేష్కష్‌ చెల్లించవలసినదిగా నిర్ణయించారు. దీనివలన కంపెనీ 
ప్రభుత్వానికీ సుస్టిరమైన ఆదాయం లభించింది. జమిందర్హుని 4 స్వచ్చగొ 
తమ భూములే శ్‌స్తులు విధించి వసూలు చేసుకొనే హక్కు లభిం 
చెంది.ఇతర కోస్తా జిల్లాల్లో కూడ జమిందారులు ఎరురు తిరగడం తుదకు 
ఆంగ్లేయ పాలనకు లోబడీ ఉండటం జరిగింది. 


19వ శతాబ్దం (ప్రధమారమునకు ఆంధ్రలో కరపెనీ తన 
ధిపత్యాన్ని. సుస్థిరం" చేసుకున్నది. _ ఆంధ్రపాంతాన్ని వివిధ జిల్దాలుగా 
మరల, పునర్విభజించింది. రెవెన్యూ వసూలు కలెక్టర్‌ ముఖ్య బాధ్యతగా 
ప్రకటించింది. కోస్తా ఆం|ధ|పాంతం 5 జిల్లాలుగా వీభజించబడింది. (1) 
గంజాం, (2) ' విశాఖపట్నం, (3). గోదావరి, (4) కృష్ణా. (5) 
నెల్లూరు. జల్లా పరిపాలకునిగా కల్గెక్టరును రూపాందింఛారు. రయలసీమ' 
ప్రాంతమంతా ఒకే జిల్లా కలెక్టర్‌ పరిపాలనలో నాడుండేది. | 


158 


కంపెనీ కొత్తగా స్వాధీన పరచుకున్న భూభాగములనుండి సుస్థిర 
మైన. రెవెన్యూ ఆదాయం పొందాలన్న ఉద్దేశంతో రెండు విధాలౌన 
విధానాలను అమలునందుంచింది. (1) జమిందారీ విధానం, (2) రెత్వారీ 
విధానం. కోస్తా (ప్రాంతంలో అధిక సంఖ్యలో జమిందార్డున్నందున కరపెనీ 
జమిందార్హకే _రెతులనుండి శిస్తుదస్తులను వసూలు చేసుకొనే వాక్కును 
దఖలుపరుసూ!  వీరినుండి ఏక మొత్తంగా పన్ను పెష్కత్‌ రూపంలో ప్రతో 
వత్సరం తను పొందే విధానాన్ని రూపొందించింది. ఇదే జమిందారీ 
విధానం. అయితే రాయలసీమ (షాంతంలో జమిందార్డు అంతగా లేనందున 
_రెత్వారీ విధానాన్ని అమలుపరచి ప్రభుత్వమే ర్లరెతులనుండి నేరుగా 
శిస్తుదస్తులు వసూలు చేసే విధానంను ప్రకటించింది. భూమిపై రెతుకు 
వాక్కు కలిగించి -రెతు ప్రభుత్వానికి శిస్తు చెల్లించేవారు. మధ్యవర్తి (జమిం 
ధారు) ఇచటలేడు. ఇదే _రెత్వారీ విధానము. . 


ఇందులో ఏ విధానం మంచిదని చెప ఎడంకాదు. ఒక విధానం వలన 
చెతులకు భూములపై హక్కులేదు. బానిసలుగా జీవించాలి. వేరొక 
"విధానంలో భూమిపై : హక్కు ఉన్న భూకొలతలు సరిగా ఆనాడు లేనందున్ల 
సరిహద్దులు సరిగా తెలియబడనందున భూముల్లో తరాలవారీ న్నిర్ధయింప 
బడనందున రైతాంగం ఆ విధానం వలన ఎంతో నష్టపోయేది. “కం పెనీ 
పాలన అంతమై (బ్రిటీషు పాలన వచ్చిన తదుపరి" భూములకు సర్వే 
జరిగింది. వర్గంవారి భూముల వగ్గీకరణ జరిగింది. భూమిపై యాజ 
మాన్యం హక్కు రః విధానంలో శెతు కలిగియుండేవారు. భూస్వామిగా 
' పేలవదిడేవారు. 


ఆంగ్లేయుల పరిపాలవలో సమాజపరంగా అనేక మార్పులు 
చేర్పులు జరిగాయి. (బ్రిటిషు వారు రాజకీయ, ఆర్థిక, సాంఘిక విషయాల్లో 
జోక్యం  చేసుకుంబున్నారన్నడి భారతీయులలో ప్రబలి తుదకిది కం పెనీ 
పాలనకు స్వస్తి వాక్యంపలికి (బిటిషు రాచరికానికి మార్గం ఎర్పరచింది, తుది 
' ఫలితం, విక్షోరగియా మహారాణి ప్రకటన ః 


i. మా రాచరికానికి, లోబడిన రాజవంశీకులకు, వారి భూభాగాలకు 
వ మూ రక్షణ ఉంటుంది... 


ta Em" ఇతే 


2. మతవి షయానల్లో జోక్యం చేసుకోము. 
3. (పభుతోగులుగా హిందువులను నియమిస్తాం ; 


అజవే 


159 
4. (ప్రజా సంబంధమైన పనులనె నిరఃహిస్తాము, పరిశ్రమలను 


ఇంతవరకు మా హక్కులు పోయాయని వాపోతున్న హైందవ 
రాజులు మరల విజృంభించారు. (బిటిషు ప్రభుత్వం వారు వీరి పరిపాలనా 
వ్యవ: హరాల్లో జ్‌ జోక్యం చేసుకోము అని హామి ఇచ్చింది కదా ! (బిటిషు వారికి 
పేష్కత్‌ను మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. 


(బ్రిటిషు (ప్రాంతాలు అని ఆక్రమిత (పొంతాలు అని రెండుగా 
ఇండియా విభజించబడింది. _|బ్రిటీషుప్రాంతాలపె |బిటీషు ప్రభుత్వమే 
ప్రత్యక్షంగా పరిపాలనకొనసాగించేది. ఆక్రమిత ప్రాంతాల్లో అధికారం 
రాజులు, జమిందారులది. పరిపాలనలో జోక్యం చేసుకోవటానికి వీలు 
పడదు. విక్షోరియా రాణి ప్రకటించిన వాక్కుల ప|తంలోనిదిది. 


న. 


(బిటిషు రాచరికం పరిపాలనలోనికి వచ్చిన ఆంధ్రభూమిలో 1856 
సంవత్సరానికి 8 జిల్దాలుగా మద్రాసు (పెసిడెస్సీలో ఏర్పడినాయి. 


మదాసు ప్రెసిడెన్సీకి ఉత్తర దిశగా చివరనగల జిల్హాయే గంజాం. 
ప్రస్తుతం ఇది ఒరిస్సా రాష్ట్రంలో. ఉంది. _ 1766లో చికాకోల్‌ సర్కార్‌ 
ప్రాంతం (బిటిష్‌ అధికారంలోనికి వచ్చింది. 


భౌగోళికంగా ఈ జిల్లా పర్వత ప్రాంతాలుగాను, మైదాన (ప్రాంతాలు 
గాను విభజింపబడింది. ఆదిమ తెగలున వ కొండ| ప్రాంతాలను ఏజన్సీ 
ఏరియాగా పిలవ బడుతూ వస్తున్నది. 


రాష్ట గవ్నర్‌ ప్రతినిధిగా ఏజన్సీ ఏరియాను అదుపు ఆజ్ఞలలో ఉంచే 
అధికారాన్ని 1839 చట్టం మేరకు పొందగలిగారు. 


రెండు విభిన్నమైన ప్రాంతాలు జమిందారీ బ్రక్టజయకట్‌ -రెత్వారీ 
(ట్రాక్స్‌ ఆయుకట్టు భూములు మరియు, ఇనామ్‌ (టాక్‌ ఆయకట్టు భూము 


లుగా, రెవెన్యూ జిల్లాగా ఏలవబడేవి. jf 


19వ శతాబ్దం చివరలో పీండారీలు గోండులు రాజకీయంగా 
తిరుగుబాటు చేయడం జరిగింది. క[రమూలయ్య నాయకత్వంల్‌' గిరిజన 
పోరాటాలు జరిగాయి 


160 


వడ్డీ వ్యాపారుల, స్థలదారుల హింసాకాండ 


అప్పులనిచ్చి అత్యధిక వడ్డీని గుంజేవారు మైదాన పాంతాల్లో గల 
వర్తకులు దోపిడీ అధికారుల అ|క్రమ “ప్రవర్తనలు అవినీతి - గిరిజనులను. 
రెచ్చగొట్టాయి. [పభుత్వం ఆ తిరుగుబాటును అణచివేసింది. 


ఆం(ధలో అత్యధిక సంఖ్య ప్రజానీకానికి ఆధారం వ్యవసాయం -' 
వరిపంట ప్రధాన పంట, ఇతర వాణిజ్యపంటలు. అయితే ప్రభుత్వం నీటి 
పారుదల సౌకర్యాలపె [శ్రద్ద జూపలేదు. చెతుల దుస్థితి వర్ణనాతీతం. పన్నుల 
విధానం లోపభూయిష్టమె న కౌలుదారు “చట్టాలు ఏర్పడినాయి. 


వ్యావసాయక సాగుభూముల్గ్టో నాలుగువంతుల్లో మూడు వంతులు 
జమిందారీ విధానానికి చెందేవి. 'రెతులు చెల్లించే గిస్తులు దస్తులు 
ఇంతనిలేదు. జమిందారీల దయా దాక్టిణ్యాల పె ఆధారపడి ఉండేవి. 
పెంచడం, పెంచమనడం అంతా వారి ఇష్టమే. _రెతులకు సాగువక్కు అనేది 
ఆనాడు కలలోని మాట. 


నిజానికి 1884కి ముందు ఎస్టేట్‌ రై రెతులకు కాపాడే శాసనాలే లేవు. 
రెత్వారీ విధానం గల [ప్రాంతంలో కూడ పరిస్థితి మరెలా ఉండేది. 1885కి 
భూముల సర్వే మరియు. సెటీిల్‌మెంటు జరిగిన వ్యావసాయిక మదుపులను 
భూసొరాని? న బట్టి భూముల్ని పరిగణలోనికి తీసికొని శిస్తును మదింపు చేసే 
ప్రగతిని చేపట్టలేదు. 


అందువలన 1859లో మద్రాసు స్పా స్తానిక సంఘంవారు బిటిషు వారికి, 
ఒక వినతి ష్యతం సమర్పించారు. 1861లో వేరొక పత్రాన్ని యిచ్చారు. 
రెపన్యూశాఖతో' గల లోషొల్ని ఎత్తి చూపింది. రెత్వారీ విధానం అమలు 
పరచముటల్నో అధిక మొత్తాలుగా. భూమిపై శిస్తులు వేసారు. గిస్తులు చెల్లించని 
రెతుల ఇళ్ళను ఊడబెరికేవారు. “దును కునే నాగళ్లను, పనిముట్లను, 
"వెద్దులమ్మ విత్తనాలను, తదితర ఆస్తిపాస్తులను .స్వాధీనంచేసి ఆక్రవించుకొని 
జపుల్లు, హపవారు. వాటీని వేలందార్లు అమ్మి సొమ్ము చేసికొని రెవెన్యూను 
రాదిచ్చుకొనేవార్డు. _రెతులనుండి జప్పులద్వారో స్వాధీనం చేసికొన్న "శిస్తుల 
వలన “కట్టవలసిన శెత్వారీ పన్ను లభించకపోతే ఆ _రెతులన్ను జెల్గొ పెట్టి 


161 


బంధించేవారు. అంతేగాక ఆ రెతులను చెరువులనుండి నీరు తీసికొనుటకు 
గాని, ఆవసరాలకు నారుకొనుటకు గాని అనుమతి నిచ్చేవారు కారు. 


జమీందారీ విధానం అమలులోనున్న గంజాం, విశాఖ, కృష్ణాజిల్లా 
లలో రెతుల పరిస్టితి కొనాతి హీనంగా నుండేది. జమిందారీ విధానం [క్రింద 
జమిందార్లు ప్రభుత్వానికీ 3౦ శాతం నామినల్‌గా పేచేసేవారు. వారి వాటాగా 


_15 శాతం ఉంచుకొనే వారు. మిగతా' 50 శాతం పంటను వ్యవసాయదారునికి 
విడిచిపెట్టేవారు. _రెతు తన వ్యవసాయ ఖర్చులను దీని నుండి పొందాలి. 
తదుపరి దరా బర్‌ పన్ను చెల్లించాలి. అంతేగాక జమిందారు ఖర్చులను తను 
భరించాలి. చివరికి రెతులకు మిగిలేది వళ్లు గుల్లవడమే. 


శెత్వారీ జమిందారీ విధానాలు రెండు లోపభూయిష్టంగా 
ఉన్నందున (1) జమిందార్త ప్రమేయంలేకుండా వ్యక్తులనుండి పన్ను 
వసూలు గాక ఏకమొత్తంగా ఒక (గ్రామానికి ఇంత అని ప్రభుత మే నిర్ణయిస్తూ 
వసూలు చేస్తుంది. ప్రభుత్వోద్యోగులనుండి నిర్భంధ వస్తూలును. ఆపాలి. 
(2) నష్టం అవినీతి - ఈ విధానానికి ప్రతిబంధకాలు, (3) భూమిశిస్తులో 

అసమానతలను అసమర్థతను షారద్రోలాలి. (4) వ్యావసాయక 
ఫలసాయాన్ని బట్ట అంచనాలు రూపాందాలి. (5) కలెక్షన్‌ ఛార్జీలను 
విపరీతంగా తగ్గించ వలసి ఉంటుంది. (6) వివేకవంతమై న శిస్తువిధింపు 
విధానము వ్యవసాయ సాగుబడిని పెంచి విపరీతమై న ఆదాయాన్ని తెస్తుంది. 
వర్తకంపె, వ్యక్షుపె పన్నులు వేస్తే మంచిది. అధిక మొత్తాలలో రెవెన్యూను 
పెంచే విధానాలను అరణ్యాల్లో కలప కొట్టుకున్న పన్నులు కట్టాలి. 
అడవుల్లో ఆలమందల్ని మేపుకొన్న పన్ను, పొకలకు గడ్డిని తెచ్చుకోవాలన్న 
పన్ను కట్టాలి. _అతిపేదలు కూడ పన్నులు చెల్లించ వలసిన దుస్థితి 
ఉండేదని పె అంశాలతో కూడిన వినతి పత్రం మనకు తెలుపుతుంది, 


అందువలననే 1875లో లోక్‌రంజని అనే తెలుగు జర్నల్‌ బ్రిటిష్‌ 
రాచరిక ప్రభుత్వము కన్న కంపెనీ పాలనే మిన్న అని చెప్పవలసి వచ్చింది. 

1919 సంవత్సరము చరిత్రలో చెప్పుకోదగిన సరవత్సరం. 
మహాత్మాజీ స్వాతంత్ర సమరం సొగించుటకు ఉద్యమించిన ' "సంవత్సరం. 
భారత జాతీయతను పెంపొందే శుభఘడియలు (ప్రారంభమై నాయి.” 


162 


1919లో మోతీలాల్‌ నెవూ అధ్యక్షతన సమావేశమై న కాంగ్రెస్‌ 
మౌంట్‌ ఫోర్డ్‌ సంస్కరణలను బలపరచింది. అయితే 0. గ. దాస్‌ - తిలక్‌ 
రః విషయంలో భేదించారు. బాధ్యతాయుతమైన (పభుత్వం కావాలి. 
స్వయం నిర్ణయాధికారం గల ప్రభువులు భారతీయులకు కావాలి. 'స్వరా 
జ్యమే నా “జన్మ హక్కు - తిలక్‌ రాజకీయ రణభేరి (మోగించారు. 
1920లో ఈ చట్టం మేరకు ఎన్నికలు జరిగాయి. 


1920లో కలకత్తా కాంగ్రెస్‌ సమావేశమున' ఆంధధనుండి కెంగా 
వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, , 
ఎ. కాళేశ్వరరావు, పేట బాపయ్య హాజరయినారు. ఈ సమావేశములోనే 
అసహాయర నిరాకరణోద్యమం జరపాలని తీర్మానించడమై నది గాందీజీ 
సారధ్యంలో. ఈ తీర్మానం వలన కాంగ్రెస్‌ రాజకీయ పదవులను త్యజిం 
చింది. ఎన్నికలను బహిష్కరించింది. ఇదే ఆదనుగా భావించి జస్టిస్‌ పార్టీ 
రంగం లోనికి దిగింది. మద్రాస్‌ లెజిస్టేటివ్‌ అసెంబ్లీలో గల 98 సీట్లలో 
63 సిట్లను గెలుచుకొంది. Re సుబ రాయలు ముఖ్యమంత్రిగా జస్టిస్‌ "పార్టీ 


మంత్రి. వర్గం ఏర్పడింది. ఆనాటి మంతులు పనగల రాజు, వివి. రెడ్డి 
నాయుడు. 


ఇదే సమయాన ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు విశాఖ, తూరు | 
గోదావరీ గిరిజన (ప్రాంతాల్లో గిరిజన పోరాటాన్ని నడిపారు. తెల్లవారు 
ప్రక్కలో బల్లైమై గిరిజనుల కష్టాలను కళ్లకు కట్టటట్టు పాలకులకు 
తెలిపారు. అయితే ఈ ఉద్యమం కాంగ్రెస్‌ స్‌ ఆదేశానికి, అనుమతికి లోబడీనది 
కాదు. , “ఇదొక స్వతంత్రమైన గిరిజన పోఠాటం. , నాయకుడు అల్లూరి 
'సీతారామరాజే. ఈ పోరటం ఏజెన్సీ ఏరియాలో 1922 నుండి. 1924 


వరకు కొనసాగింది. మలబార్‌ పోలీసులను రప్పించి వార్నీ ఈ ఉద్యమాన్ని 
అణచివేశారు. 


1897లో జన్మించిన సీతార్గాఘురాజు క్షత్రియుడు. అహింస్తాత్మ 
కంగా కాక, దౌర్జన్యం ద్వారానే శత్రువునూ* ఎదిరించాలని, బెంగాల్‌ విప్లవ 
కారులత్తో 1921లో చేతులు కలిపారు. మరల స స్వస్టలానీకి తిరిగి పాల 


కుర్నిపై తిరుగుభాటు. చేపారు. స్థానిక పరిస్థితులు ఆతనిని ఎంతగానో ఉ(దేక 


స Le 


163 
1. స్థానిక తహశీల్దారుల దుశ్చర్యలు ; 
2. ముఠాదారీ విధానంలో గల దోపిడీ విధానం ; 


3. అరణ్యాల అదుపులలో గల అక్రమాలు 
4. గిరిజనుల దెన్యస్టితి, వారిని దోచుకోవడం. 


స్వరాజ్యోద్యమాన్ని అదుపులో నుంచటూనికి (బిటిష్‌వారు, 
అనేకమైన ఎత్తుగడలను వేసేవారు. కొత్తకొత్త వ్యవహారాలను సమకూర్చే 
వారు. అందులో ఒక భాగమే “సెమన్‌ కమిషన్‌. ఇండియాకు 1927- 
నవంబరు 8న రావడం పర్యటించడం, భారతీయులెల్లరు ఈ కమిషన్‌ను 


బహిష్కరించారు. | 


సెమన్‌ - గోబాక్‌ అని నినాదాలిస్తూ ఎదుర్కొన్నారు. నాటి 
శ్రీకాకుళం మున్సిపల్‌ కౌన్సిల్‌ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. 
.న్యాయపతి సుబ్బారావు కూడా దీనిని ప్రతిఘటించారు. శ్రీ టంగుటూరి 
ప్రకాశం పంతులు గారు ఈ కమిషన్‌ను ధిక్కరించినందుననే ఆంధకేసరిగా 


_ పేరందినారు. తన ధెర్యానికి స్వాతంత్య దీక్షకు వెనా ఎడ్తీ పోరాడారు. 


సెమన్‌ కమిషన్‌ రిపోర్టు [ప్రాతిపదికగా 1930లో ఒరిస్సా సింధు 
రామాలు ఏర్పడినవి. ఆనాటి వరకు ఆంధ్రాలో నున్న గంజాం జిల్లా 
ఒరిస్సాలో కలిసిపోయింది. ఇచ్చాపురం నుండి ఇట్టువెపుగల (ప్రాంతాన్ని 
మాత్రం వెజాగులో కలిపి ఉత్తర విశాఖగా పేరిడినారు. నేటిమన రాష్ట 
సరిహద్దు మన ఇచ్చాపురం. రౌండ్‌కేబిల్‌ సమావేశానికి గాందీ హజురెనారు. 
అయితే చర ఎలు విఫలమై నవి. ఉద్యమం (ప్రారంభమై సత్యాగ్రహ శిబిరాలు 
వివిధ జిల్లాల్లో ఏర్పడినవి. భారతీదేవి రంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. 


గాంధీజీ శాసనోల్లంఘనోద్యమం పిలుపు నందుకొని (ప్రభావితులెన 
వారిలో పేర్కొన దగిన వారు (ప్రొఫెసర్‌ రంగాగారు. మొదట్లో ' వామపక్ష 


' భావాలు గల రంగా గారు అఖిల భారతీయ కిసాన్‌ సభను (పారంభిస్తూ 
_రెతోద్యమంలో ముందడుగు వేసి రెతు రంగాగా ప్రఖ్యాతి గాంచినారు. 


రంగా గారికి అతి సన్నిహితులుగా అనుచరులుగా. అత్యంత పీతి. 
పాతులుగా ఉన్న అసంఖ్యాక అభిమానులలో నాటి గంజాం జిల్లా, ఆర్మఢ . 
కాంగ్రెస్‌ నాయకులయిన ఫుల్లిల శ్యామసుందర రావు, గౌతు “అచ్చన్న 


164 


శ్రీకాకుళం జిల్లా రెతులు జమిందారులను ప్రతిఘటించడంలో ముందంజ 
వేయడమే గాక పుల్లెల శ్యామసుందరం గౌతు లచ్చన్న గార్హ ఆధ్వర్యంలో 
కిసాన్స్‌ ఉద్యమానికి 'బలమై న పునాదులను ఏర్పరిచారు. పొఫెస సర్‌ రంగాగారి 
నాయకత $0లో ఆల్‌ ఇండియా కిసాన్‌ ఉద్యమానికి సా గతం పలికారు. 


1934 జూన్‌నెలలో సోషలిస్టు పార్టీకి ఆం(ధశాఖ ఏర్పడింది. అధ్య, 
కుడు (పాఫెసరరంగా సెక్రటరీ మద్దూరి అన్నపూర్హయ్య. సత్యన్నారాయణ 
రాజు, కె. లింగరాజు, పీ. సుందరయ్య, సి . రాజేశ్వరరావు ఇందు కార్యవర్గ 
సభ్యులుగా నుండేవారు. 


తదుపరి 1935లో ఆంధ్రా కమ్యూనిష్టు పార్టీ. ఏర్పడినది. ఆనాటి 
కాం(గ్రెస్‌ పార్టీ నాయకులు వెంకటప్పయ్య, నాగేశ్వరావు పంతులు, 
గోపాలకృష్ణ, టంగుటూరి, సీతారామయ్య, [పాఫెసర్‌ రంగాగార్జు. 


. - ఆంగ్రాప్రాటిన్స్‌ ఏర్పడాలని వి.వి. గిర, ఎ.పి. పాత్రో యం. రామ. 
చంద్రరావు, బొబ్బిలి రాజు మొద్దలెనవారు (ప్రయత్నించి విఫలమై నారు. 
ఆదే సమయాన ప్రయత్నించిన పర్డాకిమిడి మహారాజు ఒరిస్ఫా* రాష్టమును 
సాధించుకొన్నారు. 


న. 3 
క 


1026 ఎన్నికలలో స స్వరాజ్య వాధులు 41 సీట్లను గెలుచుకొనగా, 
జస్టీసు పీసు పార్టీ 22 సీట్టను మా(త్రమే శగెలుచుకున్నది. స్వతంత్రులు 36 
మంది ఎను స్నీకోబడినారు. స్వతంత్ర అభ్యర్థి ముఖ్యమంత్రి పదవి చేపట్టినారు. 
మరల 1930లో బి.మునుస్వామినాయుడు, 1936లో బొబి బలి 
రాజూ. ఇప్టస్‌వస్ట. మం్రివర్గాన్నర్పరవి మాద్రాసు రాష్ట్రానికి ముఖ్యమం[తు . 
కు “సంస్త నాలి 3 
. ఇమోల్డయనోద్యముం విసలనువటుం.. సోవియట్‌ రష్యాను సంద 
రిచి: తిరిగే వప్పాన వెభ్రకూ సోషలిజం కావాలని రావాలని తేవాలని అనటం, 
కంరట్రలే ంాదుపక్ట క్ల భావాలు, గలవారికి బలిం 'పేర్చుడింది... 






165 


విజయనగర సంసానం | | 
ఉత్తరాంధ్రలో గల సంస్టానాల్టో అ(గస్టానం విజయనగరం 

సంసానానిదే. కుమిలో (క్రుంభిన్మోపురం) మొదట ఆనందరాజు మట్టితో 

తన“కోటను నిర్మించుకొన్నాడు. తదుపరి 1713లో గాజులరేగకు అతి 


సమీపానగల పెద్ద చెరువువద్ద పేటను నిర్మించదలచారు. 14 పరగణాల 
రాజ్యాన్ని పాలించేవారు. 


తన కుమారుడు విజయరామరాజు తన పట్టణానికి విజయనగరం 
అని పేరిడినారు. పెద విజయరామరాజు 1756కి కోటను పూర్తి చేసాడు. 
తదుపరి సంవత్సరమే బొబ్బిలి యుద్దం జరిగింది. (1757) విజయ 
రామరాజు మరణించగా వేరొకనిని దత్తత తీసికొని ఆతనికి విజయరామరాజని 
పేరిడెను. ఈతని కాలమున కోట పని పూర్తి అయింది. 


'ఓణంలో బురుజు ఉంటుంది. దీని మొత్తం విస్తీర్ణం 76 ఎకరాలు.. 
గోడల ఎతు 3౦0 అడుగులు. కోటలోపల రౌండ్‌ మహాల్‌, మోతీమవాల్‌, 
రాణీమవాల్‌, రాజదరా ర్‌: ఈతకొలనులు ఉద్యానవనాలు ఏర్పడినాయి. 


1944 జూన్‌ 3వ తేదీన ఈస్టిండియా కంపెనీ కోటను స్వాధీనం 
చేసుకొని అప్పటి పాలకుడెన పూసపాటి చిన విజయరామరాజును తరిమి 
కొట్టారు. ఓటమితో విజయనగరం విడచి పద్మనాభపురం చేరుకొని 
అటనుండి (బిటీష వారిని ఎదుర్కొని వీరమరణం పొందారు. అయితే ఈ 
కుమారునికే నారాయణ గజపతికి, ఎస్టేట్‌ను. అప్పగించారు. పద్మనాభ 
యుద్దం చరిత ప్రసిద్ది కెక్కింది. 


1669 నుండి పాంలించిన సీతారామరామచంద్రరాజు 1686లో 
బొరంగజేబుకి గోల్కొండ ముట్టడిలో సహకరించి అతనినుండి బవుమతు 
లందుకొనారు. 


ఆనందగజపతి కాలమున విజయనగరం ఆస్టానం విజ్ఞానవేత్తలు, 
కవులు, గాయకులు, కళాకారులు ఎందరినో ఈ ఎస్టేట్‌ పోషించి పెద్ద 
చేసింది. గురజాడ, ఆదిభట్ల, కోడి రామ్మూర్తి వారిలో ప్రసిద్ధులు. 


166 


బొబ్బిలి సంస్గ్దానం థి 

1757లో బాబి బలి యుద్దం జరిగింది. సేనాధిపతులు కాకతీయ 
సామాజ్యాన్ని స్థాపంచినట్లు చరిత్ర దాఖలాలున్నాయి. వెలమ (పభువులుగా 
నీరు ప్రఖ్యాతి గాంచారు. 


వెలమ కులస్టులలో అనేక తెగలు ఏర్పడినాయి. ఆ తెగలలో పద్మ 
నాయిక వెలమలు, రేచెర్ద గో|తంతో బొబ్బిలిని పాలించారు. మొదటి 
ఎంకన్నగిరి పాలకులుగా నుడేవారు. ఢిల్లీ పాదుషాక్తు, నెజాం నవాబుకు వీరు 


సామంతులు. వీరి ఇంటిపేరు మొదట వెలగోటి కారన్నియ్య లోచనేని 
“రావువారు” గా ఫ్రరపడినట్టు దాఖరాలునా “యి. 
రాజాంలో ఈ సంస్థానం “రావిడప్ప” చే ఏర్పరచబడి తదుపరి 
బ్‌ బ్బిలిని కూర్చబడినది. రాజాం కమిటి సీతానగరం కాణాలు బొబి బలి 
కోట నితడే నిర్మించారు. ఢిర్తీ పొదుషానుండి బహుమతుల నందారు. ఈతని 
తదచవంతరం ఈతని కుమారుడు లింగప్ప సంస్థానానికి (పభువయ్యాడు, 


చికాకోల్‌ (శ్రీకాకుళం) నవాబయిన వర్‌ మహమ్మ ద్‌ఫాన్‌ను 
మెప్పించి నందున ఖాన్‌గారు లింగప్పకు రంగారావు అని బిరుదు నిచ్చారు. 
ఇదే బిరుదు బొబ్బిలి సంహ్థానాధిపత్తులకు పేరు చివరన' రాణిస్తూ వస్తున వి. 


రింగప్పను షేర్‌ ఆనిసీలుస్తుండేవారు. నవాబు'సేర్‌ అన ఎ బెబ్బులి అని అర్థం 


వా స. రాజగోపాలకృష్ణ రంగారావు పాలిప్తున్న కాలమున నిజాం- నవాబు 
(ఫెంచి సేనాని బుప్పీదొరకి లొంగి పోయి సర్కార్‌, " జిల్లాల్లో శిస్తువసూలు 
చేమకొవేహక్కుమ దఖలుపరచారు. ఆనాడు విజయనగూపి స పాలిస్తున్న 
వధ విజర్హుర్తామర్గాఖి, బుస్పీకి బొబి ఏలె .లేనిపోనివి చైప్పి, కయ్యానికి 
ల్నివట్ల్లు చర్మెతలో లిఖించబడింది. ..కతృ్ఫరిత్తంగా 1757లో బొబ్బిలి 





యుద్దం జవవత్‌ 23వ తేదీన జరిగింది. = 





ఓ 
' ' 
గ్‌ ళ్లు మ్‌ Ww జీ 
సై: fy రంత yen. షే 
1 గ pe: స ne: | AEE =r" 
| ల అన గాదా } 
' స T 
ny = 
| 4" ‘ ఖ్‌ ల ష్య మ] ల 5 
స "KX lial DP ల్‌ ఉం 
స్త 3, HT 1 ఎ 
| మే వసో | అ చ హ్‌ 


స్త 


167 


1932 నుండి 1936 వరకు ఉమ్మడి రాష్ట్రానికి రంగారావు బహద్దర్‌ 
ముఖ్యమంత్రిగా పనిచేసారు. వీరి కుమారుడు ప్రస్తుతం కుమార రాజా "స్త 
రాజా వెంకట గోపాలకృష్ణా రంగారావు నేటి బొబ్బిలి సంస్థానాధిపతులుగా 
పిలవబడుతున్నారు. ఆంధ్రపౌరుషానికి ప్రతీకగా తాండ్రపాపారాయుడు 
మరియు బొబ్బిలివీరులను చరిత కారులు పేర్కొంటారు. 


15 వ ప్రకరణము 
పెట్‌ రెతాంగం పోరాటాలలో లచ -న- 
[వని రు య wm 0౧64 


(జమిందారీ రెతు రక్షణా సంఘాల నిర్మాణం) 


_రెతోద్యమ కార్యకర్తగా లచ్చన్న :- 


_రతాంగాన్ని ఉద్ధరించిన రాజకీయ నాయకుడుగా దేశప్పాయిలో కీర్తి 
గాంచి, స్వాతంత్రోద్యమంలో ఒక భాగంగా _రెతోద్యమాని 1 నిర్వహించటానికి 
పూజ్య బాపూజీనుండి ఆశీస్సులనంది _రెతాంగానికి ఎంతోసేవ చేసినందున = 
“రెతురంగా' అని పేరొందిన |ప్రాఫెసర్‌' యన్‌ జి. రంగా కాంగగెప్‌ పార్టీ రాష్ట 
రాజకీయ నాయకుడుగా 1935లో (ప్రతి జిల్లా స్తాయిలో చెతు రక్షణ 
యాత్రోలను జరిపి నవంబరు 7వ తేదీన ఆ జిల్లా కలెక్షర్హకు 'శెతుల కష్ణ 
విష్ణూరాలతో కూడిన వినతిపతాలను సమర్పించుకుని “జీల్లానౌాయకులను 
-రైతువాయకులను కోరడంతో _రెతోద్యమానికి నాందీ ప్రస్తావన జరిగింది. 


ఉత్తరాంధ్రలో ఆనాటికి వ్యాపించియున ఏ జమిందారీ ఎస్టేట్‌లు 
జలగల్టా _రెతులను పట్టుకొని పన్నులు వసూలు చేస్తూ వారి రక్తమాంసాలి | 
తినివేస్తువ్న దినాలు. అ విద్య, అజ్ఞానం, ఆమాయకత, మూఢనమ్మకం 
జాగా వ్యాపించియున్న ఆనాటి పల్లెల్లో గల రెతాంగాం జమిందారీల 
రాటుపోటులను భరించడం తప్ప అన్యధా ఎదురించి పోరాడే స్థితిలో 
ఉండేది కాదు. _వెగా ఎస్టేటు దారులు హక్కు. భుక్తందారులని పాలకులని, 
బ్లా నిధులని, "దవాంశ పంభూతులని జనం, బాగా నముుతున ఎ దినాలు. 
కొన్ని పొప్టేట్లు మర్షను ఇచట ఉదహరిస్తాను. 1) చీకటి ఎస్టేట్‌ తలతంపర 
ముదా, 2 బలరతల పోస్టేట్‌,3) మాందసా వే స్టేట్‌, 4 గుడాంసింగ్‌ 
ఎస్టేట్‌ 5) బారువాపేట “ఎ్సేట్‌, 6) ' తర్హా ఎ స్టేట్‌, 7) నందిగాం 
వౌషట్‌, 8బక్కరి ఎసపేట్‌ 9పర్లాకిమిడి ఎస్టేట్‌ 10)ఉర్షాంపాడు ఎస్టేట్‌, 
12% కురుపాం ఎప్టేట్ల్‌ 12) బోచ్చిలి ఎస్టేట్‌ 13) సాలూరు ఎస్టేట్‌, 
14) పాచిపెంట "ఎస్టేట్స్‌ విజయవగరం - ఎప్టేట్‌లో ఉన్న శె రెతారగాం 


విఖ్రానిక్స తమ ! శప మ్లుదమ్లల; నం వు. చెల్లించులులో ఎబువంటి బాధలకు గురికాలేదని, 





169 


రీసెటల్‌మెంటు విధానం అమలు పరచి, భూముల శిస్తులను పెంచటానే' 
లేదని రెతుల పాలిట విజయనగరం మహారాజు ఒక వరం అని నాటికి నేటికి 
ఒక ప్రతీతి, జనశ్రుతి. పె స్టేట్‌లకు తోడు రెతులపె అజమాయిషీ 
అధికారాలను నతు “హక్కుభుక్తులనందిన కొన్ని సీనియర్‌ 
ఇనాందారులు 1) (ప్రయా[గహారం 2) లుకలాం ఇనాం 3) లక్కం దిడ్డ 
4) ఎలమంచిలి ఇనాం, (శ్రీకాకుళంజిల్లా, ఇనాందారు ప్రభలరామకృష్టారావు, 
5) బూడిదవలస ఇనాం రుస సరుగుజ్ఞులు ఇనాం. ఈ చివరి రెండు ఈనాం 
దారులు రావిక'ంట జగన్నాధం పంతులు, విద్యార్థి లచ్చన్నగారి గురువులు. 


పె ఎస్టేటుల రెతాంగంపట్ల అనుసరిస్తున్న దారుణ స్థితిగతులను . 
తెలుసుకున్న ఈస్టిండియా కంపెనీ” తన స్వార్థం మేరకు 1802లో ఒక 
చట్టం చేసింది. ఆ 4 చట్టంలోని ప్రధానాంశాలు ఇవి. | 


1) చెతులు శిస్తులు చెల్లించాలన్న డిమాండ్‌ నోటీసు ఇవ్వాలి. 

2) “భూమి వివరాలను, భూతరాలను ఏ ఫసలీలో ఎంత శిస్తు బాకీ, 
కరెంటు శిస్తులు ఎంతవుండాలి అన్నది ఉండాలి. 

3) శిస్తు కట్టడానికి గడువు ఇవ్వాలి, 

4) _రెతు తన పంట నష్టాన్ని తెలియచేసి రెమిషన్‌ కోరే హక్కుండాలి. 

5) పంటలో 2 అణాలుకన్న తక్కువ పంట వేసిన పూర్తి శిస్తు మాఫీ 
చేయాలి. 

6) 8 అణాల పంట పండిన గ్రిస్తు రెమిషన్‌ ఇవ్వాలి. 

7) కోర్టులో డిక్రీ పొందితేనే తప్ప -రెతుభూమి నుండి తొలగించే హక్కు 
జమిందారుకు లేదు. 

ఈ) భూముల నుండి రెతులను తొలగించడం చట్టరీత్యా 
జరగాలి జమిందారుల ఇవ్టైరాజ్యాం కుదరదు. 

9) కోర్టు ఆదేశాల మేరకు జప్పులు జరగాలి. 


కంపెనీ ఆదీనంలో నున్న ఎే స్టేటుదారులు చట్టాలు చేసినా ఏ 
ఒకటిని వారు ఖాతరు చేయలేదు, , తము ఇష్టానుసారంగా, రాభ్యం. చేసే 
వారన్నది ప్రతీతి. జన నానుడి. “చారీ త్రిక పరమై న సాక్ష్యోదారాలు కూడా 
ఉన్నవి. అందువలననే రెతోడ్యమం లేచింది. "జమిందార్లుల. .(పతిఘటిం' 
చడం ముందుపడింది. ॥ ne 


170 


అభివృద్ధి సామాజికి చైతన్యం ఏర్పడినగాని లభించదు. చైతన్యం 
ఎవరో ఎప్పుడో ఎచట ఎలా (పారంభిన్తారన్నది గొప్ప విషయం. చైతన్యం 
తెచ్చిపెట్టిన మరుక్షణం కొందరికి సతృ్ఫలితాల్ని, మరికొందరికి దుష్పలితా 
ల్నెచ్చిన అసంఖ్యాకులకు కొండంత ప్రయోజనాన్ని చేకూర్చినపుడు ఏ 
కొద్దిమందికో, గోరంత ప్రతికూలత తటస్టించిన విచారించ నవసరంలేదు. 
వ్యక్తస్వార్థంకాదు. సామాజిక (శ్రేయస్సు ముఖ్యం. వ్యక్తులు, వర్ణాలు గాక 
మానవజాతి అంతా సుఖించాలి. 


జాతీయ స్థాయిలో 1933లో ప్రారంభమై న _రెతోద్యమ 
తీవస్థాయికి చేరుకోబోతున్నది. గంజాంజిల్లా ఆంధ్రా కాంగ్రెస్‌ సంఘం 
నాయకులు పుల్లెల శ్యామసుందరం, న్యాయపతి నారాయణమూర్తి, వెంకట 
రమణమూర్తి, అట్టాడ కృష్ణమూర్తి గారు _రెళుల్లో చెతన్యం తేవాలని కార్య 
(క్రమాల్ని రూపొందించారు. ఆనాటికే రంగాగారు బరహంపూర్‌ విచే ఎసి 
బారువా నుండి ఇచ్చావురం వరకు జరిగిన రెతు రక్షణయా [త (పాతిపదికగ 
బరహంపూర్‌ _రితుర్వక్షణ మహాసభలో ప్రసంగించి వెళ్లారు. అలచ్చన్నగారు 
(ప్రప్రథమంగా _రెతురంగాను సందర్శించిన ఛ[తపూర్‌ బహిరంగ సభలోనే 
యువకార్యకర్తగా  ఉప్పాంగిన దేశభక్తితో సొప్పారు. లచ్చన్నను ఆ 
మహాసభలోనే పలువురు కాంగ్రెస్‌ నాయకులు గుర్తించారు. 


_రవరక్షణయా[(తలను జరపడం రెతు సంఘాలనేర్పరచడం, 
నిడుబ్రోలులో రంగాగ్గారి రామినీడు రాజకీయ "పాఠశాలలో లచ్చన్న 1935, 
1936, 1987లో వరుసగా మూడుసార్డు వేసవికాలమున వెళ్ళి రాజకీయ 
చిధ్యమ. నేర్చుకొన్నరు. _రెతోద్యమ నాయకునిగా శెక్షణా పొంది వచ్చారు. 
'ప్రతీ సంవత్సరం వేసవిలో పాఠశాలకు వెళ్ళడం మరల వచ్చి జిల్లాలో ఆనాటి 
_లెలోద్యమనాయకులు శ్యామసుందరం, ఆట్టాఢ కృష్ణమూూర్తిలతో పాటు 
పర్యబిష్తూ రెతుసభల్లో పాతానడం అచ్చన్న జేసేవారు. | 


భా EN 
ee “ ం వ. 
శ్ర Wi we E Ta he YO ey Ew wi‘ he ఛీ 
॥ జ ల ప ఇట్లు ( భా re a షీ స్‌ 
ey ణి | /+ వ 
కపాల కార్యకకగా ఇవవ! 
= క ్ట 1 
ల్‌ క్త il య pn 
Fe మి క ben hw pa న hn i Boy Meg 
. చ్‌ a ' al "ek EP us cE షన స సుక 
=. Pp a ॥ న 
శు ; 
శస జై న * జో ow య య శ. య ణి 
మ్‌ : పేక. 4 Rr , అల = 
HE 3 అతో Mn Ma చ 
గా క్త జ్‌ Me న hd uN nen) Sv 
బలో, Mess 


అపు Be wir రు 

“ాన్తారలంగా గ్య లం i రి ల్‌ో ఎత త. 

hy న వ న న న ను na జ్ర 4. 1 ఇ Le శె joc 
౯ . ॥ 1 Mes ఫ్‌ why త mw న్‌ ఖా Fit వే > op) 


171 


ఆధ్వర్యమున వివిధ (ప్రాంతాల్లో పర్యటించి ఎస్టేటు _రెతు సంఘాలను 
ఏర్పరచడం _ కార్య[మం. అందుకు రెతులను సమీకరించాలి. 
చెతుసంఘాన్ని పటిష్టం చేయాలి. జమిందారులను దోపిడీ విధానాన్ని 
(తిప్పికొట్టాలి. ఉద్యమాలను లెపి _రెతు పోరాటాల్ని కొనసాగించాలి. మన 
జాతీయ సా ;తం(త్య పోరాటం బలపడాలన్న _రెతోద్యమం కూడ బలపడాలి. 
-రెతురంగా యిచ్చిన పిలుపు మేరకు జిల్లా రెతునాయకుడు శ్యామసుందరం 
" “యిచి ఎన (ప్రోత్సాహ (ప్రోద్చలాలతో యువక లచ ఎన్న పల్లెల్లో తిరిగి రెతులను 
సమీకరిస్తూ వారిని చెతన్యపరచాలన్న పడక కురి? ఏ. రాజకీయాలు 
పనికిరావుకదా! కదలివెళ్ళాలి. అసంఖ్యాక _రెతుకూలీలతో కలసి పోవాలి. 
, వారిమధ్యనే మెలగి వారి కష్ట సుఖాలను తెలుసుకోవాలి. వారి కష్ట సుఖాల్లో 
| భాగం పంచుకోవాలి. రాష్ట్రస్టా స్తాయిలో రంగా నాటి జిల్లా రెతోద్యమ సారథి 
పుల్లెల శ్యామసుందరం. జిల్లా ల రెతోద్యమ పోరాట నాయకుడు లచ ఎన్న. 


జిల్లా రెతోద్యమ నాయకులు జమిందారీ విధానంపె తిరుగుబాటు 
' జెండా ఎగరవేసీనా పుల్లల శ్యామసుంద (రావు (ఇచ్చాపురం), 7 గౌతు లచ్చన్న 
_'(బారువా), కార్యకర్తలను కూడగట్టుకొని కార్యోన్ముఖ్నులెనారు. ఎస్టేటు 
'_రెతుసంఘాల  నేర్పరచటానికి 'ఊరూర - తిరగటానీకే కార్యక్రమాన్ని 
రూపొందించారు. ముఖ్య కార్యకర్తలు సహచరులు అనుచరులు అభిమానులు 
| రెతురంగా ఇచ్చిన పిలుపు నందుకొని పుల్లల శ్యామసుందరం, న్యాయపతి 
' నారాయణమూర్తి, అట్టాడ కృష్ణమూర్తి, లచ్చన్న గార్డు _రెతోద్యమం 
' ప్రారంభించారు. ఆనాడు లచ ఎన్నగారితో జరిగిన జిల్లాస్టాయి కార్యకర్తలు 
, ఎందరో ఉన్నారు. అందులో కొందరిని ఉదవారిస్తున్నాను. 1) పుండరీ 
కాచారి ( గుళ్తసీతారాంపురం, 2) కూనిశిట్ట వెంకట నారాయణ (సాలూరు), 
3) గారె సూర్యనారాయణ (పార్వతీపురం), 4) యాళ్ల సింహాచలం 
నాయుడు ) (బందలుప్పి), 5) చెలికాని రంగనాయకులు (బాబ్బి లి), 6) 
. కలికోకిల కోళ్ల సన్యాసిరావు (సాలూరు), 7) లింగం రారాయా, 8) 
గరిమెళ్ల కామేశ్వ రావు (పాలకొండ), 9) పల్లె శివు న్నాయుడు (కొమరాడ), 
10)మార్చు రాజారావు, మార్పు పద్మనాభం (మధనాపురంయి, 11) 
. బెందాలం గవరయ్య అల్టాడ అచ్చన్న(కుండపళ్లి, 12) బొడ్డ కామయ 
(మదనపురం), 13) గుప్తా సూర్యనారాయణ రెడ్డి (మిలియ పబ, 14) 
కొర్ల హరికృష్ణ (బొడ్ల కొత్తూరు), దుర్తభసాహు (బారువా) [ళో నరద 


172 


కృషమూర్తి (హల) 16) కిల్లి అప్పలనాయుడు (పురుషోత్తమ పురం), 
నివాసరెడ్డి (ఉమరపల్లి, 18) ఉప్పాడ రంగబాబు 
1 sey 8 19) రెడ్డి డ్డ (పెక్కలి). | 


_రెతోద్యమానికి (ప్రభావిత్తులె రె రెతురంగా ఇచ్చిన పిలుపు మేరకు పల్లె 
పల్లెలలను తిరిగి (గ్రామీణ (ప్రజానీకానికి, : చైతన్యాన్ని ఆందించిటముతో పాటు 
రంగాగారిచి ఎన రెతోద్యమం పిలుపునకు ఎంతగానో (ప్రభావిత్సులెనారు. 


.. లావణ ్యద రె (మిలియాపుట్టి), బల్లాడ అప్పలస్వామి ( (ప్రగడపుట్టక 
కవిటి), గేదెల మే డ్రయ్య నాయుడు. 


 ఆనాటీ (గ్రామీణ (ప్రాంతం “దారి డొంకలు లేని ఊళ్లనా వమన 
పల్లెకొంపలు' దమ్మిడీకి పనికి రావన్నా” అని దేశభక్తులు (పచారం స్తో 
తెలవారివి తిట్టిపోసేవారు. మన పల్లెల దౌర్భాగ్య స్థితిని జూచి, తః 
ఆవేదన పడిపోయేవారు.. 


కాలినడకతో ప్రయాణం సాగించాలి, సెకిళ పె 'తిరగాలి. 
సజ్లంబండ్లె శైలేక్కి వెళ్లాలి. (గ్రామానికి - (గ్రామానికి రహదార్డు లేని దుస్థితి. 
లాలో, వర జరుగుతున్నది ఒకరి కొకరిక్రి తెలియని పరిస్టితి. . విద్యుశ్చక్తి 
వే పత్రికలు యింకీ అందుబాటులోనికి రాని కాలం. పాగబండ్లు 
వి చిన దూరాల్లో వెళ్లాన్లి... జాతీయ రవహదార్హలో బొగ్గు బస్సులే తిరిగేవి. 
లక్షలు. అతి అరుదుగా 'కన్పంచేవీ,. జీపులు తిరగే కాలమే కాదది, ఇంకా 
వ్లులను తవ కళ్లతో చూడని (గ్రామీణ భారతమది. 







శ 


లచ్చ FE అమరు వెంట రాగా ఉత్తరాంధ్ర గంజాం జిల్లాలో గల 


టే 


బ్‌ పళ్ల లో ను ప్రవేశించారు. . సైకిళ్లను అద్దెకు తీసికొని. వెళ్లారు. 


న్‌ కౌద్ది మందికో తప్ప 
ఎరుగని తేలలింతా “పల్లెల్లో 





173 


అచ్చన్న తన అనుచరులు సెకిళ్ళనాపి ఊరి మధ్యగల రచ్చరాయి పై పెకి 
చేరారు. 


“మేము వచ్చింది మీ కోసమే. మేము చెప్పింది మీ కూలినాలి 
పెరగాలి. మాతో చేయి కలిపీ నడవాలి”. గుమిగూడిన బక్కచిక్కిన రెతులతో 
ఎలిచ్చన్న మాటలివి. “ఏమిటి బాబూ మీరనేది? ఇంతవరకు మా తాతల 
కాలంలోగాని మా తండ్రుల కాలంతో గానీ, మా కాలంలో గాని ఎవరో వచి ఎ 
ఏదో చెప్పడం, సభల్ని పెట్టడం, మాకు తెలియనిది... ఇంతకూ మీరు 
చెప్పెదేమిటి?” అమాయక రెతు అడిగిన మాటలు. 


“మీరు పండించిన పంటను అంతా రాజుగారికి శిస్తు క్రింద 
చెల్లిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు జమిందారు మీ నుండి పన్నును 
వస్తురూపంలో పొందేవారు. ఈనాడు డబు రూపంలో ఇమ్మంటున్నారు. 
అ(గహారంబు గల ఇనాం భూసాదు ఆ భూములపై పండిన పంటను భుక్తం 
చేసుకుంటున్నారు. పండిన పంటనంతా ఆ పన్ను క్రిందే జమ 
శ్రడుతున్నారు. ఆ బుగతలకే యిస్తున్నారు. మరి మీరు |బితికేదెలా?” 
లచ్చన ఎస్‌ స్వరం గంభీరంగా పలికింది. 


“అదేమిటీ బాబూ! రాజు గారికి పను ్న కట్టకుండ ఎలా? 
తరతరాలుగా వస్తున్న ఆచారం, సాంప్రదాయం. మా వశమా! ఈనాడు 
కాదనటానికి మీరెవరు?” వయసుమళ్లిన ఒక రెతు ఆవేదవ. 


_మిమ్ములి 11 సను ఎలు కట్టవద్దని అనలేదు. లచ్చన్న వివరించారు. 
మీ భార్య పిల్లలు మీరు కడుపుల్ని మాడ్చుకొని పండించిన పంటను ఆ 
జమిందారీకు 'కట్టబెట్టాలా? మీరు తినగా మిగిలినదే పను గౌ యివ్వాలి” 


మరి రాజుగారు ఒప్పుకుంటారా? మంత్రిగారికి కోపం రాదూ? 
దివాన్‌ గారు సముద్దర గారు వచ్చి ఊరుకుంటారా? ' మా గతి ఏమవుతుంది? 
రెతుల ప్రశ్నలు ఒక్కమారుగాపెల్టుబికాయి. 


“జమిందార్లపె తీరుగుబాటా? " . అమ్మబాబోయ్‌! మా కొద్దు. 
మేము దున్నుతున్న భూములన్ని ఆ 'ఏలిన సాములవే! కోపంవస్తే "ఆ 


174 


భూములనుండి మమ్ములని ఆ భూములనుండి ఎళ్లగొడతారు. అపుడు మా. 
పెళ్లాం పిల్లల గతి ఏం కావాలి?” ముఖాల్లో ఆందోళన కన్చించగా ఆ(క్రం: 
దనతో భయకంపితులె ఆడిన మాటలు. 


లచ్చన వలో ఉద్రేకం పెరిగింది. “ఆ భూములు జమీందారులవా ? 
ఎవడిచ్చాడతనికి 2 


“దేవుడు బాబు ఎవరికి ఎంత రాసీ పెట్టి ఉంటుందో అంతేకాక ఏమిో 
వస్తుంది. ఏరా రామయ్యా కాదంటావా?” అని (ప్రక్క రెతును అడుగుతున ఎ 
రామయ్యను భుజం తట్టి లచ్చన్న “రామయ్యా ! ఎవరు ఎవరికీ ఏమి రాసీ 
పెట్టలేదు. రాజుగారే మీకు పంగనామాలు మీ ముఖంపె రాసి పెట్టాడు 2. 
దేవుడుకి మన మందరమూ బిడ్డలమే! దేవుని సంతానం కానిదేవరు 0 
మనలో బలమున్న వారు బలరలేని వాళ్ళను చావగొట్టి ఆస్తి పాస్తుల్ని 
కాబేసినట్టై. మొదట్లో రాజులు తమ కండ బలంతో సెనిక బలంతో 
ప్రజలను వశం చేసికోని భయపెట్టి వారి పాదాల క్రింద పడి ఉండేటట్టు 
చేశారు. వారు రాజులుగా, మనం సేవకులుగా ఉండాలని శాసించారు. 


“ఒరే సోమయ్యా! ఇదేదో తిరుగుబాటులా ఉంది. రాజులతో 
మనకిందుకురా తగాదా వాళ్ల ఉప ప్పు తిని (బ్రతుకు తున్న వాళ్లం పదండి. 
మనకెందుకీ తగవు? 'ఇపుడు ''దొరకుతున ్న ఈ కాస్తా గంజి నీళు) కూడా ఇక 
దొరకవు. అంటూ రెతుల్లో కొంతమంది జారుకోవడం (ప్రారంభించారు. 


అచ్చన్న తన అనుచరులు ఎంత చెప్పేనా విననిదే రాజుగారిపేరు 
చెబితే.. గజగజ వణికి పోతున్నారు. జమీందారు అంకే జన్మలో వారు 
దెవంతో సమానులు బాబూ అని -అంటున్నారు. మరి వీరిలో ఎలా 
చెతన్యం వచే ఎది. ఇక తిరుగుబాటు గగనకుస్తుమం. అంతే నిరుత్సాహపడిన 
కార్యకర్తలను + అచ నన గ్‌ సముదాయించారు. 


“ఈ. శెతులంతా మనల్ని. విడిచి వెళ్లారు - ఈ" రాత్రి మనం. 
ఉండేదెలా? ఎవరింటికి పోయి మనం. కాస్తా: “విశ్రాంతికి చోటు అడిగిన అది . 
వారికీ అం అవుతుందేమోనని వారు భయపడుతున్నారు” | 
లచ్చన్న గా ఉల్లోచీప్తూ అన్నారు. 7 . 1 


|| 
"9 m ఈ “క్ట 
Sree rr, శ ॥ 


తే 


175 


సహచరులు ఉపాయం కనిపెట్టారు. లచ్చన్నగారూ! రండి ఆ 
ఎదురుగా కన్పిస్తున్న టీ రుకాణం వద్దకుపోదాం. అచట కాస్త టిఫిన్‌ తిని, 
టీ |త్రాగుదాం. ఆ టీ కొట్టాయననే “ఏమయ్యా కాస్త టీ నీళ్లు పోసి 
తినటానికేమై న ఉంటి పెడతావా?” లచ్చన్న అడిగారు. 


“బాబు! పాలు అయిపోయాయి. డికాషన్‌ కలిపి టీ ఇమ్మంటే 
ఇస్తాను. ఇక చిలక గారెలు మూడు రోజుల (క్రిందట చేశాను. చల్లగ ఉన్న 
ఫరవాలేదు బాబూ! చాలా బాగుంటాయి. రండి, తినండి” అని ఆ -టీ 
కొట్టువాడు చెప్పాడు. 


లచ్చన్న అనుచరులు ఒకరి ముఖం ఒకరు చూసుక న్నారు. తినక 
తప్పదు. ఫలహారం, టీ పూర్తయింది. “బాబుగారూ! మీరేదో ఆ వీథిలో 
ఉపన్యాసం చెప్పగా ఎవరో విని నాతో చెప్పారు. మీరంతా రాజులను 
,ఎదిరిస్తున్నారని, ఇది మనవల్ల అయ్యేపనేనా, బాబూ? అయినా నాకెందుకు 
సరకులను అమ్ముకొనేవాడి ఏ 


“చూడు శెట్టి ! నీకు కావలసింది సొమ్ము. బేరం మావల్ల నీకు 
వచ్చిందిగా ఈ రాత్రికి కాస్తమేము ఉండటానికి చోటు యిస్తే రేపు ఉదయం 
వెళ్ళిపోతాము. అయినా మేము ఒకటి అడుగుతాం, చెప్పండీ. రః-రెతులను 
కూలీలను బాగుచేద్దామని ఇంత కష్టపడి నడచి కొంతదూరం, సెకిళ్ళపె 
కొంతదూరం ముము వస్తే వీళ్లంతా మా మాటల్ని విని పారిపోతారేమిటి?” 

,, అడిగారు లచ్చన్న. 


. మెల్లిగా మాట్లాడండి బాబూ! గోడలకు బవులుంటాయి”. అంటూ 
డ్రేష్టజీ చెప్పడం (ప్రారంభించారు. రః _రెతులంతా అమాయకులు. తెల్లని 
వన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళనుకొనే రకం. రః గ్రామంలో ఏం జరిగినా 
తెల్లారే సరికి మా రాజుగారికి తెలిసిపోతుంది. 

అదేమిటి? మీ రాజుగారు ఎంతో దూరంలో ఉన్నారుగా, వారికీ 
విషయం ఎలా తెలిసేది? అన్న ప్రశ్నకు నేను చెపుతాను వినండి”. అంటు 
ఒక వ్యక్షిఆ దుకాణంలోనికి ప్రవేశించాడు. 


176 


ఆ, రా నాయనా! వెంకటేశం బాబు ఇతడేనండి. అచే ్పసీన్న! 
ఆంబోతు కోడిలా ఊరుమీద పడి తిరుగుతుంటాడు. ఎవరిని ఏమి అడిగినా, 
ఇవ్వకపోతే తిరగబడతాడు, ముఖ్యంగా నామీద బాబూ! ఎప్పుడు తీసికాన్న! 
బాకీ ఇవ్వడం తెలియదు. అంది అతని భాగోతం అంటూ శ్రేష్టి చెప్పడల/ 
(ప్రాంభించాడు. 

ఏం,  షావుకారూ! పరిహాసాలాడుతున్నావా? 

నోర్మూసుకోవోయ్‌. నేనెవరినో తెలుసా?” 


శశ 


నాకెందుకు తెలియదు, బాబూ! లచ్చన్న వెపు తిరిగి చూడండ్త్‌ 
బాబులూ! ఇతడేమో మున్సబు గారి బామ్మరది. ఎన్ని అనుకున్న ష్‌ 
లాంటి వాడే బాబూ! అన్యాయం ఎక్కడున్న ఎదిరిస్తాడు”. అను 


మాటలకు. అచ్చన్న అదేమిటి షావుకారుగారూ! ఇంతవరకు అతనిని ! ఏవేవో 
అని మరల ----- “ అడిగారు. న 

“ మా కేమి పట్టింపులు లేవు బాబూ! నా కతను వరసకు, 
బాన్మురిది. మా పరిహసాలు ఆలా ఉంటాయి. వీరివురి వరసజూచి లచ్చన్న ఎ 
అందుకున్నారు. 


“ఇంతకూ ఏదో చెబుతామన్నారుః" అచ్చన్న (ప్రశ్న. 


“చెప్పటానికి చాలా- ఉంది. రచ్చరాయిపై మీరు చెప్పిన మాటలన్నీ 
'రెతులకు , వచ్చాయి.” షావుకారు సమాధానం. “ అయితే ఒక్కరూ: 
ముందుకు రారేం?” అని లచ్చన్న [ప్రశ్న 0 

“ఎలో వస్తారు? వస్తే మరునాడికి వారికి అధోగతే! రాజుగారి రౌడీలు , 
వార్తి పాణాలు తీయరూ?. 


“ఆ రాజుగారికి అంత శక్తి ఉందా? 'ప్రజలు ఊరుకుంటారా? 
వాఖ్య ఉవ్నవార రాజుగారికి వంతపొట' పాడుతారు కదా! చిన్న చేపల్ని 


ంటురదవ్షుట్లు,.  చివ్వరెతులము తిన్న పెర్డరెళ్తు రాజుకి ఎదురు' 
న్‌ా! గుర్‌ గ్రామాల్గా సన న టా తెలియనిదా? 





+ చ శ్రే 

(+ క 

మై శ్ర 7 
eg] ce tal [మన 1; 

ht ఖ్‌ త | 
॥ ERE WR 7 Ww, fp ఛై ఓ wn Tap 
స పనా గ. 4 F p 
' గ హ్‌ ర 
| [జ్య + hr ' 
"5 1 
Can న్‌ 
ot a - 
॥ వ్‌ శ లి 4 ' గ్‌ 
1 a, జ మై వ స Es 

వ్‌ 


177 


లెక్కలలో పన్నుల గారడీ చేసినవాడ్ని కరణంగా, - ఈ ఇద్దరిని నిత్యం పొట్ట 
నింపటానికి సాధనమై ఉపయోగపడుతున్న పరిచముడ్ని తలారిగా ఆ 
రాజుగారే కాదా ఇచట ఉంచారు”. 


“అది సరేనండి! అన్ని |గామాల్గొను వీరున్నారుగా అందరూ ఇలానే 
వారిని చూచి పారిపోతున్నారా?”" 


“కరు ఏ (గామాల గూర్చి చెబుతున్నారో గాని అనేక (గామాల్గో 
పరిస్టతి ఇదే. మీకు ఈ రైతులు ఆదరించారని తెలిసిన వెంటనే ఆ 
జమిందారు రౌడీలు కాకుల్లా వచ్చి ఏరిని మరి బతకనివ్వరు”? 


“అలా అని పిరికి పందల్లా ఎన్నాళ్లు మీరు ఎదిరించక జీవిస్తారు? 
లచ్చన్న (ప్రశ్నించారు. 


“బాబూ! ఈనాడు మీరు వచ్చి మేము ఉన్నాం. మీరు ఎదిరించండి 
ఇఅంటున్నారు. ఈనాడు మీరు వచ్చి నటుగురినీ ఒకచోట చేర్చి నాలుగు 
మాటలు చెముతున్నారు. ఈనాడు మీరు వచ్చి ఆ రాజులు వట్టిపోతు 
రాజులను ఎదిరించి బాగుపడండి అని గద్దిస్తున్నారు. ఇంతవరకు ఎవరెన 
వచ్చి ఈ _రెతులను ఈ కూలీలను భుజం తట్ట లేపారా? మీరే కదండీ, 
మొదటగా వచ్చి ఈ _రెతులను కూలీలను కదలమని చెప్పమన్నది. ఇంతకు 
ముందు ఎవరొచ్చారని, ఏమి చెప రని?” 


లచ్చన్న ప్రభృతులు అతను చెప్పిన దానిలో సత్యం కొంత ఉంది 
అన్నది అంగీకరించారు. “నీవు చెప్పింది నిజమే, వెంకళేక్‌! కనీసం నీవు 
మాకు .ధారికావు, మీ (గ్రామం వచ్చినందుకుమాకు ఫలితం దొరికింది”. 


“ఎంతమాట  అచ్చన్నబాబూ! మీరు ముందు. నడవండి. 
అనుచరునిగా మీ వెంట నడుస్తాను. అచ్చన్న ఆప్యాయతతో భుజం 
తట్టారు. ఇంతకూ మనక్‌. రాత్రి “న్నిద చేయడమా? ' ఇదిగో ఈ చావడి 
లేదా? ఈ వీధి అరుగు ఈ కెట్టిగారిదే.  పెద్దగానే_ఉంది. ఇచ్చటనే ప్రడుకిని 
తెల్లారగానే మీరు మీ ఉద్యమానికి వెళ్లవచ్చు"."* | క... 


కట 
దల 


178 


అంతా ఆ రాత్రి అరుగులపె పడుకున్నారు. తెచ్చిన గావంచో.! 
తలదిండులు. ఇచ్చిన ఈతచాపలే దూది పరుపులు. చుట్టుప్రక్కల చెటుకా 
కొమ్మలే విసనకరలు. _ కార్యసాధకుడు ఒకచో నేలను పవుళించో 
వేరొకచో హంసతూలికా తల్పమున పరుండు! అని భర్తహరి ఎంత చక్కగ్గో 
చెప్పాడో. 





మరునాడు ఉదయం లేచారు. వీళ్లను చూసి రెతులు తప్పుకొతె 
దూరంగా వెళ్లిపోతున్నట్లు లచ్చన్న ప్రభృతులు భావించారు. అం 1 
ఊరువిడిచి వెంటనే వెళ్ళిపోవాలన్నది లచ్చన్న అభిమతం కాదు. గ 
పట్టుదల,తీవ్రత మనసులో పెరిగింది. ఉదయం కాలకృత్యాలను తీర్చుకో. 
వచ్చి ఆ (గ్రామం వీధి దుకాణంమీద కూరొ ఎని బాతాఖానీ ప్రారంభించాడు. 
దుఖాణానికి వచ్చినవారు చుట్టూమూగక తప్పలేదు. ఈతడెవరో గో 
పిండమేసుమా! గడగడలాడిం చేస్తున్నాడు. మన గ్రామపెద్దలతో ససే 
రాజావారి వరకు అందరికీ చెడాపెడా వాయించేస్తున్నాడు. అని లోలోన 
భావిస్తున్న రెతులు గుండెధెర్యం లేక మూగనోము వ్రతం పట్టారు. చెప్పన: 
మాటలు వారికీ వినసాంపుగా ఉన్నాయి. క 








లచ్చన్న అందరిమీద చెప్పడమే తప్ప ఏ ఒక్కరు మరోమాట లేద 
లచ స్ప ఎను కవ్వించి నట్లయింది. | 

సీ (గామంలో పెద్దలెవరండి” లచ్చన్న అడిగారు. “ఇంకెవరు! 
ఊరును పాలిస్తున్న మునసబు గారు, కాగితం మీద కలంవేసి రాసే కరణర 
గారు శిస్తులు దస్తులు వసూలు చేసి పెట్టడానికి రాజుగారి రెవెన్యూ మున్సిఫ్‌ 
గారలు. 'ఆదిగో నండి, ఆ పెద్దిల్లు రామినాయుడు బాబుది. అతనే మో 
(గ్రామానికి 'పేద్దమనిషి తగవులు, తంటాలు తీర్చటానికి మునిసబ్‌, కరణంగారికి 
తోడవుతూ ఉంటారు. అమాయక రైతు వివరాలన్ని ఇచ్చాడు, లచ్చన ఎమి, 
తలియదన్నట్లు. 
“రాజుగారికి శిస్తులు వాళ్ళు చెల్లిస్తున్నారా?” అచ్చన్న ప్రశ్న 
హా. మూరాజులు. . శిస్తులు వసూలు చేపేది వాళ్ళే కాదండీ! ఇక వారు 

చెల్లిస్తున్నది, లేనిదీ ఎవర్‌ కెరుక?" 


| 
. 

Ur 

Go వా Ca 


179 


. “లోకంలో ఏం జరుగుతున్నదీ తెలుసుకోకుండా ఇలానే మరుంటు, 
మరికొన్ని వందల ఎండ్ల వరకు మన పరిస్థితి ఇంతే. వాళ్ళేదో, పె 
పుట్టినట్టు మీ, “గీత ఇలా ఉందన్నట్ను మీరుండటం చాలా తెలినీ కీ 
లచ్చన్న మాటవినిన _రతుకూలి జవాబివ్వకుండా ఉండలేకపోయారు. 


“మనమంతా ఒక్కటే అంటారా బాబు" అన్న సందేహానికి 
“అన్నమాటే కాదు; ఉన మాటు అది. ఎవరెలా పెద్దవారయ్యారో 
చెబుతాను, వినండి “లచ ఎన్నగారు వారికీ అర్హమయ్యేలా వివరిస్తునారు. 


తుపాకి మందు కనిపెట్టక ముందు ఎవరెతే జబ్బ సత్తువ కలవాడో, 
వాళ్ళే చుట్టునున్న జనులకు నాయకులు అయ్యేవారు. పురాణాల్లోకి 
వెళ్ళండి. అర్జునుడు భీముడు, కీచకుడు, బకుడు బలశాలురని తెలుస్తుంది. 
ఆనాడు అందరినీ వాళ్ళే అజమాయిషీలె ఉంచేవారు. ఆయుధాలు లేనిదే ఏ 
ఒక్కరు ఏనాడు వెలకెక్కలేదు. విష్ణుమూర్తికి చక్రము, దుర్యోధనుడికి గద, 
రామునికి బాణము ఏ దేవుళ్లను చూడంది. ఆయుధాలు లేని దేవుడే లేడు". 
లచ్చన్న వ్యంగ్యంగా చెపుతుంకే వాళ్లందరూ ఉత్సాహంగా వింటున్నారు. 


“ఆ కోవకు చెందిన వారే ఈనాడు మన భూముల్నిబుక్కుతున్న 
బుగతోళ్ళు. “భూములకు శిస్తులు దస్తులు చెల్లించనిదే డ డొక్క చీలుస్తామని 
బెదరిస్తున్న జమిందారీ బాబులు. పళ్ళే “సరాసరి ఆ దేవలోకం నుండి 
ఊడిపడలేదు. మనలోనున్నవారే. భుజబలం, బుద్దిబలం ఉపయోగిం దుకొని 
ప్రక్కనున్న వారిని పాలించడం నేర్చుకునారు” 


“అయితే బాబుగారూ! మా (గామంలో నున్న యీ పెద్దోళ్లు 
అలాంటివారేనండి?” ఆశ్యర్యంగా అడిగారు. 


గోచీపాత కట్టుకుని చుట్ట పీక ముట్టించుకుంటూ ప్రక్కనున్న 
బక్కచిక్కిన రితు, డొక్కలెండిన కూలి అడిగిన ప్రశ్న. 


“వీళ్లు అంతే! ఎవడెతేప లలో కాస్త పాలం.. డబ్బు ఉండీ జబర్దస్తీ 
చేసి కర పెత్తనం చేయగల్లాడో, వవనికి కాస్త కండ బలం, జాతి, కులబలం 
ఉండేవాడిని, ఆ (గ్రామానికి 'అధికారిగా ఉండమని, చెప్పి వాడీద్వారా మనందరిని 


180 


దోచుకోవటానకి మనల్ని పరిపాలిస్తున్న రాజులు తరతరాలనుండి ఆడిని 
ఆడుతున్న నాటకంలో ప్రథమభాగం. వాడినే (గామ మున్సబ్‌ అని ముద్ర 
వేసారు. 


ఎవడైతే కాస్త చదువుకొని ఆనాటికి కాగితంపై అక్షరాలను వ్రాసి, 
ఆంకెలను కూడగలడో నలుగురినీ నానా తిప ప్పలు పెట్టే ప్రజలను మడత 
పేచీలతో ముంచెత్తగలడో వాడికి [గ్రామంలోనుండి ఏరికోరి కరణం అని 
పేరిడి కాగితం కలం ఇచ్చి (గామజాతకం |వాసి శిస్తుదస్తులు లెక్కలు తేల్చమని 
ఆణాపరక జీతంతో యితనికి ఒకనాటి రాజవ్యవస్త్ర నిర్ణయించింది. 


“అదేమిటి బాబూ! ముస్సిబ్‌గారికి జీతం లేదా? “మొదట్లో వాళ్ళకు 
జీతాలు. లేవు. ' ఆ గగ్రామపెత్తనం అప్పగించమని రాజుగారి “దివానులు 
ఉద్యోగ్తుట్టు భుజంపై చేయి వేయగానే తనకు జీతం కావాలన్న విషయమే 
నాయ్లక్లకి- మరచి పోయాడు. - గ్రామాన్ని పాలించే వాడికి జీతం ఎందుకు? 
ఎవర్ని కడగితే ఏమి ఇవ్వరు గనుక ఇవ్వనిచో ఏ ఒక్కరు ఎలా |బతుకగలరు 
కనుక. ఇతనిని ఏవిషయం అడగనిదే ఎవరేమిచేయగలరు కనుక. ఇక జీతం 
ఉన్నగాని, వారికి కావలసిన లెక్కలను వీడురాయడు. వీడిచేత రాయించలేదు 
కదో - "అందుకు కరణం. ఉండాలి.  పాపంచేసినది అది తనదికాదు. 
చేయించినవాడిదే. ఇక ఇంతటితో పోలేదు ఆవల అంటరాని వారుగా 

మూలపడ్‌ మూల్లుతున వ పరచములనుండి ఒకరిని “తలారి” ని చేసివాడి చేత 
రః స గముపద్దంక్‌ అడుగులకు మడుగులు ఒత్తుతూ నీగులాపోడి ్న దొరా, నీ 
బానిసమ దొరా అని నిత్యం అనిపించారు. సీ ప్రక్కనున్నవాడ్ని నిత్యం 
ఒకర్లు, బాబుగారూ దండాలండీ గొప్పవారండీ మీరు మా కన్న 
పేద్డవారంజీఅని అంటుంకే మీరు మాత్రం కొనా బళ్ళు అనకుండ పోతారా 
అలాగా జరిగింది. ఆ తలారితో పాటు ఈనాడు మీ పల్లె _రెతులు, కూలీలు 
అండరు షీ గ్రామ పెద్దలకు తలవంచి బ్రతుకుతున్నారు. "లచ్చన్న స్వరం 
హేచ్చుస్థాయికీ. చేరింది. “బాబుగారు మీరు. అలా. ఆంటారు. * వాళ్ళ దగ్గరకు 
ప్లోనెరే మా బతుకులు తెల్దారవు. దీనంగా అన ఎ-రెతు మాటవిని నిజమే వాళ్ల 
తాతకు వరయ హు హోత్తోన్చు. . నీవు ఈనాడు. _ఫ్రాభూమిని దున్ని శ్రమించి 

ఎ” షరిడ్‌మ్తున్నానో "అభూమి' పీది కొదని,కిట్లా “మున్ఫబ్‌? కరఠకార దయా 
ల జల రాజారిర్‌- భూమిలన్‌ నీశగభాపస్తునావు.' ' ఆది" నిజుం 







181 


కాదు. నిన్న నా మీటింగులో నే చెప్పాను. ' ఆభూమిపై హక్కు నీదే. రాజు 
గారికి శిస్తు చెల్లించాలి అంతే, చెల్లిద్దాం. అయితే 'స్‌వు చెల్లించే స్టితిలో 
నున్నావా? నీ "చేతికి అందిన పంట సే (దితుకునకు సరిపోతున్నదా? నీవు 
దున్నే భూమిని తీసికొని మరల వేరొక రెతుకు యిచ్చే హక్కు ఆ 
జమిందారికి ఎవడు ఇచ్చాడు? భూమిపై తరతరాలనుండి జీవిస్తూన్న _రెతు 
(బతుకు ఏమి కావాలి శిస్తు కట్టనంత మాత్రాన నీ బండిని బక్కను వేలం 
వేయటమేనా*ో 


ఏబది ఏండ్ర (క్రిందట లచ్చన్నగారి నోటనుండి (పతిధ్యనిస్తున్న 
నినాదాలివి. ఇవన్నీ జరిగే వా? గగనకుసుమాలే. కలలోని మాటలే అని నిరాశ 
నిస్పృహలతో చూచే _రెతాంగం కూలీలు. 


లచ్చన్న ప్రభృతులు ఆ పల్లెలో ప్రకటిస్తున్న నినాదాల మాటలు 
ఎదుర్కొనే మొనగాడెవడో వాదనకు రమ్మనండి అని రొమ్మువిరుస్తూ 
సెకిళ్ళు ఎక్కారు. వేరొక (గ్రామం చేరుకోవటానికి. _ నినాదాలు వారి 
మాటల్లో 

1) పంటలు పండలేదే గిస్తుకట్టమనికాదు కట్టలేము 

(2) రీ సెటుల్‌మెంటు వలన గిస్తులు పెరిగాయి, తగ్గించాలి. 

(3) _రెతులను భూములపె నుండి తొలగించరాదు భూమి వాక్కు 
దారులు రెతులే. 


అచ్చన సహచరులు నిత్యం [ప్రాంతమంతా తిరిగేవారు. కిల్లి 
అప్పునాయుడుగారు. దుక్క సూర్యనారాయణరెడ్డి గారు, దెందళం 
గవరయ్య, పిన్నింటి కృష్ణమూర్తి, బల్లెడ అప్పలస్వామి వ్లగెరాలు అయితే తను 
ఏ [ప్రాంతం వెళ్లిన ఆ ప్రాంతంలో లచ్చన్న తన వాకృటీమతో 
ఎంతోమందిని తన సహచరులుగా చేసుకొనే శక్తి సామర్జాలున్న నాయకుడు. 


(ీ లచ్చన్న గారిది తిరుగులేని వాగ్దాటి. గంగ్యాజలపాతంలా గలగలా 
ప్రవహిస్తుంది. ఆచి తూచి మాట్లాడటంలో ఆయన కాయనేసాటి. జాతీయ 
నానుడిలను జనవాహినికి' అర్హమయే రితీలో' 'అందించుటలో అందెవేసిన 
చేయి. ప్రజల భాషను ప్రతిధ్వనింపిః యుబలో [పజ్జానిధి. అతీ 'తేశికయిన 
పదాలతో తేట తెల్లమైన భావాలను.. "రొతుకూలీ ప్రజానీకం " మనస్సుల్లో 


182 


వాటుకొవేలా “తూటాల్ని"వంటి మాటల్ని వాడటంలో వజపుతునక వంటి 
వారు అచ్చన్న. వాగ్దాటి సాగిపోతుంకే అంతకన | వేయిరెట్టుగా ముందుగా 
భావం పరుగిత్చుక్‌"నిపోతూ ఉంటుంది. దానిని మించి యుక్తి పరుగిడుతూ 
ఉంటుంది. అందులోనుండి సహజత్వం ఉట్టిపడే రీతిని సిద్దాంతం వెలువడు 
తుంది. బీదసాద జనాల్లో _రెతుకూలీ ప్రజల వృదయాల్లో దూరి ఉ(రూత 
లాడిస్తుంది. చప్పట్టు నినాదాలతో సభ మార్మోగిపోతుంటుంది. ఇక తన్న 
ఉపన్యాసం వింటున్న జనావళి ఆనంద తరంగాలలో తేలిపోతునే ఉంటారు. * 


లచ్చన్న ఉపన్యాసంలో తళుకులు చెణుకులు సిద్దాంతాలు 
అక్షరాస్యులకు కావలసినన్ని దొరుకుతాయి. ఇక నిరక్షరాస్యుల అమాయ 
కత్వాన్ని మూర్హత్వాన్ని |బ్రద్దలుకొట్టి _రెతాంగాన్ని పె కెగసిపడేలా చేసిన 
అగ్నికణాలు దార్దుతాయి. వారిని ఊరట పరచే అమృతపు బాసలు 
లభిస్తాయి. అందుకే లచ్చన్నగారి ఉపన్యాసం అన్న వ్యక్తులు తరథి 
రావటంకాదు [గ్రామగ్రామాలే తరలివచ్చేవి. అందరినీ ఆకర్షించ గల విశిష్ట 
వ్యక్తిత్వం కలవారు అచ న్న. 


ఆనాడు తన సహచరులతో మారుమూలనున (గ్రామానికి 
ద్రయాణం, నడచి వెళ్లాలి తప్పించి కనీసం సెకీల్‌ కూడా వెళ్లదు. జాతీయ 
రవాదారి మండి 20కి.మీ నడవాలి. నడుస్తునా రు. 


“ఇంతకు అఆ వృన్నగారు మనం ఊరూర తిరుగుతున్నాం ఫలితం 
ఏమై గా ఉంటుందా? సవావరుని ప్రశ్న. ఆ లేకపోవడం ఏమిటి, వెళి ఎనచోట 
మన ఆను తరులు ఏర్పడలేదా అది ఫలితం కాదా అచ ఎన్న. 


“నిజమే వాళ్లు అమాయక రెతులుకధా, _ వాళ్లేం చేయగలరు, 


- భ్‌ (an 
3 


ముందుకూ రాగలరా అవపరమై న ముడుకు ప నం చేయగలరా? ఎదురించ 
గలరా?" అమాచరుల్లు వేసిన ప్రశ్నతో లచ sree 


“మీర్తు చెప్పిన మాటల్ని కాదనను. మన వ్యూహాని ఏ మార్చుదాం. 
క త్త ఎత్తుగడను వేద్దాం... గ్రామం లోనికి ప్రవేశిస్తూనే ఆ గ్రామపెద్దల ఇళ్లల్లోకి 


జ్‌ రపడి వాక్తివి జన్‌ జెష్పిస్తిధుల్లోనికి తీసుకొని వచి ఎ ఊరు రాంభజనపె 
mw రం జనన wy రంజు, 






.183 


మీటింగు పెడదాం. ఇకనుండి ఈ ప్రయత్నం ఎలా ఉంటుందో చూద్దాం. 
అనుచరులు అంతా సె అని ఊజ్‌ట్టారు. చేరవలసిన (గ్రామము చేరుకొన్నారు. 


“నమస్కారం అండీ నాయుడుగారు లచ్చన్న ప్రభృతులు [గ్రామం 
ముందొక తన కళ్ళం పపవుల దొడ్డో ముందరన తన చుట్టు నలుగ్గురెదుగురు 
. రెతులు తనతో మాట్లాడుతుండగా చుట్ట వెలిగించుకొని, “కీవితో దర్జా వెలగ 
పెడుతున్న నాయుడుగారు పిలుపుతో ఉలిక్కిపడి చూచారు. 


“రండి రండి, ఏ [గ్రామం బాబూఘీది? మా (గ్రామం ఇలా వచ్చారే 
మిటి? ఏమె నా వ్యవహారమా చుట్టరికమా ఎడతెగని ప్రశ్నలతో ముంచెత్తారు 
నాయుడుగారు. 


లచ్చన్న అనుచరులకు కొంచెం మనసు బాధపడింది. ఇదేమిటి, 
రాత్రి. అనక పగలనక పెళ్ళాం పల్లల్ని విడచిపె ట్టి ..గామం [గ్రామం తిరుగుతూ 
రెతు కూలీల బాగుకోసం పాటుపడుతున్న వారికీ చుట్టాల్లా పలకరింపులా? 
్పిముండీ నాయుడుగారు మా సంగతే ఇంతవరకు మీకు తెలియదా? మన 
" జమిందార్జు మన రెతులకు ముప్పతిప్పలు పెట్టి మూడు చెలువుల నీళ్ళు 
తాగిస్తున్నారు కదా వాళ్లను ఎదిరించాలని యిలా మేము తిరుగుతున్నాం. 
మీవంటి వారి వద్దకు వచ్చి సహాయం కావాలని అడుగుతున్నాం. లచ్చన్న 
అనుచరులు కొంచెం తీవ స్టా స్థాయిలోనే అడిగారు. 


“అదేమిటి బాబూ, మాకేమీ తెలియదు. ఎక్కడ ఏం జరుగుతున్నా 
తెలియని ఈ పల్లెలో మేమున్నాం. రేడియోంట, పత్రికలంట ఆ పేర్లు 
వినటమే తప్పించి నూ కెరుకలదు. అన్నీ పట్నాల్లోనేకదా ఉంటాయి. 
మాకెలా తెలుస్తుంది బాబూ చెప్పండి. నాయుడు గారు దీనంగానే 
అన్నారు. “నిజమే నాయుడు గారు మీకు తెలిసిందల్లా జమిందారు గారంపిన 
సముద్దారు గారు వాడి బంటోతు డఫేదారు. జమీందారీ రౌడీలు. 
. ఎందుకంటే వాళ్ళు ముక్కు పండి పన్నులను రెతులనుండి వసూలు 
చేస్తారు. లచ్చన్న గారన్నారు. “బాగా , అన్నావు. బాబూ నేను (గ్రామానికి 
నాయుడును అయిన ఈ _రెతులు కూలీల బాధలు పోవాలనీ నాకూ ఉంది. 
అయితే ఇది సాధ్యమా” నాయుడూ “మీరు సహకరించండి, మేము, సాధించి 
చూపడతాం లచ్చన్న మాటతో నాయుడు లేచి ఊరు మద్యలో గల, రామ 


184 


మందిరానికి. వీళ్లను త్రీసీకోని వెళ్లారు. “తలారిని” పిలిచి ఎవరో పెద్ద 
వాళ్ళువచ్చారు.ఆందరిని భజన వద్దకు రమ్మని దండోరా వేయమని చెప్పారు. 


ఇంతలో కరణం గారు వచ్చారు. రెవెన్యూ మున్సబుగారు హజురె 
వారు. భజవ మీద పెద్దలున్నారని వినగానే ఆ గ్రామ మోతుబరి రెతులంతా 
మెల్లిగా చేరుకున్నారు. ఇంతమంది పెద్దలు కొత్తగా వచ్చిన నాయకులు 
వ్నపుడు పల్లె ప్రజలకంతకు విడ్డూరమే పని పాట్లను ప్రక్కకు నెట్టి అందరూ 
వజ్ఞారెవారు. 


తమ చుట్టూ మూగిన జనాలను చూచి లచ్చన్న హృదయం 
ఆనందం ఉప్పెవ (; పవహీంచింది. ఎంత స్దాయిలో జన సంఖ్య ఉంటే అంత 
వాంతాలోని తన మాం. ఉద్రేకం వెళ్లి వెలుస్తాయి. వేదిక అంటూ ఏమీ 
ేదు. శమ కూర్చొన్న రామ మందిరమే. వేదిక. తన ముందు కూర్చున్న 
వారు యింకా దూరదూళలగా నిలుచుని ఏం చెబుతారు. చూస్తున్న వారు ఆ 
(గ్రామ (ప్రీలుకూడా. :. ఈతలతత- దూరంలో నిలు ఎని ఎవరో నాయకులు 
వచ్చారంట ఏమ. చెబుతారో అనీ ఎదురు -చూస్తున్న వారే ఇక ఆబాల గోపా 
9 ఆంతా ఆశ్చటనే'గుమికూడి ఉన్నారు. నిశ్శబ్దం ఆవరించింది. అచ ఎన్న 
లేవాళు. ఉపవ్యపించటానికి, గామ పెద్దలకు అభివందనలు తెలిపి ఉద్యమిం 
చాలని (బోధించారు జరుగుతున్న అన్యాయాలను వర్ణించారు. వాటిని 
ఎళా 'శిప్పికొట్టాలొ బోధేంచారు. 





ఎమీ జడ్‌ందారీలోగల గ్రామాలనన్నింటిని తిరిగి ముఖ్యులను 
కార్యక చేసికొని. "జమిందారీ రెతు నంఘాల్ని ఏర్పొటు చేస్తున్నాం. ఆ 
జవింండారీతో పోరాటం సాగిస్తుంది. లు కూలీల హక్కులను 

3 మీరంతా మాకు తోడ డ్పడారి. -. 






- వ. ఇం. 
కముట్న కరువు కాటకాలు- కటిక 


“కర్డ్‌ + rp eye స 
స ఇహామై "-పెళగలేడు. = “శిస్తులు 


185 


3. భూములనుండి రెతులను తొలగించరాదు. తిలగించె వాక్కు 
జమీందారీకి లేదు. 

జప్తుల్ని జరిపిన రైతులను బాధపెట్టిన రెతాంగం ప్రతిఘటిస్తుంది. 
శిస్తు బకాయిలను రద్దు చేయాలి. 

చెరువులను మరమ్మత్తు చేయాలి. 

జమీందారీ జులుం అంతరించాలి. 

శిస్తు హెచ్చింపుపె కోర్టులో వ్యాజ్యాలు వేయాలి. 

జమీందారీలను రద్దు చేయాలి. 


9౦౦ లాలా ని 


పల్లె ప్రజానీకం ఆనందోత్సాహాలతో మునిగిపోయింది. తరతరాల 
దాస్యంతో మునిగిపోయి నిత్యదారిద్యం అనుభవిస్తున్న రెతుకూలీలకీ 
మాటలు అమృతపు సానలుగా వినిపించాయి. లచ్చన్న గారిక్‌ జె అన్న 
నినాదాలతో సభ ముగిసింది. 


గంజాం జిల్లా జమీందారీ ,రెతు రక్షణ సంఘాల నిర్మాణం 
వీకటి జమీందార్‌ - -రెతు సంఘం: 


రెతు సమస్య తీరనిదే దేశ సమస్య తీరదు, దోపిడీకు గురవుతున్న 
రైతాంగం (బతికి బట్టనిదే దేశం బాగుపడదు. రైతుల గోడు ఎవరు 
పట్టించుకొనక పోతే వారెలా చెతన్యవంతులవుతారు. ెదుర్చర దారిద్ర్యంలో 
మునిగి ఉనా రు. గ్రామాల్లో గ గల _రెతాంగం కూడు గుడ్డ వసతి లేక కుమిలి 
పోతున్నారు. పండించిన ఆ కాస్తా ఏంట ఆ జమీందారీకే భుక్త మవుతున్నది. 
ఆ ఇనాందారులకే భుక్తం అవుతున్నది. ఇక _రెతాంగం బతికి బట్ట 
గట్టదెప్పుడు ? 


ఉత్తరాంధ్రలో విరివిగా రెతు సంఘాల్ని ఏర్పాటు చేయాలన్న 
నిర్ణయానికి వచ్చారు. అందువలన మొదటగా చీకటి పో స్టేట్‌ రెతు 
సంఘాని ్న ఏర్పాటు చేయాలి. జమీందారు [గ్రామమైన తలతంపర గ్రామంలో 
_రెతు మహాసభను 16-8-1834 న జరపాలని నిర్ణయించాం. జమీందారీ 
“రెతులు యావన్మందికి సభకు హాజరు కావాలని కోరుతునా ర. రాష్ట రైతు 


186 


నాయకులు జిల్లా _రెతోద్యమ నాయకులు పుల్లెల శ్యామసుందరం రెతు 
పోరాటనాయకుడు గొతు లచ్చన్నతో స్వాతంత్ర: నాయకులు పాల్గొ ందురు. . 
ఇట్లు 
కన్వీనర్స్‌, 
చీకటి ఎస్టేటు “రెతు రక్షణ సంఘం 
తలతంపర 
చేందాళం లచ్చయ్య నాయుడు 
పన్నింటి కృష్ణమూర్తి 


కరప(తం అన్న కాగడాగా భావించిన దినాలవి. ఆనాడున్న చదువరులే అతి 
స్వల్పం. ఆనాటి సమాజాన్ని అదుపు ఆజ్ఞలలో ఉంచినది వాళ్లే కాస్తా 
చదివిన వారు ఇటు జమిందారీ పంచల్లో దొరకడమో లేక అటువంటి 
పాలనలో నౌకరీకి చేరడమో జరిగేది. ఇక ఆ కాస్తాలో మిగిలిన కాస్తా 
చదువరులు. ఈ రెతోద్యమానికి ఊపునిచ్చి ముందుకు రావాలి. జడంతో 
గడ్డకట్టుకు పోయిన _రెతాంగాన్ని కదిలించే పోరాట చైతన్యాన్ని యీరిక 
కలిగించాలి. 


ra 


ఆనాటి వరకు ఏనాడూ కరపత్రాలు పంచడం బహిరంగ సభలు 
జరగడం తెలియని |ప్రజతు రెతు మహాసభల్లో పాల్గొనటానికి ఆ (ప్రాంతం 
_రెతులు పోటీ పడుతున్నారు. అందులో జమీందారులునా ఎ వాడలెత్తి 
“పొతున్న రె రెతాంగానికి ఆ జమీందారులనే ఎదిరించ జబ్బ చరుస్తున్న నాయ . 
కులను జూడటానికి గివా _రెతులుంటారా, పల్లెల్లో గల రెతు లెల్లరుజండాలు 
“పట్టుకొని తలతంపర రెతుల మహాసభకు తండోప తండాలుగా వచా ఎరు. 


ఆ సమాచేశానికీ హాజరయిన నాయకులు కార్యకర్తలలో ముఖ్యులు 
. పుల్లెల శామసుందరం, గౌతు లచ్చన్న, బెందాళం గవరయ్య, మార్చు పద్మ 
నాభం, తరణి ఆచారి, దుర్జఖ్ర సావు మొదలగు వారు హాజరయ్యారు. 


గౌతు లచ్చన్నగారు సభలో కొన్ని తీర్మానాల్ని ప్రవేశ పెట్టారు. 
చీకటి ఎస్టేట్‌ తలతంపర ముఠా రెతు సంఘానికి, రావణ్యదారె. ను 


క్షక్రటరీగా ఈ సభ తీర్మానిస్తుంది. 


187 


చీకటి జమీందారీ -రెతు వ్యతిరేక విధానాలను మనం త్రిప్పి కొట్టాలి. 
1930 జమీందారీ చట్టంలో రిసెటల్‌మెంట్‌ పేర శిస్తులు పేంచటానికి 
ఎత్తుగడ వేశారు. దీనిని మనం తిరస్కరించాలి. సంఘం వారికి తెలియ 
కుండా ఒకరు శిస్తులు చెల్లించరాదు. అనగా శిస్తు దరఖాస్తుల్లో పన్నులను 
కట్టుము అని కాదు. ఆర్టిక పరిస్థి తుల వలన పన్నులను కట్టులేము అని 
చెప్పాలి. సభ ఇంత కన్నా రెతుకు కావలసిందేమిటి “ఇక ఏక్కడ బుక్కడు” 
రాజుగారు రంకె వేయరు ఆ తీర్మానాన్ని ఆమోదించారు. 


ఇంతలో ఆ సభలోనుండి ఒక రెతు లేచాడు. “బాబుగారూ 
పన్నులు కట్టకపోతే రాజుగారు దౌర్జన్యం చేస్తాడు బాబు”, మీరేమి తక్కువ 
వారా? రాజుగారు వారి సేవకులు ఎంతమంది ఉంటారు. మీరెంత ఉంటారో 
లెక్క వేయండి. మిమ్ములను మీరు మరచిపోకండి. మీ బలాన్ని మీరు 
తక్కువ అంచనా వేయకండి. ఎదిరించండి. నిలబడండి. మీహక్కులను 
పాడుకోండి. లచ్చన్న ధర్యం చెప్పారు. “పన్నుల్ని చెల్లిం చలేవని మా 
ఆస్తుల్ని జప్పులు చేస్తారు బాబూ”, మరొక దీన రెతు ఆవేదన. అదే సభలో 
* “ధాన్యాన్ని జప్పుచేసేన మన గాదెల్లోనే కద ఉంచుతారుకద, వాళ్ళువెళ్ళిన 
వెంటనే ఆ సీలులను ఊడబెరికి “వాడుకోండి”. లచ్చన్న ఉద్రేకంతో 
ప్రకటించారు. వేదికపె ఉన్న పెద్దలు లచ్చన్నను తగ్గించుటకు సూచన 
లిచ్చినా, ఆవేశాన్ని ఆఫీకో లేకపోయారు లచ్చన్న. ఇంకొ మనం ఎన్నాళ్ళు 
ఈ _రెతులు కుక్కి మంచాల్లో కునుకుతీయాలి, కలోగంజో త్రాగుతూ 
బ్రతకాలి. ఎవడిచ్చాడీ జమిందారీకి హక్కులు. ఈ రెతుల్ని పిల్చి పిప్పిచేసే 
అధికారం. వీడి భోగభాగ్యాలకు దర్జాలకు హోదా అంతస్తుల్ని దోచు 
కుంటున్నాడు. ఇందుకు ఎందరో నాయకులు వత్తాసు పలికారు. 


ఈ జమిందార్లకు ఈః జమిందారీలు ఎలా వచ్చాయో మనకు 
తెలుసు గదండీ, మన “దేన్ని పాలించిన మొగలులనుండి నైజాం నవాబు 
నుండి బిటిషువారినుండి ఈ జమిందారులు ఈ జమీన్‌లను (భూములు) 
పొంది ఒక్కొక్క [ప్రాంతం జమీన్‌లకు ఒక్కొక్క జమిందారు ఏర్పడీనాడు. ' 
అంతమాత్రాన దుర్శిక్షం పెట్టక మీ చెజువులకు మరమ్మత్తులు చేయక: 
పోయిన, మీ పంటలు వాడయిన మీరు పన్నులు చెల్లించాలా, -చెల్లిస్తాతో. 

చెప్పండి కార్యకర్తలు నిలదీసి సభిక _రెతాంగాన్ని ప్రశ్నిం చారు. అల తలో 


1588 


పన్నులను కట్టలేము - _రెత్తాంగం ఘోషించింది. ఆ మాటమీజీ 
మీరుండాలి. మీ జమీ[గ్రామాల్లో 2 21 |గామాలున్నవి. అదనపు శిస్తుల్లో 
వెంటనే రద్దుచేయాలి. మీరంతా రేపటినుండి ఎవరు మీవద్దకు వచ్చి పన్ను 
అడిగిన కట్టమని చెప్పకండి, కట్టలేము అని ప్రకటీంచండి. మ్‌ 
సంఘనాయకులకు ఏం జరిగినా చెప్పండి. మేము వెంటనే వచి ఎ ఆదు" 
కుంటాం. మురాకీ బెందాళం గవరయ్యను లచ్చయ్య నియమించిన లావణ?। i 
దొరెను ఈరెతు మహాసభను దిగ్విజయం చేసినందుకు అభినందిస్తునా ఎను: శ 


పన్నుల నిరాకరణోద్యమం, శాసనోల్లంఘునోద్యమం కొనసాగు" 

తున్న దినాలవి. భారతదేశ స్థాయిలో కొనసాగుతున స ఉద్యమానికి చీకటి? 
ఎస్టేట్‌ రు రక్షణ సంఘం యిచ్చిన పలుపు కూడ (పత్యక్ష పన్నుల“ 
రరరణోద యమ : 


పన్నులు కట్టవద్దన్న లచ్చన్నను ,రెతన్న ఎన్నదగిన నాయకునిగా 
ఎను కోవడంతో లచ ఎన్‌ ఇర రెతాంగానికే ప్రాణ ప్రధంగా నిలచి పోయారు. 


(2) మందసా ఫేట్‌ జా రెతు సంఘం | 


ఇంతవరక్షు అడ్డు అదుపులేకుండా కొనసాగుతున్న జమిందారుల 
. దొన్టన్యాలకు ప్రతిఘటన పిలుపు వచ్చింధి.. “ముర్చిక్షం “ శిస్తులను రద్దు 
చేళిరుండి  - 'చెలువులకు మీ తాత ముత్తాతలనుండి మరమ్మత్తులే లేవు. 
మ్స్‌్లు . పరా చెల్లిస్తాం... ఎందుకు. చెల్లించాలి రి సెటల్‌మెంట్‌, పేర 
భూముల 'పిప్తీర్రం ఫేంచి మా శిస్తుల్ని రేండింతలు వసూలు చేయడం 
అన్యాయం. “భూములపై హక్కులేని రెతులు ఆ భూములను ఎలా బాగు 
చేస్తారు, నో చేయాతి, మీకు శిస్తుకట్టులేదని అక్రమంగా ఆ 








గలడు గా మాఫీలు జరిగిప శెసీష్ష్‌నములు మంజూరు అయిన | 
పూకులకి .ఇకాయిలన్సు .రౌబిట్టుకోవటానికి, . మా ఆస్తుల్ని జప్పుచేయడ. 
మేపి ign లాయ. నధిరిపాము అలిబూ “లచ్చన్న - గేదెల 
గ్‌ గూన అబ్య్యూర రామస్తా ఏమ్‌ గిరిజవు 


189 


ఆపండి మీ (పేలాపనల్ని ఎవరి ముందు మాట్లాడుతున్నారో 
తెలుసా? గద్దించాడు దివాన్‌ రామకృష్ణ మందసా రాజావారి కోటలో కొలువు 
తీరుస్తూ చిత్తగించండి ఆ మాటలన్నది మేముకాదు ప్రభూ మన పో స్టేట్‌లో 
ఏ [గ్రామం వెళ్లినా రెతు అన్న మాటల్ని విశదం నిమిత్తం ప్రభువులవారికి 
విన్నవించాం “అంతే” సమాధానం ఇచ్చారు ఎంతో దీనంగా భయంగా. 
సమూద్దర్‌గారు పన్నులు వసూలు చేయటానికి జమిందారులుచే నియ 
మించబిడిన అధికారి, దివాన్‌గారు ఏం శెలవిస్తారో అని ఎదురు చూసూ 
చేతులు కట్టుకొని నిలుచున్నారు దపేదారు. తలారులు జమిందాశీభటులు, 
(గ్రామాల నాయుళ్ళు, కరణాలు, ఇతర సిబ్బంది. 


_రెతులు అంతవరకు వచ్చారా? దివాన్‌ గర్జించాడు. రాక ఏంచేస్తారు 
ప్రభూ ఏదో _లెతు రక్షణ సంఘమంట వీళ్ళని అది “ రక్షిస్తుందంట. 


“ఎవడా రెతు ర క్షణ సంఘాన్ని పెట్టినవాడు" - దివాన్‌ ప్రశ్న. 


ఇంకెవరు మీకు తెలుసుగా ఈ [ప్రాంతంలో తిరుగుబాటుదారునిగ 
పేరుపొందిన పుల్లెల శ్యామసుందరం, అతని శిష్యుడు లచ్చన్న వగరాలు. 
“ఏమిటీ వారంత వరకు వచ్చారా! మనకెదురొచ్చేటంతటి మొనగాళ్లా వీరు 
దివాన్‌ ఆశ్చర్యపడ్డారు. “అబ్బో వాళ్ల జబ్బ సత్తువ చూపస్తారట "చూడ 
టానికీ. గొప్ప పాగరుబోతులు ఏ ఒకరు వారిని ఎదిరించక ముందు 
పడటానికే జంకుతారు ప్రభూ - “ఆపండి వారిలో లేని గొప్పదనాన్ని చూసి 
బెదరిపోతున్న చాతకాని దద్దమ్మలు మీరు" దివాన్‌గారు మండిపడ్డారు. 
“ప్రభువులు మన్నించాలి వారిని ఎమన్నా రె రెతులంతా ఒకమారుగా అతనిని 
వెనకేసుకొని వస్తున్నారు. అతనిని ఏమన్నా సహించమని హెచ్చరికలు 
చేస్తున్నారు (ప్రభూ 


“ఓహో అంత నాయకులా వీరు ఆ పుల్లెల శ్యామసుందరరావు, 
లచ్చన్నను ఈ బక్కచిక్కిన _రెతులు ఎలా రక్షిస్తాలో చూస్తాను. రాజు 
నౌకర్తను చూస్తూ మీరంతా మాకోటలో దున్నపోతుల్లా తిని బలుస్తూ 
ఉండటమేనా లేక మనల్ని ఎదిరిస్తున్న వారిని ఎదిరించఖేరా, మీరున్న 
దెందుకు, అందదుకే “శలవియ్యండి రాజా, ఆ అచ్చున్నన్లు. పట్ట కాలు 
విరగాడతాము ' భటులు పలికారు. 


190 


బుద్దిలేని గాడిదలు బాహాటంగా అతనిని చేతుల్ని మీరు విరగ్గొడితే 
,.రితులంతా ఒక్కమారీ కోటపైదిడి మా బుర్రల్ని ఎగరగొడతారు. అందుకు 
మూడోకంటికి తెలియకుండా పని జరగాలి. మనకు ఎదురు తిరిగినవారికి 
ఎటువంటి గతిపడుతుందో మనం చెప్పకుండానే అందరికీ తెలియాత్‌ 
వెళ్లండి. భటులు ఈ మాటలు విన్న తరువాత అక్కడనుండి కదిలారు. 


“ఎవరక్కడ” చిత్తంబాబూ సేవకులు వచ్చి నమస్కరించారు. మన 
ఎస్టేటు ఆఫీసరును పిలుచుకొనిరండి. తమకోసం చూస్తున్నారని చెప్పి. 
తోడ్కొని రండి. చిత్తం ప్రభూ సేవకులు ని|ష్కమించారు. 


దివాన్‌జీ పీలుపునందుకొని కోర్టు ఆఫ్‌ అవార్డు క్రింద సర్కార్‌ వారి 
చేత నియమించబడిన అధికారి -వచ్చారు కోటలోనికి. మందసా రాజా 
శ్రీనివాస మహారాజాగారికి సంతానం లేదు. అతని పెంపకం కొడుకే తనకు 
వారసుడు. వారసుడు మైనర్‌ అయినందున కోర్టు ఆఫ్‌ అవార్డు క్రిందకు 
వచ్చింది. సర్జార్‌వారు ఎస్టేట్‌ వ్యవహారాల్ని చూడటానికి, ఆఫీసరుని నియ 
మించింది. ఆ నియమించిన ఆఫిసర్‌ గత రాజుల విషయాలను త్రవ్వి 
చూడటం (ప్రారంభించారు. తనవిధిని తాను నిర్వర్తించు కొనిపోయే 
పరిస్థితిని మించి తన ప్రవర్తన కొనసాగుతుంది. ఉండేది తనకున్న 
ఆవగింజంత ఆరధికారంలో చిటికెన వేలంత పనిని నిర ర్తించమని సర్జారువారు 
తనను ఆదేశిస్తే తనకు కొండంత అధికారం ఉందని భూమండలాన్నే 
పరిపాలించటానికీ సిద్దమయ్యాడు ఆ అధికారి. 


వచ్చివ ఆఫసరుకు ఉచితాసన మిడి కుశలప్రశ్న తదుపరి దివాన్‌జీ 
మాట కదిపారు. మా ఎస్టేట్‌ _రెతులు బకాయిలను కట్టులేదట. పెగా ఏదో 
రెతురక్షణ సంఘమట పన్నులను చెల్లించరట ఆఫీసర్‌గారు ఏమిటిదంతా 
మీరు చక్కబెల్టారి. దీనంగా ప్రార్ధిస్తున్ను వదనంతో అడిగారు దివాన్‌వే. 
దివాన్‌ తనను దీనంగా ఆర్టించడంతో ఆఫీసరు ఒక్కమారుగా తను భూ 
లోకం విడచి దేవలోకంలో ఉన్నట్లయింది. “నా తడాఖా చూపిస్తా మీరు 
అధైర్య . పడకండి. ఈ రెతులు, రెతు సంఘాలు, ఈ నాయకులను ఊడ్చి 
పారేస్తాను. శిస్తుదస్తులు వసూలు చేస్తాను”. గంభీరంగా. ఉపన్యసిస్తున్న 
ఆఫీసరీమ'' అభినందిస్తూ చివావ్‌జీ నమస్కరిస్తూ తన పాచిక పారిందని 


191 


సబ్‌ కలెక్టర్‌ స్థాయిలోనున్న ఆఫీసర్‌ తను ఆ కాలంలో అతనికున్న 
' అధికారాలు తిరుగులేనిదే. వారి పాలనలో మనకున స అధికారాలు పూజ్యమే. 
బానిసలుకీ అధికారాలెలా వస్తాయి. 


పోలీసుల్ని పిలిపించారు. సబీకలెక్టరు ముందుకారును తోలుకుంటూ 
పోతుంకే వెనుక పోలీసులు పరుగెత్తుకొని వెళ్తున్నారు. సబ్‌కలెక్షరు 
బయలుదేరారు. ఏ (గ్రామముమీద పడతాడో రెతులు భీతావహం చెంది 
పోతున్నారు. 


ఎదురుగా రాజావారి సముద్దార్‌గారి తదితర సేవకులు వచ్చి 
సబ్‌కల్తెక్షరుకు నమస్కరిస్తూ కొండిపూడి గ్రామం నుండి వస్తున్నాం. 
ప్రభువులు చిత్తగించాలి. అచ్చట ఈ దినం _రెతురక్షణ కమిటీవారు సభ 
జరుపుచున్నారు బాబూ, నాయకులు కూడా వచ్చియున్నారు బాబూ. 
“ఎవరా నాయకులు” సబీకలక్షరు గద్దించారు. “చిత్తం పుల్లెల శ్యామసుందరం 
గారు, గౌతు లచ్చన్నగారు” “ఆపండీ వాళ్ళ సంగతేమిటో నేను చూస్తాను. 
_ ఇక ఈ సంఘంలో ఉన్న _రెతుల పేర్తను చెప్పండి. వాళ్ళపేర్తనునోట్‌ 
చేయండి అని ఆదేశంచడమే తరువాయి "సేవకులు (వ్రాసుకున్నారు. 


సదీకలెక్షరు ప్రవేశించారు. రెతులు, నాయకులు చుట్టు మూగారు. 
మనసుల్లో భయాందోళనలు చెలశేగాయి. అయినా తమ నాయకులు 
న్నారన య | ధెర్యం కొంత ఊరట కలిగించింది. 


నాయకులు, ెతులు. కలెక్టర్‌ వద్దకు సవినయంగానే వెళ్లారు. 
కష్టనిష్ణూరాలను చెప ఎుకోవాలన్న తలంపుతోనే ఉన్నరు. సర్కార్‌ మనిషి 
జమిందారీ ఉద్యోగికాము కదా న్యాయం చేస్తాడేమో నన్నది వీళ్ళ ఆశ. 


చట్టం (ప్రకారం శిస్తులు వసూలు చేస్తుంకు బకాయిలను 
చెల్చించమంకే ఎవరో ఎదురు తిరుగుతున్నారట ఎవరువారు? సబ్‌కల్తెక్షరు 
ఠీవిగా అన్నడు. “రెతులే ఎదురు తిరుగుతారు ఇంకెవరు ఎదురుతిరుగుతారు” 
లచ్చన్న. మీరెవరు? సబ్‌కలెక్షరు “మీకు తెలిసే ఉంటుంది అయిన చెప్పు 
న్నాం మేము రెతులను రక్షింపచూస్తున్న సామాన్య కార్యకర్తలం” సంస్కారం 
ఉట్టిపడేలా లచ్చన్న యిచ్చిన సమాధానం. 


192 





మీరెవరండి వాళ్లను రక్షించటానికి? జమిందారులున్నారు, ఆ వ. 
“సర్కారు” వారున్నారు. సర్కార్‌ అధికారులం మేమున్నాం" సబ్‌కలెక్టత్తు 
మాటలకు “మీరు రక్షిస్తారన్న ఆశతోనే మీముందుకు వచ్చి నిలుచున్నాళ 
లేకపోతే మేము రాకపోయి యుండేవారం” లచ్చన్న సమాధానం. ” 


ఏమిటీ నీ డొంక తిరుగుడు సమాధానం సబ్‌కలెక్టరు గద్దిం చారో 
చూడండి మీరు' బాధ్యత గల సర్దార్‌ ఉద్యోగస్తులు గద్దిస్తే సరిపోదు _రెతుఖ్సే 
పరిస్థితిని చూడండి. మీరెవరు? అని పుల్లెల శ్యామసుందరం వెపు తిశిక 
ఆడిగాడు. ఈతనే గంజాం. జిల్హా రెతు సంఘానికి (ప్రెసిడెంటు పుల్తాల శ్యామ 
సుందరం.నేనీ సంఘానికి సెక్రటరీని లచ ఎన ఎ తీవ స $రంతో జవాబిచా ఎరు. 


“మీరు సంఘాలుగా ఏర్పడటం శాసనాల్ని ధిక్కరించటానిక్లో. 
అన్యాయాలు జరిగితే న్యాయస్థానాలకు వెళ్లండి రీ సర్వే సెటల్‌మెంట్లు' 
కోర్టు యిచ్చిన తీర్చు మేరకు శిస్తులు వసూలు చేస్తున్నాం” సబ్‌కల్టర్యు 
దౌళ్టవ్య స్థాయిమండి కొంచెం దిగివచి (| చెప్పోరు. ¥ 

శిస్తులు పెంచబానికి తీర్పు ఇచి ఎన కోర్టులను మీరు బలపరుస్తు? 
న్నారు మరి ఆ శిస్తులమ మాఫీ చేయమని, రిమిషన్‌లు యిమ్మని, సర్కార్‌" 
వారు ఆదేశించిన మీరెంత వరకు ,అమలు పరచారు. లచ ఎన్న ఆ విధంగా 
అడిగ సరికి ఆఫీసర్‌లో వివేకం సన్నగిల్లింది. చట్టరీత్యా మీరు చేయవలసింథి, 
మీరు చేస్తే మేము చేయవలసింది మేము చేస్తాం. . అంటూ శ్యామసుందరం:. 
అిచ్చన్నలు అటనుండి వెళ్లారు. 


పుల్లల శ్యామసుందరంగారు రిచ్చన్నగారు ఆ దినం శొండిపూడి అనే 





193 


జరుపుతున్న శిస్తు వసూళ్ళను ఆపండి. మీరు ఒక .వెవ్షవ స్ర్తీని ఆ పల్లెలో 
బలాత్కరించడం హీనాతి హీనమైన నీచపుపని, ఇందుకు మీ పె క్రమశిక్షణ 
చర్య తీసికోబడుతుంది. 


కలెక్టర్‌ మద్రాస్‌ ప్రెసిడెన్సీ సబ్‌ కలక్టర్‌ గుండెలు జల్టుతున్నాయి. 
ఆనాడు కలెక్టర్‌ ఈనాటి గవర్నర్‌ కన్నా మించిన వాడని చెప్పిన అతిశయోక్తి 
లేదు. కంపెనీ పాలనకు అతడే ప్రతినిధి. తెల్లదొరకు తప్పించి వేరొకరికి 
ఆస్థానం దొరకనిది. 


సబ్‌ కలెక్టర్‌ దిగాలు పడటంతో చుట్టు సేవక బృందం చేరారు. 
ఏమి జరిగిందో వారికి తెలియలేదు. చూడండీ సమూద్దారిగారు నిన్నగాని, 
మొన్నగాని ఈ (గ్రామంలో ఉన్న వెష్ణవ కులస్టురాలయినే (స్తీ ఇంటికి వెళ్లి 
జప్తు చేసారా? అధికారి అనగానే “రికార్డు పరిశీలించారు. ఎవరెవరింట్లో 
అన్నట్టు జప్పులు చేసిన చిట్టా తెరచారు సేముద్దార్‌. 


“లేవండి బాబుగారు మేమింకా వాళ్ల ఇంటికి జప్తు చేయటానికి 
పోలేదు.” జవాబు విన్న సబ్‌ కలెక్టర్‌కు మతి చలించింది. ఉక్రోషంతో 
ఉలికిపడి లేచారు. “వెంటనే ఆ వెష్ణవ (స్త్రీని ఇచటకు తీసికొని రండి. ఆదేశం 
అందడమే తరువాయి, భటులు పరుగెత్తుకొని వెళ్లారు. 


(గ్రామంలో ఉన్న నాయకులతో బాటు రెతులందరికీ వార్త 
తెలిసిపోయింది. _రెతులు, స్రీలు పెల్లలు వృద్దులు అంతా గుమికూడారు. 
సబ్‌ కలెక్టరుగారు వెష్లవమ్మను ఎందుకు తన “మకాం” కు పిలుస్తున్నారు. 
"ఒకవేళ ఆస్తి జప్తు చేయాలన్నా వాళ్ల ఇంటికి వెళ్లాలి కదా! నాయకుల 
చుట్టూ మూగిన రెతుల ప్రశ్న. 


పిల్ల _రెతు నాయకుడు “ఏమో ఎవరికెరుక, ఒకవేళ ' ఆ ఆఫసరు 
గారికి ఈ వెష్ణవేమ్మ మీద మనసుపడిందేమో, ఎంతయినా అందగత్తె కదా! 
మాట విని కొందరు నవ్వు కున్నారు. ' మరి కొందరు ముక్కుమఢ 3 
కున్నారు. 


194 


ఆ వెస్తవమ్మను ముందు నిడుకొని పోలీసులు, సబ్‌ కలెక్టర్‌ మకాంకి 
తీసికొని వెళ్లడం చూస్తున్న ఊరు జనమంతా వెనుకకు వెళ్లడం 
(ప్రారంభించారు. సబ్‌ కలక్టర్‌ వద్దకు చేరుకొనేసరికి ఊరుకి ఊరు అచట 
సమావేశమై నట్టయింది. 


ఎదురుగా వస్తున్న వెప్లవమ్మను చూచి ఉగ్రుడై సబ్‌కలెక్టర్‌ 
ప్రశ్నించారు. “ఏమమ్మా నిన్ను "నేను బలాత్కరించానా? సరసానికి రమ్మని 
నిన్ను జబ్బ పట్టుక "ని లాగానా ఊ చెప్పు, నిజం చెప్పు. _ఎెప్పవమ్మ 
తటపటాయిసూ చూస్తున్నది. సబ్‌కలెక్టర్‌ మాటలు విన్న పల్లె ప్రజలకు 
ఏమీ అర్హం కాలేదు. పిల్ల “రెతునాయకులలో ఒకరు ముందుకు వచ్చి “ఏం 
వెప్షవమ్మ జరిగింది చెప్పటానికేం, ఏం జరిగిందో, చెప్పు మేమంతా 
న్‌ 3 
వింటాం. అడిగాడు. 


చెప్పటానికేముంది బాబూ, చెప ప్పలేక సిగ్గు పడి చస్తున్నాను. మరల 
వీధిలోనికి పిలిచి నన్నిట్లా అవమానపరుస్తున్నారు”. అని ఆమె అన్న 
మాటలకు “నిన్ను అవమాన పరిచిందెవరు సబ్‌ కలెక్టరు అడిగారు. మీరే 
నన్ను జబ్బ పట్టుకొని సరసానికి రమ్మని లాగలేదా? మీరునా మీదపడి 
బలాత్కరించలేదా? నీవు అంగీకరిస్తే మీ భూములకు పను ఎ 
కట్టనవసరంలేదు. మీ ఆస్తుల్ని జప్తు చేయను ఆ సొమ్మంతా నేనే కట్టన్తాను 
నా కోరిక తీరు ఎ అని అనలేదా? అందుకే నేను మదాసు ' కలెక్టరు “వారికి 
తంతి. ఇచ్చాను. నాకు ఘోరం జరిగిందని, రక్షించమని అందరి ఎదుట 
గంభీరంగా అంటున్న ఎవ్షవమ్మకు ఏం సమాధానం చెప్పాలో సబ్‌కల్గెక్షరు 
వారికీ అర్షంకాలేదు. ఇది తనపె బనాయించిన కేసు అని తనకర్ణమె 
పొయింది. “ఇదిగో తోక అన్నా అదిగో పులి అన్నట్టు ఒక్కమారుగా అచట 


అంతా ఛీ చీ అనడం వినిపించింది. ఎంత ఆఫీసరెతే 





కనడ చేయిచేసుకుంటాడా? అని ఒకరు అధికారం 
ఉంకే వమ్నలు' షహాణు  చేపికోమను. జప్తులు చేసుకోమను. స్త్రీలను 
బలాత్కధిస్తారాః 





తవతకం వారి . వారి ఆస్తులను దయాదాక్షిణ్యం లేక నానా 
దుర్వాషాడ్‌,. చాలి -ప్రీమ కూడా వావా విధిలుగా తిట్టిపోసి నోటికి 
సర  భూషించివ కళక్రరును ఎదిరించటానికి ఆ పల్లెల్లో గల ఏ ఒకరు 





195 


ఈ అన్యాయం జరిపిన ఆఫీసర్‌ను వెంటనే దండించాలి. ఈతనిని 
వెంటనే శిక్షించాలి. పల్లెజనంలో నుంచి ఆందోళన చెలరేగింది. సబ్‌కలెక్టరు 
గ్రహించడు. తను బెచ్చుసరి చేస్తాడా, తన ఉద్యోగానికే ముప్పు తప్పదని 
తెలుసుకొన్నారు. అందరి ఎదుట లబోదిబోమని అరుస్తూ ఏడుస్తూ 


ఎెష్ణవమ్మ తన యింటికి వెళ్లింది. 


శిస్తుల వసూలు ఆపమని - (స్రీలపయి అత్యాచారాల్ని మానమని - 
తగిన విధంగా శిక్షిస్తామని సబ్‌ కలెక్టర్‌ వెంటనే _రెతునాయకులను రమ్మని 
కబురంపారు. “తనతో మంతనాలు. జరపమని కోరారు. రెతురక్షణ 
సంఘాన్ని _రెతునాయకులు మా(తమే లోనికి రానిచ్చారు. న తనేపె 
బనాయించిన కేసునుండి తను తప్పుకోవాలి. ఇదీ ఆఫీసరుగారి ఎత్తుగడ. 


“చూడండి, మీరంతా _రెతునాయకులు పెద్దలు. నేను చేయని 
నేరాన్ని' నా నెత్తిపె వేయడం "న్యాయమా? అని “దీనంగా ప్రశ్నించాడు 
సబ్‌కల్గక్టరు. ఏమీ జరిగిందో మేము చూడలేదు. ఆ భగవంతునికే 
(తెలియాలి. ఇక మీరావిడను 'రెక్కపట్టుకొని లాగడం ఎంతమంది _రెతులు 
చూచినట్టు చెబుతున్నారు. సాక్ష్యం కూడా పలకటూనికి సిద్దంగానున్నారు. 


“అన్యాయం, నేను వాళ్ల ఇంటికి వెళ్ళనేలోరు” సబ్‌కలెక్టర్‌ 


“చూడండీ సబీకలెక్షరు గారూ, మీరు ప్రతి ఇంటికి వెళ్ళి రెతులను 
దూషించినట్టు తెలిసింది. కొందరు స్త్రీలను కూడా మీరు 'తెట్టినట్లు 
తెలిసింది. “కొందరు _రెతులను బెదరించినట్టు తెలిసింది. ఇటువంటే 
పనులను జేసిన మిమ్ములిని మేము ఎలా వెనకేసుకుని వెళ్టగలం” లచ్చన్న 
బెప్పేపొడీచారు. 


“లచ్చన్నగారూ. ఏటో (ప్రాధేయపడుతున్నారు. అధికారి ఏమైనా 
వీలున్న సహాయం చేయండి. శ్యామ సుందరంగారు అన్నారు. మన 
చేతుల్లో ఏమిలేదు. సాక్ష్యం బలంగా ఉంది. అయితే మనం చెప్పి చూద్దాం! 
లచ్చన్న. 


. “మీరు నన్ను కాపాడాలి. నా ఉద్యోగం ఉండేటట్టు, వేయాలి. 
[కకపె నేనున్నంత వరకు రెతులకు ఆస్తిపాస్తుల్ని జప్తు చేయనని, జమింధాకీ 


196 


ఉద్యోగులు చేపీనా ఒప్పుకోనని మీ ముందర ప్రమాణం చేసిచెబుతున్నాన్ను 
నన్ను నమ్మండి. |పాధేయపడుతున్న సబ్‌కల్గెక్టర్‌తో అయిన మీకు బదిలీ 
తప్పదేమో” అచ్చన్న. బదిలీ పరవాలేదు. ఎచటికోపోయి [బతుకుతానుు,. 
గండం తప్పించిన మిమ్ముల్ని ఏనాడు మరచిపోను. మీకేం భయంలేదు... 
ఇకపై రెతుల ఆస్తులను జప్టుచేకండి. మకాం ఎత్తండి అని శ్యామసుందరం 
అన్నారు. అంటూ నాయకులు మకాంనుండ వెలుపలికి వచ్చారు. _రెతులంగా! 
చుట్టూమూగారు. ఏం జరిగింది బాబూ అంటూ, ఏమీ జరగలేదు ఇకపె మీ 
ఆస్తులను ఎవరూ జన్మలోచేయరు. ఈ దినమే మకాం ఎత్తుకొని సబ్‌. 
కలెక్టరు గారు మందసా వెళ్ళిపోతారు” అంటూ వారికి చెప్పారు. స 


వాయకుల మాటలు విన్న _రెతాంగం ఆశ ఎర్యపోయింది. “అంతటి 
దౌర్థవ్యపర్నుడెన అధికారిని మన నాయకులు ఎలా ఇంత వేగంగా బుట్టలో 
వేసుకో గలిగారు” అని. | . . | 


వాయకులు నడున్తున్నారు. రైతులు అనుసరిస్తున్నారు. వారిని సాగ " 
వంపటావికి. ఇంతలో వైవ్లవమ్మ ఎదురుగా వచ్చి నవ్వుతూ నమస్కరించింది. 


జరిగిన అవమానానికి క్రుంగిపోక ఏమిటీ వెష్లవమ్మ యిలా వీధిపడి 
వవ్వుకుంటున్నదొ. ఆశ ్రర్యపడ్డారు. “అసలంటూ జరిగితే కదా బాధ 
పడటానికి ఒక వాయకుని జవాబు. 


ఏమిటీ బాబు ఆ ఆఫీసరుగారు ఈ వెష్టవమ్మను బలాత్కరించలేదా” 
.గితుళ్ళొో కొందరు అడిగారు. చిలిమింత ఊరిలో అటువంటి తప డు పని 
ఇలిగితే చిటికెలో తెలిసిపోతుంది. “చూడండి దీనిని మీరు మనసులో 
పెట్టుకోవద్దు. 'మవం ఆమకున్నది సాధించాం. జప్పులు ఆగిపోయాయి. 
అధిక్షర్గ .శాలుం అంతరెంచాలన్న మనం సామదాన బేధదండోపాయాలి ఎ 
నివియ్లోగీంచాలి అన్న వాయకుల ముఖాల్లో ఆనందం చూచి నాటకమా, 


న. 


ఇడొక ఆంతర్నాటకం కాబోలు ఆని అందరూ అనుకున్నారు. 


జో ణు న ౨; శ తై 

కర్ణ! జర్లా ఎపైట్‌ = రెతు సంఘం: 
re శ్‌ “న . చు ' మ. ౮. 

“-”- పోంపేట తాలూకాలో నున్న చీకటి ఎస్టేట్‌ మందసా ఎస్టేట్‌ రెతు 


్ల 
శ క 
a 


a స. 
లల = బిల్లా అంతటా మంచి” ప్రచారం "వచ్చింది. “ప్రతీ 





Phe 
॥ 1 వ a 
న్‌ 
య bl 
ఇ [7 i 
+ ల 
కే = 


ల్‌ 
Ws) 
1 
|. ఆ 
LE ॥ 


197 


(పాంతానగల _రెతాంగం జమిందారులనుండ రక్షణ పొందాలని ఉవ్వి 
చరాలు. చీకటి ఎే స్టేట్‌లో నున్న తలతంపర 'ముఠా _రితులు మందసా 

స్టేట్‌లో నున్న రె రైతాంగం జమిందారీలను ఎదిరిస్తున్న తీరును చూచి 
wd రెతాంగం, పోరాటానికి సిద్దపడింది, నడిపింది, మన 
అచ్చన్నవ్లగెరా నాయకులే. 


బారువాలో నున్న లచ్చన్న గారికి తర్ణా ఎస్టేట్‌లో నున్న (గ్రామాల 
'రెతులనుండి ఉత్తరాలు వచ్చాయి. కాశీబుగ్గ నుండి అబ్బుల్‌ రహీంమాన్‌ ఖాన్‌, 
'వజపు కొత్తూరునుండి శివన్నారాయణ, "పిటి నాయొడు, (బాహ్మణతర్త . 
నుండీ వెల రామస్వామి, గాలి నాయుడు, మంతుల జగన్నాథం, 
చం[ద్రయ్యనాయుడు, క్‌ "ర్త హరికృష్ణచాదరి. 


ప్రేయమైన లచ్చన్నగారు మీరు పే స్టేట్‌ _రెతురక్షణ సంఘాలు 
పెడుతున్నట్టు విని ఎంతగానో సంబరపడి పోతున్నాం. మా (గామాల్లొో 
జమిందార్దు అతి జులుం ప్రదర్శిస్తున్నారు. కవుల భూములనుండి రెతులను 
కకొలగించి వేరే వారికి సాగు చేయటానికి ఇస్తున్నారు. రి సర్వే సెటల్‌మెంటు 
అని శిస్తులు పెంచారు. మీరు మన నాయకులు వచ్చి రెతుల నాదుకోవాలి. 
జమిందార్టు తమ కవుల దార్హనుండి - పంట పండిన - 'వెండిన - వారినుండి 
శిస్తుదస్తులు వసూలు చేయడమే ధ్యేయం చెల్లింపని వారి ఆస్తులను జప్తు 
చేయడం అసలు వారి హక్కు. ఆస్తి బండీ - చెక్క - బింది - ఇంటి 
తలుపులు - వంట పాత్రలు - వీటిని జప్న చేయడం ఎంత దారుణమో 


ఏ ఒక _రెతు శిస్తు చెల్లించకపోయినా ఆ_రెతు భూమిని వేరొక _రెతు 
తీసికొనడానికి “సిద్దమై నారని' తెలిసిన వెంటనే కార్యకర్తలు గద్దిస్తూ 
అరవడంతో, అంతవరకు ఆ రెతులను తొలగిస్తే ఆ భూములను మూ 
కివ్యండ బాబూ అని సముద్దర్‌ ముందే కూర్చున్న ఏ ఒక్క _రెతునుండి 
ఉలుకు లేదూ, పలుకూ, లేదు. చుట్టు ముట్టిన నాయకులను, చుట్టు 
జేరిన జనాన్ని చూచి వారికి. ఊపిరి ఆడలేదు. 


సముద్దర్‌ గారు మీకు బోధపడిందా? అంతేకాదు. శిస్తుల్లు 
హెచ్చింపుకు “అంగీకరించడం . జమిండారీ: ప్రభువులు ఏనాడేనా-. "ఏ 
చెటువుపెన మరమ్మత్తులు చేసారా, నీరు: లేనిదే ఫంటలు' ఎలా వండిస్తారు... 


1986 


మీ కెలా శిస్తులు చెల్లిస్తారు? బకాయిలను రద్దుపరచమని సర్కారు వారిని 
కోరాం. అంతవరకు వసూళ్లను నిలుపుదల చేయండి. ఆస్తులను. 
జప్పుచేయడం ఆపండి. “ఏమిటీ మీ దౌర్జన్యం” దౌర్హన్యం చేస్తున్నది మీరా?" 
మేమా? అనా రు రెతు కార్యకర్తలు 


“ఒరే తలారి పదరా ఏమండీ నాయుడుగారు, కరణంగారూ రండి ఆ' 
జప్పులు చేయవలసిన _రెతుల చిట్టా తీయండి.” సముద్దార్‌గారు వడివడిగా 
లేచి వీధిలోనికి ప్రవేశించారు. అధికార్డు కిమ్మనకుండా వేనకపడ్డారు. ఒక్‌ 
.రితు ఇంట్లోదూరి కుండలి, పాత్రసామాన్లును బయటకు తీసారు. బండీ. 
"దక్కను కూడ సంగ్రహించారు. నౌకరులతో వీధిలోకి (గామ చావడిలోనికి-" 
తీసుకొనివచ్చి జపునోటీసు మేరకు వేలం వేయటానికి సిద్దపడినారు. 


రెతు నాయకులంతా దూరంనుండి ఇదంతా గమనిస్తున్నారు. 
“ఎవరు వేలం పాడతారో ముందుకు రండి, మీరు వేలం పాడేది రెతు ఆస్తినే 
కోదు _లెతునే. 'మిమ్ములని ఒకనాటికి వేలం వేస్తాము అని గుర్తుంచుకొండి 
జనంలో నుండి అచ్చవ్న గంభీర స్యరంతో పలికారు, ఏ ఒకరు ముందుకు 
రాలేకపోయారు. 


“ఈ వస్తువులమ కోటలోనికి తీసికొని పోదాం పదండి. పశువుల 
బళ్లు కావాలి పర్‌ పూయించండి. ని _౦తు ముందుకు వచ్చి బండి 
వూయలేదు. సముడ్డర్‌ నివ్వెరపోయాడు. “ప్రక్కనున ఎ మున్సబ్‌ కరణాలపె 
గుద్దురిమాడు. పాపం వాళ్లు చేయగలిగేదేముంది. బాబూ చిత్తం అని చేతులు 
మలపేడం తప్పించి ఎదీరించటానికి, ఇటుజీతభక్ష్యాలిస్తున్న జమిందారు 
అటా రెతులు. వాళ్ళ అభిమానం పోయిననాడు వీరి (బతుకులు పల్లెలో 


చాపు (బ్రతుకుల, | 


ఎందుకండీ పముద్దార్‌గారు ఆవేశపడిపోతున్నారు. మీ బళ్ళను 

తెచ్చిన తరువాతనే జవ్పులు వేయండి. అంతవరకు వాళ్ల సామానులు వాళ్ల 
వద్దనో pee పీల్చు వేసిన వాటిని ఊడదీయడమే మంత కష్టం 

కాదు! చ ఇత్యభ రణిల్‌ అవ్న లచ ఎన్న ఎ మాటలను సముద్దార్‌ (గహిం చారు. 
క 0 A సకం మినహా Roce లేరు (అనుకుంటూ 


|| 
॥ క 
గ మట! dh = 
1 న ర Aha 
nape 
Ue 
1 o it 
ల మీ స we Ui ni 
Hai ఆ! = 
ME, gp: 
గ... న్‌ 
రు «3 ny 
ప 
॥ ర్‌ సనా 
LER ష్‌ 
య్‌ ue గ 








199 


_ంతులంతా నాయకులను చుట్టుముట్టారు. బె అంటూ ఆనందం 
పట్టులేక నినాదాలిచా ఎరు. నాయకులపట్ల వారికీ గల అభిమానాని ్న (ప్రదర్శిం 
చడంలో ఒకరినొకరు పోటీపడి. ఛెతు సంఘంలో చేరటానికి అంతా 
సిద్దమై నారు. 


“'4ఉ)” జలందర్‌ పాసి ట్‌ .రెతు సంఘం: 


1910లో బ్రిటీషువారు ఎస్టేట్‌ను వేలం పాటమీద వేరొకరికి 
కట్టబెట్టు వలసి వచ్చింది. జమిందారు వసూలు చేసిన పన్నులను స్వాహా 
చేపే సర్కార్‌ వారికి కట్టవలసిప పేష్కత్‌ కట్టలేకపోయాడు. ఆ వేలం 
పాటలో విజయనగరం మహారాజుగారు ఈ ఎే ప్టేట్‌ను కొన్నారు. ఈఎస్టేట్‌ 
సోంపేట తాలూకాలోనిదే. ఈ పో స్టేట్‌ నెతు సంఘం సభ్యులు రున్న 
ఎరయ్య, ఉట్లారి వీరయ్య, తమరాలకొండన్నాయుడు, సింది రామస్వామి, 
చింతాడ అమ్మన్నాచారి, రంగోలు దండాసి, కూర్మారపు లక్ష్మణరావు, 
చంద్రమణిరెడ్డి, కొండ భీమారావు వగెరాలు. లచ్చన్నగారే నిర్మాణకర్త. 


5) పర్లాకిమిడి పో స్టేట్‌ రెతు సంఘం ః 


ఇదొక సర్వస్వతం(తమై న ఎస్టేట్‌ దీనిని పాలించేవారు పర్ణాకిమిడి 
మహారాజా అని పీలవబడేవారు. జమిందారునికి దొడ్డ ప్రభువు అని పరిగణించే 
వారు ఆనాటి ప్రజలు. 1908 ఎస్టేట్‌ లాండ్‌ ఆక్ట్‌ మేరకు శిస్తులు దస్తులు 
వసూళ్లకు జమిందారు స్వంతసిబ ఎంది కలిగి యుండవచు ఎ: సర్కారు వారికి 
సాగి మొక్కుతూ ఆనాటి ప్రజలనుండి గౌొప్పప్రభువలని పేరందుకొన్నారు. 


ఎస్టేట్‌లో అత్యధిక భాగం దుర్గమారణ్యాలతో కూడి యుంటుంది. 
మైదానం [ప్రాంతం కూడ చెప్పుకోదగినదిగనే ఉంటుంది. సవరులు, 
కోదులు కొండదారలు ఉన్న కౌండ|ప్రాంతాల్ని కొన్ని ముఠాలుగా ఏర్పరచి, 
ఒక్కక్క ముఠాకి ఒక్కొకొ కొండ దొరను నాయకునిగా నియమించి ఆ' 
ముఠా నాయకుని ద్వారా ఆ కోదులనుండి, ఆ కొండ దొరలనుండి కొండ 
పంటలతో పాటు అడవి దినుసులను రాజుగారు తమపన్నుగా స్వీక 
రించేవారు. దీనికి తోడు రుసుం వసూలు చేయుట, ఆడవిపంటకు అమ్మకం 


౨200 







జరిగే చోట కము రండు స్థాయిలలో రుసుం వసూలు రాజక 


ఇక పల్లపు (గౌ మాల్లో ఉండే సిబ ఇంది సముద్దార్‌ దపేదారు శ నం 
సీబ్చింది తలారి |గ్రామనౌకరు మరింకా నాయుడు కరణం వగెరా 
మమషులు. 


మహారాజును ఎదిరించి నిలవడం మాటలా! అన్నదానాటి నానుడి 
ఏ ఒక్కరు ఎంత అన్యాయం జరిగిన నోరువిప్పని సంఘటనే _రైతు 
సంఘం ఏర్పడే వరకు గత చర్మితలో కన్సించనే కన్పించదు. తెరు 
అధికారలతో మహారాజుగారు కొలువు తీర్చేవారు. 


-రెతురక్షణ సంఘంలో చేరినవారు ఊన రామమూర్తి, కన్నేష్మ 
పత్యవారాయణ, అఆయనవరపు కృష్ణారావు, సాంబమూర్తి, దుక్కో రాజ్ఞో, 
వలేండ్ర లుకలాపుల. లక్ష్మదాసు తండ్రి గేదెల చంద్రయ్య నాయుడు, తుం 
తంపరశాషప్తి, దుక్క రాజారెడ్డి, పారనంది ఈ శ్వరరావు మొదలగువారు న్నారో 


పండించిన భూములను వ్యావసాయిక యోగ్యంగా ప్రభువులు 
చేస్తున్నుంచువ వారికి రెత్తులు పన్నులు చెన్రించాలన్నది ఆనాటి నియమ 
కాదు. వారు (ప్రభువులు చైవాంశ సంభూతులు మనం సేవకులం. వాదు 
ల్‌ొడ్తవారు, పెట్టివుట్టినవారు. మనల్ని వారు రక్షీస్తారు. ఎవరినుండి - (కూర 
ప్సూగాలముండి. బలహీమలమ బాధపెస్టై బలవేంతులనుండి సంఘంలోగల 









ఎల విటి మహారాజులు ప్రజల కష్టాల్ని పట్టించు 


ఏ చింరోలి.. -వారే దిలివంత్తులె బలహీనులను కోలరాచి దొడ్ల 
కన | మం టే .వీం ఛే 3 గాలి. గానవ్రబ్హాల్లిక క పంటులు పండించి ఇంత తిండి 







జ 
టే 


జో 
శామ్లాకుస్తుందే, ,.ఈ.కూలీ జనాఅ ను 
8 ॥ వ. భ్‌ 4 
at A 


201 


నివారించటానికి -ఒక నాయకుడు జన్మించక తప్పదు. దోపిడికి గురి 
అవుతున్న జనావళి ఒకనాటి దోపిడీని (త్రిప్పికొష్టే శక్తిని పొందక తప్పదు. 
అణచివేత ఏ స్థాయిలో ఉంటుందో అదే స్థాయిలో దానిని తిప్పి కొట్టె శక్తి 
ఉద్భవిస్తుంది. పాలసము దాన్ని మందర పర్వతం మధించి నందునే 
హాలాహలం పుట్టింది. వేరొకరిని హరించటానికి అమృతం కూడా 
కద బ్రవించింది. వేరొకరిని (బతికించటానికి. 


పర్ణాకిమిడి ఎస్టేట్‌లో నున్న వారణాశి నుండే ఒకనాడు 1933 
నవంబరు 7వ తేదీన శెతురక్షణ యాత్ర జరిపి జిల్లా కేంద్రమైన చిత్రపూర్‌ 
చేరి కలెక్టరు వారికి ప్రాఫె ఫెసరు రంగా ఆధ్వర్యమునే వినతి పుత్రం 
అందించారు. 


రాజుగారు అన్యాయం చేస్తున్నారన్న ఆనాటి మూర దురాచార 
దుర్మార్గ సంఘం విని భరించలేక పోయేది. వెంటనే ఎదురు తిరిగేది. రాజు 
వచాడు తప్పు చేయడు. (1౧0 do never wrong) అనేది ఇంగ్రీషము సామెత. 
తప్పు చేసేది మనం మానవులం, రాజు దెవంతో సమానం, మనల్ని 
కాపాడటానికి భూమి పె పుట్టిన ర క్షకుడు రాజు. ఇలా భావిస్తున్న (ప్రజల్ని 
రాజుమానవుడే. మానవుడి కున్న దుర్గుణాలు వాడిలోను ఉంటాయి. వాడు 
మిమ్ముల్ని దోపిడి చేస్తున్నారు అని చెప్పుతూ నిలిచే మొనగాడు ఎంతటి 
వాడె యుండాలి. ఎంతటి గుండె ధెర్యం కలిగి ఉండాలి. ధృఢ విశా సంతలో 
నుండాలి. 


గంజాం జిల్లా ఒరితుసంఘం అధ్యక్షు లు కార్యదర్శులు 
శ్యామసుందరం, గౌతు లచ్చన్నగార్డు, 1934-38లో పర్ణోకిమిడి ఎస్టేట్‌ క్రమ 
సంఘ నిర్మాణానికి _రెతు మహాసభను" జరిపి _ ,రెతు 'సంఘాని మ. 
రూపొందించారు. కన్నేపల్రి 9 రాజానరెడ్డి, 'గజదు శీతాపతి, బారనంధి 'శత్వరష ఏ 
ఈనాటి లుకలాపు లక్ష్మణదాసు “తండ్రి గేదెల చం దయ్య. నాయుడు 
బోయిన 'అప్పలస్వామి, మిరియాపల్లి రామ్మూర్తి! వ్రదృత్తలత్తో _జీవరత్సర్థ 
వాయుడు లతో _రెతు సంఘం రూపారదంద" ' 


* 


202 


కొర్య[క్రమం - ఇధి - 
1. ఎస్టేట్‌లో ఎచ్చట జప్పులు జరిగిన వెంటనే మీరు వెళ్లక! 
En తెలియజేయాలి. 
2. భూములనుండీ రెతులను తొలగిస్తే ఎదుర్కొనాలి. 
3. కెండ ప పంటల. ఏ సుంకం అక్రమమని వాదించాలి. 
4. శిస్తులి ఎ తగ్గించమని ఆందోళన చేయాలి. / 
5. 


పన్నులు చెల్టించరాదన్నది రెతుల్లో బాగా నినాదానాన్ని 
బలిపరచాలి. 


| 
, 
a 


(6) బారువా ఎస్టీట్‌ రెతు సంఘం: 


లచ్చన్న గౌరి జన్మస్థలం - బారువాలో గల ఎస్టేట్‌ రెతులపై 
పన్నులు వేసి, చెల్లించనిచో వారి ఆస్తుల్ని పరచేది - ఇంట గెలచి రచ్చ. 
గెలవాలి కదా - అచ్చన్న జమిందారీకి ఎదురు నిలచి వారి దురాగతాల్ని, 
ఆపమని హెచ్చరిక చేయడమేగాని, వాళ్లని ఆపమని ముందుపడి స్థానిక రెతురి" 
వలన సెభాస్‌ అనిపించుకొన్న వాడు ' లచ్చన్న, తాను నివసించు సంఘాన 
ఏ ఒకరు కీర్తి గాంచిన ఇలను ఘనమే ననిపించు. 


గంజాంబిల్టా రంకు రక్షణ సంఘం కార్యదర్శి గొతు లచ ఎన [1 గారి 
స్మ్మగ్రామం. . ఈ జారువొపేట వెస్టేట్‌లోవే ఉంది తన [గ్రామానికి చేరువగనే 
ఉందీ ఎస్టేట్‌ జిల్లా అంతభ్లూ "ఎస్టేట్‌ శె వెతురక్షణ సంఘాల్ని నిర్మించిన 
లచ్చన్న - శ్యామసుందరం మొదటగా ఈ 'బారువాపీటలోనే _రెతు సంఘాన్ని 
ఏర్పాటు చేసారు. 
ఒకవాడు జమిందారీ విధానం రద్దు కావాలని రెతు యాత్రను జరిపి 
పర్గాకిమిడి మండి బయలుదేరి బారువా మీదుగవే బరహంపూర్‌ వెళీ తుదకు 
చేరుకోవడం. జరిగింది. .శైతుయాత్రలో లచ్చన్నగారిని రెతు 
వవష్యల. పరిష్మారులో ప మరఠింది.' ద వ్యాప్తంగా. -రెతోధ్యమాన్ని 
er Ei రంగ్యాగాలీ అడ్డుగుజ్లాడ ల్ల, నడవటానికి ఆనాటినుండి , 





203 


మొదటినుండి కోళ్ల జగన్నాయకులు మిడి సూర్యనారాయణ 
తనతో దేశసేవలో పాల్గొంటున్న దుర్తభసాహు కుటుంబం - పాడిగారి 
కుటుంబం, పుక్కల లక్ష్మీనారాయణ “కుటుంబం - కరి అప్పారావు. 
లచ్చన్న గారికి అన్ని విధాలా సహకరించేవారు. 


బారువాపేట ఎసే స్టేట్‌లో ,రితు సంఘాన్ని ఏర్పరచి అన్ని పో స్టేట్‌ 
తు సంఘాలకు మార్గదర్శకంగా నిలచేలా కార్యక్రమాల్ని రూపొందించి 
తేన అద్వర్యమున జమిందారీ విధానంపై లచ్చన్నగారు పోరాటం నడిపారు. 
దుర్రభసాము అప్పన్న పొడీ వగిరా ప్రభృతులు సంఘ కార్యవర్గ సభ్యులుగా 
ఉండేవారు. ఖడంగ బారువాపేట బక్షీ బారువా జమిందారు ఇది తన 
స్వగ్రామంలో గల ఎస్టే స్టేట్‌ ప్రీయాగ్రహారం, లక్కందొడ్డీ ఇనాందార్డు కన్నెపల్లి 
మార్కండేయ శర్మ “నిజానికి, ఇనాందారీ రెతోద్యమానికి అండదండలుగా 
ఉండీ (పోత్సాహమిచ్చిన వ్యక్తి గుడారు సింగ్‌ "వెప్టేట్‌ M. S పట్నాయక్‌ రె రెతు 
సంఘ ముఖ్యకార్యకర్త. శిస్తులు దస్తులను చెల్లించనే అక్కర్రీదన్న ధీమాతో. 
రెతాంగం ఉండేది. అన్నింటికి లచ్చన్న ఉన్నాడుగా వారి దగ్గిర అన్నది 
వాళ స దీమా. 


(7) ఉర్దాం పో స్టేట్‌ రెతు స సంఘం: 


నరసన్న * ఎటు తాలూకాలో నున్న ఉర్జాం పో స్టేట్‌ రెతు. సంఘానికి 
కార్యవర్గ సభ్యులుగా నుండే దార్హ జమ్మునాయుడు - ఎస్టేటోలెతు సంఘానికి 
- ఇనాందరీ “రైతు సంఘానికి 'నాయకత [0 వహించేవారు. జమీందారీ. _రెతు, 
ఇనాంరెతు. ఈతి భాధలు ఒకటికావు. 


(8) |పియాగ్రహారం ఇనాం దారీ: 


ఏలిన వారు కొన్ని [గ్రామాలను బ్లుగతలకు దానం యివ్వగా. 
ఏర్పడిన ఎస్టేట్‌. ఆ [గ్రామాలను అ(గహారారిని పిలుస్తారు. ఆ (గామాల్లొో 
బుగతలు, తులు అనే రెండు వర్గాలు కొచ్దూచి నట్లు కన్నిస్తా రు. _రెతులు 
కష్టించి పండేంచి, బుగతలకు పంటలో పాలు భాగాలు యివ్వాలి. 1935లో 
నరసన ఎపేట తాలూకా మండపేటలో రైతు మహాసభ జరిగింది. . ముట్దాడ | 


204 


వెంకటప్పలనాయుడు, .ఛెర అప్పలస్వామి నాయుడు, కరీం నారాయణ 
"అప్పలనాయుడు, లచ న్నలు (ప్రధాన కార్యకర్తలు. 


(9) నందిగాం పీట్‌ రెతు సంఘం: 


లె 
టెక్కలి తాలూకాలో నున్న నందిగాం ఎస్టేట్‌ రెతుసంఘాన్ని 
వెంకటరెడ్డి నారాయణగారి ఆధ్యర్యమున రూపొందించాడు. గంజాం ' ట్ట. 
ఆధ్యక్ష కార్యదర్శు లిరువురు శ్యామసుందరం, లచ్చన్న నందిగాంలో బస “త 
ఆచట -రెతుల సమస్యలు అవగాహన చేసికొని ఆ ఎస్టేట్‌లో పోరాడటానిక 
పధకాలు వేశారు. 






“కొత్తూరు నుండి ప్రధాన రామన్న రావివలస కెక్కలినుండి బడ్డీ 
. వెంకటరెడ్డి నాయుడు, సీతాపురం (గ్రామం నుండి బెండి కూర్మన్న, షాతే 
పెక్కలిమండి అట్టాడ వెంకట నరసమ్మ, పెద్దింటి కృష్ణమూర్తి, కొండ 
తెంబూరు రామకృష్ణ కార్యకర్తలుగా ఆ తు సంఘం నడిచేది. 
గ్రీకాకుళారెతు సంఘానికి బగ్గు (శ్రీనివాసులు రెడ్డీ లెక్కల క ఎప్తమూర్తి ముఖ్య 
కార్యకర్తలుగా రెతు ఉద్యమాన్ని నడిపారు. 


బొబ్బిలి ఎస్టేట్‌ రెతురక్షణ సంఘం: వం. 


1934లో నౌల్లూరు కట రామానాయుడు గారి నాయకత్వమున 
గ్రీకాళవాస్తిలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ * జమిందారీ -రెతు మహాసభలకు గంజాం 
- బిల్హానుండి ముఖ్య'ప్రతివిధీగా పాలొనటానికి "వెళ్ళిన లచ ఎన్నగారికి. అచటు 
“మంచి గౌరవ స్టానం అభించింది. గంజాం జిల్లాలో రెతు రక్షణ సంఘాల 
నిర్మాణ కర్తగా అచ్చటి మన్ననలి నందారు. | 


అ శరత స్థాయిలో - మము స్థాపించ" నడు పుతున్న 





205 


చెతన్యాన్ని ప్రక్క జిల్లా రైతాంగం, రెతు నాయకులు పరికిస్తూనే ఉన్నారు. 
విశాఖజిల్లా _రెతు సంఘం ం ఏర్పడింది. విశాఖజిల్లా రెతు సంఘం శక్రటరీ 
ఆర్గనెజర్‌ యన్‌యన్‌ మూర్తి (1936 నుండి 1938). ఈ జిల్లాలో గల 

ఎస్టేట్‌ దారులను ఎదిరించి పే స్టేట్‌ రెతులను కాపాడాలి అన్నదానాటి ఈ 
వం? రెతు నాయకులకు కలిగింది. కొల్లి కూర్మినాయుడు (పిరిడి), 
చెలికాని "రంగనాయకులు (బొబ్బిలి), గొర్జె' సూర్యనారాయణ (పార్వతీ 
పురం), ముదిలి బాబూ పరాంకుక్‌ం (లఖణాపురం రావివలస), అందజాల 
వేంకకేశం (బలిపనేట), పుండరీకాచారి (రాజాం), కునిశెట్టి . వెంకట 
నారాయణదార (సాలూరు, గరిమెల్ల వెంకట రమణమూ ఆర్తి (శ్రీకాకుళం), క్రిలి 
అప్పలనాయుడు, (పురుషోత్తమపు రం), పురజాల అప్పారావు (పాలకొండ), 
దరిమెల్ల కాళేశ్వరరావు ( పాలకొండ), కవికోకిల సన్యాసినాయుడు( సాలూరు), 
కరీం లక్ష్మీ నారాయణ (వెదుల్లవలస), వాంపల పారన్నాయుడు ( ఉత్తరావెళ్లి, 
పల్లె శివున్నాయుడు (కొమరాడ), నాగూరు నాయుడు, యం.వి. రామూర్తి 
పంతులు (పార్వతీపురం), బందలప్పి సింహాచలం నాయుడు (బందలప్పి). 
బొబ్బిలి ఎస్టేట్‌ ఇనాందారుల - _రెతు మహాసభలకు - కృష్ణాజిల్హానుండి 
వచ్చిన ఆచారిగారు నిర్వహించారు. దే సభలకు ఆచార్య రంగా అధ్యక్షత 
వహించారు. 

(గ్రామాల్లో పలుకుబడి" మంచితనం కలవారె “రెతులు దీన. స్తితిని 
కళ్లారాజూచిన వీరంతా, మొదటిగా ఎచెతన్యమూర్చులా జమిందారీలను ఎదిరించి 
రెతులను ఆదుకోవాలన్న సంకల్పంతో ఉన్నవారు. నూనూగుమీసాలతో 
"అనాటి నవయౌవ్వనంతో ఉన్నవారు, వీరిని ముందుకు నడిపే నాయకుడు 
దొరకాలి గాని, వీరెల్ల _రెతునాయకులుగా ఒకనాటికి స్థిరపడి పేరు ప్రఖ్యా 
తులను పొందగల ధెర్యస్టయిర్యములున్న వారే జమిందారీల దౌర్జన్యాలను 
పసిగట్టినవారే. ఉద్యమం లేవదీయటూనికి సిద్ధపడుతూ ఉన్నవారే. వీరితో 
పాటు రెతాంగానికి సేవ చేయటానికి; “వరీతో సమానులు అనేకులు 


న్నారనటంలో అతిశయోక్తికూడ లేదు. ,. 


స్వాతంత్ర్యోద్యమం. 'ఒక్తవెపు:' “రంగా. స్థాపించిన “త్తీఫల "'ఫైకతీయ 
కిసాన్‌ సభ పిలుపుపె లచ్చన్న "ఆధ్యర్యంలో. 'కానసొరితున్న శె రెతుకక్షణ 
యాత్రలోక వెపు, 'జమిందారీల'పె: 'షోతాట్రరి 'సలుపుతున్న 'గందొత జేల్హా 


స్టేట్‌ 3 "రితు సంఘాలొక వెపు ఆనాటి విశాఖ జిల్లా రై రెతాంగానికి కనున్లీష్ట్య 






'రెతునాయకులకు తర్పీదునిచే ఎ కేంద్రంగా రూపాందింది. వివిధ ప్రాంతాల. 
తు నాయకులు ఆ కెంద్రంలో శిక్ష గికణ పొందిరావడం జరుగుతూనే ఉన్నది. నీ 


స్వాతం[త్ర్యోద్యమావ్ని సాధించడం అందరి భారతీయుల ప్రధమ. 
కర్తవ్యంగా భావిస్తున్న ఆ రోజుల్లో పల్లె భారతిలో గల _రెతాంగాన్ని చెత త్త స్‌ 
పరచి _రెతుకూలీ ప్రజారాజ్యానికి "నాందీ ప్రస్తావన చేయాలన ది రంగాగో గాల్స్‌ 
అభిమతం ఆశయం. ఆ _రెతుకూలీ ప్రజా ఉద్యమం ఎస పిట్‌ చెతులు 
జమిందారులతో జరిపిన పోరాటాలతో (ప్రారంభం కావాలి. 


ఈనాడు మూడు నాలుగు రామ్రాలగా విభజించబడిన మద్రాసు 
'ప్రెపిడెవ్సీని బ్రిటిష్‌ రాచరికంలో ఒకే" ఒక గవర్నర్‌ పాలించేవారున 
కాంగ్రెస్‌లో అతివాదులలో తిలక్‌, చిత్తరంజన్‌ దాస్‌ వంటీవారు అంగీకరించక 
పోయివ కాంగ్రెస్‌లో మితవాదులు మాంకేగ్‌ చేమ్సుఫర్లు సంస్కరణల మేరకు 
రాభ్దాల శాపన సభల్లో ప్రజలచేత ఎన్నుకోబడుతూ ప్రవేశించ దలచారు. 
_ఆవాడు ఓటు హక్కు కేవలం భూవసతి ఆస్తిపాస్తులున ఎ వారికీ, అక్షరాస్యునికి 


మాత్రమే ఉండేది. వయోజన ఓటింగు విధాన మానాటికి లేదు. దరిమిలా 
1952లో వచి చ్చింది. 


మద్రాసులో (బ్రాహ్మణ, నాన్‌ [జాహ్యణ వర్తాలు ఒకదాన్నిపె ఒకటి 
' తరిపడటానికి = పిద్దమయి - నాన్‌. (బ్రావ్మాణ వరాలు జస్టీస్‌ పార్టీగా 
రూపాండింది. . 1526 ఎన్నికలలో కాంగైసు రాష్ట పనస స్వరాజ్య 
వాదులు (కాగ్రైపు మితవాదులు) 41 సీట్లు గెలుచుకొనగా జస్టిస్‌ పార్టీ 22 
పీట్లమ గెముచద్‌ వృది స్వతంత్రులు 36 మంది ఎను ఎకోబిడీనారు. 


వాటి జస్టీస్‌ పా సీ అగ వాయకులలో ఒకరిగా ప్రఖ్యాతి గాంచిన ' 
బ్‌ పి రాజాను నో సాధ్యమ్యా? 1930లో జస్టీస్‌ పార్టీ మంత్రి 
న్నా మం ద్రివగ్గంల్‌ . హం ఉన్న దొర “రాజావారి | 








207 


అయితే ఈశ్వరునిలా వచ్చి ఆ హాలాహాన్ని దిగ(మింగి అపాయంలేని 
అదిమి పెట్టగల వారెవరు? ఆ ఉప్పెనను తట్టుక "ని నిలవ గలిగదె రు 
కలే. రంగా, లచ్చన్న యిరువురూ అసాధ్యులే. 1935 బా 
నే ఆంధ్రలో కాంగ్రెస్‌ సోషలిష్టు గీకి ఒక శాఖ ఏర్పడింది. 
డు ప్రొఫెసర్‌ రంగా, శక్రటరీ మద్దూరి అన్నప్వూర్ణయ్య, సత్యన్నా 
౩ రాజు పీ. సుందరయ్య, సిజ రాజేశ్వ[రావుః లచ్చన్న కార్యవర్గ 
), అతివాద మితవాద భావాలు గల వ్యక్తులంతొ ఒకే గూటిలోనుండీ 
క్యమాల్ని, రెతోద్యమాల్ని నడపటానికి రాచబాట వేస్తున్న దినాలవి, 


ఒక్షవెపు బొబ్బిలి ఎస్టేట్‌ రెతు రక్షణ సంఘం ఏర్పడి ఒకవెపు 
శైతులను దోచుకొంటున్న సంస్థానాన్ని (ప్రతిఘటిస్తూ పోరాడాలి. 
)పు కాంగ్రెస్‌ పార్టీకి అంకుశంగా నిలచి స్వరాజ్య సాధనలో అడ్డు 
న్న జస్టీస్‌ పార్టీ నాయకుడు బొబ్బిలి రాజాను అన్ని విధాలా ఓడించి 
ఏం పాలుచేయాలి. కాంగ్రెస్‌ పార్టీని శక్తి మయంచేసి, స్వాతంత్ర్య 
నికి మార్గాన్ని సుగమం చేయాలి. _రెతోద్యమ నాయకుడు లచ్చన్న 
నుండి బొబ్బిలి రెతు నాయకులకు వచ్చిన లేఖలోని ప్రధానాం! 
విశాఖజిల్లా బొబ్బిలి ఎస్టేట్‌ _.రెతు మహాసభలను ఏర్పాటు చేయండి, 
"లొంటాం. అచ్చన్న తనకు తెలిసిన తు నాయకులతో చెప్పన 
. ఇదే విషయాన్ని పార్వతీపురం - బొబ్బిలి (పొంలొల రెతు 
'లకు జాబులు ద్వారా తెలిపారు. 


కరపత్రం వెలిసింది. బొబ్బిలి ఎస్టేట్‌ రెతు మహాసభలు జరిగే కార్య 
పకటించింది. ముఖ్య అతిధులుగా వక్తలుగా రెతోద్యమ నాయకులు 
శ్యామసుందరం గౌతు అచ్చన్నగార్హు రోగలరని ప్రకటించింది. 
బొబ్బిలి ఎస్టేట్‌ _రెతులు అనుభవిస్తున్న కష్టాలను విశదంగా 
చింది. రెతోద్యమానికి ఫిలుపు నిచ్చింది. ఈ _రెళోద్యమాలకే - 
చారిగారి కుటుంబం రైతు సేవకే అంకితమయినది. 


'తులనుండి భూములను బట్టి గాక - అన్ని వర్గాల భూములకు ఒకే 
ధమై న శిస్తును జులుం ఉపయోగించి వసూలు చేస్తున్నారు. 

గునీటీ వసతులను చెజువులను బాగు చేయిం పకన పన్నులను 
ను వసూలు చూస్తున్నారు. -.: ..., ' 


' 


208 


(3) భూములనుండి కవులదార్హను తొలగిస్తూ - వేరే రైతులకు 
కట్టబెడుతున్నారు. = 
(4) బంజరు భూములను రాజా వారి సాగుబడి ఎ] స్టేట్‌గా ప్రకటిస్తూ 
' రూలీల చేత వెట్టి చాకిరీ చేయిస్తునా ఒరు. 
(5) అధిక శిస్తులు రేట్టింపు గిస్తులు వసూలు చేస్తు చెల్తింపు లేని ఆస్తుల్ని 
_ జప్తులు చేస్తున్నారు. 
(6) బకాయిలను (పకటించకనే వారికిష్టమై నంత మొత్తాన్ని బకాయిల్నో 
జూపించి రాబడుతున్నారు. 
(7) ఆస్తుల్ని జప్పులు చేసీ, వేలంవేసిన సామ్ము చాలకపోతే వారిని జైలు 
పాలు చేయటానికి కూడా ఎస్టేట్‌ సిబ్బంది వెనకాడలేదు. 
(8) సర్కారు వారు శిస్తు నెమిషన్యిచి ఎన, మాఫీ చేసిన తెలుసుకోలేని 
అమాయక రెతు వద్ద పూర్తిగా శిస్తులు వసూలు చేస్తున్నారు. 
(9) ఏ భూమికి ఏంత 'నికరమై (శిస్తు తెలియ నందున) _రెతు నశిస్తూ 
కట్టిన యింకా _రెళు బకాయి పడ్డాడనే చిట్టా వ్రాస్తునా రు. ఓ 


౧0 ౫ రైతుల. .స్తాగువాక్కును (తోసిరాజని, శెతాంగాన్ని భూములనుండి 


శ 


రంగా లక కన గారలు ఆధ సర్యమున ,రితాంగం యావన్మంది 
ఎక మకర “జమించారీతో పోరాటం ' సాగించాలి. అని కరప|త్రం 


అమా శు 


న్న 
pee ర్స వవ శేధీస్నజొలీలి స తు మహాసభ జరిగింది. రంగాగారి 
సమ్మేచేనముట్ని. గ అకీజపేట మండి -అిగజూస వెంకటేశం, కొల్టి కూర్మి 
భు శరిట్తు వ్వా ఎతావగరం " రెతులు చెలికాన. రంగ. 

బై వ హారి” ప్రభృతులు వేషమై న (ప్రచారం చేసి _రతొంగాన్ని 


సయిన్సేపిలా ea అసంఖ్యాకంగా మషసభకు 'రెతులు హాజరయ్యాడు. 











209 


జొమ్బితి పంప్పావాధిపతులు వారి అనుచరులు అభిమానులు సభను 
(వ్రేళ్ళతో లాగి రెతు వాయకత్వాన్ని కుదపాలవి జూచారు. అడ్డంకుల్ని 
కల్పించటానికి అనేక జా వేపి స వ్యూహాన్ని వెర్మి చారు. _రెతు 


అచ్చన్న గు కొత్తి ఆప్పులవాయుడు గారు అట్టాడ కృష్తమూర్తి, 
మూర్యవారాయణలెడ్డి, నొటి శ్రి మార్యవారాయణ, కొతి తి కూర్మినాయుడు ద్రభ్స 
తులు వెంబతాగా వభావేదికి వద్దకు వచ్చారు. చేతాంగం ఘవంగా ప్యాగత 


మిమ్తూ వభాన్దరికి తోడ్కొవి వచ్చారు. 
ఇంతలో వభలో ఒక చెపుమండి అరుపులు కేకలు చికిపి పమలు 


వేవాయి. మఠికొంత సేపటికి రాళ్ళ బెడ్డలు వభికులపె వడటం 
(ప్రారంభించాయి. చెతులు చెల్లావెద్దుతె పారిపోవబానికి ఉద్యమిస్తున్నారు. 


అవ్చవ్న వేదిక వెక్కి కోప్మోడ్రేకంతో వభనుద్దేశిన్తూ హౌచ్చరిస్తూ 
(ప్రవంగం కొవపాగిస్తువ్నారు. 


-దెతు పొదరులారా లెర్యంతో ముందుకు రండి. బెదరిపోకండి. 
పిరికెవాతె వరుగెత్తకండి గరించే పింహాల్హా వెగవవమల్ని చేపే వాలిని అదమా 


కేము' ఇప్‌ ద్రకటించండి. 'హెన్చింవిన శిస్తుత్ని కట్టమవి చెప్పండి. భూముల 
మండి తొలగిప్తే అంగీకరించమవి తెలపండి... 





FFE 


210 


జమిందారీ అవతారంలో ఉన్నారువీరు. రాబోయే కాలంలో వీరు మరల 
ఆవతారం ఎత్తక తప్పదు. 


చక్రవర్తులకు. పెట్టేపుట్టిన మహారాజులకు _సెనికంగా సేవచేస్తో 
సంపాదించిన ఎస్టేట్స్‌-ఎ ఎస్టేట్‌ భూములు ఇటువంటి 'జమీన్‌దార్హను చూచీ 
మవం భయపడాలా? -రైతుశక్తిని ఎదిరించే శక్తి లేదు. మద్రాసు ప్రెసిడెన్సీ 
గవర్నర్‌ విరంకుశమై వ అధికారాల్ని కలిగిన వాడు. టబిటిమ ఉద్యోగి 
ఈ జమిందారులు చేస్తున్న పాపకార్యాలన్నింటిీని అతనికి వినతి 
పాతాల ద్వారా తెలపాలి. అన్యాయాలు జరిగిని చోట ఎదిగిస్తూ, న్యాయ 
ష్టావాల్లో వేరాడాలి జప్పులు జరిగితే రెతులందరు ఏకమై ప్రతిఘటించాలీ, 
ప= ఉత్తరాంధ్రలో ఆనేక రెతు రక్షణ సంఘాలు ఏర్పడి ఉన్నాయి 
షాలు ట్రిటీము రాచరికం ఇప్పటికే అనేక చోట్ల పర్మినెంటు రిలెన్స్‌ 
శీమెంటి విధానాన్ని (ప్రవేశపెట్టింది. మద్య దళారిలను రద్దుపరిచింటి. 
ఈ జమీంచారీలమకూడా రద్దు పరచాలి. సర్కార్‌ వారిని రైతులకు మద్య 
దళారిగా న్ను: 'బమీందారీలమ రద్దుపరవి _రెతులకే భూములపై హక్కుల్ని 
రేఖలు పరచాతి. జమీందారీ విధానమే రద్దు కావాలి. అదే మన ధ్యేయం 
కావాలి. 


hey 


అవ్హాటే అచ్చన్న (ప్రసంగం విన్న అసంఖ్యాక ప్రజానీకం మిమ్ము 
“కరతాళ భ్యమంను చేశారు. బానిసలుగా చూడబడు చున్న 
. వత్యూలు కహాయట జమీందారీలే పోతాయట, పోవాలట. రజ 
ఫి ౪ న్‌ ఉపా ష్నయట, _రెతాంగం సభానంతరం 
మీండ్లారీల పె జబ్బి 3 చరుస్తున ఎ ఈతని గుండె 
హరయో ( వసరాహకురటున ఎ ప్రశ్న. 





త్‌ . ' = శ 
ం 
wn 














mM, గోలు 


స 1 స్త 1 
ir h hr ek జు 
ఆల్‌ PIR: 
రం fa సమీ, పాన గ్‌ wad) 
7 Lal ॥ ' త్‌ 7 


శ 


nT PON క! 





211 


జంరూవతీ నదిలో కలుస్తున్నది. ఇరు రాష్ట్రాల సరివాద్దుల్లో గల 
పార్వతీపురం కారి[క్రమంగా వర్తక వాణిజ్యాలకు నెల్పవె పెద్ద రవాణా మార్గాల 
కూడలి స్థలంగా మారి పొడి పంటలకు ప్రసిద్ది గోంచినది. నేడు విజయ 
నగరం జిల్లాలో నున్న నాలుగు మున్ఫిపాలిటీల్లో జిల్లా కేంద్రాన్ని 
మినహాయిస్తే  పోర్వతీపు రం చెప్పుకోదగినది. 


ఉత్తరాంధ్రల్‌ విజయనగరం బొబ్బిలి సంస్థానాల తరువాత 
చెప్పుకోదగిన ఎస్టేట్స్‌ పార్వతీపురం (ప్రాంతాన వెలసాయి. ఈస్టిండియా 
కంపేనీ 1837లో ప్రకటించిన అధికార పూర్వకమైన మన్యపు" దొరలని 
ఆఎస్సే ప్రేట్స్‌ీను మన్య దొరల మొఖసారిగా పేర్కొన్నారు. జమీందారీ విధానం 
రద్దుయిన నేటికి ఆ సంస్థానాల రాజులు “షెడ్యూల్డ్‌ క్రెబ్స్‌ గా నేటికి 
పరీగణించబడటానికీ” ఆ గజిట్‌ ప్రకటనే కారణం. 


పార్వతీపురం (ప్రాంతంలో గల ఎస్టేట్స్‌లో ముఖ్యమైనది 
నందాపురం (పార్వతీపురం) జమీందారులు, కురుపాం జమీందారులు, 
సంగంవలస, దినమేరంగ్‌, ఆండ్ర, పాచిపెంట, జమీందారులు, ఒరిస్సా 
రాష్ట్రమున ఉత్తర దల సాటి పురానికి 200 కి.మీ. దూరంలో జెపూర్‌ 
స్టేట్‌ ఉండేది. ప్టేట్‌ను పాలించిన విక్రమదేవ మహారాబే 'ఆంధ్రా 
పయ ఎనలేని ' ఆర్దిక సహాయమందించి విశ్వకళాపరిషత్‌ విశ్వ 
వ్యాప్తిలో చేయుటకు ఎంతగానో సహాయపడిన ఉదార వంతుడు. కళాభి 
మాని కళాపోషకుడు. జెపూర్‌ ఎస్టేట్‌లో చిన్నచిన్న ఎస్టేట్‌లో అంత 
ర్పాగంగా ఉండేవి. గుణుపురం ఎస్టేట్‌ అటువంటిదే పార్వతీపురంలోన 
కలహిండి రాణిగారి పేర వెలసిన బంగ్లా వుంది. జెపూర్‌ ఎస్టేట్‌ వారు 
నిర్మించిన సత్రం దేవాలయం ఉంది. ఈ ఒరిస్సా ర్యాష్టము “ఒక _రెతు 
సంఘం పనిచేసేది. ఆ సంఘానికి నాయకునిగా విశ్వనాధ దాస్‌, శశిభూషణ్‌ 
రదో, దివాకర పట్నాయక్‌లు ఉండేవారు. 


గంజాం జిల్లా ,రెతు రక్షణ సంఘం అధ్యక్షులు పుల్లెల 
శ్యామసుందరం శక్రటరీ లచ్చన్నలు “వేస్తున్న _రెతోద్యమ కార్యకలాపాల్ని 
1936లో ఒరిస్సా రాష్ట నిర్మాణం తదుపరి ఉత్తర విశాఖ జిల్లా రై రెతాంగం ఒక 
కంట కనిపెడుతూనే ఉంది. అందలి ఎస్టేట్‌ రెతు రక్షణ సంఘాలు చేస్తున్న. 
షోరాబాల్సి పసి గడుతూనే ఉంది. దానిలో" కలిసిపోయి పం చుకోవడానిిడీ. 





213 


పాలొనటానికి ఉవి ళ్తూలేవారు. అట్టివారిలో ప్రధముడు అగ్రగణ్యుడు చెప్పుకో 
దగివ' జాతీయోద్యమ అభిమాని యం. వి. రామ్మూర్తి పంతులు ఆనాటి 
స్వాతంత్ర్యోద్యమ కర్తలుగా దేశ సేవకులుగా చెప్పుకోదగిన వారు. 


యం.వి. రామ్మూర్తి పంతులు 

కాళ్తకూర్తి కృన్ణమూర్తి 

వారణాసి సుందరనారాయణ 

గొతుల చిన య్య 

అయ్యగారి జగన్నాధరావు. 

మోపిదేవ విజయన్న పంతులు 

దవళ సూర్య (ప్రకాశరావు 

తాతా జగన్నాధం పంతులు 

వారణాసి నుందరరావు 

బుగత జగన్నాధ శెట్టి ఇంకను అనేకమంది ఇతరులు... 


క ఐణనరారాసటసి ౧ 


వారు -రెతోద్యమాన్ని నడిపారు. వీరు జాతీయోధ్యమాల్చి నడిపారన్నది 
లేదు. అందరూ ఆటు _రెతోద్యమంలో ఇటు స్వాతంత్యోద్యమంలో 
అవసరమై నవుడెల్టా దుమికేవారు అందరి ధ్యేయం, ప్రజాక్షేమం, జాతీయతా 
రక్షణ, దోపిడీ దారులను ఆంగ్లేయులయిన జమీందారాలెన వారిని ఎదిరించి 
పోరాడుటమే అందరి ఉద్యమ లక్ష్యం. ఏ ఒకరిది మితీమీరిన దేశభక్తి ప్రజా 
సేవ తప్పించిస్వయ ప్రయోజనాల మేరకు వ్యవహరించడమ్హన ఎ (పక్నేలేదు. 


1936 లో పార్వతీపురం జమీందారీ రెతు సంఘం కార్యవర్గం 
రెతోద్యమానికీ శ్రీకారం చుట్ట దలచింది. రాష్ట్ర నాయకుడు గంజాం 
జిల్హా కాం(గెస్‌ నాయకుడు రంగాను గంజాం జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు 
పుల్లెల శ్యామసుందరం గారు గంజాం జిల్లా కెతోద్యమ శకటరీ లచ్చన్న య 
గారిని పార్వతీపురం _రెతు రక్షణ సంఘం ఆహ్వానించింది. 


సమావేశ స్టరిం ఆనాటి ,రెతు సంఘ సభ్యుల్లో ప్రధాన భూమిక 
వహిస్తే ఘన కార్యకర్తయై , “పీరుగాంచి, సోషలిష్టు భావాలతో ఉద్యమం అన్న 
ఎగిరి . గంతేయాలని చూస్తున ముటిలి 'బాబూ పరాంకుశం గారి జన్మస్థలం 
అభిణాపురం రావివలస. 'తడీభరి"కాలమున వీరినే ఉనుకూరు''ప్రుజానీకరి 


R14 స 

తమ, శాసన -ప్రభ్యుమా ఇన్నుకొన్నద్ది. పరాంకుశం గారికి నిత్యం చేదోడు 
వాదోడుగా ఉంట్ల్యూ ఉద్యమానికి తన మేరక్టు ఊపిరి పోసే భాగస్వామి అని 
నిరూపించే మరీ ప్త వెంకటనాయుడు. గారిది కూడా ఆ లఇిణాపురం 
(గ్రామమే. మంతిన తవిటి నాయుడు, అప్పలస్వామి నాయుడు, వెంకటస్వామి 
నాయుడు, వగెరాలు తనకండ నిలువగా పార్వతీపు రం _రెతురక్షణ సంఘం 
ఆధ్యర్యంలో "రాత్రింబవళ్లు సె సెకిళ్లపె (గ్రామాలన్నీ పర్యటించి. అసంఖ్యాక 
_రెతాంగాన్ని లఖణా పురంలో హాజరు పరచారు. 


ఆ సమావేశానికి _రెతు రంగా, తిమ్మారెడ్డీ శ్యామ సుందరరావు, 
లచ్చన్న ప్రభృతులు హాజరయినారు. మహాసభలు దిగ్విజయమె నాయిః. 
ఇనాందారులపై పోరాటాన్ని ఆ లఖణాపురం సభనుండి (ప్రారంభమైంది. ఆ 
మహాసభలు ముగిసిన తదుపరి మరచటి .దినమున బందలుప్పి యాళ్ల 
సింహాచలం నాయుడు తదితర రెతు పెద్దరితో కలిసి బ్రహ్మాండమైన 'రెతు 
మహాసభను రంగా, శ్యామసుందరం, లచ్చన్న గారలను తెపీ సంచీ 
బందలుపీ లో నిర్వహించారు. అసంఖ్యాక -రెతాంగాన్ని భోజన వసతి సదుపా' 
యాల్ని కలిగించడమే. 'కాక రెతుల్లో ఎంత చెతన్యం తేవటానికి కారణ 
భూత్తుడైనాడన్న కిస్తే (ప్రతిష్టలు న్వర్లీయ సింహాచలం నాయుడు గారికి 
లభించాయి. మితభాషీ ఆబాత' శత్రువు, నిర్మలాంతరికరణుడు దేశ సేవాభి 


లాష్కినిష్యార్హజీవి రచయితగారి స్వగ్రామం పార్వతీపు రం తాలూకా పెదబొండ " 
పల్లకి దగ్గరయివదే బందలుపి ఏ (గ్రామం... ' 


౬ 


En లచ్చన్న గారికి పార్వతీపురం; (ప్రాంతంతో పర్శియం కావటానికి 
ప్రాతిపదిక “శే రకు మహాసభలే. అందరి వక్తలతో పాటు _రెతాంగం ఆనాడే 
లచ్చన్న గార్‌ చ్లాగ్డాట్లి పోరాట 'పదము, సాయకీత్వ లక్షణాల్న్‌ చూడగలిగింది. 
సదయు వాంయుకుష్ణిగా గుర్తించింది. తద్గుప ల్సి కాలమున లచ బన్ను గారికి 


ముఖ్య అనుచరునిగా న్లైలగిన వంగపండు ఫ్రార్టన్నాయ్యుడుగారు. ఈ [పాంతం. 










-ఎడ్షజ్షమొద్దుల్లా 'నినిపిరివబడుతూ 


కకత పెద్దల ముఖం" ఎరుగని 


215 


ఒకవెపు _రెతోద్యమం ' జమీందారులపె, ఒకవెపు జాతీయోద్యమం 
(బిటిషు వార్తిపె ఒకటి తమ జీవనాధార సమస్య, జీవిత సమస్య వేరొకటి 
స్వాతం(త్యం స్వేచ్చ తెచ్చి పెట్టినది. ఏ ఒకటి కుండా (ప్రజాలు మనలని 
పరిస్టితి, తరతరాలుగా బానిసలమని భావిస్తూన్న (ప్రజానీకం తమ 
నాయకులు అనంత శయనం అయ్యంగారు, యన్‌.జి. రంగా కాశీనాధ 
నాగేశ్వరరావు పంతులు, వరాహగిరి మొదలగువారు ఢిల్లీ సెంట్రల్‌ అసెంబ్రీలో 
సభ్యులుగా ఉండటం ఎంతయిన చెతన్యాన్ని వారిలో ఈ తెచ్చి పెట్టింది. 


1938లో పార్వతీపురం ప్రాంతానికి ఎన్నికల సందర్భంగా 
ప్రొఫెసర్‌ రంగా డాక్టరు సరోజినీ నాయుడు చెరకువాడ వెంకట నరసింహం 
పంతులు, భోగరాజు పట్టాభిశీతారామయ్యగారు వచ్చి ముఖ్యమై న గ్రామాలను 
సందర్శించడం నాటి పల్లి ప్రజల్లో చైతన్యపు జ్యోతులు వెల్లి విరిసాయి. 
కిట్టించేరేటు చెల్లించే వారినీ రేటు పేయర్సును నాటి అక్షరాస్యులను 
ప్రతినిధులను ఎను న్నుకోమని చెప్పటానికి ప్రచారానికయి వచ్చారు. కాకినాడ 
వేదాంతం కమలాదేవి గొప్ప దేశభక్తురాలు పార్వతీపురంలో“ వారు తిరిగిన 
లచ్చన్న కాలంలో మకాం వేసి మరీ పట్టుదలతో కాంగ్రెస్‌ అభ్యర్థిని 
గెలిపించారు. నా జన్మ స్టలమై న పెదబొండప పల్లికీ వీరంతా రాగా అతిచిన్న 
వయసులో రచయితకు వారిని గాంచిన మహదా ఇగ్యం కలిగింది. 


స్వాతంత్రోద్యమం ఒక్షవెపు _రెతోద్యమం ఒక్షవెపు బాగా 
పుంజుకున్నాయి. ప్రజల్లో ఒక ఊపు వచ్చింది. స్వాతంత్ర్య పిపాస ఆకాంక్ష 
లేచింది. అంతవరకు అణగారియున్న సమాజం అన్యాయాలను దోపిడిని 
ఎదుర్కోవటానికి సిద్దమైంది. 
గంజాం జిల్లా. ఆంధ్ర _రెతు రక్షణ సంఘం: శ(క్రటరీగా లచ్చన్న 
మాఖజెల్లు -రెతుసంఘం శక్రటరీ 'నైతోద్యమ కర్త యన్‌. యన్‌ మూర్తి కలసీ 
స్టేట్‌ "గౌమాలన్నింటినీ 'పర్యటించి ఉత్తరాంధ్ర జమిందారీల' దోపిడి 
అరికట్టాలని ప్రభోదించి రె రెతులను శిస్తులను కట్టమని 'కాదు, కట్టులేము అన్న 
నినాదాని ఎ పలికేలా తీర్చిదిద్దిన శైతోధ్యమ. నాయకుడు లచ్చన్న ర రెతురర్ణగ్లా. 
తీర్చిదిద్దిన రాజకీయ మాణిక్యం, రె రెతన్నల రత్నం. 


. 216 


నెతోద్యమంలో లచ్చన్న సహచరులు అనుచరులు (1) కెళ్లి. 
అప్పలనాయుడు (2) దుక్కిన సూర్యనారాయణరెడ్డి (3) జెందాళఐ! 
గపరయ్య - బోయిన అప్పలస్వామి - దుక్కాన రాజన్నరెడ్డి - ప్రధాన" 
రామున్న - బెండకూర్మన్న - అట్టాడ కృష్ణమూర్తి - మండల పారవ్హ్క ఐజీ 
వెంకటరెడ్డి - చెలికాని రంగనాయకులు - కోళ్ల కూర్తినాయుడు - గొర్షై 
సూర్యనారాయణ - బాబూ పరాంకుశం - అంగజాల వెంకళేశం - యం.వి 
రామూర్తి పంతులు - కొలికవెల సన్యాసిరావు - పుండరీకాచారి - అ! 
వెకటవారాయణదొర - పరపరాంనాయుడు కరీం నారాయహు 
అ్నులనాయుడు - మార్చు పద్మనాభం - నిచ్నెర్గ రాములు దుర్తభసావాం నో 
పుక్కల లక్ష్మీ వారాయణ - గొన్న ఎర్రయ్య సరంగీ నీలాద్రి - ఆక్కన సావణ 
- దుళ్ల జమ్మనాయుడు సిందిరి రామస్వామి మొదలగువారు. 


విజయవగరం జమిందార్‌ ఎస్టేట్‌ రెతు సంఘం 
ఉత్తరాంధ్ర అంతటికీ విస్తరిస్తున్న రెతోద్యమం విజయనగరం 
పంహావం వరకు వచ్చింది. పూసపాటి, రేగల్‌'ఫలానాతేదీన రెతు మహావభ 







ఖ్య అతిధులుగా 
ఒరితులు 


217 


వేదికపె ఉన్నవారు రెతు సంఘం సభ్యులు మాతం మిగిలారు. ఈ 
_రెతులు మనమెంత చెప్పిన వినకుండా పోతున్నారే లచ్చన్న సంఘ సభ్యుని 
“ప్రశ్నించారు. “నిజానికీ చెప్పాలన్నా మా విజయనగరం మహారాజు గారవా ష్‌ 
మాకెవరికి దే ఇషంలేదు, కోపంలేదు పెగా వారన ఎ మా అందరికీ అభిమానమే. 


లచ్చన్న నిర్దాంతపోయారు. ఇంతవరకు తనకిటువంటి పరిస్తితి 
ఎదురుపడలేదు. కారణమేమిటని అచ ్నన్నగారు. ప్రశ్నించారు. ణం 
మహారాజు ఆనంద గజపతిరాజుగారు ,రితులను బాధ= పెట్టవద్దని తన సంసా స్తానం 
ఉద్యోగుల్ని ఆదేశించారట నిజమేమిటో మాకు తెలియకపోయిన అన్నీ 
ఎస్టేట్స్‌ రిసర్వే సెటిల్‌మెంటు మేరకు భూముల పరిధిని పెంచి రెట్టింపు 
శిస్తుల్ని చివాయంచినట్లు తెలిసింది. కాని మా విజయనగరం ఎస్టేట్‌ రిసర్వే 
పెటలీమెంట్‌చేసికొనవచు -1930 Act ఉన్నాచేయలేదట.శిస్తుల్ని  హెచి ఎంచ 
లేదు. బకాయిలను ఏనాడూ అడగలేదు. ఆంతేకాదు _రెతులు శిస్తు కట్టిన, 
మానిన ఏ ఒకరి ఆస్తి పాస్తుల్ని జప్తు చేయకూడదు. “ఇది మహారాజుగారి 
ఆజ్ఞ. మేము జప్తుల్ని ఎరుగము. భూములనుండి ఏ రెతును తొలగించిన 
పాపాన పోలేదు. కట్టిందే శిస్తు వచి ఏందే ఖజానా అన్నది మా రాజావారి 
విధానం ఇక నీటి సదుపాయాలి ్న అడిగినదే తడవుగా మా రాజుగారు _రెతు 
లకు కలిగిస్తారు. ధర్మ (ప్రభువులు పూసపాటి ఆనంద గజపతి అని ్నటేలో 
కూడా. మరిచ్చట దేనికి రెతు రక్షణ సంఘం, ఒక సభ్యుని ప్రశ్న “రెతు 
రక్షా సంఘం అవరమయింది. “కాం భూములు ,రెతులి న్‌ బిరాయితి 
భూముల _రెతుల్ని కూడ మనం ఆదుకోవాలి కదా సర్కార్‌ వారితో కూడ 
మనం అవసరమై నపుడు తలపడాలికదా ! అందుకు రెతు రక్షణ కమిటీ 
అవసరమే అచ్చన ఎ మాటను అందరూ అంగీకరించారు. 


చీకటి జమీందారీలో _రెతుల దీనావస్టకు కారణమైన జమీందా 
రులమ జూచి చిందులు (తొక్కిన లచ్చన్న ప్రభృతులు విజయనగరం జమీం 
దారీ రెతులకు విజయ నగర రెతులకు విజయ నగర మహారాజా వెలుగును 
ప్రసాదించడం జూచి ఎంతో శాంత మూర్తిగా . కన్చిస్తూ తమ రైతు రక్షణ 
సంఘాల నిర్మాణ ఆనంద దాయికంగా ముగిసినందుకు -రైతాంగానికీ అభినం 
దనలు . తెలిపారు. ఎంతగానో లోలోన సంతసించారు ₹ రెతు నాయకులు. 
శ్యామసుందరం, లచ్చన్నలు. 


16 వ (ప్రకరణము 


కాంగ్రెస్‌ సోషలిమ్హు ఫోరం-జస్టీస్‌ పార్టీ - 
అచ న్న 


టక్కంలి రతుల ఆకలి యాత వ్‌ 


నిడుబోలులో నెలకొలి న రెతు విద్యాలయంలో (పతీ సంవత్సరం 
జూన్‌ వెలలో రాజకీయ పాఠాల్ని రెతు నాయకులకు బోధించడం గెక్షణ 
నివ్యడం 1935 నుండీ రాష్ట్ర . వ్యాప్తికి _రెతోద్యమ కార్యక్రమాలు 
రూపొందాయి. లంగ్గ ప్రభుత్వ పాలన (క్రింద నున్న జమీందారీలలో అతి 
వికృష్ణ జీవితాల్ని గడుపుతున్న జ్రైఖ్లాంగాన్ని ఉద్దరించ రెతోద్యను 
నాంయుకులు దీక్షా కంకణం కట్టుకునా. ర్‌. జమీందారీ వ్యతిరేక పోరాటూల్లో 
తలదూర్చారు. రెతుల' వెన్నుతట్టి వారికి. అన్ని సదుపాయాలు లభించేలా 
పోరాడటమే రెతు వాయకుడ్లు అచ్చన్న ధ్యేయం. 


తు రక్షణ య్మాతలు శిస్తు నిరాకరణ ఉద్యమాలు బాగా 


ఎయి. లచ్చన్న (ప్రభృతులకు లభిస్తున్న ప్రజాదరణ జూచి 
తప్ప (వ్రాతల్లో వర్రించనలవి కానిది. రెతోద్యమాలకు సారద్యం 


౧ 


శ ' , Ge me 
దిలవావ పల్గాల వురోభివృద్దికి' అవర్నీసలు కృషి చేసిన చేస్తున్న 


కుడు. శ్యామ సుందరం, "అచ్చన్నలు ,రితుల కడగండ్లను 


r 
౫ 
+ 


మోరించుటలో అందె క్‌సిన చేతులు. ' 


ల. జమీందారీ దార 1గ్రామాల్గా తదితర గ్రామాల్లో రైతు సంఘాలు రెతుల 
గల్ల మోరి అర్నికలు లచ్చన్న నాయకత్యోరేలో కృషి చేస్తున్నాయి 











219 


గంజాం జిల్లా ,రతు రక్షణ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఇరువురు 
రంగంలో కడుగిడినారు. దుక్క సూర్యనారాయణ వగరా ప్రభృతులతో 
(ప్రాంతం అంతా పర్యటించి కరువు రాకాసిని కళ్లారా చూచారు. మద్రాసు 
ప్రెసిడెన్సీ గవర్నర్‌ గారికి వినతి పత్రాన్ని యివ్వాలని భావించారు. గంజాం 
జిల్లా_రెతు సంఘం వెంటనే మ్మదాసు గవర్నర్‌ను వచ్చి కరువుకు గురియైన 
రెతాంగాన్ని ఆదుకొనవలసినదిగా తంతి వార్తను అంపించారు. ఆనాటి దిన 
పత్రికలు ఈ విషయాన్ని ప్రకటించాయి. 


ఆనాటి కేరళ రాష్టంలో పర్యటిస్తున్న (ప్రాఫెసర్‌ రంగా పేపర్గా 
పడిన వార్తను చూచి వెంటనే గంజాం జిల్లా _రెతు రక్షణ సంఘం అధ్యక్ష, 
కార్యదర్శులకు టెలిగ్రాం యిచ్చారు. కరువు ప్రాంతంలో తన పర్యటన 
కార్యక్రమాన్ని రూపొందించవలసినదిగా రంగాగారు ఆ తంతిలో కోరారు. 
తాను వెంటనే బయలు దేరి వస్తున్నట్లు తంతిలో తెలిపారు. 


రంగాగారు వస్తున్నారని తెలియగానే జిల్లా రైతాంగంలో ఉత్భాహ 
ఉద్రేకాలు ఒక్కపెట్టున పెకి లేచాయి. గంజాం జిల్లా విశాఖ. జిల్లా రెతు 
సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇరువురు టెక్కలి చేరుకున్నారు, 


బక్కలి చేరుకున్న రంగా పుల్లెల శ్యామసుందరం, లచ్చన్న 
ప్రభృతులను వెంట నిడుకొని ప్రతిపల్లె పల్లెకు వెళ్లి ప్రజలను పరామర్శించి 
ఓదార్చారు. ప్రభుత్వం ' వెంటనే మీకు అన్ని సౌకర్యాలు చేసేలా చూడ 
గలనని వారికి' హామీ నిచ్చారు. రంగాగారు తమ పాలిట దేవునిగా భావించారా 
,రెతులు. రంగా గారి అనుమతితో "టెక్కలిలో కరువు ,రితు మహాసభను 
నిర్వహించారు. 50 వేల మంది _రెతులతో, కరువు ర క్షణ యాత్రను నడి 
పించారు. జిల్లా రెతాంగం అంతా కదలి నడిచినట్లయింది. మద్రాసు నుండి 
“మిన్‌ కమిషనర్‌ ను వెంటనే రమ్మని అర్జించింది. | 


రంగా (ప్రతి దినం. కొన్ని (గ్రామాలను సందర్శించిన తదుపరి ఆ 
(గ్రామాల్లో నున్న 'పరిస్టితిని వెంట వెంటనె నివేదికలుగా (వాసి మద్రాస్‌ 
గవర్నర్‌కు పంపేవారు. .అతని వెంట ఒక భ్రుపు రెబర్‌ ఉండేది. అతనే" 


స్వయంగా పై పుచేసికొని ప్రభుత్వానికి రీపోర్లులను పంపేవారు: '. రంగాగార్తీ,. 


2 


అభ్యర్షనలలో ప్రభుత్వం కదిత్షి వచ్చింది. ' ఫేమిన్‌ 'కమిషనర్‌కీ "చుక్కల 


220 


రైతాంగం వినతి పత్రం అందించింది. వెంటవచ్చిన కలెక్టర్‌ను కమిషనర్‌ 
'ఆదేశించింది. .శిస్తుల్ని వనూలు చేయరాదు. నిలుపుదల చేయాలి. గంజి. 
కేంద్రాలు వెంటనే తెరవాలి. చెరువుల మరమ్మత్తును వెంటనే చేపట్టాలి. 15. 
లక్షల రూపాయలు మంజూరు చేస్తూ .ఉత్తర్వులు జారీ అయినవి.. 
ఆకాలంలో 15 లక్షలు అన్న ఈ కాలంలో కొని 1! కోట్లకు సమానమన్నది. 
మనకు తెలిసినదే. 


ఈ ఉద్యమం కూడా సాఫీగా జరగలేదు. అడ్డంకులుకొన్ని 
ఎదురయాయి. 50,60 (గ్రామాలు పర్యటించి రెతు నాయకులు ,రెతుల 
నుండ్‌ వివతి పత్రాలపై వేలి ముద్రల సేకరణలో జమీందారు గ్రామాల్లో 
మున్న జమీందారీ తొత్తులు అడ్డుపడేవారు. నౌపడం శిబిరాన్ని 
ఏర్పరచుకున్నారు. (ప్రభుత్వానికి కరువు పనులు చేపట్టండని మహాజర్జుపై. 
వేలి ముద్రలు వేయమన ష్‌ వద్దన్న సమాజాన్ని ధిక్కరించి నడచింది ,రెతు 
రక్షణ సంఘం. ఆకరి యాత్ర రోజున కొని ్న (గ్రామాల అధికార్డు అడ్డుపడిన 
సముద్ర తీర (ప్రాంతం నుండి శిబిరానికి వేల సంఖ్యలో _రెతులు వచ్చారు. 
తదుపరి కొక్కలి చేరుకున్నారు. టెక్కలి మిషనరీల 'బంగళాలో నున్న 
రెవెవ్సు బోర్డుమెంబరు వద్దకు ఊరేగింపుగా వ్య లచ్చన ఎ మహాజరు అంద 
చేపారు. తత్పలితమే శిస్తు వసూలు నిలుపుదల గంజి కేంద్రం ఏర్పాటు, 
చెయివుల మరమ్మత్తు వగెగాలు. పెక్కలి (ప్రాంతాన్ని కరువు (పాంతంగా 
ద్రకటించజేపీవ ఘవత_రెతు రక్షణ సంఘానిధే. 





_భుఘులపై ప్రత్యేకమైన వాక్కులు పాందిన 


221 


అభిప్రాయం. పోవనిజున్ని గాక మరల పెట్టుబడి బారీ విధావాల్ని 
భూప్వామ్య. విధావాన్ని మరల తెస్తుందని కమ్యూవిష్టు వాయకులు _రెతు 
రక్షణ పంఘాల విర్మాణాన్ని వ్యతిరేకించారు. అంతటితో పరిపెట్టుకొవక 
కమ్మ వంశావికి వెందివ పెద్ద -రెతు రంగామ అభివృద్ది విరోధకుడు అవి ముద్ర 
వేశారు. పామ్యవాడ పిద్దాంతావ్ని త్రోపిరాజని _రెతులకు పట్లా హక్కుల్ని 
కఠెగించి భూప్వామ్యు విధావావికి రూపం ఇస్తున్న పామ్యవాద వ్యతిరేకి రంగా 
ఆవి ప్రచారం (ప్రారంభించారు. 


ఎంత వీరు ఘోషిస్తున్నా రంగా దిగ్విజయంగా తవ రాజకీయ 
పాఠాలమ వడిపిస్తువ్నారు. అసంభ్యార _-రెతు వంఘాల ఆవిర్బావం 
జరిగిపోతూవే ఉన్నాయి. యువజమలు విద్యాధికులు విద్యార్దులు కూడా 
రంగా గారిమ్తున్న ఉపవ్యాపాలకు ముగ్గులె తవ శిష్యులుగా చేరిపాయారు. 
ద్రజల్లో రంగా పలుకుబడి పెరిగి పోవడంతో చివరికి “రెతు రంగా అవ 
కిర్తివి గడించుకొవ్నారు. 


. రంగాగారి ఉద్యమాన్ని దెబ్బతీయాలని, కమ్యూనిష్టులు ఒంగోలు 
వద్దగల కొత్త పట్నంలో 1936 లో ఒక రాజకీయ పాకశాలమ తెరచారు. 
రంగా గారివే వచ్చి ఆ పాఠశాలలో ఉపన్యాపాలిమ్మవి ఒకవాడు పిలచారు. 
వమ్మివ పిద్దాంతాన్ని ఏ వరిష్టితులలోమ విడవాడవి మవో ధైర్యం గల రంగా 
తవ శివ్య రత్నం లచ్చన్న గారివి వెంట విడుకొవి ఉపన్యపించేటానికి వెళ్తారు. 
అయితే 'ప్రద్రధమంగా భారతదేశానికి రాజకీయ పాకాలమ ప్రవేశ పెట్టివ 
ఘనత రంగాజేకే దక్కుతుంది. 


అయితే వ్రభుత్వం ఆ పరికే ఆ పాఠాలపె విధి విషేదాల్ని 
విధించింది. తంగా గారు విషేదాజ్ఞత్ని ధిక్కరించి హాజరయివ రాజకీయ 
మక దసర పభలొనికి జొరబడి పోలీ 





222 


చార్జీని నిరసించారు. ఒకరి అభిప్రాయాలను విని గౌరవించిన తన స్వీయ 
అభిప్రాయాలను రక్షించు కొనుటలో అప్రమత్తతగా నుండటయే 
(ప్రజాస్వామ్యము యొక్క ముఖ్య లక్షణం అని రంగా (ప్రకటించారు. 


కాంగను సోషలిమ్హు ఫోరం | 


వామపక్ష భావాలుగల కమ్యూనిష్టు రాజకీయ పాఠశాలను నిషేదిసూ 
ఆజ్ఞల్ని ప్రభుత్వం బారీ చేయడం మిత వాదులను (బ్రిటిష్‌ రాచరికం పెంచి 
పోషించటానికా అన ఎట్లుంది. 


నిజానికి భారతదేశానికి 'స్వతం[తం కావాలని పోరు సలుపుతున్న' 
కాంగ్రెస్‌ పార్టీలోనే వామపక్ష భావాలున్న వారు కోకొల్లలు. 


1935 లోనే కాంగ్రెస్‌ పార్టీలో బలమైన స్థానం గల జయ ప్రకాష్‌ 
వారాయణ నూటికి నూరుపాళ్లు సోషలిమ్టు భావాలు గల దేశ నాయకుడు 
సామ్యవాదాన్ని భారతదేశం అమలు పరచాలని నిత్యం ఉవ్విళ్లూరే దేశ 
స్వాతం(్య యోధుడు గాందీజీ, నె(పో, బోస్‌ లకు అత్యంత సన్నిహితుడు 
పామ్యవాద సిద్దాంత వేత్తగా జయప్రకాష్‌ విప్రవ మూర్తిగా సుభాష్‌ చంద్రబోస్‌ 
చెరియొక మార్గంలో వెళ్లనందునేనే గాంధీజీ తన అడుగుజాడల్లో నడువగల 
నెపోమ తన వారసునిగా (ప్రకటిస్తూ యుండేవారు. 


కాం!గప్‌లో సోషలిష్టు వర్గానికి జయప్రకాష్‌, నారాయణ నాయకుడు. . 
వ్యమో మద్యే మార్గంగా వేళ్లనందున బాపూజీ ఆశీస్సుల నంద గలిగారు. 
స్త వేతన వతంట భావాలు. గల సర్దార్‌ వర్రిభాయి పటేల్‌ కాంగ్రెస్‌ స్‌లో ఒక 
వడిపీంచగరిగిన ఆతందరి సన్నవరా .నందుటలో సిద్దాంత రీత్యా 
A ఖీ, 
€ ఛేవిసన్‌ బి ఉరడేవారు. ' 






ఆ “1984 లోకే: .గాంధీజీతో అత్యంత "సన్నిహితునిగ మెలగుతున్న 
స్వతాజ్యాసాధవకె. 'బ్రిటిమ వారితో 'సోరోడుతున్న ' జయప్రకాష్‌ 
పొఖపట్నంల్‌ జరిగిన వార్షిక ఆంధ్ర రాజకీయ మహాసభలకు విచ్చేసారు. 


ఓ "సాక్ష్య 
bs ORD a gp oe శ 
శీ 
4 
॥ 
సోమ we 
॥ 
Sow న re Hr a ae nr # 
ny r Te NE 
నా భ్‌ న. 
" bl i త 
౪ 
5 గవి 2 





ప కరవ్చేన సివియర్‌ కఠభంపాటేీ సత్యన్నారాయణ, 
శన మ్య: చంటి జగన్నాధం? రరగా! గోపాలరెడ్డి గారలు. 





హాజురెనారు. తెన్నేటి విశ్వనాధంగారు సభకు అధ్యక్షత వహించారు. కాం[గసు 
సోషలిస్టు ఫోరం ఏర్పడింది. ప్రధమ సదస్సు తెన్నేటి అధ్యక్షునిగా 
మద్దూరి అన్నపూరయ్య (పధాన కార్యదర్శిగా లచ్చన్న, అల్లూరి 
సత్యనారాయణ, పుచ్చలపల్లి సుందరయ్య కార్యవర్గ సభ్యులుగా రాష్టంలో 
సోషలిష్టు ఫోరం ఏర్పడింది. 


కాంగ్రెస్‌లో వర్గ పోరాట రాజకీయాలు * 


స్వరాజ్య సాధన తన ధ్యేయంగా ప్రకటించిన కాం[గెసులోనున్న 
అతివాద మితవాద వర్గాలు రెండుగా విభజింప బడక తప్పలేదు. 


1936లో జరగనున్న లక్నో కాంగ్రెస్‌ మహాసభ సమావేశానికి, 
సోషలిష్టు భావాలున్న వారిని సభ్యులుగా చేర్చించి తీసికొని రావలసిందిగా 
1935లో జయప్రకాష్‌ బాహాటంగానే పిలుపిచ్చారు. ఆంధ్రనుండి వామ షక్ష 
భావాలుగల లచ్చన్న, సుందరయ్య, సత్యనారాయణ రాజు, మద్దూరి 
అన్నపూర్ణయ్య లక్నో సమావేశానికి కలసి ఒక రెల్లో ప్రయాణిస్తూ సుమారు 
14 ప్రతినిదులు వెళ్లారు. 1935 లో కాం[గ్రెస్‌ స్‌ సోషలిష్టు ఫోరం సామ్యవాద 
సంఘ నిర్మాణం జరిగి కాంగ్రెస్‌ వాదులంతా అంగీకరించిన, కాంగ్రెస్‌ వాదుల్ని 
వేరువేరుగా కూడగట్టుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. 


లక్నో సభలో జయ ప్రకాష్‌ ఒక తీర్మానం (ప్రవేశ పెట్టారు. 
స్వరాజ్యం కోసం పాటుపడే కాంగ్రెస్‌ ఆశయం స్వరాజ్యానంతరం సోషలిజం 
"భారతదేశ ఆర్టిక విధానంగా ఉండాలన్నదే తీర్మాన సారాంశం. సర్దార్‌ 
వల్లభాయి పకేల్‌ ఆ తీర్మానాన్ని, ఎదిరిస్తూ ప్రసంగించారు. నె(హో ఆ 
తీర్మానానికి జొననక, కాదనక చర్చల్లో పాలొనక మౌనం వహించారు. 
తీర్మానాన్ని ఓటీంగుకు పెట్టారు. నెహో చేయేత్తలేదు. వల్లభాయిపకేలు 
సమర్దించలేదు. తీర్మానం వ పోయింది. సోషలిష్టు అనిపించుకొని నిత్యం 
సామ్యవాదాన్ని పారాయణం చేసే నెహో తీర్మానాన్ని బలపరచక పోవడం 
వామపక్ష క్ష వర్గీయులు అసంతృప్తి చెందారు. 


దేశ స్థాయిలో కాంగైస్‌లో వర్గాలు ఏర్పడటంతో గాందీజీ కాంగ్రెస్‌ 
నుండీ తప ప్పుకోగఅనని 193" లో ప్రకరించడం : కూడా జరిగింది. ఒక 





వ్న 'రెతు తంగామ. అచ్నన్న . 





' ళు 
వర్ణం, చిత్రమేమవ వీరంతా 
[ప్రజలచేత గుర్తించబడేవాకు. 


ఉండేవారు. ఈ దకతో 
మాత్ఫారు. ఇంతవరకు వార్రు 
CORP. వంటో ఏకు వించింటి 











1 గొ 


గో షా 3 
Pa: 
REDE 


1935 చట్టం గంజాం జిల్లా ఒరిస్సాలో అంత్రర్తీవం : 


మఠఅ 1938 లో ఎన్నికలు వచ్చాయి: ఆక్షగ్రామ్యులు, కేట్‌ 
సేయర్స్‌ మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనటానికి అర్హులు. ఇండియా 1935 
ట్‌ మేరకుమాతన. జరిమ్సౌ రాష్ట్రం ఏర్పడి గంజాం జిల్లాలోగల అత్యధిక 
భాగం అందులో వితీనమయింటి. మిగతా భాగాన్ని ఉత్తర విశాఖ జిల్తాలగా 
“మాత్చారు. దీనితో రాజకీయంగా ఎంతో చైతన్య వంతమెవ 
ఆంద్ర్షప్రాంతాన్ని విడగొట్టి కాంగ్రెసుము బలహీన పఠవాలన్నది. పరశురాం 


'సొతఆ ప్రత్యకమైవమ వధకు. ట్రిబేమ ప్రభుత్వం ఆంధ్రా [మావవ్వు కావాలని 
ఎంతమంది. నాయకులు. ఎంత వాదిందిన వన్ని ద 


nn 
wo}: 
క్‌ 
7 





225 


కాంగ్రెస్‌ పార్టీది పచ్చపెట్టి. జస్టీస్‌ పార్టీది ఎర పెట్టి. ఆనాటి మద్రాసక్షి 
“ప్రెసిడెన్సీలో స్వతంత్ర అభ్యడ్డులున్నా. ముఖ్యమై న ట్రీ కాం(గ్రెస్‌ పార్ట 
జస్టిస్‌ పార్టీ మద్యనే. జస్టిస్‌ పార్టీ మద్రాసు ప్రెసిడెన్సీకి లోగడ జరిగిన: 
ఎన్నికలలో అత్యధిక శాతం సీట్లను సంపాదించి మంత్రి వర్గాలను కూడ! 
ఏర్పరచింది. జస్టిస్‌ పార్టీని ఆనాడు కేవలం కాంగెస్‌లోని స్వరాజ్య వ్య 


వాదులే ఎదుర్కోన్నారు. వారికి తోడు స్వతం[త అభ్యర్దులు రంగం 
ఉన్నారు. 


| 





అయితే 1938 లో పరిస్టితి అది కాదు. అఖిల భారత కాంగ్‌ 
పార్టీ, కేంద్ర రాష్ట్ర స్తాయిలో జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేయటానికీ. 
తీర్మానించింది. కాంగ్రెస్‌ పార్టీలోనికి అతి వాద వర్గాల వారు మిత వాదొ 
వర్గాల వారు రెండు వన్నికల రంగంలోనికి దుమికారు. కాంగ్రెస్‌ పార్టీస్తో 
గెలీపీంచాలన ఎ పట్టుదల వహించారు. పార్ట్‌లో గల వర్గాలను విస్మరించారు." శు 


జస్టిస్‌ పార్టికి కాంగ్రేస్‌ పార్టీకి పోటీ తీవ స్థాయికి చేరుతుంది 
జస్టీస్‌ పార్టీ 'అగ్రనాయకులలో ఒకరిగా నుంటూ మ్రాను ( పెసిడెన్సీకి 1936 
లో ప్రిమయర్‌గా పనిచేసిన బొబి బలి మహారాజును ఎని కలలో ఓడించటానికో 


కాం[గ్లిసు వ్యూహాన్ని ఎత్తుగడను రూపొందించింది. సర్వశక్తుర్వా. 
సమీకరించింది... 


విశాఖ జిల్లాలో గల బొబ్బిలి సీటుకి కాంగ్రెస్‌ వారు వి.వి. గిరిని , 
నిలబెట్టగా జస్టీస్‌ పార్టీ తరపున బొబి బరి రాజా నామినేషన్స్‌ వేశారు. నార్త్‌ 
వెబాగ్‌'ల లో నున్న పెక్కలి సీటుకు కాంగ్రెస్‌ వారు పుల్లెల శ్యామ సుందరాన్ని, 
పాత్రే పెట్టగా. జస్టీస్‌ స్‌. పార్టీ ఎ... ఫరశురాం' పాత్రోను పెట్టింది. చల్లా 
నరపిరవంలును" శ్రీకాకుళం సీటుకు, కాంగ్రెస్‌ పార్టీ పోటీకి నిలిపింది. 


ఆయితే గంజాం జిల్లాల్లోనే. గాక్ట విశాఖ ఖీల్తాల్లో గల రెతోద్యమార్శిష 
+ నిర్వహించిన లచ్చన్న గారిని “కాం[గెస్‌ పార్టీ" పోటీలో నిలువమ్‌ని | కోరలేదు. 
త్యాగము, మానవసేవ, దేశభక్తి 'సూపవలపి వచ్చినపుడు _ ఒకరు పదవి 
as సంపద ప్రభావిప్తాయన్నపుడు , "ఇంకొకరు "ముఠాలు వర్గాలు 
న, లేనిది ఎన్నటికి ఉండక. తప్పనిద్హా " ప్రజోద్యమాల్ని నడీపీన" 
వ్యక్త జానశతండ  కాగలిగినపుడే' 'సమాజానిక్తి క్రాంతి? 1 శాంతి. 










me. డ్‌ 
7 క్‌ కోళ్రమం 





227 


లచ్చన్న పార్టీ ఆదేశానుసారం. విశాఖ జిల్లాలో గల కాం[గెస్‌ 
అభ్యర్జుల్ని గెలిపంచ కంకణం కట్టుకున్నారు. ఒకరు శ్యామసుందరం. తన 
గురువు తన కాదర్శమూర్తి తనను పెద్ద జేసిన వారు వి.వి. గిరి బరహంపూర్‌, 
చత్రపూర్‌ నివాసిగా లచ్చన్న గారికి అతి సన్నిహితుడు అమిత 
(ప్రేమాభిమానాలుకలవారు. 


బొబ్బిలి సీటు పైస్టీజ్‌ 1 ఎటుగా మారింది. పరువు నిలుపు 
కోవాలన్న పంతం తీరాలన్న బీ"బ్బిలి సీటులో గెలవాలని, రెండు పక్షాలు 
తీవ స్టా స్తాయిలో ప్రచారానికి దిగాయి. వాలంటీర్‌ దళాల్ని ఏర్పాటు చేశారు. 
జన సామాన్యం అంతగా తెలివి తేటలను ఆనాటికి కలిగి యుండలేదు. బాకా 
ఊది కేక వేస్తేనే తప్ప ముఖి మెత్తి పెకి చూడని స్టబ్దిత గల సమాజం. 


బొబ్బిలి రాజావారు జస్టిస్‌ పార్టీ ప్రచారకులను రంగంలోనికి 
దించారు. పాటలను ప్రచారంలో నికిదెచ్చారు. బుర్రకథ దళాలను 
ప్రవేశపెట్టారు. భజనల పోటీలు, ఆటలలో పల్లె పల్లె ఎన్నికల ప్రచారంలో 
"హో రెత్తిపోతున్నది. 


ఎర్ర పెబ్బలో ఓటు వేయరా _రెతన్నా 

రాజుగారే మన కురక్షకుడు ఓరన్నా | 

మడులు మాన్యాలను మహారాజు యిస్తాడు 

పన్నులను తగ్గించి పయిస పరకిస్తాడు 

దును కంచే మీకు భూములే యిస్తాడు || ఎర! 


_రెతే మా అన్నని రంకెలేస్తునా రు 

“చేతిలో ఏముంది చిల్లి గవ్వలేదు 

దేశభోక్తలు వారు దేశభక్తులు కారు 

దేశాని ఎ పాలించ దేవురిస్తున్నారు || ఎ(ర్ర!.! 


ప్రభువులను. మరచావా సతనమై పోతావు 

నాయకుల నమ్మేవా ? నరకానికెళ్లావు 

మాయమాటలు జెప్ప 'మరపించ 'చూసారు 
అందలం ఎక్కేగ గంగలో తోసారు” 1|వ్యర! |! 


228 





hay ii 


||| వచ్చే!!! 





1! వచ్చ 1! 


దివంగత మాజీ భారత రం వెచ్రైకా మ్మద్రామ డైపిడెప్పితో 





229 


మిమ్నముట్టాయి. వెవూ చెప్పినది సభికులకు వినిపించలేదు. సభలో 
కోలాహలం చెలరేగింది. ఈ పరిస్థితుల్ని తిలకిస్తూనే నెహ్రూ ఒక్కమారుగా 
వేదిక మీదనుండి క్రిందకు లంఘించి తిన్నగా బ్యాండు మేళాల్ని విపరీత 
ధ్వమలలో వాయిస్తున్నవారి వద్దకు వెళ్లారు. వారి చేతుల్లో నున్న ఒక 
సాధవాన్ని లాగికొని ఒక్కమారు వారిని లారీచార్జి చేసినట్టుగా లంఘించారు. 
ఇంతలో కాంగ్రెస్‌ వాలంటీర్జ్హు కాంగ్రెసు నాయకులు నెహూ చుట్టుముట్టి 
క్రీచ్చజెప్పి మరల వేదిక వద్దకు తీసికొని వచ్చారన్నది (ప్రతీతి జనశ్చతి. 


బొబ్బిలి పమావేశం తదుపరి నాహూ బలిజపేట సమావేశానికి తవ 
కారులో జయలుదేరారు. బలిజపేటకు ముందు ఒక ఖావా సమీపాన 
రోడ్డుమ 10 అ పాడవువ అడ్డంగా త్రవ్వి మన్నును బయటకు పారబోసి- 
దానిపె కర్రలను పేర్చి దానిపె మట్టిని పోసారు. బయటకు చూడడానికీ అది 
రోడ్డు వలె భ్రమింపచేపిన వెళ్ళిన కారు ఆందులో పడటం ఖాయం. 


నెవ్రళూ కారు ఆతివేగంగా పోతుంది. అల్లంతదూరంలోనే సెక్యూరిటీ 
గీర పపిగట్టి ఆ ప్రమాదం మండి తప్పించారు. నెహ్రూ బలిజపేట వెళ్లడం 
జరిగింది. ఆచట (ప్రచారసభ కూడా జరిగింది. అయితే ప్రమాదం తప్పింది. 
అని చెప్పారు అచ న్న. 


ఆయితే వెహూ ఈ సంఘటనలపై తన అభిప్రాయాన్ని స్వీయ 
చరిత్రలో ఎచట (వాయలేదు. బివుశా ఆతని దృష్టిలో ఇవి చాలా స్వల్ప 
మై వ విషయాలు కావచ్చు.మేరునగసమధీరుడు నావా ఈపాటి కోతిముచ్చు 
క్టనులకు క కెండంత చైర్యంగల మనిషి [క్రుంగిపోతాడా ? 


నెవ్రలా వచ్చి వెళ్లిన తదుపరి కాంగ్రెసు పాన్టీవారు రంగా గారి 
పర్యటన కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ప్రకటించింది. కాం(గ్రెప్‌ వారి 
సభలను భగ్నం చేయాలన్నదే అవతల పార్టీవారి ఆశయం. ఏ వరిష్టితుల 
: లోను కాంగ్రెసుపార్టీ మహాసభ విజయవంతం కావాలని కాంగ్రైసువారి' పట్టు 
దల.(ప్రాఫెసర్‌ రంగా తన అమచరులను లచ్చనగారిని తనవద్దకు పిలచి ఏటో, 
రహస్యాన్ని వారి చెవుల్లో వినిపించారు. 


230 


సాయింకాలం 4.1/2 గంటలయింది.ఊరేగింపు సాగింది. అచ ఎన ర్‌ 
స్థానిక రెతు నాయకులు - దేవకీనందన రామకృష్ణ, పరమహంస ప్రభృతులు 
ఊరేగింపుకు ముందు నడుస్తున్నారు. ప్రాఫె పాఫెసర్‌ రంగా, శ్యామసుందరర్న 
వి.వి.గిరి వగెరా (ప్రభృతులు వేదిక వద్దనే ఉన్నారు. ఇక షరా మామూలే. 
అడ్డంకులు అరవడాలు, (పేలుడులు, దుండగుల దుశ్చర్యలు వేదికనుండీ 
ముందుకు సాగిపోతున్న కాంగ్రెసు ఊరేగింపు వెనుక ఈ దుండగుకిక్తి 
కిరాయిగాళ్లు నడవటం, ప్రచారం చేస్తూ, పాటలు పాడుతున్న కార్యకర్తలను 
దబాయించడం, ఎదురుబడి కలబడడం, వారితో కలహీంచడం, కాట్లాడటం, 
సంఘర్షణలు అయిన ఊరేగింపు ఆగలేదు. ముందుకు సాగిపోతూనే ఉంది. 
ఈ కిరాయిగాళ్లు దుండగులు కాంగైసు కార్యకర్తల వెంట పడుతూనే ఉనా రు. 
ఊరిమధ్యకు ఊరేగింపు వెళ్లిందని తెలిసికొన్న |పొఫెసర్‌ రంగా వెంటనే లేచి 
వేదికమీదకు వెళ్ళి బాకా పట్టుకొని పురజనులను రమ్మని తను చెప్పినది 
వినమని కోరారు. గట్టిగా బాకాలో అరుస్తున్న ప్రొఫెసర్‌ రంగాను 
వేదికమీధనున్న తధితర పెద్దలను జూచి అటుయిటు వెళ్తున్నవారు సభ 
జరిగితే వినిపోదామని వచి యున్న వారు చాలామంది హజబరెనారు. రంగాగార్డు. 
ఇంకను జన్నాల్ని రమ్మని (పేరేపీస్తున్నారు. వీథి గుమ్మంలో నిలుచుని 
దూరంనుండి చూస్తున్న మహిళలను పౌరులను ఎలుగెత్తి పిలుస్తూ “మీరంతా 
రాజుగారి బానిసలా, మీరు స స్వతం[తులు కారా, మీరు శే స్వే లేకుండానే 
(బతుకుతున్నారా, మానవులంతా సమానులని మీరు భావించలేదా -£ 
ఇంతగా దిగజారి ఒకరికి భయపడిపోతున్న మీకు మనదేశము దాస్య 
శృంఖాలాల్ని ఎలా భేడించగలరు * రండి, రాజుగారి నిరంకుశత్వాన్ని 
ఎదిరించండి”. రంగాగారు ఉద్రేకంలో అన్నమాటలు ప్రజల్లో బాగా 
"పనిచేసాయి. పదినిమిషాల్లో పదివేలమంది వరకు (పోగయినారు. అది 
బొబ్బిలిలో కూడలి స్థలం. అసంఖ్యాకంగో గుమిగూడిన "జనాన్ని చూచి" 
రంగా ఉప్పాంగిపోయారు. జవాల్ని (ప్రభోదించారు. జస్టిస్‌ పార్టీని గెలిపించిన 
ఎంత నష్టపోతారో తెలిపారు. 'కాంగైసు పార్టీని గెలిపించమని అర్జించారు. 
సభ ప్రశాంతంగా కొనసాగిపోతూవే ఉంది. “మధ్యలో ఎట్టి అవాంతరాలు 
లేవు. రాతి 8 గంటలు కావస్తుంది. ' రంగా సభను ముగించారు. సభ' 
రు పదని . కాంగ్రెసు కార్యకర్తలు ఉప్పొంగిపోయారు. 
బొబి నలో బహిరంగసభను ప్రశాంతంగో ' నీర్వహించిన ఘనత రలగాగారికి ' 





231 


దక్కుతుంది. ఇంతలో ఊఃరేగింపుకి వెళ్లిన కాంగ్రెస్‌ వాలంటీర్లు వేదిక వద్దకు 
చేరుకున్నారు. 


రంగాగారి పథకం విజయవంతమై నది. అటు ఊరేగింపు మీద 
దండయాత్ర చేస్తున్న దుండగులు, ఇటు వేదిక మీద రంగాగారు 
ఉపన్యసించడం, సభను నిర్వహించడం పసిగట్టలేకపోయారు. వారున్నది 
[వెళ్ళినది నగరం మధ్యలో గల వీథుల్లోకి ఊరేగింపును అరికట్టాలని. 


మరుసటి దినమున రంగా, పట్టాభి, వి.వి.గిరి. లచ్చన్న 
శ్యామసుందరం (ప్రభృతులు నియోజకవర్గంలో పర్యటించారు. ' పార్వతీ 
పురం, బటీజపేట, సాలూరు, రాజాం పట్నాలను గురుగుబిల్లి, పెదబ్‌ొండ 
పల్లి, కొమరాడ, మక్కువ వంటి పెద్ద (గ్రామాలను సందర్శించి కాం(గ్రెసు 
పార్టీకి ఓటు వేయాలని అక్షరాస్యులను రేటోపేయర్హను అర్టించారు. 


ఎన్నికలలో జస్టిస్‌ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్‌పార్టీ గెలిచింది. 
జస్టిస్‌ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. బొబ్బిలి నుండి 
వి.వి.గిరిగారు, శ్రీకాకుళం నుండి చల్దా నరసింహులుగారు, బెక్కలి నుండి 
శప్పిళ్లాల శ్యామసుందరంగారు గెలుపొందారు. మద్రాసు ప్రెసిడెన్సీలో కాంగ్రెసు 
పార్టీ మంత్రివర్గాన్ని ఏర్పరచగల సంఖ్యాధిక్యతను పొందింది. కాంగ్రెస్‌ 
పార్టీనేత చక్రవర్తుల రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా, ప్రకాశంపంతులుగారు 
ఆర్థికమంత్రిగా పదవీస్వీకారం చేసారు మద్రాసు ప్రెసిడెన్సికి. 


లచ్చన్నగారు ప్రత్యేక వాలంటీరు దళాల్ని ఏర్పరచి టెక్కలి 
(ప్రాంతాల్ని సముద్రతీరం రాత్రింబగళ్లు తిరిగి పరపరాంపాతోను ఓడించారు. 
శ్యామసుందరంగారిని గెలిపించారు. గంజాం బిల్హాలోగల ఆం(ధ|పాొంతం 
ఒరిస్సాలో కలసిపోవటానికి కారకుడు ఈ పరశురాంపా[తోయే అని లచ్చన్న 
గారికి గట్టి నమ్మకం. అందువలననే లచ్చన్న అతనిని పట్టుబట్టి ఓడించారు. 
ఆంధ్రలో ఈశాన్య ఆంధ్రపాంతాన్ని ఆంధ్రకాం [గ్రెస్‌గాని, ఆం|ధమహాసభగాని 
అంతగా పట్టించుకోలేదు. నిజానికి ఆంధ్ర, రాయలసీమ, సర్కారు [ప్రాంతం 
అని కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకే సర్కారు [ప్రాంతం 
పరిమితమన్న చిన్నచూపు వచ్చింది. మొన్నమొున్నటివరకు ఆచ్చన్న 


232 


ఆంధ్రరాజకీయాలలో అగగణ్యునిగా రాణించేవరకు ఉత్తరపర్కార్‌షె దృష్టి ఏ 
ఒకరికి అంతగాలేదవేదొక అపవాదు. 


వాడు విశాఖ గంజాంజిల్లా ఒరిప్పాలో 1936లో కలసిపోయిన ' 
తదుపరి విశాఖ -విశాఖజిల్లాలుగా పిలువబడి మరల విశాఖ శ్రీకాకుళం జిల్హాలుగా 
పిలువబడి వేడు శ్రీకాకుళం - విజయనగరం - విాభిపట్నం జిల్టాలుగా 
ఉత్తరాంద్ర రూపందాల్సింది. 


పుల్లెల శ్యామమందరంగారు, అంగజాల వెంకళేశం, న్యాయపతి, 
వారాయణమూరి, కె వ్నారాయణ, జోగయ్యపంతులుగారు, 
అచ్చవ్నగారు, యంతి షక ఆంధ్ర కాంగ్రెస్‌ వ్‌ పంక (ప్రేరేపణ 
వివ్వకపోయివ, వీరే ఆంధ్రా కాంగ్రెవ్‌కిచట జీవం పోసి, పెంచి పెద్దజేసారు. 
_రెతోద్యమాలమ నడిపి _రెతాంగాన్ని చెతవ్యవంతంచేపి జమీందారీ వీధావాని ) 
'రద్దుచేపేటంతవరయు వెళ్ళారు. 'ఆం్రీకాంగ్రెస్‌ అధ్యక్షపదవికి మరల 
1937లో ఎవ్నిక జరిగింది. రంగాగారు. , ప్రకాశం పంతులుగారు పదవి 
వదిష్టించ పోటీపడ్డారు. మరల రంగాగారు ఓడిపోయారు. రంగాగారిని బల . 
పరచిన ఉత్తరాంధ్ర నాయకులు లచ్చన్న, శ్యామసుందరం గారలు ఈశాన్య 
ఆంధ్ర ప్రాంతం ముందుషడలేకపోతున్నది కదా అని బాధపడ్డారు. 


ఉత్తరాంధ్రలో జాతీయభావం బలపడి స్టిరపడి 1938 ఎన్నికలలో 
కాంగ్రెసు పార్టీని స్టిరం చేపింది. ప్వరాజ్య పాధవకొక ఆయుధంగా ఆనాటికే. 
కాంట్రైప్‌ పార్టీ రూపాందింది. 


17.వ (ప్రకరణము 
రెతు రక్షణా మహాయాత 


(ఇచా -పురం మండి మాను వరకు) 
కాంగ్రెమపార్టీలో అంతర్భాగమైన ప్వరాజ్యపెన్టీకి _ చెందిన 
మితవాదులు 1936వ జరిగిన ఎన్నికలలో పాల్గొవగా, 1938లో జరిగివ 
ఎన్నికలలో అఖిల భారత కాంగైమ పాల్గొని 7 రాష్ట్రాలలో 
విజయంగాంచింది. మంత్రివర్తాలవేర్బరదింది. అయివప టికీ అతివాదులకు 
ఈ శాపనపభా (ప్రవేశం అంతగా రుచించలేదు. దేశస్వాతంత్రం రావటానికి 
ఉపకరించదని దేశస్వాతంత్రాన్ని వెమకకు వెట్టివేయటానికిదొక కుట్ర ఆవి 
భావించారు. రాష్ట్రాలలో కేంద్రంలో మంత్రీవర్గాలు ఏర్పడివ ప్రయోజవ 
మేమిటి ? రాష్ట్రాలలో గవర్నర్‌ కేంద్రంలో గవర్నర్‌ జవరల్‌ సర్వాధికారి 
వారిదే అంతిమ తీర్పు ఇక శాపవసభలు ఆ కేంద్ర శాసవపభ చేసేదేముంది, 
పమ్మృలు వేయడం, వపూలే చేయడం తప్పించి మనల్ని మవం 
పరిపాలించాం అన్న తృప్తి తప్పించి - పంపూర్త ప్యరాజ్యం లభించవిదే వ్యక్తి 

ప్వేత్మ ఎలా పాధ్యము పమావత్వం ఎలా పం(్రాప్తమౌతుంది. 


(ప్రథమంగా _రతోద్యమావికి బీజాలు వేపివ మహావ్వక్తి (ప్రాఫెపర్‌ 
రంగా - ఆల్‌ ఇండియా కిపావ్‌ పభలమ సాపించి రెతోద్యమావికి శ్రీనారం 
చుట్టారు. ఆంధ్రలో ఉత్తరాంధ్రావవిలోమవ్న శ్యామసుందరంగారివి, లచ్చన్న 
గారిని తన అనుచరులుగా చేసుకొని తవ ఆశయాన్ని సాధించుకొన్నారు. 


జస్టిస్‌ పార్టీని ఓడించి శ్యామముందరంగారిని గెలిపించుకాన్న లచ్చన్న 
తదితర కాం[గ్రెమ వాయకులు, ఒక దినమువ శ్యామసుందరంగారిని అభివం 
దవ పభలో ప్రపంగిస్తున్నారు. “వక్తలు” ఎన్నికలలో గెలిచి మవం ఏమి 
పాధించాం దేశ ప్యాతంత్రాన్ని పాధించాలి ఆవాడే మవం గర్వించాలి. ఇదీ 
వాలి దోరణి. లచ్చన్న లేచారు. దేశస్వాతంత్ర్యానికి ముందు మనం వేరొక 
పాళతం పాధించాలి అదే_రెతు స్టాతంత్ర్యం. పభ మ్మ్హోబం అయింది. 
వమూలర ఓ వడు వలు మదం ఇమ దడ అయన యు 
మవల్ని వారు ఏంచేస్తున్నారని 2 వారు మప సంపద దోచేమ్తస్నారన ఆపే 


234 


కాదు వారు మన స్వేచ్చాస్వాతంత్రాలను హరిస్తున్నారని స్వేచ్చాస్వతంత్రం 
సమానతకొరవడిన [బతుకులో బానిసత్వం తప్ప ఏమీకన్సించదు గనుక. 
అయితే మీరంతా ఆలోచించండి. (బ్రిటిష్‌ వారు అధికారులు మనమంతా 
బానిసలం ఎటువంటి వారం మనకు సంపద, స్వేచ్చ లేదు. అయితే 
పంపద ఉండి స్వేచ్చలేని వారున్నారు. వారెవరు ? _రెతాంగం. రెతాంగానికోక 
ఎవరివలన స్వేచ్చకొరవడింది. బిటిషువారి వలన కాదు. జమీందారీ 
(ప్రభువుల వలననే వీరి స్వేచ్చవలననే మనం మొదట పోరాడాలి. 

అందువలన మొదటిగా ఈజమీందారులను ప్రతిఘటించాలి. _రెతుకు 
స్వేచ్చను హక్కులను తెప్పించాలి. అందుకే జమీందారీ విధానాన్ని రద్దు 
పరచాలన గ్‌ మన నాయకుడు ,రెతు రంగా నినాదాని ల మనం బలపరచాలరలి. 


సభలో కరతాళధ్వనులు మోగాయి. సభాముఖంగా తీర్మానిద్దాం. 
జిల్లా అంతట _రెతు సంఘాల్ని ఏర్పరచి జమీందారులతో పోరాడుతునే 
ఉన్నాం. అయితే అంతటితో మన ఉద్యమం ఆగదు. ఈ జమీందారీ. 
విధానం రద్దయ్యేవరకు మనం నిద్రపోవద్దు. 

మన కాలగైసు ప్రభుత్వమే రాష్ట్రములో మంత్రి వర్గాన్నేర్చరచింది. 
మన రాజగోపాలాచారి ముఖ్యమంత్రి, మన పంతులుగారు రెవెన్యూమంత్రి 
మనమంతా ఏకోన్ముఖులమై ఒక మహారెతు యాత్రకు ఇచ్చాపురంనుండి 
మాద్రాసువరకు - జరపాలి మీరంతా అందుకు తోడ ఎడాలి. జిల్లా 
శెతాంగమంతా మాతో వచ్చి ఆ యాత్రలో పాలుపంచుకోవాలి. _రెతు రంగా 
“ఆదేశించిన ఈ ఉద్యమానికి మనమంతా (ప్రాణం పోయాలి అనా రు... 

లచ్చన్న, శ్యామసుందరం (ప్రభృతులు జిల్దా అంతట తదుపరి 
పర్యటించారు... రైతు నాయకులను కూడగట్టుక్‌ " వి వచ్చారు. రితు 
సంఘాల అధ్యక్ష కార్యదర్శులను రమ్మని ఆహ్వానించారు 


' జీరాయితీ రెతు సంఘాలు 
"యినాం శెతు ,నంఘాలు 

జమీందార్‌ నె శితుష సంఘాలు. 
.. “కరప్షగ్రాల్లు. వాటి. వాటి. సారకబాదకాల్ని.. ప్రకటించాయి. 
po ట్‌ లను రూపొందిం Red ర ల క మదనం వాట 
irises Riel fe Cam వమర్సించాలి. ప్రభుత్వాన్ని ఒప్పించాలి. 





235 
-రెతోమద్యమాని ఎ మెప్పించాలి. జమీందారీ విధానాని ్న రద్దు చేయించాలి. 


ప్రభుత్వ దృష్టికి తీసికొనివచ్చినంత మాత్రాన సరిపోదు. ప్రజల 
దృష్టికి తీసికొని రావాలి. అందుకే జనయా(త జరగాలి. జనంలో జాగృతి 
కలగాలి. ప్రజాభిప్రాయం బలంగా ఏర ఏడాలి. ప్రజాభిప్రాయాన్ని పాటించని 
(ప్రభుత్వాలు పతనమవకతప్పదు కదా. 

అందుకే రెతు మహాయాత్రను ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు 
నడిపించ సంసిద్దులెనారు కాం[గిసు నాయకులు శ్యామసుందరం, లచ్చన్న 


ప్రభృతులు. 


రంగాగారి జన్మదినం నవంబరు ఏడవతేది రెతు యాత్ర ఇచ్చాపురం 
నుండి (ప్రారంభం. ఆ దినమున ఇచ్చాపురానికి సుమారు 20 వేల మంది 
రెతులు. హోజ్లరెనారు. ,రితు మహాసభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన 
వారు పుల్లెల శ్యామసుందరంగారు, శాసనసభ్యులు ఇచ్చాపురం నుండి 
మద్రాసు 900 మైళ్లు కాలినడకన (ప్రయాణించాలి ఇంచుమించు రెండు 
నెలల ప్రయాణం. 


ఆ రితుయా[త్ర (పారంభదినమున హాజరయినవారు ఆంధ్ర 
(ప్రాంతం రె రెతు ,సంఘం అధ్యక్షులు కొమ్మా్మారెడ్డ సూర్యనారాయణ, కార్య 
దర్శి చలసాని వాసుదేవరావు, సహాయ కార్యదర్శి జొన్నలగడ్డ రామ 
' లింగయ్య, వేరొక సహాయ కార్యదర్శి యాత్రను నడిపిస్తున్న సూత్రధారి 
లచ్చన్నగారే. 


ఇంతటి *' రెతు మహాయా(ను (ప్రారంభించినవారు అచ ఎన్న 
గురువర్యులు (ప్రాఫెసర్‌ రంగాగారుగాక వేరొకరు కాగలరా ! రంగాగారి రాకతో 
జిల్లా లమ కదలి వచ్చినట్లయింది. 


_ ౨ ఖఆనాటి, మహాసభకు పుల్లెల శ్యామసుందర అధ్యక్షత వహించగా 
వక్తలు ఉపవ్యసించిన తదుపరి -రెతుమహాయాత్రను లాంచన్మప్రాయంగా రైతు 
రంగా కొమ్మారెడ్డి సూర్యనారాయణ, శ్యామసుందరం, లచ్చన్న ప్రభృతుల్లు 
ముందుకు నడవగా వెంట _రెతార్జగ్మ,, జినస్తమూహం, వెంట _నడిచింధి 
బారులుకట్టి వీథుల్లో తీరులు * తీరుస్తూ సాగిపోతున్న జనాల ను౭జ్లి 
రెతాంగానికి జె భారత్‌ మాత్తా . కీ. జ్లై అన్న నిగ్రాదాలత్లో బాట్లు జమీంధ్లారీ 


"236 


విధావం అంతం కాళాలి. జమీందారుల దౌర్హవ్యాలు అఆంతరించాలి. 
భూములపై హక్కులు _రెతులకు లభించాలి. దేశావిక్‌ పె ముక రైతే. రైతే 
రాజు. రెతు బాగుపడనిదే దేశం బాగుపడదు. రెతు రంగా జిందాబాద్‌ 
శ్యామసుందరం జిందాబాద్‌ నినాదాలు మిమ్నముట్టు చుండగా _రెతు 
మహాయా(త కొవసాగించి గమ్మంెపు ఆ _రెతు మహాయాత్ర తన వీవత్తి 
పరంలో = మ్రాను రాష్ట్ర శాపవసభబడ్డెట్‌ సమావేశాలు జరిగే లోగా మద్రాస్ము 

_చళాధిపతిగా కొమ్మారెడ్డి పూర్యవారాయణ గారిని నియమించాత. 
_ైతు మహాయాత్ర ధ్యేయం జమీందార్‌ విధావం అంతం చేయాలని జమీం 
దారుల వద్ద ఇంతవరకు కోర్టుల్లో నడుస్తున్న వ్యాజ్యాల వలవ "రెతాంగ్ల 
బాగుపడేది ఏమీలేదు పైగా కోర్టుతీర్సులు జెమీందారంక్షు అనుకూలంగా 
కొన్ని వచ్చాయి. 

వంద కృష్ణమూర్తి చౌదరి పత్యవారాయణ, వెంకటగిరి జమీందారి - 
వాయాది కళ్యాణరావు వెల్లూరు వెంకటరామివాయుడు జమీందారులవెలా' 








238 


జెస్తూ తమ వెంట నడుస్తున ్న రంగాను చూచి రెతాంగం ఆనందంతో కేకలు 
వేసూ నినాదలిసూ నడక సాగించింది. ఏ గ్రామంలో చేరిన వీరికి ఆ (గ్రామం 
చెతులు ఎదురుగా వచ్చి వీరిని సాదరంగా తీసికొని పోయి, ఆతిథ్యమిచి J 
గౌరవించేవారు. రితుయాకత్ర కొననాగుతున్నదన్న విషయం మద్రాసు 
ప్రెసిడెన్సీ అంతటికి వార్తాపత్రికల ద్వారా ఏనాడో తెలిసి పోయింది. _రెతులు 
' కాంగ్రెసు జండాలు పట్టుకొని యాత కొనసాగిస్తుంకే ఎదురుగావస్తున 

జనం అనేవ విధాలుగా ' వీరిని ప్రశ్నిస్తూ ఉండేవారు. అచ ఎన్న, సూర్య 
నారాయణ రెడ్డ రామలింగస్వామి ప్రభృతులు వారికి సమాధానాలిస్తుండేవార్లు. 

_రెతు బాబుల్లారా దేశం నుండి తెల్లదొరకను వెళ్లగొట్టాలని కాంగ్రెసు జెండా 
పట్టింది. మరి మీరు ఈ జెండా “తెల్లవారికే కొదు మన దేశంలో _రెతులను 
పల్ప్‌. పిప్పి. చేస్తున్న జమీంధారీలనుండి వాళ్ళ జమీన్‌లను లాగుకొని 
_రెళులకిమ్మని జెప్పటానికి కూడా ఉపకరిస్తుంది. మరి స్వాతంత్ర్యోద్యం 
మాట ప్రశ్న - _రెతుల్లో చెతన్యం రానిదే వారు బోపిడీనుండి విడివడనిదే 
అసంఖ్యాక రె రెతాంగం కల “భారతదేశం. స్వరాజ్యాన్ని ఎలా సంపాదిస్తుంది ? 
లచ్చన్న జవాభిచ్చారు. మీరంతా ఈ ఉద్యమంలోనికి దూకితే - మఠి' 
స్వరాజ్యోద్యమం? తెలివి తక్కువ ప్రశ్న. ఉద్యమమేదెన ఉద్యమ లక్షణం 
ఒక్క. స్వరాజ్యం కావాలన్న మహాత్ముడు హరిజనోద్యమాన్ని నడప 
లేదా? స్వరాజ్యం వచ్చేవరకు వాళ్ళకష్టాలను చూస్తూ గాంధీజీ ఊరుకోలేదు. 

హరిజనులను సౌమాజీకదోపిడి నుండి కాపాడాలని పిలుపునిచ్చారు కదా. ' 
ఆవిధంగానే 'రెతులనాదుకోవాలని "జమీందారీ విధానం పోవాలని, 
పిలుపునిచ్చిన 'రెతు రంగాను మా నాయకుడని గుర్తిస్తూ మేమీనాడు 
,రితుయా!తమ “కొ నసాగిస్తున్నాం. ఈ మహారతుయా[తను ఆపే శక్తీ న 
ఒకరికి లేదు. ఇది (ప్రజాశక్తి, పడిత జనశక్తి. కష్టజీవుల (శ్రమ 
బితదువులమండి ఆవిర్భవించినదే ఈ శేతు మహాయాకత. 


గ్రామాలు దాటి ('ప్రాంతాలనధిగమించి జిల్లాల సరిహద్దులను [తొక్కీ 
రెతుయాత్రలో వచ్చినవారు వస్తుండగా మధ్యలో మరికొ ందరు కలుస్తుందగా 
కొంతదూరం వచి ఏ కందరు నిష్కమిస్తుండగా _రెతుయాత్ర (ప్రారంభమై న 


స్థం౭లో ఏ "సంఖ్యలో నున్నదో ఆంతకుమింఛిన న సంఖ్యగల రె రెతాంగంతో 
ను కు యాత్ర మ్మద్రాను నగరంలో అడుగిడింది. 


239 


ఎదురుగా ఆనాటికి మద్రాసు ముందుగా చేరుకున్న రె రెతు రంగా 
ఇతర పెద్దలు వచ్చి రె రితు యాతకు స్వాగతం చెబుతూ మదాసు 
శాసనస భాస్టలికి తీసుకొని వెళ్ళారు. మద్రాసు నగరంలో సాగిపోతున్న . 
"రితాంగాన్ని ఎ జూచి ప్రభుత్వం రె చేతాంగం శక్తి ఎంతటిదో (గ్రహించింది. 


_రెతుయాత్రను నడిపింది కిసాన్‌ కాంగ్రెసు వారే. ఆనాటి రాష్ట 
ప్రభుత్వాన్ని నడుపుతున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. మద్రాసు ప్రెసిడెన్సీ 
రెవెన్యూ మం|త్రిగానున్న టంగుటూరి (పకాశంపంతులుగారి వద్దకు వెళ్లి ,రితు 
మహాయా।త నాయకులు వినతిపతాల్ని సమర్పించారు. 


(ప్రకాశం పంతులుగారు ప్రజాభిమాని. (ప్రజానాయకుడు, ఉద్యమ 
నాయకుడు, (పజాస్వామ్యవాది రంగాగారిని, లచ్చన్న, పుల్లెల శ్యామసుందరం, 
చలసాని, చుండి జగన్నాథం ప్రభృతులను అభినందించకుండ ఉండేలేక 
కి పోయారు. 


మీ మహాజరునుపరికీలిస్తాను అనిఅన్నారుపంతులుగారు పరిశీలించడమే 
కాదు. ఈ ఉద్యమానికి మీరు [ప్రాణం పోయాలి అన్నారు రంగా - 


పంతులుగారూ మనది (ప్రజాస్వామ్య (పభుత్వం (బ్రిటిషు 
వారుపెనున్న రాష్ట ప్రభుత్యం మన కాంగ్రెస్‌ చేతుల్లోనే ఉంది. గాంధీజీ 
కూడ _రెతు బాగుపడాలనే నినాదాన్నిచ్చారు. మీకు తెలిసినదే మీరు 
: రెవెన్యూమంత్రిగా ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించి _రెతాంగానికి 
న్యాయం చేయాలి - రెతు రంగా అభ్యర్థన. 


తప్పక న్యాయం చేకూరుస్తాను. నాకు రెతాంగంపె అమితాభి 
మానముంది. రాజులు పరిపాలనలో వారు “రాళ్లుగా” “వారి జీవితాలు మారి. 
పోయాయి. మన రాష్ట ప్రధాని రాజగో పాలాచారిగారితో సంప్రదించి శాసన 
సభలో ప్రస్తావించి, మంత్రివర్గం సరియై న న్యాయం చేకూరుస్తాం. 


తదుపరి జమీందారీ ఎబోలిషన్‌ ఎంక్వయిరీ కమిటీని 
నియమించారు. ఈ కమీసన్‌తే రెవెన్యూ మినిష్టరు (ప్రకాశం పంతులుగారు '. ' 
అధ్యక్షలు. సదరు కమిటీకి సహాయపడటానికి, సాక్ష్యాదారాలు సేకరించడానికి 


240 


ఆంధ్ర కిపాన్‌ కాంగైవ్‌ తరపున పజ్‌మిటి మెంబర్లు - ెద్చాద్రనడ 
మందోక్వరకర్న. వెల్లూరు వెంకట రమణావాయుడు, ఆవార్య తంగాజీ, పుల్లెల 





జమీందారీ ఎతోలిషవ్‌ ఇంక్యయిగీ కమిటీ గా వ్యక్తు 
వన్టాలవారి వాడవఅను వినటానికి వినతి వత్రాలమ స్వీకరించడానికి ప్రకాశం 
పంతులుగారు మాఖిపట్నుల వచ్చారు. జమీందారీ విధానం ఊండి తీరాలన్న 
దానికి షష్ట్యాడారాత్ని కొందరు చూపారు. జమీందారీ వధావం అంతరించి 





18 వ ప్రకరణము 
ఆల్‌ ఇండియా కిసాన్‌ సభలు -- లచ్యాన్న 


1938లో జరిగిన త్రిపుర కాం[గైెస్‌ సమావేశంలో అధ్యక్షో 
పన్యాసమిస్తూ - సుభాష్‌ చం[దబోస్‌ ' మన స్వాతం|త్రాన్ని బలపరుస్తున్న 
దేశంలోని |పతిఒకరిని మనం గౌరవించాలి. వారికున్న రాజకీయ 
అభిప్రాయాలు వారివి. వాటితో మనకు పనిలేదు. వారెవరెన వారి నుండీ 
స్వరాజ్య సాధనలో మనం సహాయం పొందడంలో అనౌచిత్యమేమీలేదు. 
సోవియట్‌ డిప్రమసీని మనం నిజానికి మనం అనుసరించాలి. ఈ అభి 
(ప్రాయంలో "నెహ్రా ఏకీభవించలేదు. తన అభిప్రాయాన్ని దేశం 
పాటిస్తున్నదన్న విశ్వాసం సెహలలో ఉంది. 


కాంగ్రెస్‌ హైకమాండ్‌ను బాహాటంగానే బోసు ఎదిరించాడు. 
(త్రిపుర కాంగ్రెస్‌ సమావేశంలో కాంగ్రెసు అధ్యక్షునిగా మరల హైకమాండ్‌ 
వద్దన్న పోటీచేసి గెలుపొందారు. తత్పలితమే 1939 ఆగష్టు నెలలో 
కాం(గ్రెసు వర్కింగ్‌ కమిటీ బోసును 3౩ ఏండ్ల పార్టీ పదవులకు అనర్హుడని 
(ప్రకటిస్తూ తీర్మానించడం. 


1939లో రెండవ ప్రపంచ యుద్దం (ప్రారంభమైంది. బ్రిటిష్‌ 
ప్రభుత్వం అఖిలభారత కాంగ్రెస్‌ నాయకులను రాష్టాలలోనున్న కాంగగైెసు, 
మంశత్రివర్గాలను సం(ప్రదించకనే ఇండియా కూడ యుద్దరంగంలో నున్నట్లు 
ప్రకటించారు. స్వేచ్చ ప్రజాస్వామ్య రక్షణకే యుద్ధరంగంలో ప్రవేశించినట్టు 
కాంగ్రెసు నాయకులు (ప్రశ్నించారు. కాంగెసుపార్టీ తన అయిష్టతను 
(ప్రకటించింది. . యుద్దంలో సహాయపడుటకు అనంగీకారాన్ని తెలిపింది. 
రాష్ట్రాలలోనున్న కాంగ్రెసు వర్గాలకు వెంటనే రాజీనామాలనిమ్మని కోరింది. 
తత్పలితంగా రాష్ట్ర శాసనసభలు -శేంద్రూసనసభ రద్దయినవి. 


1939లోనే హై దరాబాదు సంస్థానంలో కమ్యూనిష్టు. _పార్టీ 
రూపందాల్సింది. కమ్యూనిష్టు లీడరు రాజేశ్వరరావు భువనగిరిలో జరిగిన 


స్క 


242 


ఆం|ధమహాసభకు హాజరయి, తెలంగాణా _రితుపోరాటాన్ని జరిపించారు. 
నిర్బంద ధాన్య సేకరణ విధానాన్ని ఎదుక్కొన్నారు. గవర్నమెంటువారు 
యిమ్మన్న ధరకు రెతు తన ధాన్యాన్నివ్వాలి. ఇదెక్కడ న్యాయం. ఇక 
ధాన్యం తూకంలోను చెల్లిస్తున్న సొమ్ములోనూ అగక్రమాలే. (ప్రజా 
నాట్యమండలి అనుపేర ఒక సాంస్కృతిక దళాన్ని ఏర్పరచి రె రితుల కట్టాల్సి 
జనాలకు వినిపించే కార్య(కమాల్చి తీసికొన్సది. 

క 1938లో జమీందారీ ఎబోలిషన్‌ ఎంక్వయిరీ కమీషన్‌ వేసి 
జమీందారీలను రద్దుపరచాలని కమిటీ 1939లో నివేదిక యిచి ఎన కాంగ్రెస్‌ 
ప్రభుత్వాలు పార్టీ ఆదేశంపె రాజీనామాలిచ్చిన ఆ కమిటీ నివేదిక 
తమలుజెరగలేదు. ఆచార్య రంగా ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ వ్యవస్థాపకునిగా 
దేశస్థాయిలో _రెతోద్యమాన్ని నడిపి రైతు రక్షణ యాత్రలను కొనసాగేలా 
కార్యక్రమాల్ని  తీసికొన్నారు. ఆంధ్రలో కపాన్‌ ఉద్యమాన్ని లచ్చన్న, 
శ్యామసుందరంగార్టు ఆధ్వర్యమున తీవ్రతరం చేయు పథకాలు చేశారు. 
1939లో కాం[గైసు మంత్రివర్గాల రాజీనామాలు సమర్పించిన వెంటనే 
గవర్నర్‌ పాలనలోకి 8 రా(బాలు వచ్చాయి. మూడు రాష్టాల్లో 
మిశ్రమమం త్రివర్గాలు ముస్లీం లీగ్‌ సమావేశంలో పాకిస్థాన్‌ ఏర్పాటు వాదనను 
ఏ ఒక శక్తీ అడ్డలేదన మ వాదనను జిన్నా ప్రకటించ సన్నాహాలు చేస్తున్నారు. 


1939లో రెండవ (ప్రపంచ యుద్దం ప్రకటించబడింది. 
(బ్రిటిషువారికి సానుకూల్యతను (పకటించడంలో “కాంగ్రెసు అధిష్టానవర్గం 
ఏకాభిపాయాన్ని కోల్పోయింది. సుభాష్‌చం[ద్రబోసు కాం[గెసునుకాదని 
రాజీనామా యిచి 3 ప్రత్యేకంగా సమావేశమై ఫ్వార్వర్ట్‌బాక్‌ పార్టీని స్థాపించారు. 
తీవ్రవాద నినాదాన్ని చేపట్టారు. 


హరిపూర్‌ కాంగ్రెస్‌ త్రిపుర కాంగ్రెస్‌ ఫయజపూర్‌ కాం[గెసు 
మహాసభలు - దేశరాజకీయాలలో పెనుమార్పులకు దోహదం చేశాయి. 
అతివాద మితవాదులు బాహాటంగా ఒకరినొకరు ఎదిగించుకొని, ఎవరి 
సిద్దాంతాన్ని వారు (ప్రచారంలో నికి తేవటానికి నడుంకట్టారు. 


. _ హారిపురం కాంగ్రెస్‌కి డెలిగేట్‌గా వెళ్లి గౌతులచ్చన్నగారు సుభాష్‌ 
షట్ర్రాభి సతారామయ్యలకు అధ్యక్షపదవికి పోటీ జరిగితే సుభాష్‌చం[దబోస్‌ను 


243 


సమర్షించి ఓటు వేశారు. బోసు గెలిచారు. 


డు 
(తిపుర కాం[గైెస్‌లో బోసు ప్రసంగం చేశారు. కాంగ్రెస్‌ సంఘాల 
విభేదాలు (పప్రజ్వరిల్హాయి. సిద్దాంత వెషమ్యాలు చెలరీగాయి. దేశానికీ స్వరాజ్యం 
ఎలా సంపాదించాలన్న నీతిరీతిలో విభేదించాయి. ఫయిజ్‌పూర్‌ కాంగ్రెస్‌ 
మహాసభలలో దక్షీణాదినుండి హాజ్వరెనవారిలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ 
సభ్యులెన ( ఫెసర్‌ రంగా డెలిగేట్సుగా గౌతు లచ్చన్న ఇతరులు ఉన్నారు. 


హరిపురం కాంగ్రెస్‌ లోనే రంగా తన ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ 
(పాముఖ్యతను కాంగ్రెస్‌ పార్టీకి తెరిపీ దీనిని పార్టీలో అంతరా ఇగంగా 
భావించాలని నడపాలని కోరారు. _రెతోద్యమం లేనిదే భారతదేశానికి స్వాతం 
(త్యం సమకూరదని వాదించారు. పుల్లెల శ్యామసుందరం, గొతులచ్చన్న 
తదితర నాయకులు రంగాను సమర్థిస్తూ వాదనలు చేసారు. 


కాంగ్రెసు. మహాసభలు జరుగుతుండగా, కిసాన్‌సభలను కూడా 
జరిపింవాలని జరుపుకోవటానికి అంగీకరించాలని, కాంగ్రెస్‌ అగనాయకులను 
రెతు రంగా, లచ్చన్నలు అభ్యర్థించారు. 


ఇతర కాం(గైసు పెద్దలు కొందరు తటస్థత వహించిన మరికొందరు 
వారి అభ్మిపాయాలను వారి వరకే ప్రకటిస్తున్న సర్దార్‌ వల్లభాయి పటేలు 
మాత్రం బాహాబంగా ఎదురపడి కిసాన్‌ మహాసభలను ఎదిరించారు. “ఏమిటి 
మీ విధానం .రితాంగం దోపిడీకి గురియై జమీందార్గీ పంచల్లో పడి బానిస 
(బతుకులతో కాలం వెళ్ళబుచ్చుతుంకే చూస్తూ మనం ఊరుకోవాల” రంగా 
(ప్రశ్నించారు. లచ్చన్న తదితరులు సమర్థించారు. కిసాన్‌ సభలను జరప 
డానికి సర్దార్‌పటేల్‌ వ్యతిరేకించిననూ, జరపడానికి రంగా తదితర కిసాన్‌ 
నేతలు నిర్ణయించారు. రంగా, సవాజానంద సరస్వతి, రాహుల్‌ సాంకృత్యా 
యన్‌, ఇందూలాల్‌, పుల్లెల శ్యామసుందరం, గౌతులచ్చన్నలు కిసాన్‌ 
ఉద్యమానికి ఉక్కుపిడీకిల్ని బిగించారు. 


ఫయిజ్‌పూర్‌ సమావేశాల్లోనే తన కిసాన్‌ సభలను జరిపారు. 
అసంఖ్యాకంగా హాజురెన భారతీయ రైతులను ప్రభావితం చేస్తూ రంగా 
(పసగించారు. జమీందారీ విధానం అంతరించాలి. రెతు రాజ్యం రావాలి, 


244 


కావాలి అని నినాదం ఇచ్చారు. ఈ ఉద్యమంలో (పొఫె ఫెసర్‌ రంగాగారు 
దేశవ్యాప్తమై న కీర్తిప్రతిష్టల్ని సంతరించుకోవడమేగాక, తనదంటూ ఒక వర్గం 
దేశస్థాయిలో. ఏర్పడింధి. ఇక ఆంధ్రరాష్ట్రంలో పుల్లెల శ్యామసుందరం, 
గౌతుల చ్చన్నగారలీతనిని రెతోద్యమం నడపటానికి కొందంగ అండగా 
ఉండేవారనటంలో అతిశయోక్తిలేదు. అత్యుక్తి కాదు. 


-  రెతులకు 'భూమిపె హక్కు కలిగించి జమీందారీ పెత్తనం - 
తొలగించడము, భూస్వామ్య ( విధానమా ? కోట్లాది ధనము గల పెట్టుబడి 


ధారులను పెంచి పోషిస్తున్న సమాజం దానిని కాదనలేని సమాజము ఈ 
కాస్తా భూమిషె రెతులు హక్కులను పొందడం: భూస్వామ్యమై పోతుందా ? 
అతడు లాండ్‌లార్డ్‌ అయిపోతాడా క్షల్లివేటర్‌, లాండ్‌లార్డ్‌ ఒకటులా అవుతారు. 

ఒకడు దోచుకోనబడేవాడు. ఒకరు దోపిడీదారుడు, అని సమర్థిస్తూ 
కమ్యూనిష్టు నాయకుడు రాహుల్‌సాంకృత్యాయన్‌ కిసాన్‌ మూవ్‌మెంటును" 
రంగాను సమర్థించారు. బీహార్‌ రాష్ట్రం నుండీ _రెతాంగంలో మంచిపేరు. 
ప్రఖ్యాతులున్న' సహజానంద సరస్వతి - శెతోద్యమంలో చేతులు కలిపారు. 

మహారా(ష్ట్రం నుండీ యాగ్నిక్‌ కిసాన్‌సభకు ౩ మద్దతు ప్రకటించారు. 


ఆల్‌ ఇండియా కిసాన్‌ సభలు ఆంధ్రలో పలాసాలో జరగాలని 
హరిపురం - కిసాన్‌సభలో పుల్లెల శ్యామసుందరం ప్రతిపాదించగా గౌతు 
అచ్చన్నగారు- లేచి తీర్మానాన్ని బలపరచారు. ఆ సభలు రాహుల్‌ 
పాంకృష్యాయిన్‌ ఆధ్యర్యమున జరగాలని తీర్మానించారు. రావల్‌ 
పాంకృత్యాయిన్‌ సామాజికవాది, సామ్యవాది. అఖండ (ప్రతిభాశాలి. ఓల్లాసే 
గంగా తీరం అను (గ్రంథమును వ్రాసి ప్రాచీన. భారతదేశ నాగరికతను 
ప్రతిభావంతర చేసిన మహనీయుడు. 


' ఆల్‌ ఇండియా కిసాన్‌ సభలను ఆంధ్రలో తన స్వస్థానములో 
స్వపొంతంలో జరగాలని .: భావించిన అచ్చన్న శ్యామసుందరంగార్హ 
అభిప్రాయం నెరవేరింది. ఇక మహాసభలు జరిపించడం. మాటలతో 
పనికాదు కదా. జవం, ధనంతోకూడిన మహా ఘనకార్యమై న (పజోద్యమం, 


'జాచెతన్యకరదీపీక, అందున రెతు సభలు _రెతాంగాన్ని కూడగట్టుకొని 
పవలపీన మహానభలు. ' 


245 


పలాసా సభలు : ఆల్‌ ఇండియా కిసాన్‌ సభను పలాసాలో 1940 మార్చి 
26 నుండి 30 వరకు జరపాలని ఆహ్వాన సంఘం నిర్ణయించింది. ఆహ్వాన 
సంఘం అధ్యక్షలు శ్యామసుందరం, జనరల్‌ సెక్రటరీ గౌతులచ్చన్నగారు, 
జాయింట్‌ సెక్రటరీ జొన్నలగడ్డ రామలింగయ్యగారు. 


కిసాన్‌సభ ఏదో ఒక పార్టీకి చెందినదికాదు. అన్నిపార్టీలవారు దీనిని 
బరిపరచవచ్చు, [ప్రోత్సహించవచ్చు. కిసాన్‌ ఉద్యమం ఆనాడు వినువీథుల్లో 
ఎగరేయబడుతున్న అనేక జండాల్లో చెప్పుకొనవలసిన జండాలు 
ఎర్రజెండా, పచ్చజెండా మన [ప్రాంతాన కాంగసు - కమ్యూనిష్టు పార్టీలు 
ప్రసిద్ద వడసిన పార్టీలుగా నాడుండేవి. 


మహాసభకు కార్యక్రమం రూపొందింది. 'ఆహ్వాన సంఘం అన్ని 
రెతు రక్షణ సంఘాలనాహ్వానించింది. రాహుల్‌సాంకృత్యాయన్‌ సభకు 
అధ్యక్షత వహిస్తారని రంగా, స్వామి సహజానంద, ఇందులాల్‌యాగ్నిన్‌ సభకు 
విచ్చేయుదురని నె రెతాంగమంతా. వచ్చి సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి 
చేసింది. కరప పత్రాలను పంచిపెట్టింది. లచ్చన్నగారి ఆధ్వర్యంలో రె రెతాంగం 
బృందాలుగా ఏర్పడి జిల్లాల్లో సంచరించి సభను నిర్వహించటానికి తగిన 
ఆర్టిక వనరులను సేకరించింది. _రెతు. నాయకులను సమీకరించింది. 


హాసభను జరిపించడానికి విద్యుత్‌ కావాలి ఆనాటికి విద్యుత్‌ 
గ్రామిణా పంల కొన్ని పట్టుణాల్లో కూడా లేని దుస్థితి, అయితే పలాసౌ 
రెల్వేస్టేషన్‌కు అతిదగ్గరలోనే మహాసభనేర్చాటు చేస్తున్నందున _రెల్వే 
'అధికారులను లచ్చన్న విద్యుత్‌నిమ్మని అర్టించారు. ఆనాటికి ఇండియన్‌ 
రెల్వే ఏర్పడలేదు కదా, బి.ఎన్‌.ఆర్‌. గా స అవబడేది. వ్యక్తుల యాజ 
మాన్యంలో ఉండేది. అడిగినదే తడవుగా యిస్తామన్న బి.యన్‌.ఆర్‌. ఉద్యో 
గులు మరుసటి దినమున కబురంపారు. విద్యుత్‌ను సభకు సరఫరా 
చేయనసక్తులమని. ల. 


మీకు తగిన పెకము చెల్లిస్తాం, మీకు అభ్యంతరం ఏమిటి, ఇంతలోనే 
మీరు విద్యుత్‌ యివ్యమనటానికి కారణం లచ్చన్నగారు వెళ్లి ప్రశ్నించారు. 
పైకము గాదు. పైనుండి మా' పెద్ద ' అధికారులూ సభకు విద్యుత్‌ సరఫరా 


246 


చేయుటకు అంగీకరించవద్దని మా head office కలకత్తానుండి 
ఆదేశాలందాయి. 


ఇంతమా(తాన సభను జరిపించక మానతామా ? _ కార్యకర్తలను 
ఆదేశించారు. క్షణాల్లో సెటోమాక్సు లెట్లు, గాస్‌ _లెట్టు వచ్చిపడ్డాయి. 
ఆనాటి ఇచ్చాపురం [గ్రామ (పైసిడెంటు శ్యామసుందరం, బారువా (_పెసడెంటు 
లచ్చన్న, ఆయిర్మూరు అధ్యక్షులు వారి పంచాయితీ ఆధీనములో కొన్ని 
లెట్లు తెప్పంచారు. సభను కొనసాగించుటకు ఆటంకం తొలగిపోయింది. 
“= ఇక సభను ఎచ్చట ఏర్పాటుచేయాలన్నది చర్చనీయమే 
వివాదాస్పదమే. లచ్చన్నగారు ఒక (ప్రభుత్వ స్థలాన్ని ఎంపికచేసి అందులో 
పందెళ్లు వేయించారు. పర్ణాంగుల కొద్దీ పాడవు వెశాల్యంగల పచ్చని 
తోరణాలతో పందిళ్ళు వేయించారు. అసంఖ్యాక నె రెతాంగం రేయింబవళ్లు 
కృషిసల్సి నిర్మించారు. ప్రతినిధులు ఆంధ్రనుండీ. వచ్చారు. గుజరాత్‌ 
నుండి (ప్రతినిధులు వచ్చారు. మహారాష్ట్ర పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, 
బీహార్‌, రాజస్థాన్‌, ఒరిస్సా నుండి వచ్చిన అసంఖ్యాక ప్రతినిధులతో పలాసా 
(ప్రాంతం నిండిపోయింది. జిల్హాలనుండి వచి ఎన్నరె రెతు రక్షణ సంఘాల 
నాయకత్వాలు, సభ్యులు, చుట్టుపట్టగల రెతాంగమేగాక జిల్లాలనుండి వచ్చిన 
రెతాంగం, ఎచ్చట చూచిన జనసందోకమే, _రెతాంగమే, “చిత్రం విచిత్రం 
'నాలుగయిదువేలమంది గిరిజనులు చద్ది అన్నంమూటలు కట్టుకొని మహా 
సభకు హాజరయినారన్ని సభ ఎంతటి “ెతన్యాన్ని తెచ్చి పెట్టిందీ అవతగతం 
కాగలదు. రెతు మహాసభలకు జనరేబర్‌ పెడదాషున్ని 'సభానిర్వాహకంల 
తలంపు. ఆయితే ఆనాటి మద్రాసు గవర్నర్‌ అంగీకరించలేదు. 


కాశీబుగ్గ (టావలెర్సు బంగళాను కార్యకర్తలతో వెళ్లి లచ్చన్న 
స్వాధీనం చేసుకొన్నారు. కాపలాదారుడు కిమ్మనక తాళం చెవి గుత్తును 
లచ్చన్న గారికి అప్పజెప్పారు. పోలీసు మై దానంలోనే మహాసభలు పర్శి 
షను లేకుండానే ఏర్పాటుచేయడం జరిగింది. అడిగితే యిచే ఎది లేదు కదా 


మహాసభలు జరిగితీరవలసిందే అన్న పట్టుదలలో ఉన్నారు లచ్చన్న 
(ప్రభృతులు. 


ఒక రోజున పబ్లిక్‌ |ప్రోగ్రాం, ఒక దినమున జనరల్‌ బాడీ సమావేశం, 


247 


వేరొక దినమున డెలిగేబ్ద సమావేశం, మహాసభలు జరపాలి, 27, 28, 29 
తేదీల్లో కార్యక్రమం రూపుదాల్చింది. మహాస భలకు అధ్యక్షత వహించుబుకు 
స్వస్థలం నుండి బయలుదేరి పలాస వస్తున్న రా హుల్‌ సాంకృత్యాయ్‌ నకు 
మౌర్గమధ్యముననే పభుత్వం డిబన్యూ ఉత్తర్వును ను జారీ చేసింది. 


స్వామి సహజానంద సరస స్వతి మహాసభలకు అధ్యక్షత వహించ 
వలసివచ్చింది. ఇందూలాల్‌ యా గ్నిక్‌ (పారంభో పన్యాసం యిచా 
రంగా కిసాన్‌ లక్ష్యాలను వివరించారు. ప్రొఫెసర్‌ రంగా తన కిసాన్‌ సభలక 
అధ్యక్షత వహించవలసిందిగా రాహుల్‌ సాంకేత్యాయన్‌ను కోరినందున 
కమ్యూనిష్టులు రంగా అభిమానులు _రితాంగంలో తక్కువ అన్ని తప్పు 
అభి[వ్రాయా నికి వచ్చారు. అత్యధిక సంఖ్యలో కమ్యూనిష్టు వారి సభ్యులను 
మహాసభకు తీసుకొనివచా ఎరు. కిసాన్‌సభ ఎన్నికల్లో తమ సభ్యుల సంఖ్యను 
పెంచాలన్నది వాళ్ల అభిమతం. అయితే రంగా, లచ్చన్నరల కృషి రె రెతాం 
గంలో అభేద్య ము 2 కిసాన్‌ సభ ఎన్నికలలో అంతా రంగా, అచ ఎన్న అభి 
మానులే విజీతాని ్న పొందగలిగారు. కిసాన్‌ ఉద్యమం _రెతు రంగాదే అనిపిం 
చారు. సుమారు 1.1/2 లక్షలమంది ప్రజలు ప హాజురెన పలాసా కిసాన్‌ సభ 
చారిత్రకంగా ఎంతో (ప్రాముఖ్యతను సంతరించుకొంబుంది. జమీందారీ 
విధానం అను పేరిబ ఒక పెద్ద గడ్డిబొమ్మను తయారుచేసారు. ఎత్తు 
సుమారు 18 అడుగులు. ఆ నడ్డిబోమ్మను శె రెతాంగం ఉమ్మడిగా ఒకచోలు 
చేరి తగులబెట్టారు. జమీందారీ విధానమే దగ్గమె ము పోయిందన్న ఆనందంతో 
చప్పణట్లు, అరుపులు, నినాదాలు మిన్నుముక్టైలా శ ెతాంగం చేసింది. 


ఇంతలో సబ్‌ కలెక్టర్‌ చక్రవర్తి పోలీసు బలగాన్ని వెంటబెట్టుకొని 
పలాసా వచ్చి కాంపు చేసారు. సభలను జరిపించే వారిపె చర్య తీసుకోవాలని 
సభను జరగకుండా చూడాలని అతని అభి పాయం. 


144 సెక్షన్‌ అమలుపరుస్తూ ఆజ్ఞలను జారి చేసారు. అమలు 
జరపమని పొలీసుబలగాని ఎ పంపారు. జనసమూహంలోనికి పోలీసులు వెళి ఇ 
చెప్పే జూచారు. ఒకచోట పదిమంది చేరిన చట్టువిర్దుమని, ఎదిరిస్తై చర్య 
తీసుకుంటామని. వీరి మాటల్ని పట్టించుకొనేదెవరు. జనంలో లేనిదెచ్చబ. 


248 


వీథుల్లో జనం. సభలో జనం. మై దానంలో జనం. ఎచ్చట చూచినా 
లోపలికి వెళ్ళిరావటానికే ఏ ఒకరికి అంత సులభం కాదు. 
కిక్కిరిసిన పజానీకంతో సభలు జరుగుతున్నాయి. పోలీసులు పోయి 
కలెక్టరువారికి విషయం విన్నవించారు. కాలు ఎలక అనుమతినిమ్మని సూపరిం 
బెండెంట్‌ ఆఫ్‌ పోలీసు కోరారు. “ఆ పని మీరు చేయవద్దు. విపరీతమెన 
ప్రమాదం సంభవిస్తుంది. అసంఖ్యాక జనం కాల్పుల్లొ మరణిసారు” సీ 
కలర్‌ జవాబిచ్చారు. ప్రభుత్యోద్యోగులమై విధినిర్వహణ చేయకుండా ఎలా 


ఉండగలమో దోరగారే ఆలోచించాలి. సూపరింటెండెంట్‌ ప్రశ్న ఆలోచిం 


చాను. మీరే వెళ్ళండి. స్వయంగా వెళ్ళి విషయం తెలుసుకోండి అనగానే 
డి.ఎస్‌.పి. లేచి పోలీసు బృందంతో సభాస్టలికి వచ్చారు. 

ఆ సమయానికి విషయ నిర్ణయ సభలు జరుగుతున్నాయి. 
డి.ఎస్‌.పి. క పోలీసు బృందంలోనికి వెళ్ళటానికి దారిదొరకలేదు. 
అసలులోనికి వీరు వెళ్ళటానికి రైతాంగం ప్రజలు అంగీకరించలేదు. లోపల 
మా నాయకులు విషయన్నిర్ణయ సభలు జరుపుతున్నారు. మీరు వెళ్లటానికి 
_ మేము అంగీకరించం మమ్మల్ని ఏమి చేస్తారో చేయండి అని వాదిస్తున్న 
రైతాంగాన్ని ప్రజల్ని చూచి ' డి.ఎస్‌.పి. నివ్వెరపోయాడు. డెప్యూటీ 

పరింకెండెంట్‌ _ విధానాన్ని మార్చాడు. నాయకులకు వ్యక్తిగత 
నోటీసులను సర్వ్‌చేసి సభను నిలుపుదల చేయాలన్ని సబ్‌ కలెక్టర్‌ 
ఎత్తుగడను అమలుచేయాలి. మీరు కనీసం డి.ఎస్‌.పి.గారు వచ్చి బయట 
ఉన్నారు. మిమ్ములను కలుస్తారట అని మీ నాయకులకు చెప్పండి. వారు 
ఏమన్నదీ | మాకు తెలపండి. - 

డీ.ఎస్‌.పి.గారు అన్నమాబల్ని తమ నాయకులతో చెప్పటానికి 
_ కొంతమంది 5 ర్యకర్తలు లోపలికి వెళ్లారు. విషయ న్గిర్ణయసభనుండ 

అచ్చన్న లేచి వచ్చారు. ఏమిటి సంగతని (పశ్నించారు. డృ ఎస్‌.పీ.గారు 
మిమ్ములను కలియాలని చూస్తున్నారు అని చెప్పగా ఆయన ఆలోచించి 
వచ్చి కలుస్తానన్నారు. వద్దనటం పిరికితనమని భావించారు. అయితే 
డి.ఎస్‌.పి. గారు లోనికి ప్రవేశిస్తే అడ్డుపడవద్దని మన కార్యకర్తలతో చెప్పండి. 
డి.ఎస్‌.పి. గాకిని రమ్మనమనండి. లచ్చన ఎ కార్యకర్తలనాదేశించారు. 
సభలోనికి ప్రవేశించబానికి దారి -బొరికింది. డి.ఎస్‌.పి. పోలీసు బృందంతో 
నాయకులున్న సభాష్టరికి వెళ్లారు. లచ్చన్నగార్తే , మరల వచ్చారు. ఈ 
“భలము... జరిపిస్తున్న A నాయకులుగా రంగా, సహజానంద సరస్వతి, 


249 


ఇందూలాల్‌ యాగ్నిక్‌, శ్యామసుందరం, గౌతులచ్చన్నగారలని ప్రభుత్వం 
గుర్తించింది. "సూపరింటుండెంట్‌ని ఏమంటారు లచ్చన్నగారడిగారు. 

ఈ సభను నిర్వహించవద్దని మీ ఆరుగురికి వ్యక్తిగత నోటీసులను 
ప్రభుత్వం జారీచేసింది. వీటిని మీకందించటానికి వచ్చాం. అంతమాత్రానికే 
మీరు రావాలా ఏ ఒకరిని పంపించినా తీసుకొనేవాళం కదా, లచను 
అన్నారు. సోటీసుల్ని నాయకులంతా తీసుకొన్నారు. నోటీసుల్సి 
అందుకున్నాం అయినా మేము సభను నిర్వహిస్తాము (పభుత్వం ఏమి 
చేయదలచుకొన్నదీ - లచ్చన్న ప్రశ్న. అది మాదొరగారు నిర్ణయిస్తారు అని 
“సూపరింటెండెంట్‌ అన్నారు. అయితే వెళ్లి మీదొరగారితో చెప్పండి. 
సభలను మిరు నిషేదించిన మేము జరుపుతాం ప్రభుత్వాన్ని ఎదిరిస్తాం అని 
లచ్చన్న తీవ్రంగా అన్నారు. 

పోలీసు సూపరింటెండెంట్‌ అచటనుండి జారుకున్నారు. మన 
పోలీసు బృందంతో ఇదంతా చూస్తున్న ప్రజానీకం ఏమి జరుగుతుందో అని 
ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నది. సభలు రద్దయిపోతాయా లేక 
కొనసాగుతాయా నాయకులు ప్రభుత్వానికి లొంగిపోతారా లేక ఎదురుతిరిగి 


పోరాడుతారా ? జనంలో ఆరాటం పెరిగింది. 
సభావేదికపెకి నాయకులంతా విచ్చేసినారు. లచ్చన్నగారు (ప్రజల 


నుద్దేశిస్తూ (ప్రసంగిస్తూ (ప్రజలారా వినండి. (ప్రభుత్వం వారు మాకు సర్వ్‌ 
చేసిన నోటీసులను మీముందటనే చించి పారేస్తున్నాం, దమ్ముంకు (ప్రభు 
త్వం నాపై కాల్పులను జరుపుకోవచ్చు కాచుకునే గుండె నిబ్బరం నాకుంది. 
ఎదురుతిరిగే పోరాడేశక్తి నాకు ఉన్నది. అంటూ తన చేతిలోనున్న ప్రభుత్వ 
నోటీసును ముక్కలుగా చించి గాలిలోనికి విసిరేశారు. 

ఒక పెట్టున (ప్రజాధ్వని మిన్నుముట్లంది. రంగాగారికీ జై అంటూ 
లచ్చన్నగారినభినందిస్తూ చప్పట్టు చరిచింది, నినాదాల్ని చేసింది. రః 
దృశ్యాల్ని (ప్రక్కనే ఉన్న ప్రొఫెసర్‌ రంగా జూస్తు తనలో తాను 
ఉప్పాంగిపోయారు. దగ్గిరగా వచ్చి ప్రజానీకం ఎదురుగనే లచ్చన్న భుజం 
తట్టి సెబాష్‌ లచ్చన్న, సర్దార్‌ అనిపించావు. నివు ఇకనుండి గౌతు 
లచ్చన్నవు కాదు. సర్దార్‌ గౌతులచ్చన్నవు. రెతు రంగా యిస్తున్న బిరుదును 
అందుకొని రెతు నాయకునిగా చిరకాలంవర్టిల్లు ఇదేనా ఆశీస్సులు. అధ్యతన 
భావిలో జరగబోయే శ్రీకాకుళం |ప్రజాపౌర సన్మానానికి ఒకనాటి కి (ప్రతీకగా 
నిలుస్తూ నేనిచ్చిన యీ బిరుదే ఆనాటికి స్థిరఫడుతుంది. 


250 


రంగాగారు లచ్చన్నను సభాముఖంగా (ప్రస్తుతిస్తు రంగాగారు 
అభిబాషిస్తున్ను విషయాన్ని వింటున్న స్వామిసవహాజానంద సరస్వతి, 
జొన్నలగడ్డ రామలింగయ్య, శ్యామసుందరరావు, ఇందూలాల్‌ యాగ్నిన్‌ 
కరతాళధ్వనులు చేయగా యావన్మంది రైతాంగం చేతులు కలిపింది. 


బహిరంగ సభలో (పభుత్వం యిచ్చిన వ్యక్తిగత నోటీసులను 
దిక్కరిస్తూ |త్రసిపుచ్చిన ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఉపన్యాసాలిచ్చిన 144 
సెక్షన్‌ దిక్కరించిన ఈ ప్రభుత్వం లచ్చన్న వగెరా రెతు నాయకులను ఏమీ 
చేయలేకపోయిందిరా అని తమలో తాము ఆనుకుంటూ ఉత్సాహతరంగాల్లో 
తేలిపోయారు _రెతాంగం. గవర్నమెంటు | ఏమీ చేయలేకపోయారు సరికదా 
అసలు గవర మెంటు ఉందా. లేనేలేదు మననాయకులే మన గవర మెంటు. 
వాళ్ళు చెపి ఏందే మనకు వేదవాక్యం. అనుసరించడమే మన ధర్మం. _రెతులు 
కష్టాలు గబ్టక్కిపోతున్నాయి. జమీందారీలు అంతరించిపోతాయి అంటూ 
,రెతాంగం సభలనుండీ కదలివెళ్లింది. 

పలాసా అఖిల భారజ్‌ కిసాన్‌ సభలు జయప్రదంగా ముగియడంతో 
లచ్చన్న తదితర జిల్లా నాయకులలో విశ్వాసం, నమ్మకం మేరు పర్వతమంత 
సాయికి ఎదిగింది. రెతాంగంలో పట్టుదల పంతం పెరిగింది. 

పలాసా సభలను ముగించుకొని రెతు రంగా మద్రాసు ప్రయాణ 
మయ్యారు. మద్రాసు సెంట్రల్‌ శెల్వేస్టేషన్‌లో దిగీదిగడంలోనే ప్రభుత్వం 
రంగా గారిని అరెస్టు చేసింది. ఆ విధంగానే పలాసా నుండి బయలు దేరి, 
కలకతా చేరబానికీ హౌరా స్టేషన్‌లో దిగుతుండగా సహజానందసరస్వతి తన 
కష్టడీలోనికి (పభుత్వం తీసుకొన్నది. 

నాయకులిరువురు అరెస్టు కావటానికి పలాసా కిసాన్‌ సభలో 

పాల్గొన డమే గాక వేరొక కారణమున్నది. (పథమ ప్రపంచ యుద్దములో 

కాంగ్రెస్‌ పార్టీ (బ్రిటీిషువారిని బలపరచిన రెండవ [పపంచ యుద్దములో 
ఉహాయనిరాకరణ వేయటానికి కాంగ్రెస్‌ తీర్మానించింది. సామ్రాజ్యవాదుల 
యుద్ధంగా. పరిగణిస్తూ కాంగ్రెసు వ్యష్టి సత్యాగహాన్ని జరిపించ పలుపు 
నిచ్చింది. కాంగ్రెస్‌ తీర్మానం వెలువడిన మరుక్షణం కాంగ్రెసు వర్కింగ్‌ 
కమిటీ స లను అరెస్టు చేసింది (ప్రభుత్వం. 

పలాసా కిసాన్‌ సభలు విజయవంతం కావడంతో గంజాం జిల్లా 
'రెతాంగ విప్రవ పంథాను చేపట్టగల స్థితిగతులను పొందే మానసిక అవగా 

నకు వ దది ైతాంగమన్న భావనకు te, ఇక జమీందారీ 


19వ (ప్రకరణము 
ముందనా కాలు "లు 
(చరిత్రాత్మక మందసా రెతుల పోరాటం) 


గంజాంజిల్లా ఆంధ్రా |క్రాంగెస్‌ నాయకత్వం నడుపుతున్న 
_రెతోద్యమం బాగా “పుంజుకొంది. (ప్రతి సంవత్సరం నవంబరు ఏడవతేదిన 
_రెతు రక్షణ యాత్ర జరపడం, ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు _రితు 
మహా యాత్రను నడపడం పలాసాలో ఆల్‌ ఇండియా కిసాన్‌ సభలను 
నిర్వహించడం, గంజాం జిల్లా _రెతాంగాన్ని ఎంతగానో వెన్నుతట్టి లేపింది. 
ఉద్యమానికి పురిగొల్సింది. 


గంజాం జిల్లా సోంపేట తాలూకాలోని మందసా [ప్రాంతం 
స్టేట్‌లోని _రెతులు ""సుడారి రాజపురంలో సమావేశమై నారు. 
కును “ఆహ్వానించలేదు. చుట్టుప్రక్కల (గ్రామాల రె చెతులు 
సమావేశమై నారు. మందసా జమీందారుని మనమంతా 3 కే 
శెతు “ఎలాను మన పెద్దలు ఎదిరించమని చెప్తాతశోరీద్దాం !_రెతు!! 


“రెతు “ఈ జమీందారుడు మననేం 
“మననాయకుల్ని ఏమీ చేం సుమారు 500 మంది అదుపు చేస్తున్న 


ఇంతలో అడవిని కాపలాకాస్తున్న రాజు సేవకులు, 
సుల్ని చింపిపారిస్తి న్స 
తడ్డుగావచ్చి “కలపను నరికారా | మిమ్ములని కోటలోనికి 
ల పోయి బందిసామని" బెదిరించారు. ఎదురుగా వస్తున్న ఫారెస్టు 
గార్డుల చుట్టూ మూగిన _రెతులు ఒక్కుమ్మడిగా వారిమీద పడ్డారు. చేతికి 
వచ్చీన దెబ్బ కాళ్ళకు దొరికిన తన్నుతన్నారు. తప్పించుకొని పారిపోతూ 
ఉంటే మీ నటు దగ్గరకు పోయి చెప్పుకోండిరా" అని గద్దించారు. 





అడవి పాలం ఆడారు. కలపను బళ్ళ కెత్తారు. కలపతో క | 
నిండ యున్నాయి. కడుపుకాలే వానికీ కాసిన్ని గంజినీళ్లు దొరికిత్త ంగా 
భావించారు. కనీసం ఈ మాత్రానికి నేనే నోమకోలేదా. ? అని భావిస్తారు: 
_రతాంగం రాజుగారి అడవిలో కలపను నరకే. తెచ్చుకుంటున్నాం. . సి 


253 


కండబలం, గుండబలం 
ఉండి మనకు తిండిలేదె 
ఉండ మనకు ఇల్లు లేదె 
కట్టమనకు బట్టు లేదె 


జమీందారు డెవడురా 
అడుపడితే మెడెదాం || వేదిక || 
(ar డద 


బతుకులెల్ల బుగ్గిచేసి - బురుదలోన నానవేసీ 
" ఎండలోన ఎండ కట్టి కండలన్ని కరిగి పోవ 
బతుకు దారి మురిగిపోవ 


జమీందారీ _రెతన్నను 
జలగలాగ ఏల్చినాడు | రెతు || 


జమీందార్‌ “సర్కార్‌కి 
సాగి సలాం కొడతాడు 
రెతులంతా రాజుకొన్న “రాయిలా” అవుతాడు 


పల్లిజనం మనకేమిటి అడవిపాలం ఆడేద్దాం 
పారలు గునపాలు బెట్టి పెళ్ళగించి పారేద్దాం |[రెతు |! 


రెండువందల ఎడ్హబండ్రతో సుమారు 500 మంది అదుపుచేస్తున్న 
అడవిలో జొరపడ్డారు. ఇంతలో అడవిని కాపలాకాస్తున్న రాజు సేవకులు, 
ఫారెస్టుగార్డులు అడ్డుగావచ్చి “కలపను నరికారా ! మిమ్ములని కోటలోనికి 
తీసికొని పోయి బందిస్తామని" బెదిరించారు. ఎదురుగా వస్తున్న ఫారెస్టు 
గార్డుల చుట్టూ మూగిన _రెతులు ఒక్కుమ్మడిగా వారిమీద పడ్డారు. చేతికి 
వచ్చిన దెబ్బ కాళ్ళకు దొరికిన తన్నుతన్నారు. తప్పంచుకొని పారిపోతూ 
ఉంటే మీ బాబు దగ్గరకు పోయి చెప్పుకోండిరా” అని గద్దించారు. 


అడవి పాలం ఆడారు. కలపను బళ్ళకెత్తారు. కలపతో మ 
నిండయున్నాయి. కడుపుకాలే వానికి కాసిన్ని గంజినీళ్లు దొరికితే ఘనం 
భావించారు. కనీసం ఈ మాత్రానికి నేనే' బోచుకోలేదా' 0 అని భావిస్తొర్లు. 
_రెతాంగం రాజుగారి అడవిలో కలపను నరకే తెచ్చుకుంటున్నాం. , క. 


254 


తప్పుకాదా అని అనిపించలేదు. కనీసం వాళ్ళ కనీసావసరాలకు ఉపయోగపడే 
ఈ కలపను కూడా వారు తీసికొనిపో వడం తప్పెలా అవుతుంది. వారికి 
మాత్రం జీవించే వాక్కు లేదా దీనికి భయమేల * జంకేల అన్నట్లు 
అడవినుండి తిరుగుముఖం పట్టారు. 


అడవినుండి వస్తున్న ఎడ్ల బళ్ళన్నింటినీ మందసా రాజుగారి కోట 
దేవిడీ మీదుగా వెళ్తున్నారు. దొంగతనం మాకేల ఆంటూ చేతుల్లో జండాలు 
పట్టుకొని ఊపుతూ నినాదాలిచ్చుకొంటూ కోటమార్గంనుండే మందసా 
మీదుగనే వస్తున్నారు. అంతకుముందే అడవి గార్హులనుండి కబురు విన్న 
దివాన్‌జీ ఆ _రెతులను ప్రతిఘటించమని తన నౌకర్ణను ఆదేశించారు. 
ఎదురుగా వస్నుు రెండువందల ఎడ్హ బండ్లు, ముందుకు నడుస్తున్న 
సుమారు మూడు నాలుగువందలమంది రైతు జనం - రాజుగారి నౌకర్లు 
అటకాయించారు. 


ప్రశ్నిస్తున్నది రాజు - రాజుగారి సెన్యం అన్న భావనే _రెతాంగానికి 
కలగలేదు. _రెతులంతా ఒక్కమారు వాళ్ళపై విరుచుకుపడ్డారు. నౌొకర్టు 
వెంటనే అరవడం (ప్రారంభించారు. “బళ ను ఆపం రాజుగారి అనుమతి 
లేకుండా అడవిని నరికి తేవడం నేరు. “దుక్కి దును కొని (బితికే మీకు 
ఇంతటి సాహసం ఎలా వచ్చిందిరా అంటూ తిడుతూ ఎగిరిపడి వస్తున్న 
రాజుగారి నౌకర్లు కెతులను" అటకాయించారు. “ఒక్క అడుగు ముందుకు 


క్క 
వేశారా మీ కాళ్ళు చే ేతులు విరిచి కాకులకు గ్రద్ద లకు వేస్తాం” రెతులు ఎంత 
ధెర్యంరా మా కోణ గుమ్మం దగ్గరకు వచి -కారుకూతలా ? మూ ా వెనుక 
Pn - జు న లె 


ఎవరు నిలచియునా ద్‌ చూసారా అని తము వెనుకనే దూరంగా 
ప 


శ 


నిలచియున్న డివానగారిని జూపించి భయపె 


బళ్ళను మువయుకు తోలండి ఎని 
చితులను కోరినదే తడవుగా మరం బళ్ళు కదలడం [పారంభవు నది. ఇది 
సహించలేని రాజి గారీ oe అడ్జువచ్చినదే అడుగగా రెతులంతా వారిని 


జ al pa శ శీ 
టో మెద సళళ ల నా. శ్‌ వళి న 
అ ఇకవోయాాకు.  చెళల్తాడెదు కోజలోనికి పారిసోవబం 
లా. (| ma లా న వ చెలం 
స ~~ ధే సే ఇ చె వౌ వె = న జ ఛా 
1వారంభించార. నన కోల దెవిడిని ముస చ, కోంఎలోనికి కూడ 


255 


. దూరి రాజావారి కుటుంబాన్ని దివాన్‌ తదితరులను కూడ మట్టు 
బెడతారేమోనన్న భయం అనాడు కోటలో నున్న వారికి కలిగింది. 


అయితే చెతులు తమనెదిరించిన వారిని చావబాది కోట మార్గం 
గుండా తమ బళ్ళను నడిపించుకొని వెళ్ళిపోయారు. రాజుగారీపై 
దండయాత చేసిన కోట తలుపుల్ని మూసుకొని రాజుగారు తమను జూచి 
బెదరిపోయారన్న ఆనందములో ఇళ్ళకు కలప బళ్ళతో చేరారు. 


ఈ దృశ్యాన్ని కోటలో అల్లంతదూరాన నిలచి చూస్తున్న దివాన్‌ 
రామకృష్ణదేవ్‌కు ఎంతో గగుర్పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది. తోకతొక్కిన 
భుజంగంలా ఎగిరిపడ్డాడు. శ్రీనివాసమహారాజుగారు మరణించారు. రాణిగారి 
పాలనలో ఉంది మందసాకోట. రాణిగారికి వరుసకు తమ్ముడయిన దివాన్‌ 
రామకృష్ణదేవ్‌ రె 'రెతులు తమపై తిరుగుబాటు చేయడం రాజాస్టానానికే తీరని 
అవమానమని 'గర్హించారు. "ప్రతీకారం తీర్చుకోవాలన్న పంతం పట్టుదలకు 
వెళ్లారు. తన రాజరికానికే జరిగిన అవమానంగా భావించి వెంటనే "సర్కార్‌ 
వారికీ తంతి వార్తను పంపారు. కలెక్టరు వారికి ఫిర్యాదుచేస్తూ తగు రక్షణలను 
జమీందారీకి కలిగించవలసినదిగా విజ్ఞె్తీ చేసారు. 


1-4-1940వ తేదిన సబ్‌ కలెక్టర్‌ చక్రవర్తి స్వయంగా మందసాలో 
కేంపు వేసి విచారణ జరపటానికి వచ్చాడు. రిజర్వు పోలీసు తహసీల్దార్‌ 
వెంట రాగా సబ్‌ కలెక్టరు గుడారి రాజపురంలో ప్రవేశించారు. చుట్టు ప్రక్కల 
(గ్రామాల _రెతులు ఆ [గ్రామాన్నే తమ పోరాట కేంద్రంగా “జేసుకొని 
అచటనుండి అడవికి బయలుదేరారు. గుడారి రాజపురం మధ్యాహ్నం 2 
గంటలకు సబ్‌కలెక్టర్‌ చేరుకున్నారు. రాజపురం వీథుల్లో అడవినుండీ 
తెచ్చిన కలప కుప్పలుకుప ప్పలుగా పడిఉన్నాయి. 


_రెతులను కబురు పెట్టారు. అందరు రైతులు వచ్చి సబ్‌ కలెక్టరు 
వద్ద నిలుచున్నారు. “ర్మ కలపను ఎవరు అడీవ్‌నుండి తచ్చారు aa “సబ్‌ 
కలెక్టరు ప్రశ్న. “మేమే రెతులం" రెతుల జవాబు. “అడవినుండి కలప నరికి 
తెచు కోవడానికి మందసా ఎస్టేట్‌ జమీందారునుండి మీరు అనుమతిని 
పొందారా?” “లేదు” ముక్తసరిగా” _రెతులిచ్చిన జవాబది. “ఇది నేరమని మీకు 
తెలియదా?” ఎందుకు నేరమవుతుంది. కలఫలేకుండా మాయిళ్ళను ఎలా 


256 


కట్టుకోగలం. ఉండటానికి ఇళ్ళు కట్టుకోవడం నేరమా? _రెతులు తీవ్రంగానే - 

స్పందించారు. సదీకలెక్టరు నోవధానంగానే వింటున్నాడు. “అడవి మీదు 
కాదు కదా!” కలెక్టర్‌ ప్ర. “మాదిగాక ఇంకెవరిది. భూమిమీద పుట్టి నోడిదే 
భూమి. ఈ భూమిమీదనున్న కర్ర కలప మాదిగాక ఇంకెవరిదవుతుంది. 
భూమిని ఈ జమీందారు పుట్టించాడా? భుక్తం చేసుకోవడానికి. మాకంతా 
తెలుసు. మా నాయకులు చెప్పారు. 'రెతులు ధీమాగా ఇస్తున్న జవాబులు! 
విని కల్గాక్షరు లోలోన ఆశ ఎర్యపడ్డారు. శృతిమించిన లాభంలేదని (గ్రహంచారు. 
రెండు “దినాల క్రిందటనే పలాసాలో కిసాన్‌సభ జరిగింది. “రెతాంగం 
హక్కురికోసం పోరాడాలి” అని తీర్మానించింది. _రెతాంగం కలసికట్టుగా 
ఉందన్నది సబ్‌కల్గెక్టరుకు అర్థమై ంది. 


సరే మీరంతా ఏదో చెబుతున్నారు. విన్నాను. జమీందారుల 
_హక్కులను కూడా మేము కాపొడాలి. కలప మీ [గ్రామంలో ఉంది. అడవి 
పాలం మీరు చేసినట్టు రూడియై నది. జమీందారుకు మీకు మధ్య నేను 
సంధానకర్తగా నుంటాను. జరిగిన విషయం మరచిపోండి. సమస్యను 
పరిష్కరించుకొందాం. నాతో మీరు రండి. సబ్‌ కలెక్టర్‌ ఈ విధంగా రాజీకి 
వస్తారని రెతులు భావించలేదు. కలెక్టరు వారు ెతులందరినీ తనతో 
రమ్మంటున్నారు. “తనతో తీసుకొని వెళ్ళి మనల్ని అందరినీ అరెస్టు 
చేయటానికి దూరంగా నిల్చున్న యువ రెతు జవాబిచ్చాడు. అంతవరకేల 
ఇచ్చటనే సబ్‌కలెక్టరువారు మనల్ని" అరెస్టు ' చేయవచ్చుకదా! వేరొకరి 
ప్వగతం బయటకు (ప్రకాశించింది. ' “అదేలా సాధ్యం. మందసానుండి 
పోలాల మధ్యనుండి గట్ట మీద నడచి మన గ్రామం రావాలి. రాకపోకల 
సాకర్యాలేవి ? లారీలు రావు. జీపులు రాలేవు. దొరగారు ఎలానో వచ్చారు 
అందుకు మనల్ని అందరిని మాయమాటలు జెపీ ఎమందసా అడ్డరోడ్డువరకు 
నడిపించుకొని వెళ్ళి అచ్చట పోలీసులతో మనల్ని అందరీనీ "అరెస్టు 
చేయమని జెప్పి కోటలోనికి దూరతాడు. అప్పుడు మనమేమై పోతాం" 
ఛశైతాంగం -తమలో తాము తర్ణనభర్ణనలు పడ్డారు. సబ్‌కలెక్షరు వెంట 
'శెతలంతా సామరస్యంగా వడచివేళ్ళాలా గ అక్కర్లేదా గ్‌. “వెళ్ళనవసరం 
సేదు”..: ఆని . ధక్తాఠఇమంిడి. అరుస్తున్న ఒక ప్రీ గొంతు వినిపించింది. 
అంధరూ:అటువైపు జూచఛారు.. వస్తున్నది గున్నమ్మ. ఆమె నోరు పెద్దది. 
సాసాపీ. .తెంపరితనానికి ఆ (గామంలో పెట్టింది పేరు. నడివయసులోనున్న 





257 


ఆడది... మాటలనాడటంలో అందెవేసిన చేయి. నోరు విప్పితే అదుపు 
ఆపూ లేధు: " ఒకరికి జడసి భయపడేది కాదు. “ఏం బాబుగారు. 
మాయమాటలు జెప్పి మా మగాళ్ళను రోడ్డు వరకు తీసుకొని పోయి, 
కొట్లో. వేయటానికా” అంటూ బారలు చాచుకుంటూ సబీకలెక్షరు ముఖాన 


చెయె ఫత్తిపెట్ట అరచింది. 


సబ్‌కలెక్షరు నివ్వెరపోయారు. సబ్‌కలెక్షరు జాతీయవాదే. తొందర 
పాటు మనిషికాదు. “అదేమిటమ్మా, రెతులను 'నేనేం చేయను రాజుకి -రెతుకీ 
రాజీ చేస్తాను”. _సబీకలెక్షరు' శాంతంగానే జవాబిచ్చారు. వాతావరణాని వ 
ఉదేకపరచడం ఆతని ధ్యేయం కాదు గదా ! అతని మనసులో ఏదో ఒక 
ఆలోచన ఉన్నది ఆ మేరకు జరగాలన్నది సబ్‌కలెక్టర్‌ అభిప్రాయం. 
“ఏమిటండీ మీ నంగనాచి బుంగమూతి కబురు. అడవికెళ్ళిన మేక గడ్డి 
మేయకుండా ఉంటుందా * అన్నట్టు దొరగారు పోలీసులతో ఎందు 
కొచ్చినట్టు * రాజీకయితే వీళ్ళందరూ ఎందుకు బాబు ? అని సాగదీస్తూ 
దీర్ణాలు తీస్తూ (పారంభించింది. గున్నమ్మతో విప్తవాగ్ని కణాలు విజ్బం 
_భిరిచాయి. జమీందారు తొత్తు ఈ సబ్‌ కలెక్టరు, వీని మాటలు విని మీరంతా 
మోసపోకండి ఎవడా జమీందారుడు. వాడితో మనకు రాజీ ఏమిటి. 
మీరంతా గాజులు తొడిగించుకొన్నారా 7 పొమ్మనండి సబ్‌కలెక్టర్‌ని ఏం చేసు 
కొంటాడో, చేసుకోమనండి. జబ్బబలం జూపి అడ్డుకుందాం” అంటూ 
గుండెలఫె తనచేతిలో చరుస్తూ తడాఖా చూపిస్తాం. -'కలెక్టరూ ఏంచేస్తావో 
చేసుకో అంటున్న గున్నమ్మను జూచి చెతులు గాని సబీకలెక్షరు గాని 
కిమ్మనక ఊరుకున్నారు. 


సాయింత్రం కాబోతున్నది, వేలకొలదీ రైతాంగం ఆసరికే ఒకే 
చోట కూడి ఉన్నారు. సబ్‌కలక్షరు ఊరు మధ్య రచ్చరాయి ఆసనంపె 
కూర్చుని ఉన్నారు. “సబ్‌కలెక్షరు వారు రాజీ అంటున్నారు. 
రాజీపడిపోదాం షదండిరా” అని అన్నాడు. ఒక. వయసు మళ్ళిన _రెతు. 
సరేనని చెతులు ఊకొట్టారు. సబ్‌కలెక్టరు, తహశీల్దారు ముందు మధ్యలో 
చెతులు,” వెనుక రిజర్వు పోలీసులు, సబ్‌ఇనోస్పక్షర్‌ దారి వెంట 
నడుస్తున్నారు. అయితే చాలామంది _రెతుల్టో బేడీలు వేయకుండ మంచి. 
మాటలతో రోడ్డువరకు తీసికొని వెళ్ళి అసు. _చేస్తారమోనన్న భయం. 


258 


లేకపోలేదు. మందసారోడ్డు రాజపురంనుండి ఒక కిలోమీటరు దూరంలో" 
ఉంది. ఊరు విడచి అందరు దారిలోనికి వచ్చారు. నడుస్తున్నారు. 


సమయం మించిపోతున్నదని [గ్రహించిన గున్నమ్మ ([గ్రామంలోనికి 
పరుగెత్తింది. ఒసే అచ్చమ్మ, ఒరే పోలమ్మ, ఒరే చిట్టమ్మ రండ(రా రండి 
మన మగాళ్లను ఆ పోలీసులు తీసికొని పోతుంటే మీరు ఇళ్లలో కులుకుతూ 
కూర్చుంటారా ? సిగ్గు లేదు. రండి మనమంతా పోయి సబ్‌కల్మక్టర్‌ను 
ఎదిరించి మన వాళ్లను విడిపించుకొని వద్దాం. గున్నమ్మ కేకవేయడమే 
తరువాయి రాజపురంలోనున్న ఆడవాళ్లంతా ఇళ్లనుండి బయటకు వచ్చారు. 
గున్నమ్మ బారలుచాచుకుంటూ, ఆ జమీందారు మాసిపోను, ఈ సర్కా 
రోడు సంతకెల్లా. పోలీసు నాయాల్లంత ఆ కాటికెల్లా - వీళ్ల పనిపడదాం 
రండీ అంటూ ముందు పరుగుతీసింది. వెనకాల ఆడ పటాలం పడింది. 
అప్పటికే _రె "రితులు సబ్‌ కల్గెక్షర్‌. ఆ [గ్రామం దాటి మందసా రోడ్డుకి అతి 
దగ్గరోనికి "వచ్చారు. సబ్‌కలెక్టరు _రెతులు పోలీసులు పాలం గట్టు మీద 
నడుస్తున్నారు. ఆ పాలం చెటకు తోటలోనుంది. చుటు కర్రలతో కంచె 
వేసి ఉంది. (గ్రామం నుండి బయలుదేరిన గున్నమ్మ పాలాల మధ్య నుండి 
అడ్డంగా వచ్చి ఎదురుగా నిలచింది. సబీకలెక్షరును అడుగు ముందుకు వేసారా 
మీ పనిపడతాం అంటూ తనతో వచి ఎన “ఆడవాళ్లనందరితో సబీకలెక్షరును 
చుట్టుముట్టింది. ఆడవాళ్తంత సబ్‌కల్గెక్టరు చుట్టుముట్టి దారణ చేస్తుంటే 
చెతులు ప్రక్కనే నిలబడి ఊరకచూస్తున్నారు ఏం జరుగుతుందో అని. “మా 
మగవాళ్ళను విడచిపెడతావా ? లేదా ?” గున్నమ్మ మరల గద్దించింది. ఈ 
అడవి ఎవరి సాత్తురా మా _రెతులదేరా”. సబ్‌కల్గక్టరు కొంచెం తీవస్థాయిని 
చేరారు. “చూడమ్మా శెచ్చిపోతున్నావు. ముందు వెనుకచూడకపోతే నీకే 
ప్రమాదం సుమా, సబ్‌కలక్షరు హెచ్చరించారు. 


“నన్ను బెదిరిస్తున్నావురా నీవు ఆ జమీందారీ తొత్తువురా ఆ 
సర్కారోడి బానిసవురా, ఏమన్యాయం చేసారని మ మగాళ్లను తీసికొని 
వెళ్తున్నావు. వీర గున మ్మ తీవ స్వరంతో ఆలాపించింది. "పక్కనే ఉన్న 
పజ్‌ఇన్‌ స్పెక్టర్‌. ఒరే" అని సంభోదించడం. నానా విధాల నోటికీ వచి ఎనట్టు 
అనడం జూచి సహించలేకపోయాడు. “ముందు నీవు ప్రక్కకు తప్పు 
కుంటావా లేదా ? అని గర్జించాడు సబ్‌ఇన్‌ సెక్టర్‌. ఓరి నీ పెళ్ళాం ముండు 


259 


మొయ్య. నన్ను బెదిరించిన వాడవురా. ఒరే గండ నీ కండ పీకుతానురా. 
నీవు గులామోడివిరా. నీకెందుకురా అంత పౌరుషం. మా మగాళ్లను 
విడచిపెట్టి ముందుకు నడవండి. ఆడవాళ్తందరూ గట్టుగా నినాదాలివ్వడం 
(పారంభించారు. 


సబ్‌కల్గెక్షరు పరిస్థితి చాలా దీనంగా ఉంది. చుట్టుముట్టిన ఆడ 
వాళ్ళను తోసిరాజని బయటకు రావాలి. రాలేకపోతున్నాడు. ఏమా(తం 
కదలిన అడ్డుగావచ్చి గున్నమ్మ అడ్డుకున్నది. _సబ్‌ఇన్‌స్నెక్టర్‌ కల్గ్టరుకి 
అడ్డుపడుతూ నానామాటల్ని అంటున్న గున్నమ్మ వక్షస్టలంపె తుపాకి 
మడంతో పొడుస్తూ దూరంగా నెట్టిపోయాడు. గున్మమ్మ వీరావేశేమై న నీర 
గున్మమ్మయి, మహంకాళీ శక్తిలా విజృంభించింది. “ఒరే గండా, ఆడదాని 
రొమ్ము మీదే పొడుస్తావురా. నీకు చావు మూడిందిరా అంటూ ఒక్క 
పెట్టున మీద కెగిరి, తన కాళ్లతో బలంగా సబ్‌ఇన్‌స్నెక్షరు గుండెలపై ఒక 
తన్ను తన్నింది. ఆ తావుతో సబ్‌ఇన్‌స్నెక్షర్‌ మడిగట్టుమీదనుండి | క్రింద 
నున్న పొలం మడిలోనికి పడిపోయాడు. ఇంతలో జనంలో కోలాహలం 
ణాలరేగింది. ఏంజరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. పశ్చిమాద్రిని 
[భానుడు చేరుకుంటున్న సమయం. చీకటి |ప్రవేశిస్తున్నది. మరల అరుణో 
దయానికి విప్ట్రవకీరణం అంతమౌతున్నది. సర్కిల్‌ ఇన్‌స్నెక్షర్‌ తుపాకిని 
గురిషెట్టి వీరగున్నమ్మను కాల్చాడు. వీర గున్నమ్మ అంతిమ విజయం 
ఏనాటికీ _రెతుదేరా అంటూ హాహాకారాలు చేస్తూ, నేలపెబడి అశువుల్ని 
బాసింది వీర గున్నమ్మ. 


ఈ దృశ్యం జూచిన రితాంగం వె(రెత్తిపోయింది. ఆడవాళ్లు కూడా 
వజ ంభించారు. మసకమసక చీకటిలో పెను సంఘర్షణ ప్రారంభమై నది. 
'చెటకుతోటకు పెండిగా పెట్టిన కజ్బలను తీసికొని -రేతాంగం పోలీసులను 
చావబాదడం (పారంభిం చారు. రైతులు పోలీసుల పె విరుచుకుపడటం జూచి 
కాల్పులు జరిపారు. పోలీసులు నలుగురు రైతులు హాతులయ్యారు. ఒక్క 
పోలీసు (ప్రాణాలు అంతరించాయి. సర్కిల్‌ ఇ ఇన్‌స్పెక్టర్‌ రె రెతులు చావమోదగా 
స్పృహతప్పిపడిపోగా చనిపోయాడని భావించి .విడచిపెట్టారు. సబ్‌కలక్టరు 
స్పృహతప్పి నేలకొరిగాడు. వీర గున్నమ్మను.. తుపాకితో కాల్చిన సర్కీల్‌ 
ఇన్‌స్పెక్టర్‌ తప్పించుకొని పారిపోయాడు. = 


260 


మందసా రైతుల ఆక్రందన కాదది. పోరాటం వీరోచిత సావస్త 
ప్రక్రియ. నిరాయుధులు ఆయుధాలతో సమరానికి సిద్దపడిన గుండెబలర్ష 
ఉన్నవారు. ' _గుండెబరిమే కదా ఈ |బహ్మాండాన్ని జయిరచగలది. “క్షుద్ర్య 
హృదయ దౌర్భల్యం” అని కదా గీత. మందసా _రెతుల్గో తెగింపు వచ్చింది. 
పిస్తోలు ఒక్షవెపు పేలుతున్నా తుపాకులు ఒకవెపు ఘాషిస్తున్నా నె రెతులు తమ 
మనో నివి బ్బరాన్ని వీడలేదు. . కొందరికి రెక్కలు తెగిపడుతున్నాయి. 
కొందరి తలలు నేలిపడుతున్నాయి. మరికొందరి శరీరాల్లో తూటాలు 
దూరి రంధ్రాలేర్చడి రక్తపుకేరులు ప్రవహిస్తున్నాయి. అయిన భీతావహంలో 
_రెతాంగం పరుగిత్తలేదు. తమపై కాల్పులను నిర్జాక్షిణ్యంగా జరుపుతున్న. 
'వారిని విడచిపెట్టలేదు. చేతిలోనున ది. కర్ర అయినా దానినే వజ్రాయుధంగా 
భావించారు. “ గాంధీజీలా తలపోసారు. సర్కారు బానిసలను తలలు 
తెగిపడిపోయాయి. విషాదాగ్ని జ్వాలలు మిన్నంటాయి. ఆవేదనాగ్ని 
విజృంభించింది. (పతీకారాగ్ని ప్రజ్వరిల్రింది. ఒక్క క్ష కణంలో ఆరుగురు 
నేలపె కొరిగిన భీతావహం చెందక కొందరికి గాయాలు “తగిలి హాహాకారాలు 
సలుపుతున్నా భీకర. సంగ్రామంలో వెనుకాడలేదు. ఎదురుపడిన సర్కార్‌ 
సెనికులను చావమోదుతూనే ఉన్నారు. . 


_సహ్క్కెల్‌ ఇన్‌స్నెక్టర్‌ను చావమోదగ స్పృహతప్పి పడిపోయారు. 
మరణించాడని విడచిపెట్టి ఉంటారు సభ్‌క్టలెకరు తలపగిలేలా కర్రలు 
ఎగిరిపడ్డాయి. వీర 'గున ్నమ్మతో సహా ర్‌గురు “రెతులు మరణించగా సర్కార్‌ 
సెనికుడు' ఒక్కడు మరణించాడు. రిజర్వు పోలీసులు నేలనుపడియున్న 
సబ్‌క్షలెక్టరును సర్కిల్‌ఇన్‌స్నెక్టరును మోసుకొని తీసికొనిపోగా, మరణించి 
రెతులను విడచిషెట్టి : క్షతగాత్రులెన రె శెతులను మోసుకుంటూ _రెతాంగం 
స్వగ్రామం వై వెపు మరలారు. ఇంతలో ఆ ఆ షాయంత్రం 6 గంటలకే ే భీభత్సం 
జరిగిందని. తెలుసుక "న్న, మధనాపురం వాస్తవ్యులు మార్పు పద్మనాభం 
హుటాహటిని ) రాత్రికి, PE శ్రీకాకుళం. వెళ్లారు. లారీలో విశాఖజిల్లా 

క దనక ఆల్‌ మున న్ల్లు . క పుల్లెల" = శ్యామనుందరంగారికి, అచ్చన్న 
శ సుల్లతో వ్‌ వ్‌ ఈ సత్తమ అందించారు. -: మీటీంగునుండి సరాసరి గ 
కిం కరు ఆడ్డెకూ తెద్బిన- కారులో శ్రీకాకుళం నుండి మందసా ND | 
16; గంటలకు 'ఛశ్యామమందరం లచ్చన్న సంకర్గత ఒరిగిన చోటుకి వెళా బరు. ౧. 









పం 


నల్ల 


262 


గురిచేస్తున్నారు. జమీందారులనెదిరించడం మీ తరంగాదు. మేముండగా అది 
జరిగే పనికాదు అనేలా సర్కారు వారు రెతాంగాన్ని రాజావారితోటలోక్తి: 
బింధిస్తున్నారు. తగని బాధలను పెడతూ మీసాల్ని దువ్వుకొంటున్నాం 
రైతాంగంలో భీతావహం చెలరేగింది. చెట్టుకొకపిట్టయి _రెతులంతో! 
ెదరిపోయారు. ఏ (గ్రామంలో జూచిన నిర్మానుష్యమే. "ఆడవాళ్లు తప్పిం్ల 
మగపురుగు కన్సించలేదు. చిన్న పిల్లలు స్రీలు వృద్దులు తప్పించి మచ్చుకు 
ఒక మగాడు కూడ ఆ చుట్టు ప్రక్కల (గామాల్లో కన్పించలేదు. కన్పించిన 
వారినెల్ల పోలీసులు కోటలో బంధిస్తూనే యున్నారు. 


లచ్చన్నగారు దెబ్బతిన్న పులిలా విజృంభించారు. కారులో: 
బయలుదేరి కల్తెక్ట్షరును కలుద్దామని వెళ్లారు. ఇంటర్వ్యూ ఇవ (నిదే. అరెస్టు 
అయిన వారితో మాట్లాడటానికి కూడ “'అంగీకరించనిదే' (ప్రభుత్వానికి ఇంత 
బెట్టుసరా. ఈ (ప్రభుత్వాని ష్‌ భేదిసాం. శఛేదిస్తాం. ఇదే మా (ప్రతిజ్ఞ అంటూ' 
లచ్చన్న గ్రామాలపె సంచరించటానికి బయలుదేరారు. లచ్చన్నను: 


మార్పు పద్మనాభం, రాజారావు, తరుణాచారి మొదలగు వారు 
అనుసరించారు. 


శవాలను అప్పగించిన అరెస్టయినవారితో లచ్చన్నగారు కలిసిన 
ప్రజల్ని సమీకరించి విప్లవాన్ని ఉదృతం చేస్తారేమోనన ఎ భయం, ప్రభుత్వ 

ఆఫీసరులలో కరిగింది. అందుకు ససేమిరా వాళ్లు అంగీకరించలేదు.” 
గ్రామాల్లోని -ర రెతులు పగటిపూట ఎటనోదాగి ఉండ్‌" రా|త్రివేళల ఇళ్లకు 
వస్తాశిమావని పోలీసులు రాత్రి వేళల కూడా _రెతుల ఇళ్లళ్లలో దూరి 
ఉన్నాలో లేదో అని వెదకేవారు. రెతులు “యావన్మంది పోలీసుల 


సృష్టించిన భీతావవాంవల్ల ఆడవుల్లోనికి పారిపోయారు. ఆడవాళ్లే [గ్రామాల్లో 
మిగిలారు. 


ఒ లచ ఏన్నగారు ఒక పథకం వేసారు. మరల రెతాంతానికి 
పం ఒక్కొక్క (గ్రామానికి ముగ్గురు నలుగురు వాల్లంలాళ్తు. 
కల ye మంలో జరుగుతున్న నికో లచ్చన్న. 

ఇ కట నండి... సరాసరి ; 






263 


ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఏ ఒకరు ముందుగా న్నిర్ణయించుకోలేని 
పరిస్టితి. పరిస్టితి ఎలా పరిణమిస్తుందో * 


అందుకు నాయకులంతా హరిపురం స్మతంలో సమావేశమై నారు. 
మందసా కాల్పుల డిఫెన్సు కమిటీని ఏర్పాటు చేశారు. రెతాంగం ఒక 
సామాజిక శక్తిగా పోరాడాలి తప్పించి వ్యక్తిగా పోరాడలేదు. కమిటేకి అధ్యక్షుడు 
పుల్లల శ్యామసుందరం, కార్యదర్శి గొతులచ్చన్న, దుక్కా సూర్య 
నారాయణరెడ్డి, సహాయ కార్యదర్శి తరుణాచారి, మార్పు పద్మనాభం, 
మార్పు రాజారావు, కామరాజు, బొడ్డా కామయ్య, బెందాళం గవరయ్య, డి. 
నీలాంబరం. తేలుకల దుర్తభసాహు మరి నలుగురు సభ్యులు, కార్యవర్గం 
సభ్యులుగా నియమించబడ్డారు. పుల్లల శ్యామసుందరంగారిని కష్టడీలోనికి 
తీసికొన్నందున గౌతులచ్చన్న డిఫెన్స్‌ కమిటీ అధ్యక్షునిగా, దుక్కా 
సూర్యనారాయణరెడ్డి కార్యదర్శిగా వ్యవవారిస్తూ వచ్చారు, పోలీసుల 
అర్థరాత్రి పూట ఇళ్లల్లో జొరబడి మీ మగవాళ్లున్నారా అని (ప్రశ్నిస్తూ 
ఆడవాళ్లను భయపెట్టి వేధించడాన్ని డిఫెన్సు కమిటే ఖండించింది. 


(గామాల్లొ పెటోమాక్సు _లెట్టు పట్టుకొని తిరుగుతున్న డిఫెన్సు 
కమిటీని జూచి ప్రభుత్వం జమీందారులు నివ్వెరపడసాగింది. _ కేసుకి 
సంబందించిన సాక్ష్యాధారాలు కూడ (ప్రభుత్వానికి సంపాదించడం 
కష్టమై పోయింది. తుదకు రాజావారి ఫారెస్టు గార్డులే సాక్ష్యం పలకటానికి 
ముందుకు రాలదు. మిమ్ములిని ఎవరెదించారు అన్న ఏమని చెప్పగలం 
ఎవరని చెప్పగలం మూకుమ్మడిగా అంతా మాపై పడ్డారని చెప్పేవారు. ఏ 
ఒకరి పేరు చెప్పటానికి జంకిపోయారు. డిఫెన్సు కమిటీ వారికి ఒక 
పెనుభూతంలా కన్పించేది. 


డిఫెన్సు కమిటీ గ్రామగ్రామాన సభ జరిపి పోలీసుల దౌర్హన్యాలను 
బాహాటంగా ఇండీంచేది. పరాయి ప్రభుత్వం దమననీతిని ఎదిరించేది పీడిత 
ప్రజలంతా ఏకమై ఈ  జమీందారులను, పఠాయి (ప్రభుత్వాన్ని 
ఎదుర్కోవాలని ఏ ఒకరు భయపడనవసరంలేదని, భుజంతట్టి ధైర్యం 
చెప్పేది. (ప్రభోదించేది. " అయిన పోలీసుల జులుం తగ్గలేదు. బెదిరింపు 
ఆగలేదు. డిఫెన్సు కమిటీకి అనుకూలమై న సంఘటన ఒకటి జరిగింది. 


264 


పుచ్చపాడు [గ్రామంలో ఒకరాత్రి ఒక రిజర్వు పోలీసు ప్రవేశించి ఒక 
ఇంట్లోకి దూరారు. మంచి నీళ్లు కావాలని ఆ యింటి ముసలమ్మను లేపారు, 
అది “అర్థరాత్రి వచ్చినవాడు “వయసులో ఉన్న' పోలీసు తన ఇంట్లో 
యౌవనంలో ఉన్న తన కూతురు పార్వతమ్మ ఉంది. ముసరస్హ్య 
సహజంగానే భయపడింది. మంచి నీళ్లు (తాగుతూ అందంగా “జవ 
ముసలమ్మ కూతురిపై కన్నేసారు. ఏకాంతంలో ముసలమ్మ తప్ప ఏ ఒకరు 
లేరు కదా. మగవాళ్లు ఆ (గ్రామంలోనే లేరు అన్న ధీమా, ముసలమ్మను 
తొలగించి పార్వతి చేయిపట్టుకున్నాడు. సరసానికి రమ్మని లాగాడు 20 
ఏండ్ల పార్వతమ్మ బీద కుటుంబీకురాలు. పెగో పల్లెటూరు పడుచు." 
విద్యావిహీనురాలు. తనేమో ప్రభుత్యోద్యోగి. "తను కోరితే కాదంటుందా, 
అన్న అహంభావం కూడ తనలో చోటు చేసుకున్నది. | 


అయితే సరసం బెడిసికొట్టింది. పార్వతమ్మను బెదిరించారు. ఆ 
పల్లెటూరి పిల్ల అమాయకురాలెనా “అసాధ్యురాలే. సిరి ఉందని చిందులేయ, 
కురా. నీకు పోగాలంరాను 'నన్ము రమ్మంటావా? అంటూ గట్టిగా కేక, 
లేయడంతో చుట్టుప్రక్కల ఆడపఠాలం లబోదిబోమంటూ వచ్చి అరవడం 
అల్లిరిపెట్టడంతో కానిస్టేబుల్‌ హడలెత్తి పోయి పరుగుతీయడం ప్రారం 
భించాడు. చేసిన వని", తప్పని తెలియగానే మనిషి భీళ్ళులె నీరుగారిపోతారు 
కదా. ఎంత సత్తువ. గఠ మనిషైనా నిస్పత్తువల్‌ నిక వసారు. అధికారం చేతుల్లో 
ఉన్నా ఆల్హాడపోతారు. 


మరునాడు ఆ (గామ ఆడదండు ఒక్కుమ్మడిగా వెళ్లి హారిపురం 
స్మత్రంలో మకాం వేసుకొని వీళ్ళ కష్టసుఖాల్ని చూస్తున్న డిఫెన్సు కమిటీకి 
జరిగినదంతా చెప్పుకొని గోల పెట్టారు. డిఫెన్సు కమిటీ వెంటనే 
రంగంల్‌ ౧కి వచి ఎంది, ప్రభుత్వానికి “తంతినొకదానిని పంపించారు. ఫలానా 

ప్టేబుల్‌ పలానా (స్త్రీని పలానా (గ్రామంలో పలానా తేదీన చెరబట్టటానికి 
సద్దు ఆ పోలీసును వెంటనే రక్షించాలి. స్త్రీలను ప్రజలను నానా 
యిబ్బిందులకు గురిచేస్తున్న రిజర్వుడు “పోలీసుల్ని ఉపసంహరించుకోవాలి. 
వ్యాయవిచారణ జర్గపాలి. . లేనిచో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది. 






265 


డిఫెన్సుకమిటీ  బెలిగ్రాముల ద్వారా మహాజర్డు విజ్ఞప్తులు 
ప్రభుత్వానికి అందించారు. ఆంధ్రా కాం(గైెస్‌ కమిటీకి ఒక మహాజరును 
పెట్టారు. దీనిపె విచారణ జరిపించి (ప్రభుత్వానికి పార్టీ రిపోర్టు యివ్వాలని 
డిఫెన్సు కమిటీ కోరింది. అయితే జమీందార్డు వడ్డీ విశ్వనాథాని ఎ చేతిలోనికి 
తీసికొని, లచ్చన్నగారితో గల స్నేహాన్ని “విస్మరించి ఏ కానిస్టేబుల్‌, ఏ 
పల్తెలోను, ఏ పిల్లను బలవంతం చేయలేదని, అదంతా కట్టుకథని,. పత్రికల్లో 
విశ్వనాథంగారి చేత (ప్రకటనలు యిప్పిస్తారు. 


ప్రభుత్వం దిగి వచ్చింది. రిజర్వుడు పోలీసుల్ని ఉపసంహరించు 
కున్నారు. సాయుధ పోలీసుల్ని వెనుకకు పిలిపించారు. డిఫెన్సు కమిటీకి 
ప్రథమ విజయం లభించింది. మందసా కాల్పులు డిఫెన్సు కమిటీ వారంద 
జేసిన మహాజరుపె ఆంధ్ర కాం[గ్రెసు కమిటీ విజయవాడలో సమావేశమై ౦ది. 
ఆనాటి ఆంధా కాంగ్రెసు కమిటి అధ్యక్షులు టంగుటూరి (ప్రకాశం పంతులు, 
జనరల్‌ సెక్రటరీ కా ఎెంక ట్రావు, ఆంధ కాంగ్రెస్‌ కమిటీ మందసా 
కాల్పులపె విచారణ చేసి ఒక నివేదికను పార్టీకి సమర్పించడానికి ఒక విచారణ 
1 సంఘాన్ని నియమించింది. ఆ సంఘంలో కళా వెంకటరావును, మాగంటి 
బాపినీడును, అయ్యదేవర కాళేశ్వరరావులను సభ్యులుగా నియమించింది. 


కాంగ్రెస్‌ పార్టీ తరపున దర్యాప్తు సంఘం, విశాఖజిల్లా విచారణ జరప 
టానికి వస్తుంది. ఆనాటి ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (పెసిడెంటి 
గేదెల చంద్రయ్య నాయుడు, “జనరల్‌ సెక్రటరీ గౌతులచ్చన్నగారు విచారణ 
కమిటీకి ఆదరణపూర్వకమై న ఆతిథ్యమిచ్చి మందసా అడవులకు తీసుకొని 
వెళ్లి రెతులు అడవిలో ఎచ్చపెచ్చట కలప నరికినది, ఏవిధంగా బళ్ళపె 
తీసికొని వచ్చినది వారికి ప్రత్యక్షంగా చూపెడతారు. 


ముఠా రాజకీయాలు ముసురు ప్రారంభమై నది. భవిష్యత్‌ రాజకీయా 
కాశాన ఉరుములు మెరుపులు మెరసీ జడివానగానోో, ఉప్పెనగానో 
మారనున ్నదేమో | 


విచారణ కమిటీలోనున్న కళా వెంక ట్రావుగారికి. ల్నచ్బృన్న గారన్న 
లోలోన కడుపుమంట. కిసాన్‌ ఉద్యమనేత రంగాగారికి అనుచరుడు అచ్చ న్‌ న్‌ 
కళా వెంక[టావుగారికి రంగాగారికి పొంతనలేనేలేదు... 


ల్‌ oy 


266 


మందసా (ప్రాంతమంతా తిరిగి తన పర్యటన విచారణ ముగించుకొని 
కమిటీ విజయవాడ చేరుకొంది. విజయవాడలో పత్రికలవారికీ విచారణ 
కమిటీ ఒక (ప్రకటన యిచ్చింది. మందసా డిఫెన్సు కమిటీ వారి అభ్యర్థన పై 
ఆంధ్ర కాంగ్రెసు కమిటీ ఒక విచారణ కమిటీవి వేసి, మందసా కాల్పుల. 
న్యాయవిచారణ జరిపించింది. (ప్రభుత్వానికీ ఒక రిపోర్టును పంపించింది. 
ఆనాటి పత్రికలకు యిచ్చిన స్టేట్‌మెంటు. 


మందసా కాల్పులు జరగటానికి కారకుడు ఉత్తర విశాఖ జిల్లా జనరల్‌ 
సెక్రటరీ గౌతులచ్చన్నగారే. ఇందులో సందేవ ాంలేదు. కమ్యూనిస్టులతో 
చేతులు కలిపి మందసా రాజావారిపె రెతులను పురికొల్సి ఈ దౌర్దన్యకరమై న 
పనిని చేయిండాడీతడే కారణం. లచ్చన్న అతివాది. వ్యక్తి సత్యాగహానికి 
వ్యతిరేకి. -రెతులను అచ్చన్నగారు రెచ్చగొట్టినందువలననే వీరు అడవిలో ' 
చొరబడి కలపను అనుమతి లేకుండా తెచు ఎకొన్నారు తప్పించి ఆ చెతులు , 
అమాయకులు. వారిని తప్పు పట్టవలసిన పనిలేదు. ఈ పరిస్థితులలో i 
ప్రభుత్వం వారు కాల్పులు జరుపక తప ఎనిపరిస్టితికి లోనె ఉంటారు. 
ప్రభుత్వాన్ని తప్పుపట్టువలసిన పనిలేదు. ఇక _రెతులు వారు నిరపరాధులు. 
వారిని క్షమించి విచడి= పెట్టవలసినదిగా (ప్రభుతా న్ని ్న ఆర్జించారు. 


ఉత్తర విశాఖ జిల్లాలో తిరుగులేని కాం(గైను నాయకునిగా భావించ 
విడుత ,రెతాంగం ఆదరణాభిమానాల్ని అందుకుంటున ఎ అచ ఎన గారిని 
పట్టి ప్రభుత్వానికి. అప్పగించడం ఆంధ్రకాంగ్రెస్‌ కమిటీ వేసిన ఇంక్యయిరీ 
కమిటీ అభిప్రాయమని కమిటీ (బిటిమవారు మాల్లాడినట్లు మాట్టాడారని 
ఆనాటి ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెసు నాయకులు భావించారు. వెంటనే ఆ 
స్టేట్‌మెంటును ప్రతిఘటేస్తూ పక్షపాతంతో కూడిన ఇంక్వయిరీ కమిటి 
రీపోర్టును ఖండించారు. లచ్చన్న ప్రభృతులు అంతేగాక వెంటనే వేరొక 
కమిట్‌. వేసి న్యాయ విచారణ జరిపించాలని ఆంధ్ర కాం(గెసు కమిటి 
అధ్యక్షులు ప్రకాశం పంతులు గారిని మందసా డిఫెన్సు కమిటీ. కోరింది. 
ఇంక్యయిరీ కమిటీ యిచ్చిన రిపోర్టును, ప్రక్కకు బెట్టి స్వయంగా ఆంధ్రా 
కాం(గ్రెప్‌ -ఆధ్యక్షులే ' విచారణ నిమిత్తం మందపా వచా ఎరు... హరిపురం 
స్మత్రంలోనే వారికే విడ్డిధి వీర్పోటుచేసీ స్వయంగా వీరే వారికి వండివార్శి 
భోఖవ పదుష్టాంకూూలు చేసారు. 


267 


ప్రకాశం గారిని కూడ మందసా అడవుల్లోనికి తీసుకొని వెళ్లి రెతులు 
వెళ్ళి వచ్చి న బాటలను కలపను నరికిన ప్రదేశాలను చూపించారు. “కారులో 
కొన్ని, భామలు (తిప్పారు. _రెతాంగం వచ్చి (ప్రకాశంగారికి వారి కష్టసుఖాలు 
విన్నవించుకున్నారు. ప్రకాశంగారికి తన పర్యటనలో రెండు విషయాలు 
అవగాహనకు వచ్చాయి. ఒకటీ ఉత్తర విశాఖ బిలో లచ్చన్నగారికి ఉన్న 
పలుకుబడి, ప్రజల్లో అతనికున్న గౌరవం అర్ధమైంది. రెండు మందసా 
_రెతులు పోరాటం ఒక (ప్రజా "ఉద్యమం తప్పించి ఏ ఒకరు (ప్రేరేపించి 
"నదికాదు.ఇదొక సామూహిక తిరుగుబాటు. సామూహిక నిర్ణయం. సామూహిక 
చర్చ. ఇంక్వయిరీ కమిటీ యిచ్చిన రిపోర్టును కాదని (పకాశంగారు ప్రభు 
త్వానికి అన్ని వివరాలతో అధ్యక్షుని పోదాలో పోలీసుల కుమ్మక్కుతో 
జమీందారులు చేసిన దౌర్జన్యం ఫలితమే మందసా రెతులపె జరిపిన 
కాల్పులని, తన రిపోర్టులో (ప్రకటిస్తూ ఒక వివరణ పత్రాన్ని సమర్పించారు. 
ప(త్రికలవారికి ప్రభుత్వానికి. 


పత్రికల్లో మద్రాసు మాజీ రెవన్యూమంత్రి ప్రకాశంగారిచ్చిన వివరణ 

ప్రకటించబడింది. _రెతులది (ప్రశాంత విప్లవం అని పోలీసులు జమీందారులు 

జరిపిన దౌర్జన్యం అని (ప్రకాశం గారిచ్చిన వివరణ పుత్రం రె రెతాంగంలోను 
డిపెన్సు కమిటీని మంచి నెతిక పరమై న బలాన్ని తెచ్చి పెట్టింది. 


పోలీసుల భీభత్స కాండ ఆగింది. (ప్రాంతంలో మందసా డిఫెన్సు 
కమిటీ మంచి అనుకూల వాతావరణ పరిస్థితులను నెలకొల్పింది. కాం[గెసు 
పార్టీ కూడా _రెతాంగాని ్న సమర్ధిస్తూ వచ్చింది. ఇక పోలీసులకు గత్యంతరం 
చార్జి షీటు ఫెలు చేయడమే "బలమైన సాక్ష్యాలను సేకరిస్తే తప్ప మందసా 
కాల్పులు కేసు నిలవడమే కష్టం "ప్రభుత్వం వారాడినదంతా భూటకమని 
తేలుతుంది. 


నయానో ఎ భయాన్నో కొంతమంది సాక్షులను సేకరించడానికి 
పోలీసులు తంటా పడుతున్నారు. [ప్రాసిక్యూషన్‌ సాక్షులను సేకరించుటలో 
మందసా దివాన్‌ రామకృష్ణ దేవ్‌ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రహస్య 
పోలీసులు కోటలో మకాం వేయడం. విషయాలను సేకరించి ప్రభుత్వానికి 
అంపడం జరుగుతున్నది. పుచ్చలపాడు (గ్రామంలో పోలీసు కానిస్టేబుల్‌ 
అసులు ఏ యువతిపై కూడా అఘాయిత్యానికి తలపడలేదని అదంతా 
కట్టుకధ అని, రహస్య “పోలీసుల రిపోర్టులు [వ్రాయడం జరిగింది. 


268 


_ మందసా కాల్పుల్లో ప్రభుత్వం అన్ని విధాలా అడ్డుతగులు తున్న 
మందసా డిఫెన్సు కమిటీ శక్రటరీ గౌతు లచ్చన్న నెలా అయినా పట్టే 
బంధించాలని. ప్రభుత్వం జమీందారీల ఎత్తుగడ వేశారు. సరియైన 
సాక్ష్యాధారాలు లేనిదే మనిషిని కష్టడీ లోనికి తీసికొన్న అది నిలబడదు. 


మందసాలో అచ ఎన్న గారు బస చేసిన వడ్డె విశ్వనాధం .గకకటైః 
వెళ్లి లచ్చన్నపె ఆరా తీసారు. పోలీసులు వడ్డె విశ్వనాధం గారు లచ్చన్న 
గారిపె తనకున్న అభిమానాన్ని మరచి పోయారు. జమీందారీ (పలో భానికి 
లొంగి ప్రభుత్వానికి వశమై లచ్చన్నపై రిపోర్టును ఇచ్చారు. లచ్చన్న గారే 
కాల్పులకు బాద్యుడని ప్రభుత్వానికి తెలిపారు. ఒకవెపు లచ్చన్న అభిమానిగా 
నుంటూ వేరొక వెపు లచ్చన్నపె దెబ్బ తీసారు. శల్య సారధ్యం చేశారు. 
అచ1న్న గారి అభిమాని అనుచరుడు లచ్చన్న గారిపె రిపోరు యివ్వడం 

టాం ol రు 

(ప్రభుత్వానికి కొంత ఆధారం దొరికినట్టయింది. పోలీసులు ఏ గ్రామం వెళ్లి 
సాక్షులుగా ఉండమని అరిస్తే అదే (గ్రామానికి అదే దినమున లచ్చన్న బృందం 
వెళ్లి సాక్షులుగా నిలచిన విపరీత పరిణామాలు. సంభవిస్తాయి. జాగ్రత్త అని 
'హెచ్చరికలిచ్చి వచ్చేవారు. 


ఇక (ప్రభుత So అడ్డదారికి (తో క్కడానికి సిద్దపడీంది. లచ్చన్న 
గారిని కష్టడీ లోనికి తీసికొననిదే (ప్రాసిక్యూషన్‌ చేయడానికి సాక్షులను 
సేకరించడం దుర్హభం అన్నది గుర్తించింది. 


ఇటు చార్జిషీటు మందసా కాల్పుల సంఘటనను ఫెలు చేస్తు అటు 
గౌతు లచ్చన్నకు ఇంటర్నమెంట్‌ ఆర్డర్‌ను 1940 జూన్‌ 3 వ తేదీన జారీ 
చేసింది. బారువాలో నున్న లచ్చన్న గారికి సర్వ్‌ చేసింది. 


"ఇద్దరు పోలీసులు బారువాలో ప్రత్యక్షమయ్యారు. రాత్రింబవళ్లు 
అచ్చన్న గారికి కాపలా. లచ్చన్న గారు ఏమి చేస్తున్నది (ప్రభుత్వానికి ప్రతి 
దివం తెలపాలి. . ర్యాత్రి వేశల్గో పోలీసు వాళ్లను బారువాలో హాయిగా గుర్రు 
వెట్టి నిద్రే తీసే పరిస్థితిలో నుంచి లచ్చన్న గుర్రపు బండిమీద చుట్టు ప్రక్క 
(గ్రామాల కెళ్లి మందసా కాల్పుల్లో ప్రభుత్వానికి ఏ- ఒక్కరూ సాక్ష్యం పలకడం, 
బెతాలగావికీ ద్రోహం చేయడమేనని ఉద్దాటించేవారు. కొన్నాళ్లు ఈ రాత్రి 
కేళల్చోపర్యటనకుకొనసాగాయి. ""”...... 

“౨ అయితే రాత్రి "3" పగలు - డిఫెన్సు కమిటీ పోరాడితేనే తప్ప 
ప్రభుత్వాన్ని ఎదుక్ళోవడళ "కష్టమని భావించారు. ' లచ్చన్నను డీపెన్యూగా_ 





269 


ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ కానిదే మందసా ఫెరింగ్‌ కేసులు (ప్రాసె సెక్యూషన్‌ 
రుపలేదని పోలీసు అధికారులు కలెక్టరు గారికి నివేదిక నందించారు. 


మందసా ఫెరింగ్‌ కేసు సెషన్స్‌కు కమిట్‌ చేస్తున్నారనగానే అచ్చన్న 
'గార్‌ని డిటైన్‌ చేయడానికి తనకనుమతి నిమ్మని, జిల్లా కలెక్టర్‌ మ|దాసు 
గవర్నర్‌ను ' అర్జిస్తూ వ్రాసిన నోటు ఆర్డర్‌ను తెలిసికొని “విశాఖపేటు ఎం నుండీ 
ఒక స్నేహితుడు ఒక కుర్రవాడి ద్వారా బారువాలో నున్న లచ్చన్న గారికి 
తెలియ చేశాడు. జాగ్రత్త పడమని హెచ్చరిక చేశాడు. 


ఆ సాయంత్రానికి శ్రీకాకుళం నుండీ కాంగ్రెస్‌ నాయకులు 
కార్యకర్తలు రెతు సంఘాల నాయకులు బారువా వచ్చేలా నలుదిక్కులకు 
కబుర్లు అంపారు. గరిమెల్ర రమణమూర్తి, గేదెల చంద్రయ్య నాయుడు, 
మార్పు పద్మనాభం, మార్పు రాజారావు, బెందాళం గవరయ్య, కిల్లి 
అప్పలనాయుడు ప్రభృతులు సాయంత్రానికి బారువా చేరుకునా రు, 

ఆ రాత్రి బారువా సముద్రతీరంలో గల సరుగుడు తోటలో రవాస్య 
సమావేశం జరుగుతున్నది సభ్యులు తమ అభిప్రాయాలను (ప్రకటిస్తున్నారు. 

లచ్చన్న గారు వెంటనే అండర్‌గ్రౌండ్‌ లోనికి వెళ్ళి పోవాలి. 
“లచ్చన్న గారు పట్టుబడి జెల్లోకి వెళ్లడం జరిగితే యిచ్చట Defence 
Committee ని నడిపేంచేదేవరు ? మనకు నాయకత్వం వహించేదెవరు ? కిల్లి 
అప్పల నాయుడు ఆవేదనతో అన్నాడు. 

లచ్చన్న గారు (ప్రభుత్వానికి దొరక కుండా బయటనే తిరగాలి. 
అండర్‌ (గౌండులో ఉన్నత బలంతో డిఫె ఫెన్సు కమిటీ పని చేస్తుంది. 
విజయం సాధిస్తాం దుర్హభ సావు, బెదాళం గవరయ్య, సూర్యనారాయణ 
రెడ్డ లు వారి అభిప్రాయాలు తెలిపారు. 

లచ్చన్న “మౌనంతో అంగీకరించారు సంఘ నిర్భయం కాదనటానికి 
లేదు నేను అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నందున మన ఆశయాల్ని సాధించు 
కోగలమని మీరు భావిస్తే స్తే తప్పక నేటి నుండి అండర్‌ (గ్రాంట్‌ లోనికి వెళ్తాను” 
లచ్చన్న గంభీరంగా ఉదార భావంతో తన అభిపాయం ప్రకటించారు. 


అయితే ప్రస్తుత కర్తవ్యం - కిల్లి, అప్పలనాయుడు' గార్లు. డీఫె 
కమిటీకి నా స్తానంలో దుక్క సూర్యనారాయణ రెడ్డిని సవల నా 
అభి[ప్రాయం వారి నాయకత్వంలో. మీరంతా (శ్రద్ద క కృషి "శేయండి. అండర్‌. 
(గ్రౌండ్‌లో నేను పనిచేస్తా అన్ని విధాలా తోడ్పడుతాను.. ౬ వ... 


270 


లచ్చన్న ప్రతిపాదనను అందరూ అంగీకరించారు. డిఫన్సు కమిటీకి 
సూర్యనారాయణ రెడ్డిని అధ్యక్షునిగా చేస్తారు. మీరు అండర్‌ |గ్రౌండ్‌కు వెళ్లి 
పోతున్నారు. ఇక మా బారువా (గ్రామం పరిస్టితి ఏమిటి? దీన వదనంతో 
దుర్లభ సాహు, అనగానే లచ్చన్న గారి వదనంలో ఆవేదన అభిమానం షాంగి 
పార్టింది. నిజమే తన ఉద్యమానికి ఊపిరి పట్టుతన-స (గౌమమే కదా ! 


లచ్చన్న గారానాటికి బారువా గ్రామం ప్రెసిడెంట్‌గా నుండేవారు. 
(గ్రామ పంచాయితీ అధ్యక్షునిగా ఉన్న తన కాలంలోనే ప్రధమంగా బలహీన 
వర్గాల వారి “కోలనీ్‌ ఉండాలని మొదటిగా మెరసింది, తొంగి జూచింది 
లచ్చన్నగారి మెదడులోనే. లచ్చన్నగారు కాలాతీత వ్యక్తి కాలానికి ముందుపడి 
ఆలోచించే కాలజ్ఞానం గల సామాజిక కార్యకర్తగా ఆనాటి కాంగ్రెస్‌ పార్టీ 
నాయకుడు తన చుట్టు సమావేశంలో నుపష్న పంచాయితీ మెంబర్హను 
ఒప్పించారు. బారువాకి తన స్థానంలో లక్ష్మీ నారాయణ పాణీ[గ్రాహి 
ఉండాలని ఆ మేరకు ఒక తీర్మానాన్ని (వాసి అందరి సభ్యులచేత తన 
ఎదుటనే సంతకాలు చేయించారు. తను అనివార్య కారణాల వలన 
రాజీనామా యిచి ఎనట్టు ఆ రాజీనామాను ఆమోదిస్తు పాణి గ్రాహిని 
ఎన్నుకొన్న ఆఫీసు రికార్డుల్లో తీర్మానం చేయించారు. తన స్థానంలో 
గరిమెల్హ రమణమూర్తిని ఉంచారు. 


ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెస్‌. జనరల్‌ శక్రటరీకి వీడ్కోలు చెప్పి 
మందసా డిఫెన్సు కమిటీకి వందనమాచరించి (గ్రామ సర ంచ్‌కు తిలోదకాలిడి 
గౌతు లచ్చన్న చీకటిలో పడి . పోరాడటానికి సిద్దపడినారు. చీకటితోనే 
పోరాటం సాగించాలి. విషాదాన్ని జ్వాలలు విహరించాలి. పెను తుఫానుల్లో 
(పేమాభిమానాల్ని. పొంగింఛాలి. - అండర్‌ (గ్రౌండ్‌లో చేరి అఖండ విజయా 
నికి మార్గమేర్చరచాలన ఎ ఆతని మహత్తరబృహత్తర ఆశయసాధన సిద్దించుగాక. 


లచ్చన్న కారు చీకటానికి అడుగిడుతున్నారు.  కాంతిరేఖల్ని 
విరజిమ్మటానికే ఆయిన తన కానాడు భుజం తట్టి ధైర్యం చెప్పి ఓదార్చి 
తనకన్నా పిధాలా 'తండ్రీలా గురువులా సే స్నేహితునిలా పెద్దలా, ఉపదేశికునిలా 
దైవంలా తోడ్చడుతూ వచ్చిన కరుణార్ర హృదయుడు. “స్వాతంత్రోద్యమ 
యోధుడు. కష్టడీలో నుంటూనే కను ఎ్రమూసిన. దేశ భక్తుడు, పుల్లెల 


271 


శ్యామసుందరం గారు తన వద్దలేరు. పరమపదించారు. ఉత్తర విశాఖ జిల్లా 
కాం|గెస్‌ అధ్యక్షుడు. 


కదన రంగం నుండి కదలిపోయారు. తనచేయి పట్టి ఉద్యమం 
లోనికి లాగుకొని వెళ్లిన ఆదేశ భక్తుడు తనను విడిచి తన జీవితాన్ని 
ముగించుకొని వెళ్లిపోయాడు. తనకు స్ఫూర్తినిచ్చిన ఆ మహానుభావుడు 
తనలోనే ఉన్నాడు. తన కీర్తి ఇనుమడించటానికి ఎంతగానో తోడ్పడిన తన 
(ప్రాణానికి ప్రాణం పుల్లెల శ్యామసుందరం తననా స్వర్గం నుండి దీవిస్తారు. 


టో 


ఉత్తర విశాఖ జిలా కాంగ్రెసు కార్యకర్తలు మందసా డిఫెన్సు కమిటీ 
సమావేశం ముగిసింది. మందసానుండి వెంటనే తెల్లవారేసరికి లచ్చన్న గారు 
వెళ్లిపోవాలి. ఎచ్చటకు వెళ్ళిందీ ఎవరికీ తెలియకూడదు. అందుకు ఏ ఒక్క 
అనుచరుడు లచ్చన్న వెంట వెళ్లటానికి వలనుపడదు. ఆ రా(త్రికి కార్యకర్త 
అంతా బార్తువా విడచి వెళ్ళారు. 


రాత్రి 12 గంటలయింది. ఆ (గామ నివాథి బడి నీలాంబరం 
కందులను గుర్రపుబండిని తెమ్మని కబురిచ్చాడు. సోంపేట రెల్వే స్టేషన్‌కే 
' చేరుకొని కందులను గుర్రం బండిని తీసికొని మరల బారువా వెళ్ల మన్నారు. 


కందులు లచ్చన్న గారిని సోంపేట రైల్వే స్టేషన్‌లో విడిచి 
గుర్రంబండితో మరల సోంపేట ప్రవేశించగానే పోలీసు ఎదురయినాడు. 


“లచ్చన్న గారిని ఎచ్చటకు తీసికొని వెళ్లావు” 

“అసలు నా బండిలో లచ ఎన్న గారు ఎక్కనిదే” కందులు 
నోర్ముయ్‌ నీ తోలు వలుస్తాను చెప్పు” హుంకరించాడు పోలీసు 
“నా పీక పోయినా చెప ఎను. అసలు నాకేమీ తెలిదు" 





అసలు లచ్చన్న (టయిన్‌ మీద వెళ్లందే కందులు నిర్వయంగా 
అబద్దం ఆడుతున్నట్లు పోలీసులు పసిగట్టారు . పశువును బాదినట్లు 
బాదారు. కానీ నిజం తెలుసుకోలేక పోయారు. లచ్చన్న గారికిది (ప్రధమ 
విజయం. oT 


20వ (ప్రకరణము 


పుల్లెల శా-మసుందరం - లచ-న- 
లం. (ఈ WwW ౧64 


చరిత్రలో ఏ. ఒక వ్యక్తి వేరొక వ్యక్తివలన, గాని, శక్తివలనగానీ (పేరఖః 
ఆదరణ నందనిదే బాగుపడిన దాఖలాలు ఎచ్చట కన్పించవు. అటువంటి 
వ్యక్తీ శక్తీ ఏ ఒకరికి లభించిన వారికి జీవన్ముక్తి మోక్షం లభిస్తాయన్నది 
నిర్వివాదాంశం. సృష్టిలో గూడ ఈ విచిత్మం- ఉంది. * తనకు తనేమి, 
ప్రజ్వరిల్రదు వేరొకటి అందుకు తోడ డాలి. ఏ ఒక మహానుభావుని చరిత 
తిరగేసిన నేనింతటి వానిని కాగలుగుటకు ఏ ఒకరో కారణమని చెబుతారు... 
ఏదేశనాయకుని జీవితం పరిశీలించిన ఆతనంతటి ఘనకీర్తినందటానికి ఏ 
ఒకరో కారణమని శలవిస్తారు. _ గాంధీజీ లేని, నెహ్రూను రామక్సః 
పరమవాంస లేని వివేకానందుని మనమూహించి వారి ఘనతను వర్ణించలేము. 
సోక్రటీసు వినాప్లేటో మహాశయుని పాగడలేము. % 






అయితే వ్యక్తి జీవితం, అవేక స్థాయిల్డ్‌ అనేక దశలకు చెంది. 
యుంటుంది. ఒకే వ్యక్తి జీవితంలో గల అన్ని స్థాయిల్లో,దశలలో జీవన! 
గురువుగా దైవంగా . శక్తిగా తోడ్చడవచ్చు తల్లి శవ దశలో తండ్రి 


యౌవనదలో,.. గురువు -పయోజనదకశలో ఉపకరిస్తారన్నది సామాజి 
సూతం. అన్ని దశలలో పరమాత్మ జీవికి త"డ్పడతాడవ్నది దైవిక 
మూత్రం, విశ్వాసం, నమ్మికలు ఏర్పడినగాని మనిషికీ విశ్వం బోధపడదు, 
జీవితానికి అర్హం తెలియదు. తన బౌన్నత్యానికి ఉపయోగపడిన వారి పట్ల. 
ప్యూసం, నమ్మికల్ని - ప్రదర్శిస్తేసే తప్ప మనిషికి జీవన్ముక్తి కలుగదు." 
లచ్చన్నగారు ఆరాత్రి 2గంటలకు వచ్చిన మెయిల్‌ ఎక్కారు... కలకత్తా వెపు 
ప్రయాణం. _ టిక్కెట్టు తీసారు తన. గమ్యస్థానం, తనకే తెలియదు. 









ఇ స 


తో ణా 
ల 
ST Ee. I ih he pe in ఇ f = + ళ్‌ 
"ru INE IE yyy ren ప్రా rp “ | ఖా 

i SOE ఎ తరునకయాడల (శ బంద. అచ్చన్న గా 
ద్‌ యే ట్లు! పైరు 1 
eal పొ చ. ర rm . జ 
ఖ్‌ ఆటే న 
EE అల అశయపాధవలో తను నాడు అండర్‌గా 
IR 2 ali ఆ నౌ అం (/ 0 
"age క. వు ఆ - స 
ఎ , 
+ ళా మ్‌ 


ve 


య. 

గ 5 జ టి 

7 బటు వ 

స. న్‌ 
॥ dy, 









ం-గెస్‌ సేవాదః కార్య} hte జల వాటి ఒరిస్సా 
_...నాయకులు. రాష్ట్ర ముఖమంత్రి సింగ్‌ దేర్‌ తో లచ్చన్న. 
జ కు 


క 











ల టా గా 





జ్‌ శ 





“hl! 
ఇ జ కా. 


ఇట 


న. 


జ gar 
ye 





గ. 
ట్‌ 





వెనుకబడిన తర 





॥ క... 
ఇ ik 
యస. చాల. 
గ్గ 
ల్‌ 





కనన 





¥ 
గగ 1 
న wT rh 
1 i Tiare 
థి తొ 
> , 


మ 


వాటు 


= 








- re 


మైంజంఖ ఖై ఫా ఏనుగ. యవ 








t 


ల 
కాగ 


ళ్‌ 
ల 


[a 











| 








a ~. 
oR 
/ 
య. 


గ్‌ 


వ 


త గ్గ 
డా డు లచ్శన్క ' , 
న మ త a aaa) గో లె 
"i షే 1 ల్‌ జ్జ 
గ UR | భా 1 సీ 





_ 
' 
గ; RTT ప 
" 4 fy | మా 
a 1 J ' | భా 








॥ 
ఇ 


క 
శ్‌ 





- _ = ల లా wn ArT వు _ 
ఒం . చుం 
- . et - న 
i కీ + - a a స 
ళ్‌ కా యు చా ఖు జ wire J 
ళ్‌ గా ky గో 








i | a న 


CARY ogee 
mea (lea 
- OE 


sr 


జ 32 
య = 4 
CS 
' Pg 
శ నే 1 1 
. 4 he 
4 





అకద ఇ 


థాం [3 
ECO గ 


14. 
నః 


ఇత 
-1 








జ్‌ 
ఎటుల data i, 
3% మ! 


1 ky 
గ్‌ సల ఖీ [ ల్‌ 
41 


pp 


' © ne 
Fea Cran tas 
1 " గి t ‘ న్‌ 
౮ క్‌. 





273 


వెళ్లడం జూచి శ్యామసుందరం గారున్న ఎంతపొంగిపోయేవారో గదూ | 
అనాటీవరకు తన కన్నివిధాలా తోడ్పడి నీడనిడిన శ్యామసుందరంగారు తన 
మనసులో మెదలాడారు. _ లచ్చన్నగారికి కళ్ళంటనీళ్ళు అ ప్రయతంగా 
జారిపడుతున్నాయి. “తన జీవితాని కింతకీర్తి ప్రతిష్టలను తెచి ఎపెట్టి ఆమ హాోను 
భావుని అంతిమక్షణంలో ఆతని భౌతిక కాయాన్ని కూడ చూడనోచుకో లేని 
డౌర్భాగ్యుడ్న్‌ అంటూ మనసు వేధించడం (ప్రారంభమై నది. 


అనాడు బారువాలో తనను ఇంటర్శ్నమెంటు చేసారు. పొలీనులు 
కాపలా కష్టడీ లోనికి ప్రభుత్వం తీసికొన్న ఏ ఒక చోటికి వారి పర్మి షను 
లోనిదే కదలటూనికి వలనుపడదు. 


1940 జూన్‌ 16 వ తేదీన పుల్లెల శ్యామసుందరంగారు తన 
స్వగ్రామం. ఇచ్చాపురం లోనే (బెయిన్‌లో నరాలు పగిలిపోయినందున 
ఆకస్మాత్తుగా పరమపదిం వారన్న పిడుగులాంటీ వార్త లచ్చన్నగారి చెవిలో 
పఢింధి. కష్టడలోనే ఉంటు పోయిన కాంగైెసు నాయకుని, మరణవార్త 
కష్టడీళలోనే ఉన్న గౌతులచ్చన్న గారికి చేరింది. ఎంతటి దురదృష్టకరమై న 
పరిస్థితి, లచ్చన్న ఒక్క మారుగా వాతాష్లలె నిర్వీర్యులె నిశ్చేష్టలయ్యారు. 
(కుంగిపోతూ ' కూలబడినారు. ఎంతటి ధెర్యస్టైర్య పరుడింతగానేల బడీ 
మూోలబడటమా? బారువాప్రజానీకమంతా ముక్కుపై వేలేసుకుంది. లచ ఎన్న 
గారి శరీరంలో అనాటి వరకు ఉన ్నవి ఆ శ్యామనుందరంగారి బలతేజాలేయో. 
అది నిజమనిపించారు లచ్చన్న. కూలబడిన లచ్చన్న అప్రయత్నంగా 
లేచారు. ఆ (గ్రామంలో ఉన్న పోష్టాఫీసుకి పిచ్చెక్కిన మనిషిలా దౌడుతొన్తూ 
వెళ్ళారు. ప్రభుత్వాన్ని అర్చిస్తూ ఒకటెలి[గ్రాం పంపించారు, "దయతాొ నన్ను 
అనుమతించండి. ఇచ్చాపురం వెళ్లనివ్వండి నాగురువు నాప్రాణజం, 
నానాయకుడ్ని అంతిమదర్శనం చేసుకోవటానికి పర్మిషను ఇవ్వండి.” 


సునీ 
ఇళ్ళ Ae ni 
' చ శ. 
ల్లో క్ష 


2 డీ 
3 Br 
హా భా. జ! 
జ అ 
చతు లా ఆలో 








సవ 
ల 
లజ ల్‌ 
చై 
Ei, 
లే 
జన (| 


9 Arto Ba 
aa Pd » 









ఉండలేకపోతున్నారు.  వీధిలోనీక్లి వచ్చార, .; 
ఉండనివ్వలేదు. “పరుగెత్తుకొని ఇచ్చాపురం 'ఖైల్లీ నీ 'శో 
బుణం తీర్చుకో” అని తొందరపెట్టుసాగింది. . 


274. 


ఆంతే బారువా నుండి బయలు దేరారు లచ్చన్న తనను కాపలా 
కాస్తున్న పోలీసు లిద్దరు తనకడ్డుగా వచ్చి మొదట |బ్రితిమలాడుతూ తదుపరి 
విరోదించారు. లచ్చన్న తీవ్రవేదనతో నున్నారు. ఉప్పెనలా ఎగిసిపడ్డారు. 
చండ[పచండభామని వలెనున్నారు. అగ్నిజ్వాలలా ఎగిరిపడుతున్నారు. ఈ 
ఇరువురు పోఠీములా తనను అడ్డగించేది. తిన్నగా బారువా బస్‌స్టాండ్య॥ 
చేరుకున్నారు. ఇంతలో బస్‌ వచ్చింది. బస్‌ ఎక్కి ప్రయాణానికి సిద్ధమై 
వెంటనే బస్‌ను నడీపించమని అర్టించారు.. ఇంతలో సోంపేట పోలీను 
సేషనుకి కబురు అందింది. ఇన్‌స్నెక్టరు పోలీసులు ప్రత్సక్షమై బస్సు అడ్డుగా 
విలుచున్నారు. “లచ్చన్నగారూ మీరు ఇంటర్నలో ఉండగా విధినిషేదాల్ని 
ధిక్కరించి ఇఛ్చాపురం వెళ్లడం (క్రమవిరుద్దమై న చర్య ఇన్‌స్నెక్టర్‌ గద్దించారు. 
“ఎవరడ్డుపడిన వీశ్రం శ్రేష్టి గైగితీరుతాను నానాయకుడ్ని అంతిమ దర్శనం ' 
చేసుకుంటాను. మరెంచన్తోం చేయండి అన్నింటిని తెగించాను. రండి నా... 
ముందుకు” గద్దించిన లచ్చన్నను ఒప్పించడం మినహా గత్యంతరంలేదని 
పబ్‌ఇవ్‌స్నెక్టర్‌ (గ్రహించారు. లచ్చన్నపై కాల్పులు జరపడం తప్పించి అతనికి 
గత్యంతరంలేదు ఆది అతనా పరిస్థితులలో చేయలేని పరిస్థతి. అచ్చన ట్ర 
ఆవాటికి పేరు (ప్రఖ్యాతులందిన నాయకునిగా గుర్తింపబడినారు, కాం(గైసు 
వాయకులలో చెప్పుకోదగిన వారు స్వాతంత్రోద్యమంలో జైలుకెళ్లి పర 
ంతో పోరాడుతున్న నస్వాతంత్రయోధుడు. అటువంటి లచ ఎన్న 


7౦౨ సట్‌ ఇొఫ్పీక్టర్‌ పోలీసులు భయపెట్టి లొంగదీసికోగలరా ! 


"ళితృవ్నగారూ మీరు పెద్దవారు కాంగ్రెసు పార్టీనాయకులు 
మీపంటివారే శభుత్వం ఉత్తర్వులను ఉల్పింఘిస్తే ఉద్యోగాలు చేసుకునే మా 
పేరిప్టేతి ఏంకావాలి ? మీరు కొంచెం అలోచించండి. మిమ్ములని విడిచి 
పెట్టాలా? మాడద్యోగాలు ఊడిపోతాయి. మిమ్మల్ని నిరోధించామా మీకు 
ఈ (ప్రజలకు మేము బలియై పోయే పరిస్టితి. _“సబ్‌ఇన్‌స్పెక్షర్‌ దీనంగా 
నకం న్న, ఇచ్చును ఊరటచెందారు. - అప్పటికే బస్‌ 
Both సం గజ్లంణింది, +బప్సు నిరిడో జనం, తను తెలియని డెవరికి 
ర స అభిమానం లేనిదెవరికి ? _లఅచ్చన ఎగౌరన్న పట్టుదల - అభి 
కహాతు. శ్యామనుందరం  గారన్న (పేమాభిమానాలకు. 






We By Rags, 
“qr bay: - 





275 


లచ్చన్న శ్యామసుందరంగార్హకున్న అనుబంధం (ప్రజలకు బౌ? 
తెలుసు. లచ్చన్నగారు వెళ్లి తీరవలసందేనని లచ్చన్న గారిని సమర్రిస్తూ 
వచ్చారు తప్పించి వెళ్లవద్దని చెప్పలేకపోయారు. 


పోలీసులు దీనావస్థలో పడ్డారు. “బాబూ మీ దయ. మీరు ఇచా 
పురం వెళ్లిన మా పెళ్లాం పిల్లల గతి అంతే మిమ్మల్ని అని నిందించలేం. ఇక 
మీదయ అంటున్న పోలీసుల ముఖాల్గొనికి లచ్చన్నగారు చూచారు. 


తను ప్రజలకు నాయకుడు ఏ ఒకరిని బాధించడము తనకా 
బాధాకరమే ఇంతమందిని దెబ్బతీయడం భావ్యంకాదు. ఆ మహానుభావుని 
అంతిమదర్శనం చేసుకునే భాగ్యం నాకు లేదు.” అంటూ దీనవదనంఇతో 
లచ్చన్నగారు బస్‌ దిగారు. మౌనంగా లచ్చన్నగారి వెంట సానుభూతిగా 
నడచి వెళ్లారు. 


శ్రీకృష్ణ నిర్యాణమును కళ్లారా జూచిన అర్జునుడు, ధర్మజునిలాో 
. అన్నట్లు మన సచివుడు బాంధవుడు మార్గదర్శి మన రక్షకుడు మరి మనకు 
లేడు అన్నట్టు లచ్చన్న ఏ ఒకరు ఎదురు అడిగిన కళ్లనీరు పెట్టుకుని 
, Se) ౧ ళు 
చెపుతూ వెళ్తున్నారు. ' 


పుల్లెల శ్యామసుందరంగారు 1920 లోనే విజయనగరం మహారా౭ా 
వారికళాశాలలో విద్యనభ్యసించారు. మాజీ మద్రాస్‌ రెవెన్యూ మంత్రుల కళా 
ఎంకటటావు - పుల్లల శ్యామసుందరం ఒకే తరగతి విద్యార్దులు. గాంట్‌ జీ 
పిలుపు నందుకుని చదువుకి స్వస్తి చెప్పి స్వాతంత్రోద్యమ సమరంలో 
దూకిన స్వాతం|త్యయోధుడు,' దేశభక్తుడు, నిస్వార్దజీవి. నిరాడంబరపరు డు, 
అలోచించి ఏదెనా చేయాలన్న మనస్తత్వం కలవారు. అందరిలా ఉద్రేకం 
పడి ఉర్రూతలూగే మనిషికాదు. దండిగా ఆస్తిపాస్తులున్న మనిషి దేవుడిచి న 
సంపదను దేశస్వాతం|త్ర సమరానికి వెచ్చించ తలబేడిన మహానీయుడు. 

రాజకీయవాదిగ మారిన శ్యామసుందరం ఉన్న తన తహ్తోని, 


పదింతలు పెంచుకోవటానికి ఏనాడూ (ప్రయత్నించలేదు. వ్వరాజ్యిసాయాన. 
అంటూ కాంగ్రెసు పార్టీని బలపరచారు. కాంగ్రైన్స్యునో యకునిగా నిలిచ్లోతు పతక 
=, | . ,- . 


276 


స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార టానికి అన్నువెన _రెతుకూలీ 
ఉద్యమాన్ని. - 'జిల్హాల్స్‌ పటిష్టం చేయటానికి అహరి వలు పాటుపడిన 





శ్యామసుందరం గారి స్వగృహం ఇచా పురంలో నున్న తనక్ష్ల 
వారసత్వంగా వచ్చిన పాలం, తోటా, దొడ్డి అన్నీ బారువాలో ఉండేవి." 
తరచూ శ్యామసు సుందరంగారు “*బారువా” గ్రామం వచే ఎవారు. లచ్చన్న ఉన్నది 
కూడా బారువాలో అయిన వారి దృష్టిని ఆకర్షించే స్థితిగతులు ఆనాటికి లేవ." 


1930 లో బరవాంపూర్‌ జౌలునుండి లచ్చన్నగారు విడుదలయిన ' 
తరుపరి 'పర్టాకిమిడీలో స్వాతంత్ర యోధుల సన్మాన సభ జరిగింది. 
అచ్చవ్న ఆ “సభకు స్వాతం(త్యయోదునిగా వెళ్లి పాల్గొన్నారు. ఆ సభలో. 
పాలొన్న శ్యామసుందరం లచ్చన్నగారిని వంతగానో అభినందించారు. 
అచ్చన్నగారి వయసానాటికి 21 సంవత్సరాలు. యువకుడు అచ న గారిలో 
తనున్న జవసత్వాలను పట్టుధరి. కార్యదీక్షను నిరంతరం [పజాపేవను చూచిన 
శ్యామసురిదరంగారు. . తీన్లాటీ మండి లచ్చన్న గారిని చేరదీసి అనుక్షణం 
లచ్చన్న తన మార్గంలో. (ప్రయాణించేలా చేసారు. నిరంతరం వెన్నుతట్టి 
“నేనున్నాను భయంలేదు క ందడుగు వేయటానికి జంకకు” అని అభయం 
ఇచ్చేవారు. 


పి త్వ యోధునిగా చిన్న వయసులోనే శ్యామసుందరం గారి 
వషమండి"' ఈపాటీ సభలో తను సన్మానం పాందారు. తదుపరి బారువా. 
స పాలలా వ్యవహారాలు చూడటానికే శ్యామసుందరంగారు తరచు బారువా* 

వచ్చే వారు రావడమే తవు లచ్చన్న గారికి కబురు పెట్టి యోగక్షేమాలు: 
వారు. దేశ సేవ ఎంత వరకు వచి ఏందీ అని ' భుజంతట్టేవారు.. 

సుహోసభ ఆడం మేరకు కల్లు కొట్టుల..వద్ద పికటీంగ్‌, జరిగింది. బారువాలో 
శిబిరం [ప్రారంబి మయింది. . "దేశీ వస్తు .. దహనము “పికెటింగ్‌కు. 
యయ 7 వారు సే మకమస్తుందరర. 'అచ్చన్నా వీ తోడి వారంతా 
తాలు Fires షారిపోతునా నారా మ్‌ అన్నయ్య మాష్టరు గిరి. 
రక శంగంలో ఉంటానో: శభుసుందరం. 
హో లచ లచ్చవ్నతో. జిన మోటలు + “ఘీ 









277 


దయ కదండీ, మీ వంటి నాయకుల అండ నాకుండాలిగాని ఆ కొండల్నవైనౌ 
నా కండలతో కరగించేస్తాను. ఎవర్సికనా భుజబలంతో బుద్ది చెబుతాచు” 
లచ్చన్న ఉడుకు రక్తంతో అంటున్న మాటల్ని విని ్వామసుందరం 
ఉప్పొంగి పోయేవారు. 


“నిజమే లచ్చన్న మీ వంటివారుండనిదే మనకీ స్వాతంత్ర సము 
రంలో జయం చేకూరదు. ఆస్తిపాస్తులున్నా చదువు సంధ్యలున్నా, దేశం 
గురించి ఆలోచించేవారు మరొక దారి తొక్కేవారుగా నుండరు. 


“ముందు ముందు మనం తీసికొనగల కార్యక్రమాల్లో నీవు ముందు 
పడాలి జైలు కెళ్ళి వచ్చిన వాడవు. నీవుయిన్ని కార్యాలు చేస్తావన్న విశ్వాసం 
నమ్మకం నాకున్నాయి. “అంటూ తనను |పోత్సాహించిన శ్యామసుందరాన్ని 
జూస్తూ లచ్చన్న ఉప్పొంగి పోయారు. ఎంతో వినయాన్ని భక్తిని అతని 
పట్ల (ప్రదర్శింస్తుండేవారు. 


సహూదరులవలఇరువురు మెలగేవారు. చూపరులకిద్దరూ అజేయు జా 
కన్సించేవారు. ఒకరు ఆదేశించే వారు ఒకరు ఆచరించేవారు. “రామాజ్ఞను 
పాలించే వానుమానొ లా లచ్చన్నకు శ్యామసుందరంగారు ఏమి చెప్పిచేరయా 
మన్నా లచ్చన్న వినకపోవడం, చేయకపోవడం అంటూ ఏమీలేదు చేసి 
చూపెట్టి వారు. వాయకుని పట్ట తన కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించేవాయు 
శ్యామసుందరం గారు కూడా తనేమి తలపెట్టిన లచ్చన్నను పిలచి జెప్పనిడే 
అతని సలహా సంప్రదింపులు లేనిదే చేసేవారుకాదు. 


లచ్చన్ను గారిలో గల నిరాడంబరత- సేవా దృష్టి నిస్వార్ల రాజకీయ 
సేవా భావం శ్యామసుందర గారిని ఎంతగానో ఆకర్షించాయి. శ్యామసుంధతుం 
గారిలో గల వాత్సల్య 'భావణ. |ప్రక్కవానిని పెద్ద" "కేయాలన్న మహోన్నత 
ఆశయంగల శ్యామసుందరం అచ్చన్న గారినే. గాక పలువురి . మర క . 
అభిమానం పొందులూ. ఉండేవార్ను.? దేశ Se Ji 
ఆర్టిక స్టీతి, అని భావించుట స్క 
మొదటినుంచి బలపరుస్తూ వచ్చారు. 






278 


1934లో ప్రొఫెసర్‌ రంగా నిడుబోలులో రాజకీయ _రెతాంగ విధ్యా 
లయాన్ని స్థాపించి దేశంలో గల యువకులనాహ్వానించగా శ్యామసుర్మత్లళ్లం 
గారు పని గట్టుకొని బారువా వెళ్లి లచ్చన్న గారిని పిలిచి ఆ రెతాంగ 
విద్యాలయానికి హాజరె రాజకీయ పాఠాల్ని నేర్చుకొని రమ్మని సాదరంగా 
పైకమిచి ఎ అంపీన ఉదార స స్వభావుడు - మహూన్నతుడు. 


1935లో వారణాశి నుండి చక్రపూర్‌ వరకు రెతురక్షణ యాత్ర 
జరిగినపుడు లచ్చన్నను ముందునిడి ఆ _రెతు రక్షణ యాత్రను నిర్వహించే 
ముఖ్య బాధ్యతలను కట్టబెట్టి లచ్చన్నకు రెతునాయకునిగా తీర్చి దిద్దుటలో 
ఉపకరించిన వదాన్యుడు. . 


ఎసే స్టేటు _రెతు రక్షణ సంఘాలని నిర్మాణంలో శ్యామసుందరం 
లచ్చన్న గొరికిచి న్‌ [బై పోత్రాహం (పోద్భ్బవాలు వర్ణనాతీతం. పదార్హమితడు: 
చైతన్య మతడన్న అత్యుక్తి కాదు కానేరదు. 1939లో జమీందారీల. 
పుట్టుపూరోత్తరాలను జమీందారీలను రద్దు పరచటానికి, సంపాదించటానికి. 
శ్యామసుందరంగారు లచ్చన్నగారితో కలసి ఆం|ధ(పాంతం అంతట తిరిగి 
చేసినికృషినివ్షరెనణంచ్సక్రాన్తేయగలరా  ? 


పలాసా కిసాన్‌ 'నభలు నిర్వహణలో శ్యామసుందరం నిర్వహించిన 
“పాత్ర లచ్చన్న ఘనకీర్తి ప్రతిష్టల్ని వినువీధిలో విహరింపచేయటానికి , 
రాచబాబలా ఉపయోగ పడింది. 


ఇచ్చాపురంనుండి మద్రాసు వరకు రెతు మహాయా(త శ్యామ 
సుందరంగారు వేసిన భీజనే. _రెతురంగా అశించిన ఆశయం నెరవేరటానికీ 
లతృన్నను చెంతకుపిలచి నేనున్నాను. మహాయా( సాగించు, అని ధైర్యం 
చెప్పవ మహానుబావుడు. లచ్చన్న జన్మలో మరచిపోగలరా? 


మందసా రెతుల పోరాటం ఆరంభదశలో ఇంతలోనే అస్తమించి . 
పోయారే, లచ్చన్నకు మార్గదర్శికులేరి తనతో సమానుడని పంచుకొన్న' 
న రి రాజకీయ - గురువు రెతురంగా, చేతిలో లచ్చన్నను . 
ఇట్ట న్యాహ్రష్తుర గ్‌ చించాఢ మొ, . 





279 


వారు. శ్యామసుందరం బాబుగారి వద్దనే అన్నివిషయాల్లోను లచ్చన్న గారి 
తండ్రి వచ్చేవారు. తన కొడుకు లచ్చన్న శ్యామసుందరం మాటను 
సుగ్రీవాజ్ఞగా బావిస్తాడని పలువురితో లచ్చన్న తండ్రి చిట్టియ్య చెబుతూ 
ఉండేవారు. చిట్టయ్య అభిప్రాయం అక్షరాల నిజం. శ్యామసుందరం గారి 
మాట లచ్చన్నగారికి వరాలమూే. 


శ్యామసుందరం గారు బహుదా(ప్రశంసనీయులు. అభ్యుదయవాదులు 
సంస్కరణ(పియులు, సూతువాదులు, విజ్ఞానవివేకాలు ఎచటనున్న గౌరవించి 
తీరాలి అన్న స్వభావంగలవారు. 50 ఏండ్ల క్రిందట సమాజాన్ని ఒకమారు 
ఏ ఒకరు ఊహించిన _శ్యామసుందరం గారు లచ్చన్నగారికి చేయూతనిచ్చ 
రాజకీయ రంగంలో నిలదొక్కుకొనేలా చేయడం ఎంత అబ్బురమో 
అన్పిస్తుంది. అ(గ్రకులాల వారు వెనుకబడిన కులాలవారిని నీచంగా హీనంగా 
చూచే పరమ నికృష్ట, నిర్ణయనిర్భాగ్య సమాజమది మనుషుల్నో అంటరాని 
వారున్నారని నమ్మే మూర్దదురాచార సాంప్రదాయ. సమాజం కులాన్ని బట్టు 
వర్గాన్ని బట్ట గొరవాన్ని గొప్పదనాన్ని పాందుతున్న కాలమది. వెనుకబడిని 
కులాలివారికి వెలుగు చూడటానికే అధికారంలేదని అసలు అనర్హులని 
చాటిచెప్పు సమాజంలోని దళిత వర్గాలను వెనుకబడిన జాతులను తొక్కి 
పెట్టి చాందసులున్నదినాలవి. 


ఆసమాజమున గల శ్యామసుందరం, ఆసమాజమునగల లచ్చన్న, 
హెచ్చుతగ్గులవర్జాలకు ప్రతినిధులుగా నిలచారు. శ్యామసుందరంగారిలో 
నిజానికి అంతా సమానులే అన్నభావం కొరవడిన మన లచ్చన్న గారింత 
-వటానికి కారణభూతులు ఇవుతారా "అటువంటి వారినే మనం మహాను 
భావులని పిలుస్తాం పిలవాలి. సంకుచిత స్వార్దం స్వయ ప్రయోజనాలతో 
ఇతర కులాలను ' అణచి పెడుతూ, మదబలిసిన వారెంతటి ఉన్నత 
గౌరవస్థానాల్లోనున్న _ ఎంతటి విజ్ఞాన విశేషాలనందిన _ వారెన్నటికి 
మహానుభావులనిపించుకోరు. 


లచ్చన్నగారి కులం తక్కువ అని వెనుకబడిన కులస్టుడు సమా 
జాన్ని నడిపే నాయకుడా? చేతులు కట్టుకొని ఒకరివద్ద బానిసగా పడి 
యుండే జాతికి చెందినే వ్యక్త జాతీయ పోరాటంలో నాయకుడా? దేశ భక్తికి 
త్యాగానికి మారుపే పేరుగా“ కీండే ;ల్ల (1 అంళ్తస్థుల్ని అతడు “కలిగి 'యునా డా? 





280 


ఆని అనుమానించి, అవమానించి ఎదురుపడే దమ్ముల్లక & (పక్క రః ప్రక్క 
చీదరించుకుంటూపోయే దుష్టశక్తుల్ని తలదన్ని ఎదిరించే శక్తుల్ని 
అదమిపేట్టి 'ముందుపడిన మొనగాడు లచ్చన్న. అట్టి లచ్చన్నకు బానీటగా 
నిలచిన 'మహావ్యక్తి పుల్లల శ్యామసుందరంగారు. "నిజానికి లచ్చన్నగ్లాల్ల 


గాంధేయవాదిగా రూపొందటానికి ముమ్మాటికి కారణం పుల్లల | 
శ్యానుసుంచరం గారు గాంధేయ మార్గాన్ని అనుసరించి ఆచరించినడవడమే. 


1938లో జమీందారీ పుట్టుపూరోత్తరాల సేకరణలో నిమగ్నమై 
దూరంగా నున్న శ్యామసుందరం అలచ్చన్నగారలకు లచ్చన్న గారి తండ్రీ ' 
తీవ్రవారోగ్యంవలన (ప్రమాద పరిస్థితిలో నున్నట్టు తంతి వార్త అందింది, 
వుటాహుటిన ఇరువురు ప్రయాణమై బారువాచేరుకున్నారు. తండ్రి. 
చిట్టేయ్య మరణశయ్య పె నున్నాడు. తలి ప్రక్కనరోదిస్తూ కూర్చున్నది. 
శ్యామసుందరం అచ్చన్నలు రావడం జూచీన చిట్టయ్యలో ఆనందం 
'పేల్టుబికింది. శ్యామసుందరం గారిని దగ్గరకు రమ్మని సంజ్ఞ చేసారు, 
కొడుకు అచ్చన్న ముఖం తనివితీరా చూస్తూ “దగ్గరకు పిలిచారు, 
శ్యామసుందరంగారే వోఫుచూసీ “చూడుబాబు నా చిన్న కొడుకు వట్ట 
ఆమాయకుడు ఎప్పుడు" ఒకరి గుటీంచి ఆలోచన తప్పించి, తనగురించి 
ఆలోచించడు ఎలా బాగుపడతాడో ఏమో” నిట్టూర్పు విడిచాడు చిట్టయ్య, ' 
వీ చిన్నకొఢుకు బాగోగులు. నేను చూస్తాను నీవేమీ బెంగపడవద్దు చిట్టుయ్య,. 
పామీద. నమ్మకం, ఉంచు”. శ్యామసుందరం. గారు చిట్టయ్య చేతుల్లో చేయినికడి 
చెప్పారు. - “ఎంతమాటబాదు, _మీరువా రనే వాకు కొండంత ఆశ. నా 
వెక్టనాడు వొడి వాడీ (బతుకు వాడు బతుకుతున్నాడు. . .ఇకమిగిల్లిందల్హా ఈ 
తిల్ల్నోడి బ్రతుకు ఇవిగో నావద్దనున్న ఈః రెండువేల రూపాయలే “అంటూ 
శిజ్చయ్య . ఎంతో. కష్టంమీద ' తలఎత్తి. తన. తలడిండ్లు |క్రీంధనున వ్ర నగదు 
చూలమ. తీసి శ్యామషుంధరం గారి "శేతిలో పెడతారు. -చుట్తైచేరిన వారి 
కళ్ళల్లో వీళ్ళు చేరాయి. |. 
టచ్‌ తెలుసా. మ్లాచిన్లో జక. మీరే పెళి SY 
Er, మ. షాల్లిన్ల శప్పుట్టు, పోయింది, నమూ. 








ఖగ 
5 Me టే బడాయి, 
Es లే మ్ల కమ చల్ల శస టిగాల్ను న 





281 


చెబుతున్న చిట్టియ్యను వారిస్తూ “చిట్టయ్య మీ అబ్బాయి పెళ్ళి వనే 
జరిపిస్తాను నీవు నిశ్చింతగా ఉండు. అనేకుల (బతుకులను బాగుచేయటానికి 
సిద్దపడి తన జీవితాన్నే త్యాగం చేస్తున్న మీ అబ్బాయి కమిలోటయ్యాా. 
శ్యామసుందరం ధైర్యం చెప్పారు. చివరిగా అన్ని మాటలు విన్న చిల్టయ్యు 
మరుసమాధానం చెప్పలేదు. బహుశాలోలోన అది నిజమో సుమా అని 
ముమ్మాటికి తనమనసులో భావించే యుంబారు. అంతచేత తన 
జీవితాన్ని తనిద్దరు కొడుకులు, తనకూతురు, తన భార్య చెంతనుండగా 
ముగించాడు. చిన్న కొడుకును శ్యామసుందరంగారి చేతిలో పెల్టాను ఇకవాడి 
(బతుకు బాగుపడుతుందని బావిసూనే పరమపదించి యుంటాడు. 


శ్యామసుందరంగారు తరువాత ఆ సామ్మును లచ్చన గౌరి తల్లికె 
అందజేసి తన కొడుకు పెళ్ళికి ఒక చోట దాచి ఉంచమన్నారు. 


లచ్చన్నగారు దేశానికి స్వాతం|త్రంరానిదే పెళ్ళిపెటాకులు 
ఇచేసుకోనని ప్రతిజ్ఞ చేసియున్నారు. దేశానికి స్వాతంత్ర్యం రావడం ఎప్పుడు. 
తనపెళ్ళి ఎప్పుడు ఆనాడు ఏ ఒకరు జవాబు చెప ఎలెనిది. 


తన చిన్నకొడుకు లచ్చన్నను, తన భార్యగాని, తన పెద్దకొడుకు 
గానీ బాగుచేస్తారన్న నమ్మకం చిట్టియ్యకు కలగలేదేమో. పుల్లెల శ్యామ 
సుందరంగారికే చిన్న కొడుకు పెళ్ళి భారం అప్పగించారు. లచ్చన్నగాతి 
కుటుంబానికి ఆ కుటుంబంలో నున్న వారికి శ్యామసుందరం గారన్న 
ఎంతటి భక్తీ ప్రపత్తులుకలవో, ఇంతకన్నా వేరొక ఉదాహరణ ఇవ్వ 
నవసరమేలేదు. 


నిజానికి చిన్న కొడుకు పెళ్ళిని కూడ చిల్టయ్య జరిపించేసా 
డేనాడో అయితే అది కలసిరాలేదు. 1923లోనే లచ్చన్న గారికి తన 14. 
ఎండ్ల వయసులో వివాహం జరిగింది. ' బాల్య వివాహాలు తరచుగా జరుగు 
తున్న దినాలవి. అందులో వెనుక బడిన కులాలవారు అత్యంత (పీతి 
పొతంగా చిన్న పిల్లల వివాహాలు జరిపే కాలమది. 


లో గడ ఒకమారు చిట్టుయ వకు కిక సెట్ల జైబ్బు చేసేం దివా అజ్‌ ష్య 
బయటపడ. బట్టకట్టగలనో 'లౌదోనని . ఇరున్నళుకొడుకులకు న 
+ | | [ |. సడ " 





282 


నిశ్చయించి కులాచారం మేరకు పెళ్ళిళ్లు జరిపారు. పెట్రోమాక్షులెట్ల్ల 
తెప్పించి అప్పటి కులాచారాల (ప్రకారం పెళ్ళిళ్లు జరిగాయి. మహీ! ద్ర! 
వ్యాధి రావడము అన్నెంపున్నెం ఎరుగని లచ్చన్నగారి మొదటి భార్య "న్న 
కుంకుమలతోనే వెళ్ళిపోయింది. 





పుల్లెల శ్యామసుందరంగారు అతి చిన్నవయుసులోనే తన 40ఏటనే' 
స్వర్గస్తులెనారు. లచ్చన్న పెండ్లి జరపాలన్న స్వాతంత్రం రావాలిక్ల 
మనకు స్వాతం|త్యం ఎపుడు లభిస్తుంది. పోరాటంలో నున్న శా. 
సుందరం లచ్చన్నలకే తెలియాలి. దేశ స్వాతంత్ర్య బానోదయాస్తాి 






సమపార్షనలో దీక్షాకంకణం కట్టుకొని లచ్చన్న అండర్‌ [గ్రాంజ్‌లోనిక a 
శోధించి పరిశోదించటానికి ప్రగతిని కొనిరావటానికి. చ 


21 వ (పకరణము 
అండర్‌ గౌంద్‌ పోరాటంలో = అచ'న్గ్వ 


అండర్‌గ్రౌండ పోరాటాల్లోనే అనేక రాజ్యాలు ఓడిపోయి వారి 
అధికార పీఠాలు (బద్దలె పోయాయి అన్న భావంతో స్వగ్రామం బారువా 
నుండి బయలుదేరి రాత్రి 2 గంటలకు సోంపేటలో మెయిల్‌ ఎక్కి కరఖ్‌ 
పూర్‌లో దిగారు. అచటనుండి నాగపూర్‌ చేరుకొని హై దరాబాద్‌ వెళ్ళారు. 
హైదరాబాదు నుండి మరల కర్నూలు వెళ్ళారు. 


అభిమానులు వసూలు చేసిన సొమ్ములో లచ్చన్న ప్రయాణం 
సాగిస్తూ చివరికి కర్నూలు దగ్గరలోనున్న గార్లేయపురం చేరుకొన్నారు. 
ఓబులరెడ్డి లచ్చన్న గారికి అన్ని ఏర్పాట్టు చేసారు. ఓబులరెడ్డి లచ్చన్నతో 
రంగా రైతాంగ రాజకీయ పాఠశాల విద్యార్ధి సిమ్మ శివారెడ్డి ఇల్లు ఒకకోటలా 
ఉంది. అందులో ఎవరున్నా ఏ ఒకరు అంతవేగంగా గుర్తించలేరు. 


“ఏమిటి లచ్చన్నగారూ అండర్‌[గౌండు పోరాటం మనకవసరమా'? శివారెడ్డి 
ప్రశ్నించారు. 


“మనం అండర్‌ (గ్రౌండులోనికి వెళ్ళకపోతే ఎలాను ప్రభుత్వం మనల్ని పట్టి 
బంధించి: చెజుశాలలో వేస్తుంది. చెలుశాలకు వెళ్ళి మనం ఒక మూల 
“కూర్చోవడం తప్ప మనం చో సెదేముంది. ఎన్నాళ్ళు మనం సత్యాగ్రహాల్ని 
చేసి ఉపవాసాల్ని జరిపి, ఈ తెల్ల వాళ్ళను వ్‌ బ్రగలం లచ్చన్న 
అన్నారు. మన' నాయకుడు రంగాగారు గీ గాంధీజీ సెవులుగాని మనకు 
పిలుపు నివ్వనిదే మనమేం చేస్తాం” ఓబులురెడ్డి అడిగారు. 


“వాళ్లుమా[త్రం వెలుపలనున్నారా వాళ్ళూ జె జెలులోనే ఉన్నారుగా 
మన -రెతునాయకుడు రంగాను మద్రాసు శెల్వేస్టేషనులో మా జిల్లాలో' 
జరిగిన పలాసాకిసాన్‌ స భలకు హజరయి వస్తుండగానే అరెస్టు చేసారు వదా” 
లచ్చన్న గారన్నారు. 


అందుకేగా భారతదేవి రంగాను రంగా, స్టానే, ఆల్‌ఇండియా ఫశ 
సభకు అధ్యక్షునిగా ఎంపికచేయేడం' జరిగింది చది" ఏమైన; మేవ్రర్ల! 


284 


ఉద్యమించవలసిన దినాలివి. ఏమరుపాటుపడి విశ్రమించవరిసిన సమయ, 
కాదిది. TT a 

తమ అనుచరుడయిన లచ్చన్న మాటలు విన్న గవారిడ్డ 
ఓబ్బులు రెడ్డ'లోలోన సంతోషించారు. ఒరెతు సభలనేర్చాటు కార్యక్రమాల్ల 
చేపట్టడం (ప్రారంభించారు. భీమవరం చేరిన తదుపరి రాజకీం శ్ర 
కలావాలను ముమ్మరం చేసారు. గ్రామాల్లోకి వెళ్లి -రెతు సమావేశాన్ని. 
ఏర్పాటు చేయడం (పసంగించడంతో ప్రభుత్వం కన్నుపడింది. _రహస్ష ః 
జీవితం గడిపేవారు... రచ ఎదిండపె నిలబడి ఉపన్యాసాఠిస్తే తన రవాన్యర్య, 
బియటపడకుండా ఉంటుందా? mr 






‘fF 
శ uy 


గార్లేయపురం నుండి నంద్యాల చేరుకున్నారు. రాజకీయ సవ 
చరుడు కిసాన్‌ నాయకుడు, రామిరెడ్డి గారి ఆహ్వానం మేరకు నంద్యాల 
నుండి భీమవరం ' చేరుకున్నారు. రామిరెడ్డి గారి పెద్దన య్య రామ 
సుబ్బారెడ్డ్‌ జస్టిస్‌ పార్టీలో (ప్రముఖ నాయకుడు. అని స్‌ పోలీస్‌ స్తేషనులకుః 
వైర్‌లెస్‌ ద్వారా పోలీసులు ఉత్తర విశాఖ జిల్టానుండి తెలియ చేశారు. లచ న్న" 
ఆనే వ్యక్తి డబన్యూ 'చేయదిడీనారు. ' ప్రభుత్వ ఉత్తర్వులను. ఉల్లంఘించి 
: అండర్‌ (గ్రౌండ్‌లో ఉన్నారు. ఎచ ఎట కన్పించిన పట్టి బంధించాలని 
ఆదేశాలు జారీ అయ్యాయి. లచ్చన్నను పట్టుకోవడానికి వలపవా ఎరు... 


గ -ఆచట మండి, కందుల. ,మభల రెడ్డ _ఆత్తవారు ఊరు వెళ్లారు. ; 
వస్తూన్న ఒక. జట్కాను పోలీసులు. ఆపారు, . సర్నూలు నుండి నంద్యాల 
సోతున్నదా జట్కా.. ,-- బిండి . జోలుతున వాడు. ముస్లిం కురవాడు; ; 
పోలీసులు. సరదా ఎత్తి చూడటానికి భయ పడ్డారు. అధి ముస్లింల హెచ్చు; 
సంఖ్యలో నివశిస్తున్న (షపాంతం. ముస్తిం వనితలు. ఇతరుల చూపు తమషే 
(్రపరించకుండా ఉండటానికే ఫర్జాలు' ధరిస్తారు. ఫర్దాలు పెట్టుకొన్నవార్‌ ' 
వెలా పరీ శ్రీస్తారో ముఖాన్ని కష్టుతూఉన్న ఫర్జావలన వ్యక్తి పోల్రీక జరగదు. 
, లచ్చన్న గారు స్త్రీ వేషం ధరించ్‌క తప లేదు. * పోలీసులు తమ ఆడవారిని ! 
| నించిన మరు. కణం కలహాలు" చెలరేగి "తుద" కది' మతో కలహాలకు ' 


/ 
1 r . 
Fare 

+ 


ఇ 
హమ స 
పజ సనా. 










A siege wa 7 శ yT on చ ల + Me 15 
క లలో న యల్‌ 1 న శ wa abt ' we శా న. 1 
అని భయరీషడుతూ "పహారీసులు ను” 
he ree Wn tls య. AD న ఆ 
న్‌ ణయ... a SL  జిట్కూను “ముందుకు 
Mr? ఇ rer nr tn | | 
hat న్‌ 1 ad ల నం - 
| క్యు . 8 al EE rf tarp 7 లౌ , , 
p he mw uh} శ్‌, | 0 ల 
1 ie, 1 Sep + అగా ఓ + 
వ్‌ శ 
= 





285 


బారువా (గ్రామం కార్యకర్తలు ఇద్దరు నీలాంబరరావు, ఉరప్‌కందులు, మార్పు 
రాజారావు ఇద్దరిని తీసుకొని కాలినడకన బారువాలోనున్న డగొరకల 
సూర్యనారాయణ సర్పంచ్‌గారి కొబ్బరితోటకు చేరాడు లచ్చన్న. 


సోంపేట తెల్లవారేసరికి లచ్చన్న బారువాలో కార్యకర్తల సమావేశం 
ముగిసిన తరువాత మదనంపురం మార్పు రాజారావు గారింటికి 
చేరుకొన్నారు. అచటన నుండి సోంపేట మేజిస్టేట్‌ కోర్టులో 
ప్రాసిక్యూషన్‌ సాక్షులుగా నున్న వారియొద్దకు (మందసాపెరింగ్‌ కేసు) తన 
అనుచరులను పంపీంచి కేసు విషయంలో తమకేమి తెలియదని చెప్పమని 
చెప్పంచారు. 


మూడు వాయిదాల తదుపరి కేసు సెక్షన్‌ కోర్టుకు కమిట్‌ చేసారు. 
సదరు కేసును నిర్వహించిటానికి తగిన నిధులను ప్రజలనుండి (ప్రోగు చేసి 
సూర్యనారాయణ ెడ్డికిస్తారు. _లచ్చన్నగారు అండర్‌[గ్రౌండ్‌లో ఉంటూ 
కేసుకు- అన్ని విధముల సాయి పడ్డారు. అండర్‌[గౌండ్‌లో ఉండడమంటే ఏ 
ఒక్కచోటనో ఉండటానికి వీలుపడదు. పోలీసు నిఘా ఇట్టే కనిపెస్టేస్తుంది. 


మామిడిపల్లి చేరుకొని తరుణాచారి గారింట్లో 5 "న్నాల్డు, 
మూలపొలం చేరి మూల ఎర్రయ్య నివాసంలో కొన్నాల్టు, తలతంపరముఠా 


మండవల్లి హేమఘలడ్‌ బంజరి అనే [గ్రామంలో బిర్యాలం గవరయ్య గారి 
చెల్లిలింట్లో. కొన్ని దినాలుంటూ అండర్‌ (గ్రౌండ్‌ పోరాటం నడిషారు. 
అచటనుండి ప్రగడ పుట్టిక జల్లెడ అప్పలస్వామిగారు ఏర్పాటు చేసిన 
బండిరంగ స్వామిగారింట్లో కొన్నాల్లు గడిపారు. మాదానుపురం కొబ్బరి 
తోటల్లో కొన్నాల్టు నివాసం ముండగా మందసా ఎస్టేట్‌లో గల మదనాపురం 
దగ్గరగా నున్న గోవిందపురం సిద్దాబత్తుల వల్లభయ్య ఇంట్లో కొన్నాల్టుంటు 
కేసులు నిర్వహించటానికి నిధులను సమకూర్చారు. 


సెషన్‌ కోర్టులో కేసు జయప్రదంగా నిర్వహించటానికి (ప్రఖ్యాత 
క్రిమినల్‌ లాయర్‌ హోరాస్త్రీ విశాఖపట్టణం చేరారు. లచ్చన్నగారు 
రాత్రిపూట కలసారు. విశాఖపట్టణంలో తమన్నన్నాళ్లు, తన రహస్య నా స్తావరం 
ప్రస్తుతం మాజీ రెవిన్యూ శాఖామాత్యులు నల్లపురెడ్డి శ్రీనివాసులుగారు 
విద్యాభ్యాసంకు నివసిస్తున్న గథి."తదుపరి మరల ఉత్తర విశాఖజిల్లాలో 


286 


అండర్‌[గౌండ పోరాటానికి సిద్దపడతారు. 


w 
ఈ సందర్భంలో కిల్లి అప్పలనాయుడుతో కలసి జిల్లా అంతర 


రహస్యంగా పర్యటించి మందసొ ఫెరింగ్‌ కేసుకు కావలసిన నిధులు స సమీకర్షణ్లు 
చేస్తారు. ఇందుకు అచ్చన్న గారికి ఈ క్రింద నుదహరించినవి రజో! 
స్థావరాలుగా నుపయోగపడ్డాయి. పలాసా సబ్‌ తాలూకాలో 'రెంటికోట * క 
గుల్లలపాడు - పాతపెక్కల - కోటపోడు - గోపాలపురం - నందిగామ 
వెంకబాపురం బొడ్డు నాయుడు కొత్తూరు - ఇచ్చాపురం పెద్ద కొజ్జలి ₹ 
వాతపుట్టుక దేవాలయ దార్హపుట్టునే - నరసన్నపేట తాలూకాలో తెనాలి 
దగ్గర గుగ్గిరి - పల్లిపే ఎట వెదుర్హు వలస - ఆముదాలవలస గ. 
పురుషోత్తంపురం, తోటాడ, - కనిమెట్ట - చర్‌ మహమ్మద్‌పురం న్‌ 
శ్రీకాకుళం సా సరి ఉమ్మరి విల్లి - నోపడా - రాళ్లపేట దూసుపేట బ్లో 

మద్దూరు . పాతపట్నం తాలూక “కొమ్ముసరి మల్లెపురం బత్తిలి - హిస్‌ 
మండలం - aa వద్ద అలూరు - లక్ష్మీ నరసన్నపేట దగ్గర కీట్టాడ శ్వ 
దూసిపేట వద్ద వేములవలస - పార్వతీపురం వద్దగల నాగూరు - గుమ్మా 


ల స్రీపురం - “అంబాజీ ఎలు వద్ద లుకలాం - లక్కందిద్ది -. ఆ 









అప్పలనాయుడు - దుక్క సూర్యనారాయణ శెడ్డ - బిత్తిలి తవిటి నాయుడు 
లచ్చన్నగారికి 'చక్కలి దరి రిట్టపాడు మకరాంపూరం పూండి' ,బెరాగి క 
కొబ్బరితోట, ఉద్దాన (ప్రాంతం - గూడ్డిబద్ర, రవాస్య స్థావరాలు. తదుప ర్‌ 
అండర్‌(గ్రౌండ్‌ పోరాట పధంలో గుంటూరు చిత్తూరు బిల్లాలోనిక్లి 
దండు. 









గారింట్లో తన బస. “రంగారెడ్డి దంల మునిగి తేలుతున్న తనే 
wry ఉద్యమ నాయకుడు. 'అన్నీకి వాయువు తోడయినట్టు సో 


LHR 
En a 


Sp నడపాలని నిర్ణయించుకోనా ఎరు. న ot 


am న స వా. గో 
‘7 ము 
' క 






1 
an 
fr aa 


| 
i thus 





287 


తెలియ జెప్పే దేశ స్వాతంత్ర్యంలో రైతు పాత్రను వివరించే వారు రెతు 
_చెతన్య మూర్తి కావాలని ఉద్దోషించేవారు. అది ఒక యినాందారీ [గ్రామం 
(పభుత్వం _రెతులపట్ల ప్రదర్శిస్తున్న వెఖరిని దుయ్యబట్టి రెతుకు భూమిపై 
సంపూర్ణ హక్కులు రావాలని బోధించేవారు. 


పోలీసులు టిపదం [గ్రామంలో ప్రవేశించి ప్రతి ఇల్లు సోదా చేయడం 
(ప్రారంభించారు. ఏ ఒకరు మాకు తెలియదు, ఏ ఒకరు వచ్చి మాకు ఏమీ 
చెప్పనిదే, ఏ నాయకుడు మా (గ్రామానికీ రాలేదంటూ _రెతులు ఏకరువు 
పెట్టారు. (గ్రామమంతా గాలించిన లచ్చన్న గారు దొరకలేదు. పోలీసుల 
అలికిడి చూచాయగా (గ్రహించిన మరు క్షణం అటనుండి లచ్చన్న అతి 
చాకచక్యంగా తప్పించుకొని బయటపడి తిన్నగా గుంటూరు జిల్లా బాపట్ల 
తాలూకా లోనున్న ఈడుపుల పాడు చేరుకున్నారు. 


గుంటూరుజిల్లా ఈడుపులపొడు 


రాయలసీమ _రెతులకన్న సర్కారు _రెతులు అన్నిటీలో ముందంజ 
వేయగలిగిన వారు. అచ్చన్న రాయలసీమ _రెతాంగానికి బోధించిన తీరులో 
ఇచ్చట బోధించలేదు. _రెతులనందరిని తనంతటివారుగా భావించి అందరూ 
(పజాఉద్యమం లో చేరాలి. కాంగ్రెసు కోసంస్లకు రెతోద్యమం మద్దతుగా 
నిలబడాలి. మన _రెతురంగా నాయకత్వాన్ని మనం బలపరచాలి, అని 
ఉద్దాటించారు. 


ఈడుపులపాడులో అద్యయన కేంద్రం మంచి రక్తికట్టుంది. _రెతుల్టో 
అత్యధిక సంఖ్యాకులు చదువరులు ఎగా కమ్మకులస్టులు. అభ్యుదయం, 
చెతన్యం,అన్నింటి లోముందడుగు వే సేవారేతప్పవెనుకడుగు అన్నప్రశ్నే లేదు. 


ఉప్పల కోడూరు 
తదుపరి ఉప్పలకోడూరులో ఒక రెతు అద్యయన కేం్మదాన్ని 


గోగినేని లక్ష్మీనారాయణ అండదండలతో, ప్రారంభించారు. వ్యష్టి 
సత్యాగహంలో పాల్గొని మనమేం సాధించగలం. త్వరలో ఏదో ఇక 


288 


ప్రజాఉద్యమం వచ్చి తీరుతుంది. వ్యప్ట. సత్యాగహంలో పాల్గొ వడమన్నా 
చైకొకెళ్లి కూర్చోవడమేకదా ! అంత మాత్రాన బ్రిటిష్‌ వారు చలిస్తార్మా.? 
మదగజం చలిచీమలకు చలిస్తుందా అంకుశాల్లా మనం తయారె ఆ గభాన్ని 
ఎచ్చెత్తేలా పాొడవాలి. ఆనాడే మనలి ఎ విడచి వాడలెత్తి పారిపోతుంది 
మనమంతా ప్రజోద్యమంలో చేరటానికి సిద్దంగా ఉండాలి. అచ ఎన్న ప్రసంజ్లో 
ఏవ్న వారెంతగానో ఉదేకం చెంది, స్వరాజ్యం సాధించుకొంటాం అంటూ" 
(పతిజ్ఞలు చేస్తూ సభలో నిలుచుని శపధాలు చేసేవారు. ఆనాటి యువకుల్లో 
దేశభక్తి పదవి అధికారం, సంపదల నాగించి పుట్టింది కాదు మాత దేశ దాస్య 
శృంఖాల్ని భేధించి తీరాలన్న స్వేచ్చ సంకల్పాలనుండి ఉద్భవించింది. 


లచ్చన్న తదితర డిఫెన్సు కమిటీ బృందం జిల్లా అంతా తిరిగి 
సేకరించిన ధనంతో మందసా డీఫెన్సు కమిటీకేసును విజయవంతంగా ' 
నడిపింది. 


సెషన్సు కర్ణులు సరియైన్ల. సాక్ట్యాధాగ్రాలు పోలీసువ్యాళ్తక్తు 
దెరకనందున చాలామందిని నిర్ణోషులని విడచిపెట్టారు. 'అండర్‌[గౌంజ్‌లో 
నున్న అచ్చన్న ఏనిమీషాన ఎవరిమీద వచి ఎ పడతాడో ఏంచేస్తాడో అన్న 
భీతాహం ఏ ఒకరు పోలీసుల ' పోలీసుల పక్షాన నిలబడి సాక్ష్యం చెప్పడానికే 
ససేమిరా అంగీకరించలేదు... ఏదో కొస్తా వారికి దొరికిన సాక్ష్యాధారాలు . 
కేసును నడిపీం చలేకపోయేవి. | 
ఉన్న షాక్ష్యాలను కూడ బలభాన. పరచటానికి. విశ్వప్రయత్నం ఛేసా 


స] 
న. 


లచ్చన్న పాధించారు. సెషన్సు కోర్టులో కొందరికి మాత్రమే, శ్లిక్షపడింది. 


ఉఫెమ్స కమిటీ హైకోర్టుకి అప్పీలు చేయగా అందరినీ విడచిపెట్టి 12 మందికి 
మాతర ఒక సంవత్సరం జెలుక్గిక్ష భాయవేరచారు. 

FE “లచ్చవ ్నగాలు.: - అండర్‌ గౌండ్‌లో నున ఎందున డిఫెన్సు కమిటీ 
అధ్యక్షునిగా దుక్కా సూర్య 
డిఫెన్సు కమిటీ 







"జ్‌ 





289 


తను అండర్‌[గౌండులో నుండక తప్పదు. 


ఉత్తర విశాఖ జిల్లా మండవర్తి ! 


తలశంపర ముఠాలో చినమండవల్లి అనే [గ్రామంలో ఒకరాత్రి 
బెండాళం గవరయ్యగారి సాదరి ఇంట్లో బసచేసి వీధి అరుగుమీదువ్న గదిలో 
లచ్చన్నగారు నిద్రిస్తుండగా, వీధి గుమ్మానికి అడ్డంగా గవరయ్యగారు మంచం 
వేసుకుని నిద్రిస్తున్నారు. గవరయ్య గారి మీద వారంటులేదు. 


ఆరాత్రి ఒక కానిస్టేబుల్‌ వచ్చి ఆవీధిలో కన్పించారు సర్పర జ్ఞ 

(భాంతి కలిగింది. అతడు సివిల్‌ డప్స్‌లో ఉన్న పోలీసు అయిన గవరయ్య 
గార్తి చెల్లెలు హడావిడిగా తన సోదరుని లేపి విషయం చెప్పింది. గవరయ్య 
గారు లేచి, లచ్చన్న గారిని హడావుడిగా లేపాడు. ఇద్దరూ ఆతురతతో 
కాగితాలు ఫెల్సు ఉన్న సూటుకేసును తీసుకుని ఇంటిపెరట మార్గం గుండా 
బయటపడ్డారు. ఊరిచివర. కొబ్బరితోట ఉంటే అందులో చేరారు. 
ప్రక్కనే ఒక గుడి ఉంది. ఆ గుడి లోనికి పోదామని ఆ చీకటిలో 
పళుగిడుతుండడా లచ్చన్నగారు బలమైన ఒక తెంపరిమోతే 'మీద పడ్డారు. 
ఒక పేడు కుడిమోకాలు దగ్గర లోపలికి దిగిపోయింది. _ విపరీతంగా, రక్తం 
బయటకు వచ్చింది: బలము ఉపయోగించి దానిని తన చేతిలో తీసి 
భయటకు . షారవేయాలని  అచ్చన్నగారు ప్రయత్నించారు. _అయున 
అదికొరుకుడు .పడలేదు. * , నడపడం మహాకష్టతరం అయింది. ఎలానో 
కాల్లీడ్చుకుంటూ గవరయ్య గారి భుజం పట్టుకొని ఒంటికాలితో 
గెళతుకుంటూ' దగ్గరలో నున్న గుడిశలోనికి చేరుకున్నారు. శరీరం 
ముచ్చెమటలు ఫోసినండున దాహం తీవ్రత పెరిగింది. ఆ కొబ బరితోటను 
కాపలా కాస్తున్న వాడ్నీ కొబ్బరి బొండాలను యిమ్మని చేప్పడమే ' తరువాయి 
అతడు తెచ్చియిచ్చాడు. ఆకాపరికి లచ్చన్నగారిని బాగా తెలుసు. తొల్లహారంది 
తోటకాపరిని మాత్రం మేము వేరొక (గ్రామానికి వెళ్లేవరకు తోటనుండీ 
కదలనివ్వలేదు. రహస్యం బయటపడుతుందేమో. క పుసో 
" 

గవరయ్యగాతు తహస్య౭గా. అరేనీకిబ దేరింది షి 
కట్టించుకుని వచ్చారు. ఇబండినెక్కింర్మఖ్రినీ అలు కరర వ. 





290 
'ఊరులో మకాం పెట్టారు. 


పల్లెటూర్డో ఇళ్లు బంగ్లాబిపులో ఉండవు కదా! ఇళ్లన్ని వరుసగ 
నుంటాయి. గడప భాగానికి వచ్చెసరికి అన్ని ఇళ్లు కలసినట్లుంటాక్ల్య్ల: 
అందుకు లచ్చన్నగారు ఏ యింట్టా ఉన్న ఆక్షణంలో తెలిసిపోత్యకనాః 
అందుకు లచ్చన్నగారు ఆ యింట్లో ఒక దేవుడ" గది ఉంది. అందులో 
కూర్చొనేవారు పడక అక్కడే. 'అఖరికి మలమూ[త విసర్జన అక్కే 
బయటకు వచ్చాడా, కధ కంచికి పోతుంది. 





దేవుడి గదిలోనున్న లచ్చన్నగారికి లచ్చన్నగారి మలమూత్ర! 
నెత్తి బయటకు ప్రతిదినం పారేస్తున్న ఆయింటీ ఇల్లాలికి దైవంపట్లు 
హీనభావం లేదు. దేవుని గది అపవిత్రం అవుతుందేమోనన చ శంకలేదః! 
కారణం వారిద్దరి మనసులో నున్నది దెవకార్యానికి మించిన కార్యల్లో 
దేశంకోసం జేవితాన్ని త్యాగం చేస్తున్నానని ఒకరు ఒక దేశసేవకునికి సే సై 
చేసే భాగ్యం కలిగిందని ఒకరు భావించారేమో. అపవిత్రము వారి మనసుల్లో, 
లేదు. పవిత్రమైన దేశమాత బుణం తీరు ఎకుంటున్నారు. లచ్చన్న పి. 
ఆ కుటుంబానికీ గల అభిమానం తను చేస్తున్న దేశసేవకు త్త, 
అందుకున్న గౌరవం, 'అదరణ' ఆనాటి సమాజాన్ని స్వాతం త్రయోధు లకు 
అందబ్టే ' ఆనాడు మనం స్వరాజ్యం సాధించగలిగామేమో లచ్చన ఎగౌరిని! 
తలమీదిడుకుని పూజించేవారు. ప్రజలు అన్నదీ అర్హంలోనే మనం Mole 


ప్రస్తుతం అచ్చన్న గారున్నది బారువా గ్రామానికి అతిదగ్గరలోనున గ్గ 
గ్రామంలోనే. అందుకు బయటకు వెళ్లిన ఎవరైన గుర్తించవచ్చు. 


య. 
| లచ న కాలిమీద గాయం మానలేదు. దిగబడిన పేడు బయటకు 
రాలేదు. అన్నగారికి ఒక ఆలోచనతట్టింది. హాస్పిటల్‌ సౌకర్యాలు ఉన్న 


చోటికి పోయి ఆపరేషన్‌ చేసి తీస్తేవే తవ ఏ. ఈ కరపేడు రాదు. ఆలస్యం 
చేసిన విషమించవచు ఎ 






స 


పద్రంద్‌: a: 


Sk 







| 
క శు a + 
మ్‌ 
| 
రి లర! 
బటట. 
a al గ్‌ 
౧ ష్ట్ర 
శ 
శీ 1 
సి UE 





కలా మధ్యనున్న సత్రగంబ్‌కు .రవాఫ్యంగా 'గవరయ్య! 
కర తట్‌ అచ్చన్న 'సహాధ్యాయకుడే.. భాస్కత్ల 


291 


రావు శెల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. అచ్చన్న వెళ్లగానే ఆదరించి 
ఆపరేషన్‌కి తగిన ఏర్పాట్లు చేసారు. _రెల్వే హాస్పీటల్‌కు తీసుకుని వెళ్లి 
తనదగ్గర బంధువు లచ్చన్న అని చెప్పి ఆపరేషను” జరిపించారు. ఉత్తరం 
చేయగా బారువానుండి రాజమ్మగారు కొడుకు ఏమి కష్టాలు పడుతున్నాడో 
ఆని 400 రూపాయల్ని రహస్యంగా కొడుకు ఇచ్చిన చిరునామాకు 
అఆంపంది. 


లచ్చన్నగారు కోలుకున్నారు. గాయంమానింది. తనచోట నుండ 
వలసిన పనిలేదు. పెసాకూడ జేబులోనుంది. అచటనుండి (ప్రయాణమై 
కలకత్తా వెళ్లారు. బెంగాల్లో ఏం జరుగుతున్నదీ స్వయంగా చూడాలి. అది 
ఆతని తప న. దేధంలో ఏమూల ఏంజరుగుతున్నదీ తనకు తెలియాలి. 
దేశనాయకులు దేశ స్వాతంత్ర్యం కోసం ఏమి చేస్తున్నారన్నది తను 
తెలుసుకోవాలి. తన ఉద్యమాన్ని సాగించుకోవాలి. బోల్షివిక్‌ పార్టీ ఆ 
రోజుల్లో రష్యాప్రభుత్వాన్ని నడిపేది, దీనిశాఖ కలకత్తాలో నుండేది. “దీనికి 
నాయకుడు ముఖర్జీ. లచ్చన్న వీరింటీలోనే బస, 


'కలకతా అచ్చన్న రావటానికి వేరొక ముఖ్యకారణం ఉంది. రంగా 
అరెస్టు చెయడంలో _ కిసాన్‌సదస్సుకి ఆం|ధశాఖకు భారతీదేవి రంగాగారు 
అధ్యక్షులయ్యారు. లఅచ్చన్నగారు అండర్మ్‌గౌండులో ఉన్నారని అమెకు 
రహాస్యంగా వార్త అందింది. అచ్చగారిని వెళ్లి చూద్దామని. అమె అభిలాష 
లచ్చన్నగారన్న పు(త్యవాత్సల్యం అమెకు. రంగాగారు లచ ఎన్నుగారిన తమ 
కుమారునిగా భావిస్తూ ఆదరిస్తారు. 


భారతీదేవి రంగా ఒక ఉత్తరం (వాశారు ఫలానాతేదీన వస్తానని అయితే 
వెంటనే లచ్చన్నగారు కృతజ్ఞతలను తఆలుపుతూ ఉత్తరం (వ్రాశారు. 
“ఎంతమాత్రం మీరు రావడానికి వీల్లేదు, అని మీరు వస్తే నేనున్న రహస్య 
స్థలం తెలిసిపోతుంది. అం(ధ్రకు ఇప్పట్లో నేను రాలేను. మీరే కలకత్తా వచ్చి 
మీరెక్కడున్నదీ చిరునామా ఇస్తే -వచ్చి . మిమ్ములను . దర్శిస్తోను” అన్న 
(ప్రత్యుత్తరం వెళ్లింది. 





భారతీదేవి రంగా కలకత్తా శేరుకొనగానే. లచ్న్మన్ల్న్నగారు. అమెయిణ్నాక 
చిరునామా (ప్రకారం వెళ్ళి కథిస్తారు.. అమ్మె ఉద్యమాన్ని ఎలా. ఈవ్రతతల. 


292 


లో 


చేయాలో కొని సూచనలను సలహాలనిచ్చింది. 





మారువేషంలో వెళ్లి కలకత్తాలో భారతీదేవి రంగాగారిని కలవట్యూళ్లీ 
పాంభు' షర్టు హేట్‌, సూటు, బూటులతో వేషం మారింది. తనన్ను 
రహస్య పోలీసు అనుమానించకుండా జా(గత్తపడ్డారు. కలకత్తానుండి వెనుకకక్‌ 
మరలి గంజాం[ప్రాంతం ప్రవేశించి అండర్‌ గౌండు వర్కు పారంభించారు. | 
ఇచ్చాపురం తాలుక కమిటి వద్ద ఉన్నదే ఉద్దానం. ఆఉద్దానంలో నున్న 
అవేక గ్రామాల్లో ప్రగడ పుట్టుక ఒకటి అచ్చన్నగారు దీనిని కేంద్రంగా 
చేషుకున్నారు. ఉద్దానం కొబ్బరితోటలమయం. నారీకేళలివనాలల్లో: 
అందంగా విలసిల్లి దివ్యానందర సానుభూతిని కలిగిస్తుంది. సముద్ర తీర: 
ఇసుకదిబ్బలపె 'అలరాగే ఈ నారికేళ వనావళి .అసంభ్యాకుల జీవనాదారమై 
అలభారుతువ్నది. - ఒకప్రక్క సమ్ముద్రతరంగాలు ఎగిరిపడుతూ ఉంటాయ 
ఇసుకదిబ్బలు నిబ్బరంగా ఉట్టిపడుతూ కన్సింస్తుంటాయి. పశ్చిమ వె వెపునులడిీ * 
ఉద్దావంలో దూరితే మరల తూర్పున ఉన్న సము[ద్రపు ఇసుక తిన్నెలలోనే 
తేలేది చుట్టుక్రమ్మిన 7 'కొబ ్పరితోటలలో ఉద్దానం జూడముచ్చటగా 
నుంటుంది. 


ప్రతి ఒక 'రెతుకు ఉద్దానంలో కాస్తాకూస్తో భూభాగముటుంది, 
ఆభూభాగమువ విరగకాచే కొఐ ృరికాయలే. వారికి కి జీవనాధారం. ' 
. అచ గన్నగారి ని నివాసం ఉద్దానం రాత్ర వేళల గ్రామాల్లో బడీ 
కనచ్యాపాలు రెతులను డోగచేయడం శరన బలపరచమని "పేరమని 
(వే స్తే చడరా os 








EE wt 


. పర లచ్చన్న 'మళికొంతమండి.. తీవ్రవాదులు ఉద్దానంలో 
సారు వి మ్మేజ్హవయ్య పోలీసులవలయం ఏర్పతచ ఆర్డరు వేశారు. 
pm tis da 3 


ట్ర 








జాఫోగవేలంకు. స్‌ అచ్చ్చన న్నకు. 'వరినుపడలేదు. 


ల్ల క ంవరలొనె ఉంటూ, 


293 


(ప్రగడ పుట్టుక ; | 

కొ బ్బరిబొండాలతోనే ఆకలి దప్పికల్ని తీర్చుకుంటూ దినాల్ని 
గడిపేవారు. ఒకరోజు సంధ్యమరుగున ఒక చిన్న పల్లె కొంపలో దూరి 
ఆపాకలోనున్న ముసలమ్మను పిలచారు “అమ్మా ఏమైన ఉంటే పెడతావా, 
అకలి వేస్తున్నది, నేను లచ్చన్నను - “అన్న లచ్చన్న మాటలు విన్న 
ఆముసలమ్మ బయటకు వచ్చి తొంగిచూసింది. ఏనాడు లచ బన్నను ఆమె 
చూడకపోయిన ఆపేరును అందరు కధలుగా చెప్పుకొంటేవిని ఉన్నది," 
ఎవరు బాబూ, లచ్చన్న బాబువా, మాఅమ్మ నాతండ్రి, పేదరాలిని బాబు, 
కాస్తాకాచిన అంబలి ఉంది పెట్టనా ముసలమ్మ అప్యాయతతో అన్న 
మాటలు “అంతకన్నా నాకేమి కావాలి. అకలితో ఉన్నవానికి ఆహారం, 
కావాలి గాని, ఏ ఆహారమని కాదు కదా" అని అన్నారు. ముసలమ్మ 
మట్టిచట్టితో అంబలిని కడుపార లచ్చన్ని (గ్రోలారు. 


అచ్చన్ని ఆంధ్ర రాష్ట. ఆమాత్యులుగా ఆప్రాంతం పర్యటించినపుడు 
ఆముసలమ్మ దగ్గరగా వచ్చి లచ్చన్నను (ప్రేమతో పలకరిస్తే అచ్చన్న దగ్గరగా 
' తీసికొని ఆనాడు. తనకు ఆమాత్రం తోడ్చడినందుకు భక్తితో 
నమస్కరించారు. పోలీసులు తలపె గట్టి నిఘా ఏర్పరచారని తెలిసికొన్న 
లచ్చన్న తన కేంద్రాన్ని ''మార్చి హరిపురం. వద్ద మదనాపురం 
కొబ్బరితోటలోనికి వెళ్లారు. కొబ్బరితోటలోనికి రెతులు వచ్చే ఏర్పాటు 
చేసుకున్నారు. బహు సన్నిహితంగా ఉన వారే. 


_ 'ఎన్టబ ఉన్నా లచ బ్‌ ్న గారికి భోజనం ఒక పెద్ద సమస్యగానుండేది. 
పల్లెటూరిలో పండించి తీసుకుని వెళ్లడం రహస్యంగా జరిగేపనికాదు. 
పల్లెజనం ఎప్పుడు పల్లాలో ఏమూల, ఏది పడుతుంధా ? ఏం జరుగుతుందా ? 
అని నిత్యం కనిపెట్టుకొని ఉండే మనస్తత్వం. అంతకు. మించినపని 
వారికిలభించదేమో, . తోటలోనే బెడ్డలతో రాళ్లతో పోయి షాక్కళ్ళు పెట్టి 


“ అ వ 
జరిగే పనిగాదు. గెడ్డగీసుకోవాలన్న తఠింప్తలేద్యు పె నువ్నక్తంలా, పెరుగు 


వో: 


ఉంది. అన్వేషణలో వ్యక్తి. . ఉన్నపుక్షు,(ఫ్రక్షృతని st ల 
ఉద్యమిస్తూనే ఉంటాడు. . 





294 


గుల్లిలపాడు పోలీసులకు ఆచూకి తెలిసిందని అచ్చన్న |గ్రహికిచ్షిక్ల 
మరుక్షణం కాశబుగ్గ వద్దగల నల్చలపాడుకి వచ్చారు. రె రెతురక్షణ సంఫ కర్ర! 
బలంగా ట్‌ చ చోటపల్లెల్లోనే “రహస్యంగా ఉండీ ఉద్యమాని | తీవ్రతకు! 






నరసన ప్రపటలో బర్మాకాందిశీకుల రక్షణసంఘం ః 






కురిపించారు. కళింగపట్నం - బారువారేవుల నుండి బర్మో రంగూన్‌ చే ప 
భారతీయులు యుద్దవాతావరణానికి భయపడి భారతదేశానికి వచా రు. బర్మా 
కాందిశీకులు జాబితాలో వారెల్లా చేరిపోయారు. గ్‌ 


వారికి రక్షణ కలిగించాలి. తను అండర్‌గ్రౌండులోనున్న రంగాగోరక 
పలాసా తెప్పించి, అండర్‌[గౌండులో తను పనిచేసి బర్మా కాందిశీకుణ 
మహాసభను “నరసన పేట” లో జరిపించారు. 


బర్మా కాందిశీకుల రక్షణ సంఘం ఏర్పాటయింది. ఆ సంఘ్లుగ్ల 
భారతదేశానికి మరలివచ్చిన కొందిశీకులకు అన్ని విధాలా తోడ ఎడుత్తూ 
తగురక్షణ - సౌకర్యాల్ని కలిగించేది. ఆపదలో వారిని ఆదుకొనటానికి జ; 


"Ty | 


సంఘం రూపొందింది. బే 
కొమ్మపరియాపల్లి : పాతపట మం తాలూకా కొమ్మపరియాపల్తి పమావేశఢ 


జరీగింది. జిల్లా అజ్ఞాతవాసులు సమావేశమయినారు. కనే పల్లీ మళ్లిపురర్తి! 
కొండనున్న “కన్నెపల్లి సాంబమూర్తి గృహంలో సమావేశం జరిగింది. ళ్ళ 
సమావేశంలో క్విట్‌ ఇండియా ఉద్యమాని 2 'పజ్వరిల్లి జేయటానికి కొన్నీ 


నిర్ణయాలు తీసికొనా రు. 





అండర్స్‌గౌంట్‌ పోరాటం: -. 
io ఆ కక గొ విఖాబలో శ్రీకాకుళం దగ్గరగల- పురుషాత్తపురంలో రాబకియ్లే 


| 










ag సనన ఆ త 
pen PN అవ్వీలసాయుడుగారి' “ ఆధ్యార్యమున "అండర్‌గ్రౌండులోన్లే న 


గ టేషార్యు, మవ్వోవెభవంగా 20. దినములు రాజకీర య 





295 


హాసభలు జరిపించారు. భారతీదేవి రంగాను, గోగినేని లక్ష్మీ నారాయణు 
ఆహ్వానించి సభలు జరిపించారు. సభలు జరుగుతున్నందువలన పోలీసులు 
పసికట్టారు. ఆ గామంలోసమావేశం ఒక పట్నాయక్‌ గారితో ఒక పాఠశాలలో 
నడిచింది. పోలీసులు దాడీ చేస్తారన్న వార్త అరచింది. లచ్చన్న వెంటనే 
అప్పలనాయుడుగారు స్వగ్రామం (ప్రక్కనున్న పూరిగుడి? సెలోకి మారుతారు. 
పోలీసులు మారువేషాలతో అప్పలనాయుడు గారింటికి వచ్చి వాల్రబ్బాయిని 
మంచినిళ్లవ్వమని అడుగుతారు. విషయం తెలుసుకున్న లచ్చన్న 
అప్పలనాయుడు గార్హ ఇంటీవెనక్షవెపునుండి బయలుదేరి పురుషోత్తమపురం 
విడిచి, ఏరుదాటి లోటాడ తోటిలోనికి వస్తారు. ఆతోటలో ఒక చెబ్టక్కి 
కూర్చొంటారు లచ్చన్న. అప్పలనాయుడుగారు మరల నింటీకిచేరిన తదుపరి 
పోలీసులు ఇంటిని సోదా చేసారు. తరువాత లచ్చన్న తోటాడ బెండి 
సూర్యనారాయణ గారింట్లో కొన్నాల్టున్నారు. 


పురుషోత్రమపురం : పురుషోత్తమపురం కిల్లి అప్పలనాయుడు గారి 
స్వగ్రామం, ఏవిషయానికి కేసరిలా విజృంభించి వీరవిహారం చేయగల 
గుండెధెర్యం గల కార్యకర్త అప్పలనాయుడు లచ్చన్నగారికి కుడిభజం, 
ఉద్యమాన్ని నడపడంలో. 


ఆ(గామం అప్పలనాయుడు గారి కనుసన్నలలో మెలగేది అతడన్న 
ఆ|గామస్తులకంత _ఆదరణాభిమానాలుండేవి. అండర్‌గ్రౌండ్‌ పోరాటం 


సలుపుతూ తన [గ్రామం ఏ తెంచిన లచ్చన్నగారికి ఉద్యమ నిర్వహణలో 
తోడ్చడినాడు. 


రెతుల అధ్యయన కేంద్రం గామంలో తెరవాలి, సాయిం|త్రం 
శెతాంగాన్ని సమావేశపరచండి. “లచ్చన్నగారనగానే అప్పలనాయుడు గారు 
మొదట నసీగారు”. నిజమే లచ్చన్నగారూ, ఆ పోలీసు నాకొడుకులు 
అమాంతం వచ్చి పడితే మీరు దారికిపోతారేమో చూడండీ. అన్నారు 
అప్పలనాయుడు. 

లచ్చన్నగారు నవ్వుతూ అన్నారు. "మరు అధైర్యపడుతున్నాలిమోకీ 
ఫరవాలేదు, మాగ్రామం ముంధు. కౌంతమంద్రిన్లి కాపలా పెట్టండి. 1గమరికకేనికి 


296 


ఎవరైన... వస్తున్నారని తెలియగానే మవసమావేశాని ప ముగిద్దామన్నారు 

లచ్చన్న. “మరి మీ మాట” అప్పలనాయుడు అడిగారు “వాళ్లనుండీ 
తసంచుకునే. మార్గం నాకుంది” అన్నారు లచ్చన ఎ. నాయుడు కాదనలేక 
సాయంత్రం తులు వచ్చి చుట్టుకూర్చున్నారు. మధ్యలో లచ్చన్న, 
నాయుడు. స 


"ఇంతలో వారు (గ్రామం ముందుంచిన కాపలాదొరులు వచి న్‌ పోలీ 
సులు (గ్రామంలోనికి వచ్చారని చెప్పారు. ఆమాట విన్న _రెతులు ఆందోళన: 
పడిలేవబోయారు. అచ్చన్నగారు లేచిగట్టిగా చెప్పారు. ఏఒక్కరు కదలకండి. 
నాయుడుగారు మీరీ మీటింగును కండక్టు చేయండి. వారడిగితే మేమే _రైతులం' 
కూడి ఏదో చర్చించుకుంటున్నామని చెప్పండి. అంటూ లచ్చన్నగారు సభ 
నురిడి తప్పుకుని వెలుపలికి వచా రు; 28 


|. టో 
ou 


లచ్చన్న. వెంట. వెళ్లదలఛిన ఒకరిద్దరిని వారించారు. మీరెవరూ. 
రావద్దు, నేనివీధిలో నుండి వెళ్లి ఎచటనో దాక్కుంటాను. మీరు వెళ్లండి. 
లచ్చన్న వెళ్లిపోయారు. ఇంతలో పోలీసులు వఛ్చారు.“ఎవరిచ ఎట మీటింగు 
పెళ్టుడి అన్న ప్రశ్నకు. మేమే బాబూ రైతులం" "అంటూ వయసు మళ్లిన 
శకులు జవాబిచ్చారు. 


RAD, క 
Worn స్‌ 


_౨చ్చన్న ఈ (ప్రాంతంలో ఉన్నాడని తెలిసింది. మాగ్రామంలోనే 

ఉన్నాడవి కూడ తెలిసింది. ఎచ్చట ఉన్నారో చెప్పండి లేదా మీ ఎముకలను 
p Pe సి Ys జ + 3 

వెరగదను . ఆంటూ తుపాకులమడమలనెతారు రెతుత్పొ. 

‘ న ' ఇ తో ఆగ న త్‌! ' ' ౯ ‘ నా. ఆ 


౧. రిచ్చన్న గారిని ప్రభుత్వమే జెల్లో ఫెట్రిందని' వినా ఉం. 
(ప్రభుత్వ బొల అట్టందని నాం భాబూ. 
చాలాకాలం నుండీ | 'కవిళతగ్రలె 
ith ~ POG మాకు కనీ ONT? 
EE టట ఎ 
ఏత పకిహాపారాడుతునా వా, సొరీసు చ కే 'అతనికోపం 
nes Mr, [| [| కో ల్‌ Hl 2 య రా లి 3 న్లో. Q ల 2౦ 
Na, నన జ dea "ee ‘ 
లు పడ్డ తిరగాలి. ॥ 
స్టో సక్‌ న hg 
ఖ్‌ క్ష - | హ్‌ ' 
" సున స he War: 











సో కల 
నే?! న 4 
Pre YA 


మ గో పన. ర 
A | 
గా శః న. 

క 

cls 








297 


లచ్చన్నగారికి ఏంజేసారో ఏమిటో అని ఆరెతు అనగానే తుపాకీ మడంతో 
ఒక పోటు పొడిచాడు. పోలీసు అప ్పలనాయుడుగారు అడ్డుపడ్డారు. “మావాడు 
ఏంచేసాడని, కొట్టిచంపుతున్నారు అన్నారు. ఇంతలో పడిలేచిన _రెతు, 
నడివయసులో ఉండే పంతం పౌరుషం కలవాడు గాంధీజీ గారికీ జె, 
భరతమాతా జందాబాద్‌ అని అరవగానే ఒక్కపెట్టున _రెతులంతా జె అని 
కేకషెట్టారు. 


వచ్చిన పోలీసులు. లోలోన ఉడుక్కున్నారు. వారినందరినీ 
ఏంచయటానికి వారికి ఆసరికీ ఉత్తర్వులు లేవు. జెల్గ్లోకి పదండీ అంటే 
రావటానికి సిద్దమే అన్నట్టుంది వాళ్ల వ్యవహారం. 


అందుకు ఏడుపు మొఖాల్లోనికి నవ్వుతెచ్చుకుని, దుక్కిదునే ఎ 
,రెతులు మీరు, మీరు a అంటే స్వరాజ్యం వచ్చేస్తుందిరా భికారుల్లారా న 
"అనా ఎరు పోలీసులు. 


అప్పలనాయుడుగారు అసలే తీవ్రవాది అడ్డుపడి మాట్లాడాడు. 
మీరునోటికి వచి ఎనరీతిగా మాట్లాడకండి అరుష్టు చేయాలన్న మమ్మల్ని 
అరెప్టు చేసితీసికుని వెళ్లండి. “మీరు చదువుకున్నవాళ్లు _రె రెతుల జె, అన్న 
స్వరాజ్యం. వస్తుందా "అన్నారు దేశమాతకీ "బె | అన్న జనావళికి “జా 
అనేకదా, జనమే దేశంకదా ! తనకు తనే నినదిస్తే స్తే తప్పా, ముందుకురికీతే 
తప్పా, మా స్వరాజ్యం మాకే వస్తుంది” అప్పలనాయుడుతో వాదన 


ఎందుకని పోలీసులు" జారుకునా ఎరు, వీధుల్లో ఇళ్లల్లో జూచారు, నిరాశయ్లులా 
వెడలిపోయారు. 


అందరూ ' లచన గారెచ్చట 'అని వెదక నారంభించారు. నంతర 
పశువులశాలనుండ్తీ దోస "అటక 'మీద నుండీ దిగుతునా రు లచ్చన్న | 
అటకమీదనే' ' వరిగడ్డినీమీద “వేసుకుని ఎవరికీ,  కనప డకుండా' పతన 
యున్నారు. స పంటు ౨. 


అచ్శన్నగారు. కలకత్తాలో. Fn రీరగాతో "కలిసి నాజీ 






నర్మ. న్‌ ఖ్తా 
ఖో రం 
par 









298 






క న్నాల్టున్నారు. ఆ పత్రికాధిపతి పండితారాద్యులు నాగేశ్వరావు. మల్టీ! 


మద్రాసు నుండి ఉత్తర, విశాఖజిల్లా చేరుకునా ఎరు. ఈ కాలంలో రంగాగోక్ట్యు 
జైలులో ఉన్నారు. ద్వితీయ ప్రపంచయుద్ధం ముగింపులో |బటిష్‌ శృ! 
కాంగ్రెస్‌ నాయకులను ఓదార్స్భటానికి ప్రయత్నించింది. ఈ సందర త్‌ 
రంగాజీ జౌలునుండి విడుదల అవుతారు. 






,రితు అధ్యయన కేంద్రాలు :- లచ్చన్న మరల విశాఖ జిల్లాలో 
ప్రవేశించిన తదుపరి [గ్రామాల వెంట తిరగడం (ప్రారంభించారు. వెళ్లిన గమ 
వెళ్లకుండా తనున్న దెచటన్నది తెలియకుండా కార్యక్రమం రూపొందింట్లో 
_రెతు రక్షణ సంఘాలు అచ ఎన్నగారి కవచాల్లా ఉపయోగపడినాయి. రే 

. అధ్యయన _ కేంద్రాల స్థాపన [ప్రారంభం రెితు రక్షణ సంఫ ఆర్ష 
జమీందారులను (ప్రతిఘటించి తమ వాక్కుల సాభ్‌న కోసం _రెతు అధ్యయ్య్మ 
కేంద్రాలు _రెతోద్యమంలో _రతును భాగస్వామ్యం చేసి ఎచెతన్యపర్ర్‌ 
దేశస్వాతంతో భద్యమానికి మద్దతునిచ్చే బలీయమైన శక్తినిచ్చే సాధనాలుగా లెత 


అద్యయన కేంద్రాలను (పారంభించారు అచ ఎన్నగారు. 







లచ్చన్నగారు అండర్‌[గౌంజ్‌లో నుండగా లచ ఎన్నగారి చిరునాష్తశో 






కలసి _ మాట్లాడటానికి. రైతురంగాగారు ఢిల్రీలో " జెరిగిన కాంగ్రెస 
వర్కింగ్‌ కమిటీకి హోజ్బరె అక్కడనుండి కలకతా చేరుకుని మెయిల్లో పీన 










ఫలాపా స్టేషన్‌లో దిగారు, తన పెట్టి బెడ్డింగును స్టేషన్‌ మాష్టరు రూంక్లోః 
మంచి, పాసింజరులో అచ్చన్నగారున్న దగ్గర స్టేషన్‌ దిగారు. ప్‌ 





అచటనుండ ఏఒక్కరిని వెంటనిడుకొనక ఒక్కరే అడ్డదారిని నడవగా 
మధ్యాహ్నం 2 గంటలకు లచ్చన ఎగారున్న రహస్య స్థావరానికి చేరుకున్నాళ్లు 

రంగ్గాగారు. అల్లంతదూరాన మండి ఎదురుగా వస్తున్న రంగాజీని ల 

జాలి పోల్చుకోలేకపోయారు. ఎవరేమోనని భయపడ్డారు కూడా. 





299 


రంగాజీకి భక్తితో నమస్కరించారు, అచ్చన్నగారు. దగ్గరగా వచ్చి 
భుజం తట్టి ఉద్యమం కొనసాగుతున్నది కదా. అని అడిగారు. 


“మీ దయవలన రహస్యోద్యమాన్ని చేతనయినంత మేరకు నడిపిస్తున్నాను”. 


“నీ శక్తి యుక్తులు నాకు తెలియనివా లచ్చన్నా, చేయవలసిన పనికన్న 
రెట్టింపు పని వేసి పెట్టగల సావాసివి. ఉద్యమదారుడవు నీతో రహస్యంగా 
చర్చించాలని వచ్చాను." 


“ఆదేశించండి తప్పక ఆచరిస్తాను,” 


లచ్చన్నగారూ, ఒక ప్రజాఉద్యమం త్వరలో రానున్నది మూకుమ్మడి 
(ప్రజాసత్యాగ్రహం జరుపవలసి ఉంటుంది. ప్రజలను కార్యకర్తలను మీరు 
సిద్ధం చేయాలి” 


“తప్పక. చేస్తాను” లచ్చన్న అన్నారు. 


i “కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీలో |ప్రస్తావనకి విషయం వచ్చింది గాంధీజీ తన 
హరిజన పత్రికలో కూడ ' పరదేశీయులను భారత్‌నుండి 
వెళ్లగొ ట్టవలసియుంటుందన్న అర్దంతోవ్యాసాన్ని వ్రాశారు కూడా” రంగా. 


“గాందీజీ ఆమేరకు తీర్మానం చేసాక కాం(గ్రెస్‌ -పొర్టీలో 
కాదనేవారవరుంటారు.” అదే ఆలోచన ఉంది. మౌలానా అబుల్‌ కలామ్‌ 
ఆజాట్‌, నరేందద్రదేవ్‌, మహదేర్‌ దేశాయ్‌ - నెహ్రూ, సర్దార్‌ వల్లభాయి పళశుల్‌, 
మన ఆంధ్ర తమిళ నాయకులు మనమంతా గాంధీజీని అనుసరించ సిద్ధంగానే 
ఉన్నాం ఈ విషయంలో కాంగ్రెసు వర్కింగ్‌ Mass struggle వెపే “మొగ్గు 
చూపీంది. ఈ సంవత్సరం (1942) లో జరిగిన వర్కింగ్‌ కమిటీలో ఇదే 
విషయం చర్చించబడుతూ ఉంది. రాబోయే సమావేశంలో ప్రవేశపెట్టబోయే 
క్విట్‌ఇండియా తీర్మానానికి బలమై న పునాదులు పడ్డాయి, మీరంతా సిద్దంగా 
నుండాలి, అని చెప్పి ఆదినం లచ ఎన్నగారితో ఉండి మరునాడు పలాసా 
చేరుకుని మెయిల్లో మద్రాస్‌ చేరుకుస్‌ ఎరు. 


క్విట్‌ ఇండియా తీర్మానం: క. 
రంగాగారు వెళ్లిన తదుపరి అచ్చన్నగారు తన అదర్‌! é 





ట్ర టా 


300 












సమావేశురచి_ రాబోయే మాన్‌స్తగుల్‌లో పాలొనాలన్ని క్రేజో 
అందించారు. వెళ్లినచోటల్లా ప్రజల్ని (పోగుచేసి దేశభక్తిని (ప్రదర్శిం చవజ్ఞకక, 
పమయమాపన ్నమె ందని ప్రసంగించారు. వ i 

ం oH ge] 


1942 ఆగస్టు నెల 7వ తేదీన బొంబాయిలో ఆల్‌ ఇండిలి క 
కాంగ్రైప్‌ కమిటి సమావేశమై నదని చరిత్రాత్మకమైన కిట్‌ ఇండిర్లోత్తీ 
తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి చర్చ ప్రారంభించింది. క్రప్ఫు రాయా 
ఇధలమవడంలో కాంగెసు నాయకులు ' (గహించారు. (బ్రిటిష్‌ చో wl 


వెంటనే ఎఎైదొలగాలని ఉద్దాటించింది. , (ప్రజలందరిని ఉద్యమం 
పాల్గొవవలప్‌ందిగా కోరింది “తీర్మానం ఆమోదించిన మరుక్షణమే (పభుష 
వర్మింగ్న కమిటి, సభ్యులందరినీ అరెమ్ట చేసింది. ఒక స్టేషన్‌ (టుయినీ 
వర్కింగు కమిటీ సభ్యులందరిని తీసుకొని వళి పూనాదగ్గరలో. నజ 
పార్‌ వక '“ఉఖచింది . గాంధీజీని ఆగాఖాన్‌ ఇంట్లో నిర్పంటించిఇః 









| మ శ్యట్నొండియా.. తీత నాని అమోదించినేట్లా! 
బ్రక్తరోమని ఆదేశమిచ్చి నట్టు ల ఇండియా రేడీ యో . 
ము వతేదీ రాత్రి తెలిపింద. ' దేహాయకులందరినీ హం. 
Moree వమన న. ముని + వ. న్‌ రో 
తె ఒక శాంతివతన. వాళ నా శ 


మ హీ స్ట న మ 









జా 


30] 


దేశనాయకులందరినీ నిర్భందించినట్టు తెలియగానే యావత్‌ 
భారత[పజానీకం సింహగర్జన ల్ని చేయముందుకురికింది. రవి అస్తమించని తెల్ల 
రాజ్య - రధచక్రాలను కదలించ మాటువేసింది. దేశంలోనున్న 
ఆబాలగోపాలం స్వాతంత్ర్య సమర రణరంగంలో. కాలిడ సిద్దపడింది. 


“బిటిషు పాలకులారా ఇండియానుండి వెదెలగండీ లేదా 
(ప్రాణాల్ని తీయండి అని ప్రభుత్వంపై విరచుకుపడుతున్న ప్రజావెల్లువను 
ప్రభుత్వం తట్టుకోలేక పోతున్నది. ఆగష్టు నెల 9వతేదీన భారతదేశమంతా 
అగ్ని జావలలా ఎగిరిపడింది. ఒక్కొక్కరు పళ్ళు బిగించి పిడికిళ్ళు బిగించి 
(పభుత్వ కార్యాలయాల్ని ప్రభుత్వ స్థలాలను ధిక్కరించ ముందుకడుగేనారు., 
_రెలు వంతెనల్ని _రెలు స్టేషన్లును 'దర్దంచేస్తున్నారు. పోలీసు స్టేషన్లను 
'హపోస్టాఫీసులి [1 తగలబెడుతున్నారు. పెద్దపెద్ద కర్మాగారాలి. 1 దగ్గంచేస్తున్నారు. 
(పభుత్వం ఫతనమై పోవాలి ప్రభుత్వాని స దిగ్భంధించాలి (పభుత్వం 
దిగ్భరిదించిన మననాయకులు విడుదల కావాలి ('ప్రజాతిరుగుబాటు కడు కెత్తిన 
ఉప్పెనలా విజృంబించింది. జెమహాత్మా గాంధీకి జౌ, జె భారతమాతాకు జె 
అని నినాదాలు భూలోకాలకు దద్దరిల్లేలా లేచాయి. - 


దేశంలో విప్లవ పోరాటం చెలరేగింది. ఆంధ్రలో పౌరుషానికి ఏ 
ఒక్కరికీ తీసిఫ్యోరు.. "ఆంధ్రుల (పతాపాగ్నిని ఎన్నో ప్రభుత్వాలు లోగడ 
రుచిచూసె సే ఉన్నాయి. 


" ఆంధ్రతీర' [ప్రాంతంలో విప్తవం చెలరేగింది. సమ్మెలు హర్తాల్‌ 
విజృంభించాయి. ఆగష్టు 12వ' తేడిన తెనారి కాల్ఫుల్లో 9 మంది, 
గుంటూరులో 13 మంది, భీమవరంలో 17 మంది మరణించారు. 
జైళ్ళలోనికీ 'వెళ్తున్న 'దేశ్లేభక్తుల సంఖ్య వేలకువేలు మించి, పెరిగిపోతున్నారు. 
మాకు స్వరాజ్యం 'యువ్వండే, మానాయకులను ” విడచి పేట్టరడి' లేదో 
మమ్మల్ని నిర్పందించండి ఆరీటూ ' ముందుకు వస్తున్న జనవాహ్‌న్ని' పీ? 
జైలులో బంధించగలరు వీఠరటరినీ 'బేందించి' జెళ్ళలో సీడవేయబానికి ఉనే 
జెల్ల పంఖ్యలన్ని |బిటిషు ప్రభుత్వం లోన హడలెత్తి .షొతున్నదీ: న 


లా (తిప్పకొట్టాలో అల్గోచిస్తూూ, . ధ్రతీకొర్ల., చ 
తీసుకుంటున్నది. హట్‌! ర్యలన్హ్యత్తీ( 


tres CE అల్‌ 


302 


ఉద్యమం క్విట్‌ఇండియా ఉద్యమం విజృభించి తారాస్తా్ట 
చేరిందని అచ్చన్నగారు కళింగపట్నంలో నుంటూ చేడియోద్యారా 
ఎదురు చూస్తున్న ఉద్యమం రానే వచి ఎంది. ఇక తనవంతు వ 
ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్న ఉదేకంతో ఊరూర తిరిగి జ 
(పోగుచేసారు. అసంఖ్యాక కాంగ్రెసు కార్యకర్తలు లచ్చన్న చుట్టుమూగ్య 
తనున్నది అండర్‌(గ్రౌండ్‌లోనన్నది విస్మరించారు. అచ్చన్న ఎమ్మే 
స్తాడోరాని వాడ్ని ఎదిరించి ఎదురు దెబ్బతీస్తా అన్న దోరణిలో ఆనాట్రీశ 
నడిచింది. లచ్చన్న ఆనాటి పలైటూళ్లో రచ్చదిండలపె Pa 
(ప్రకాశిస్తున్న దినాలు లచ్చన్న చెప్పిందే వేదమని భావిస్తున్న (ప్రజా 
,రెతాంగం. ? 








(ప్రజలంతా దేశసా గంతం|[త్ర్యాన్ని తెచు ఎకో వాలన దే (ప భాస్ట పైక న 
పెంచుకుంటూ “గందకంలా” ఉండేవారు. అచ ఎన్నగారు వెళ్ళి “ రంజఖ్ఞ 
లా పనిచేసి గుప్ప్రమనిపించేవారు. అగి బ్యాలలు ప్రభుత్వ ఆస్తులు వగెత్లాళ్లో. 


i wr} 
1 
ళ్‌ 


అందుకు ఆహుతి కావడం' సర్వసాధారణ విషయంగా విశాఖిజిల్లాలో మారం 





af it 
af 


నిజానికి లచ్చన్నగారు వెళి నందుననే ఆ ఉద్యమం అప్పట్ల 
ప్రదలిందని ఉద్యమం ఇచ్చట నిలిచి కాలిడినది ' అన్నది ఏ ఒకరు నీళ్లో 
నిర్ణారణపరచలేనిది. లచ్చన్నగారున్నది = అండర్‌[గౌండ్‌లో “క్ష 






తారాజువ్వలుగా పనిచేస్తు జౌభారత్‌కి జౌ అంటూ నినాదాలు వీధుల్లో పడ్డ 


mw ఇ 





వీధుల్లోవికి, దిగి పోరాటానికి సిద్దపద న్నారు. (దేశం అంతా విష్ణవ్లా 


మీ 
hh 
1 “fF 
ys 
అలు ణే EI HE + ర్ట ను 
J J AA ్ష శః ( ॥ /| 
a i | ere ia mf హే కన > ల ఇ గ, కం 
రై 
PR) ణః 1 (త 
ps Ea ॥ ' 
శో న బని 
క. ¥ శ (= 42 
" 
గధ క ర గ ల్‌ గ్‌ త్య ళో జో 
/" 


ఖ్‌ 
గో 
కటు" 
లీ 
(న్లో 


"= గ; 
"4 





నిటి 





* 


303 


(బిటనులతో కలసి జపాన్‌లో యుద్దానికి తలపడేసరికి రెండవ 
'ప్రపంచయుద్దాన్ని గట్టిగా సమర్పించారు. స్వేచ్చా సమానత్వాన్ని 
ప్రపంచంలో నిలబెట్టటానికి నియంతృ నాజిజరొ పాసిజంతో జరుగుతున్న 
యుద్దంగా పేర్కొన్నారు. 


కమ్యూనిష్టుల అభిప్రాయం తమకు అనుకూలంగా మారినందున 
_జెల్లోనున్న కమ్యూనిష్టు నాయకులను విడచి పెట్టారు. పి.సిజోష్కీ రణదివే, 
'డాంగేను జైెళ్ళనుండి విడచి పెట్టారు. ఆంధ్రలో" పుచ్చలపల్లి సుందరయ్య 
జొన్నలగడ్డ రామరింగయ్యను, “కంభంపాటి సత్యన్నారాయణ, చుండి 
జగన్నాధం వగ వగెరా కమ్యూనిష్టులు విడుదలెనారు. ద్వితీయ ప్రపంచ యుద్దం 
జరుగుతుండగానే బోసుబాబును జెల్లో నిర్బందించడం అనారోగ్య 
కారాణాలవలన (నిరసన (వతం పూనినీందును) విడచిపెట్టడం జరిగింది. 


ఇంటికి చేరిన సుభాష్‌ చంద్రబోసు తన జీవనవిధానాన్ని 
మార్చినారు. నిత్యంధ్యానంలో నిమగ్నమై నారు. ఎవరూ దర్శించటానికి 
వీల్లేదు. భగవధ్యానం తప్పించి మరి ఏ ఇతరసక్తిలేదని పత్రిక ప్రకటనలు 
వెలువడినాయి. సీ(కెట్‌ పోలిసులు కూడా బోసు ఐహిక సుఖాలనుండి 
దూరమై ఆధ్యాత్మిక (పంచానికి అడుగిడబోతున న్నట్టు భావించారు. 


ఈ పరిస్థితులలో సుభాష్‌ బోసు ఒకరాత్రి పఠాన్‌ వేషం వేసుకొని 
ఇండియా 'కనుమల ద్వారా కాబోలు నగరానికి చేరుకున్నారు. “కాబాల్‌ 
బాబువలెనే తయారయి నిజాగారంబు వోనాడి “ఆప్టనిన్టాన్‌లో ఆసరికే 
సిద్దంగానున్న జర్మన్‌ వెమానిక .దళం అంపెన విమానంలో జర్మనీ 
చేరుకున్నారు. 'హిట్లర్‌తో చేతులు కలిపారు. జర్మనీలో ఖెదీలుగా నున్న 
భారతీయులతో ఆజాద్‌హీంద్‌పాజ్‌ స్థాపించారు. ఆంగ్లేయులను 
దెబ బ్రతీయటానికిదే అదను 'అని భావించి “జర్మన్‌; జపాన్‌ దేశాలతో కూడి 
'సెనిక నాయకుని వేషం ధరించి యుద్దరంగమున (ప్రవేశించి సైన్యాలను 
బ్రిటిషు సెన్యాలకెదురుగా నడపి రణబేరీ' డ్రూగించారు. 


భారతదేశం పె జర్మనీ, 'జపాల్‌ దేలు '-భాడీచేయ వెనకాడాయ్యి. . 
భారతీయ . ప్రవాస ప్రభుత్వాన్ని ఏర ప్రకటించిన. నేతాజీ ఆజాద్‌ . 
హింద్‌పౌజ్‌ వీరులతో బ్రిటిష్‌“ వార్తిని -.ుడోర్మొంటున్నాతుకదా. ఆ' 





క్లో Cn 


204 






విస్ణవాగ్నికిది ఆజ్యంలా ఉపయోగించింది. ఉత్తరాంధ్రలో కాంగ్రెసు పార్టీ, శక 
ఉడ్యేమోని A పటిష్టపరచి ఉదృతం. చేసింది. సం పస 
ఉద్యమంలోకి దూకాలి. . 









క్విట్‌ఇండియా తీర్మానాన్ని ఆల్‌ఇండియా రేడియో హ్‌, 
చింది.. అసలికి కళింగపట్నుం వద్ద గల పల్లొపీటలో కప్పగంతుల సు బ్యాళ్లాష్టో 
గారింట్లో అచ్చన్న గారున్నారు. వెంటనే లచ్చన్నగారు ఉద్యమం తీవ్రత 
చేసారు. “మళఠునాడుకల్లా రాజజుల రెడ్డీ ముఠాను, అప్పారావును పరః 
విడుకొని కళింగ పబ్బం పోష్టాఫీసుపె దాడి చేసారు. "స్టాంపులను స్వా లే 


చేమకొవి కురీ ఎను విరగొట్టగా ఉన్న డబ్బును చిందర వందర చేసారు. వ 





. లచ్చన్న (పభృతులు కిట్‌ ఇండియా ఉద్యమాన్ని తీవ్రరూపం 
చోల్చోలిన ఉద్రేకంతో కలకత్తా నుండి మద్రాసు మందుగుండు సామానుళు: 
హః తీసుకొని పొతున్న మిలిటరీ గూడ్సు (థు నును. పడదు 





ఎతుంతరావు, క[ర్ర అప్వారావు: పర్యవసానంగా ' పభుత్వం డర 





“పైదధుచు. సత్యవారాయణ . గారిని, కర్ర అప్పారావును దూూర్త బషావుమ్తో 
-ఢిటమ్యాలగా దిందించి. తంజావూరు జెల్లోకి పంపించారు. అంతేగాక చిట 


ధకుళ్వం అచ్చన్న. గార్ని షట్టి ఇచ్చిన వార్కి కోరిన ఉద్యోగం ఇమ్వుడా గో 
నేలు బిహుమావము ఇస్తామని ప్రకటించారు. ( 


( మ న హాలో వా. ,ఉలిగభేఅని నటిని తగులు మెట్లు 












ఘటనలు. తగులబెట్టెడా | 


nf 






౨05 
కాలి వేయమని ఆర్డరు బారీ చేసింది. 


ఈ పోరాటానికి కలకతా వెళ్లి మందుగుండు సామానులు 
తెచ్చుకోవాలా - లేక ఆసరుకే ధర్మతేజ వార్త వచ్చినందున మద్రాసు నుండి 
లభిస్తాయా అన్నది చర్చించడానికి కొమ్ము సరియాపల్లిలో సమర(గ్రామం 
మళ్లిపురంలో కన్నేపల్లి సాంబమూర్తి గారింట్లో జిల్హాస్తాయి సమావేశం 
జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నవారు గరియెల' '“మణమూరి కిల్లి 
అప్పలనాయుడు, లూకలాపు లక్ష్మణరావు. , 


విశాఖబిలో బారువా ప్రాంతంలో నే రెలుపట్టాలు తొలగించబడ్డాయి. 
ఇది విద్రోహచర్యగా పత్రికలో ప్రకటించబడీనాయి. _రెలుపట్టాలు కప్పీంది 
ప్రభుత్వం నేరారోపణ చేసింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ. ఖండించింది 
అహింసాయుత పోరాటం, కాంగగెస్‌ ధ్యేమని (తిప్పికొట్టింది. 


బారువాలో ఉన్న లచ్చన్న అన్నగారు సత్యనారాయణ గారిని 
కష్టడీలోనికి తీసికొన్నారు. తన తమ్ముడు లచ్చన్న చేసిన పనే అని 
ప్రభుత్వం భావన - అండర్‌[గౌండులో ఉన్న తన సోదరుని అన్ని విదాలి 
తను సహాయపడుతున్నాడన్నది అతన్నిపె మోపిన అభియోగం. 


ఒకనాడు ఒక [ప్రాంతాన పోష్టాఫీసు వేరొకచోట తాలూకాఫీసు 
తగులబడినాయి. అండర్‌[గౌండులో నున్న లచ్చన్న మీదే ప్రభుత్వం కన్ను 
వెనుకనుండి వీటిని జరిపిస్తున్నాడేమో కాని సాక్ష్యాధారాలు ఏమి లభించలేదు. 
అయిన లచ్చన్నగారు కనిపిస్తే కాల్సివేయమని (ప్రభుత్వంవారు ఉత్తర్వులు 


జారీ చేసారు. పట్టియిచ్చిన వారికి 10వేలు రుపాయిల బహుమానం 
ప్రకటించారు. ఆనాటి కాలమున పదివేలు పదిలక్షలు కదా. 


పర్జాకిమిడీ, మందసా[ప్రాంతాల్లో తిరుగుబాట్లు ప్రజాందోళనలు, 
ఉమ్మడి పోరాటాలు. 


కలెక్టరు సూపరింపెండ్‌ ఆఫ్‌ పోలీసు ఒక ఆర్డరు జారీ చేసారు. 
“అండర్‌ గ్రౌండులోనున్న లచ్చన్నను పట్టియిచ్చిన లేక "తన జాట్‌, 
నెరిగించిన పదివేల రూపాయిల్ని."బహుమతిగా యిస్తారు... . విశాభిజిల్హాళ్లో' 


306 


ఉద్యమం  చరల్హబడాలన్న అండర్‌[గౌండ్‌లో నున్న లచ్చన్న _ పట్టి 
బందించాలని ప్రభుత్వం తీవ్రమైన కట్టుదిట్టాలని చేసింది. అన్ని పోలీసు 
స్టేషన్స్‌కి వార్తలనందించింది: 


tur te 

ఒక చిరునామా తెలియని ముద్రణాప్రెస్‌ నుండి కొన్ని సంచికలు 

వెలువడుతూ ఉండేవి. కొన్ని సంచికలు విజయనగరంలో రంగచారి 

ప్రెస్‌లో రహస్యంగా అచ్చు అయ్యేవి. కొన్ని రహస్య ప్రదేశాల్జా రైతుల 
అద్యయన కేంద్రాలు పని చేసేవి. 


ఆ ఉద్యమం తొలిదశ గడిచింది. క్విట్‌ ఇండియా తీర్మానం 
మేరకు రెండవ దశను ఎలా నడపాలన్నది లచ్చన్న (ప్రభృతులు 
ఆలోచనలో. పడ్డారు. అంతవరకు తీవ్రంగా నడిచిన క్విట్‌ ఇండియా 
ఉద్యమం మధ్యలో కొంత ఊపు తగ్గిందేమోనన్న భయం కాంగ్రెస్‌ 
కార్యకర్తల లో కలిగింది. 


ఇంతలో మద్రాసులో విద్యార్థిగా ఉన్న నేటి మన డా.ధర్మతేజ 
సంపత్‌కుమార్‌ మద్రాసులో ఒక సమావేశం జరుపుతున్నట్టు రమ్మని ఒక 
ఉత్తరం వాసి సంపత్‌కుమార్‌ క్విట్‌ ఇండియా ఉద్యమంనడపటానికి ఆంధ్రా 
డిక్టేటర్‌ “లచ్చన్నగారూ” మీరు మరి కొంతమంది కార్యకర్తలు మద్రాస్‌లో 
జరగనున్న “దక్షిణదేశ ఉద్యమ డిక్షేటర్ణ సమావేశానికి తప్పక హాజరు కావాలి. 


మీరు మరి. కొందరి ముఖ్యులను తీసికొని మద్రాసు నగరానికి 
చేరుకోవాలి. లచ్చన గౌరు ఉత్తరం చదివి (షక్కనున్న కిల్లి అప్పలనాయుడు 
గారికి విషయం వివరించాడు. | 


ఉత్తరాంధ్రలో అండర్‌గౌండ్‌లో నుంటూ ఉధ్యమం నడుపుతున్న 
లచ్చన్న మద్రాస్‌ నగరానిరిక ప్రయాణమమటానికి సిద్దమయ్యాడు కిల్లి. 
అప్పలనాయుడు గారితో. 


ఆదే సమయానికి విజయనగరం కాలేజీ విద్యార్థులు ఉద్యమానికి 

మద్దతుహా నమ్మి చేప్టున్నారు. ఆఫరకే ఆ "కళాశాలలో విడ్యనభ్యసిస్తున్న : 
త్రి రావ 'అాహాసదాసుమకీ :వున్నుయ్య గారిని ప్రభుత్వం నిర్హ్రందించి" జె జెల్లో. 
ఈ పూ ్యత్తుట్లుషడ్యమం: 'చిఫలమవుతుందన్న. వార్తను: కూడ .భచ కొన్న స్త 






307 


విన్నారు. 
అందువలన అప్పలనాయుడు గారిని మరికొందరిని తనవెంట 
బెట్టుక్‌"ని రహస్యంగా విజయనగరంలో కిలాంబి రంగాచారి గారింట్లో 


మీటింగు పెట్టి విద్యార్థి నాయకులను పిలిపించి వారికి ధెర్యం చెప్పి 
ముందడుగు వేయాలని (పభోధించారు. 


విజయనగరం నుండి మద్రాస్‌ వెళి 1 దక్షిణాదిడిక్షేటర్ర సమావేశంలో 
పాలోనాలన్నది లచ్చన్న అభిమతం. అప్పలనాయుడుగారు తనతో 
రావటానికి సిద్దమయ్యారు. 

రాత్రి ఒక జట్కాను మాట్లాడి జామి వెళ్లి అచ్చట గల కాం[గెస్‌ 
నాయకుడు గొట్టిపాటి బుచ్చి అప్పారావును కలిసి ఉద్యమం గూర్చి 
చర్చించారు. వారి భవిష్యత్‌ కార్యక్రమాన్ని వివరించగా బుచ్చి అప్పారావు 
దీవించి విజయుడ్తివె రమ్మని ఆశీర్వదించి అంపాడు. 


జామినుండి ఒక నాటుబండిని ఏర్పాటు చేసుకున్నారు. ఎడ్ల 
బిండిపె అడ్డుమార్గాన అనకాపల్లి చేరుకొన్నారు. అనకాపల్లిలో డా.ధర్మతేజ 
గారి బావగారు శ్రీ శేషగిరిరావుగారున్నారు. వారింట్లో ఆనాడు బసచేసారు. 


చౌదరి సత్యన్నారాయణగారిని ముందుగనే రాజమండ్రీ అంపించి 
యున్నారు. వసతి ఏర్పాట్లు చూడమని సత్యన్నారాయణగారి తమ్ముడు ఆ 
సమయానికి రాజమండ్రీలో కో ఆపరేట్‌ ఆఫీసరుగా శిక్షణ పొందుతున్నారు. 
ఆయన తల్లిగారు అక్కడే ఉండేవారు. 

అనకాపల్లిలో కొందరి ఉద్యమదారులను కలసి, ఉద్యమం తీవతను 
పెంపొందిచజేయగల ఆశశ్యకతను వివరించారు. 

. ఖ్‌ 

అనకాపల్తి నుండి లచ ఎన్నగారు కిల్లి అప్పలనాయుడు గారు 
రాజమండ్రి చేరుకోవటానికి _రెల్వే స్టేషన్‌కి చేరుకొన్నారు. గమ్యస్టానానాకి 
చేరిన తరువాత చేరువవుదామన్న తలంపుతో ఇరువురు రెలెక్కారు. 


ఏదో చేద్దామని సాదిద్దామని ఏ ఒకరు నడవని దారిలో ఏ కొందరో 


308 


నడుస్తారు. _అందరికిదీసాద్యంకాదు, కొత్తదారిని (తొక్కాలన్న గుండెబలర 
ఉండాలి. ఆశయసాధనలో నమ్మకం విశ్వాసం ఉండాలి. లక్ష్యాని [| 
చేరుకోవాలన్న తపన ఉండాలి. తనలక్ష్య సాధనలోనే తన జీవితానికి తృప్తి 
ముక్తి ఉందన్న మానసిక జాన ్నత్యోన్ని అందుకోవాలి. అదే జీవిత 
పరమార్హం అని (త్రికరణ శుద్దిగా భావించాలి.” (ప్రగతి స్వేచ్చల్ను జీవకర్రలు. 
“పాద్దు- పాడవని బ్రతుకు వ్యర్దం” పాద్దు గడవని బతుకనర్దం 


292వ (పకరణము 
మూడవసారి రాజకీయ ఖైదీగా - లచ -+న- 


కిట్‌ ఇండియా ఉద్యమానికి దక్షిణాది నుండి బలమైన 
ఉపునందించాలి క్విట్‌ ఇండియా ఉద్యమం 'రెండవదశను గూర్చి రహస్యంగా 
మద్రాసు దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్‌ డిక్టేటర్ల కార్యకర్తల సమావేశ 
మవుతున్నది. ఆంధ్రా డిక్టేటర్‌ సంపత్‌ కుమారుగారు ఆ సమావేశానికి 
హాజరు కావరిసినదిగా లచ్చన్న (పభృతులకు వర్తమానం పంపారు. 


ఈవార్త ధర్మతేజ లచ్చన్నగారికందించారు. ఒకనాటి (ప్రముఖ 
స్వాతం|త్య సమరయోధులు, నాయకుల బర్లంపూర్‌ నివాసస్టులు 
జాతీయవాదులు, జయంతి వెంకట నారాయణ భార్య తనయుడే ఈ 
ధర్మతేజ, స్వర్గీయ జయంతి ధర్మతేజ తదుపరి ప్రముఖ అంతర్జాతీయ 
పారిశ్రామ క వేత్తగా రూపొందిన విషయం మనకెల్లరికి విదితమే. ధర్మతేజ 
మద్రాసు నుండి బారువా చేరుకొని లచ్చన్న సవాచరుడెన పుక్కల 
పార్వతీశాన్ని తీసుకొని సరాసరి పాతపట్నం తాలూకా కొమ్ముసర యపల్లి 
(గామం (ప్రక్కనున్న మల్రిపురం అనే సవర [గ్రామంలో కన్నపల్లి 


సాంబమూర్తి గారింట్లో అండర్‌(గౌండ్‌ కార్యకర్తల సమావేశంలో లచ్చన్న గార్ని 
కలిసి ఈ వార్త నందించారు. ఈవార్త అందిన వెంటనే లచ్చన్న గారు 
మరికొందరు ముఖ్యులను తీసికొని మద్రాసు నగరానికి చేరుకొవాలని, 
విజయనగరం మీదుగా బయలు దేరారు. విజయనగరంలో విద్యార్దుల 
సమ్మెకు మద్దత్తునిస్తు అటనుండి జామికీ చేరుకొని అనకాపల్లిని 
చేరుకొన్నారని మనం తెలిసికొన్నాం. 


కన పర్తి సాంబమూర్తి, బెండిఅప్పలసూరి, పెడికురుములు, 
నందకృష్ణ మూర్తి, షిల్లా రాజులు రెడ్డీ, ఇక ఆమోదించిన తీర్మానం 
గిరిజనులను సమీకరించి' వారి తోడ్పాటుతో జిల్లా వ్యాప్తంగా ఒకే దినమున 
జిల్లా కేంద్రాల్ని. తాలూకా కేందాల్ని సభ్‌' (టైజరీలను కొల్లగొట్టారి అని 
ఆనాటి పధకం. 


310 


లచ్చన్న, అప ఎరినాయుడుగారా దినం అనకాపల్లి నుండి 
బయలుదేరి -రెలెక్కారు. రాజమండ్రిలో బసచేసి మద్రాసు వెళ్లాలన్నది వాళ్ల 
కార్యక్రమం. 


శెల్లో లోయర్‌ బెర్‌పి నాయుడుగారు అప్పర్‌ బెర్ష్‌పె లచ్చన్నగారు 
పడుకున్నోరు. నిద్రపట్టడంలోదు దేశసమస్య తన సమస్య (దేశంలో నాటికీ 
అన్నీ సమస్యలే ఎడతెగని సమస్యలు ఆందోళనలు, స్వరాజ్య సాధనకు శీ 
ఆటంకాలున్నవని తలచుకొన్న దేశభక్తునికి నిద్ర ఎలా వస్తుంది. 


మానవుని మనస స్తత్వం నాయకుడయిన కవియై న ఈ మానసిక 
స్టితికి లోనవకతప్పదు. ప్రపంచ సమస్యలన్ని తన సమస్యలగా భావించే కవి 
శ్రీశ్రీ తన సమస్యనే (పపంచ సమస్యగా రూపొందించి రోదించే కవి కృష్ణ 
శాస్తి ఒకరు ప్రపంచానికి సమస్య వేరొకరు తనకు తనే సమస్య.చలం ఉవాచ - 


దేశనాయకుని అంతరంగం దేశ పరిస్థితిపై పడీంది. దేశ 
స్వాతంత్యయోధుని ఆలోచన దేశమాత సంకెళ్ల నెలా (తెంచబడతాయి. 
అవరోధాలను ఎలా గడచి గష్టిక్కారి. తెల్లదొరలు దేశాన్ని కల్గొల; 
పరుస్తున్నారు. దేశంలో గల విచ్చిన్నకర పరిస్థితులను విభేదాలను ' 
విదానాలను వారి స్వప్రయోజనాలకు వినియోగించుకొంటున్నారు. 


“స్వేచా ఎ సమానత్వాలకోసంపోరాడుతున్నాం. భారతీయులు మా 
బ్రిటీషు రాచరికానికీ మద్దతు నివ్వాలి. గవర్నర్‌ జనరల్‌ అభ్యర్థన. ఎవరి 
స్వేచ్చా సమానత్వాలకు నహో ఎదురు ప్రశ్న. 


“భారతదేశానికి స్వాతం(త్ర్యాన్నివ్వండి మహాత్మాగాంధీ “ముస్టిం, 


హిందువులంటూ విభజన చేసి ఆ యిచి ఎన స్వరాజ్యమేదో ఇవ్వండి” ముస్తిం 
లీగ్‌ నాయకుడు జిన్నా. 


''బ్రిబిషమవారిని అహింసాత్మకంగా ఎదిరించి భారతదేశం నుండి వెళ (గయల 
గాంధీ ష్వాతం[త్యర సంపాదించాలి. అజాద్‌హీందు ఫొజ్‌ నాయకుడు సుబ్లాష్‌ 
హిందుస్తుల్సు డలు తరతరాలనుండి మమ్ములను మాలలని మాదిగలని . 
దూరంగా అస్మ్టుశ్యత్లను పాటించే మీ హైందవరాజ్యం మాకక్కరలేదు 
ఆంబేధ్కకీ. గర్లన గర్షన “ప్రషంచరలో రంగురూపబేధాలు విజృంభిస్తున్నాయి, 


311 


మనదేశంలో నీచమైన వర్ణవిభేదం కొనసాగుతున్నది. ఈ పరిస్టితి 
నెదుర్కోవాలి” మేధావి వర్గం. 


లచ్చన్న దీర్ణంగా ఆలోచిస్తూ ప్రక్కవెపు చూసారు. ఎవరో ఇద్దరు 
వ్యక్తులు తదేక దీక్షతో తన్నవెపె దృష్టిసారిస్తున్నట్టున్నది అంతరంగంలో 
వీరొక వేళ సీక్రెట్‌ 2 పోలీసులేమో అన్నది మనసులో మెదలాడింది. మరల 
నిద్రించేలా నటించి కొంతసేపయిన తదుపరి మరల తలతిప్పి చూడగా 
పాళ్ళిద్దరూ తన వెపుచూస్తూ ఏదో తమలో తాము మాట్లాడుకుంటున్నారు. 


లచ్చన్న ప్రక్కనుండి లేచారు. లేవటరీలోనికి జొరబడ్డారు. 
ప్రక్కనున్న అద్దాల్ని పగులగొట్టి లేదా (టయిన్‌ ప్రయాణం ఆగిన 
సమయంలో [టయిన్‌ నుండి గెంతి దౌడుతీద్దామన్న నిర్ణయానికి వచ్చారు. 
అయితే మనసులో మరల ఆరాటం బయలుదేరింది. ఇన్నాళ్ళు 
అండర్‌ గౌండులోఇంతకన్న దుర్హటన సంఘటల్ని ఎదుర్కోవలసి వచ్చింది. 
దూకటానికి వీలుపడక మరల వచి గ్ర తన బెర్డ్‌పె పడుకున్నారు. 


ఈలోగా _రెలు తెల్లవారురూమున 4 గంటలకు రాజమండ్రీ చేరింది. 
గమ్యస్థానం చేరుకున్న సంబరంలో కొంతమంది గమ్యస్థానం చేరుకోవాలన్న 
ఆకాంక్షతో మరికొంతమందితో స్టేషన్‌ అంతా సందడిగా నుంది... 
లచ్చన్నను ఎనుకనుండి పిలచారు. “ఎవరోకాదు చెదరి సత్యన్నారాయణ 
గారే ముగ్గురు స్టేషను నుండి తిన్నగా వారికోసం ఉద్దేశించిన బసకు 
వెళతారు. కాఫి ఫలహారాల్ని సేవించటానికి ప్రక్కనున్న హోటలుకు 
వెళ్లారు. వారీదో దూర ప్రదేశాల్లో నున్నామన్న భరోసాతో వాళ్ళు ఉన్నది 
వచ్చేపోయేవారితో కూడుకున్న స్థలమని కూడ విస్మరించి పిచ్చాపాటి 
కబుర్లు (పారంభించారు. 


నాయుడు రాత్రి ట్రయిన్‌ పె నీవు హాయిగా నిద్రపోయావు 
నాకంటికి మాత్రం కునుకు పట్టలేదు లచ ఎన్న టిఫిన్‌ తింటూ అన్నారు. 


నీకు నిద్రపట్టడానికి దేశానికీ స్వరాజ్యం రావాలికదా” _సత్యనా ఎరాయణ 
వ్యంగ్‌ (శక్తీ విసిరారు. 


“రాత్రి రెల్లో మేము వస్తుండగా ఇద్దరు వ్యక్తుల అదేపనిగా మమ్మలి . 


( 


312 


పరిశీలించడం చూసాను. నేనేదో భయపడి పోయాను. మనల్నివారు 
గుర్తించారేమోనని ఇంకాచూస్తే ఏమీలేదు అంటూ అందరూ నవ్వుకొని 


యింటికి మరలారు. 


వాయుడు బడలికవలన _ నిద్రపోతున్నారు  లచ్చన్నగారిది 
విరామవురుగుక పరి[శ్రమించే మనస్తత్వం. కలం పట్ట తను నడుపుతున్న 
రణభేరి ప్మత్రికకు వ్యాసం |వ్రాస్తున్నారు. 

ఇంతలో బయటనుండి బూట్లు చప్పుడు వినబడింది ఎవరో ఏమో 
రాత్రివలె మరల అనుమానించడమేమిటని తనపనిలో తను నిమగ ్నమై 
యున్నారు అచ్చన్న. లోనికి ప్రవేశించిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ చేతిలో కర 
ఆడిపూ ఎవరు మీరు ఎచ్చటనుండీ వచ్చారు. (పశ్నిస్తున్న వారెవరా అని 
ముఖమెత్తి చూచారు లచ్చన్న. మనసులో గతుక్కుమన ఎ మొక్కవోని 
ధెర్యంగల లచ్చన్న ఏమీ చలించనట్టు “ముము _రెతులం ఏంకావాలి మీకు?” 
లచ్చన్న కుర్చీలో నుండి లేవకుండానే దీమాతో ప్రశ్నించారు. “మీరు 
ఎవరన్నది మాకు తెలియాలి” ఇన్‌సె ్నక్టర్‌ మాట హెచ రించారు 
చెప్పున్నాంగా అదిగో ఆ నిద్రిస్తున్నది అప్పారావు గోపాలపురం _రెతు నాపేరు 
లక్ష్మణ చక్రపూర్‌. 
ఇక్కడకు ఎందుకువచ్చినట్టు ఇన్‌స్పెక్టర్‌ వ్యంగ్యోక్తి 
మామిడిమొక్కలు ఇచ్చట ప్రసిద్దికదండి కొనిపోదామని మామిడి తోట 
వేద్దామని “లచ న్న జవాబు. 
మామిడి మొక్కలు రాజమండిలో దొరుకుతాయా" పళ [1 


కడియంలో దొరుకుతాయికదండి అది ఇచ్చుటకు దగ్గిరేకదా” లచ ఎన్న 


రెట్టించారు. రాజమం|డనుండి మావారిని తీసుకొని వెళ్ళి మొక్కలు 
శొంచామవి 


ఎందుకండీ _ రచ్చన్నగారూ అబద్దాలనాడటం మేమే మిమ 
,. ్లా ఠి 
గుల్తించలేమమకువ్నారా ఇవ్‌స్నెక్టర్‌ నవ్వూతూ అన్నారు. ర 


టు లచ్చవ్నమ ఆని తెలిసికూడా మీరలా తెరియనట్లు అడగడమేమిటండీ"” 


313 

లచ్చన్న ఎదురుప్రశ్న. 

ఇంతలో నిద్రిస్తున్న నాయుడులేచారు. “లచ్చన్నగారు మిమ్మలిని 
ఇన్‌స్నెక్టరు ముగించకముందే లచ్చన్న మమ్మల్ని అరెష్టు చేస్తారని మాకు 
బాగా తెలుసు. మేమే బయటపడి పరుగెత్తుకొని పిరికివానిలా పారిపోయే 
ఫరిస్థితి లేదు. అరెమ్దులకు భయపడిన ఆశయాల్ని సాధించగలమా” అని 
అన్నారు. మీ పట్టుదల ఆశయసాధనలో మీకున్న నమ్మకం నాకు 
తెలియనిదా” ఇన్‌స్పెక్టర్‌ కుర్చీలో కూర్చుంటూ అన్నారు. లచ్చన్నగారు 
ఆశ్చర్యపోయారు. ఏమిటి మీరు రాజమం(డిలో నుంటూ నావిషయం అంత 
నిక్కచ్చిగా చెబుతున్నారు. నవ్వుతూ లచ్చన్నగారూ నా పేరు డి.వి. 
సుబ్బారావు. నా స్వస్థలం బారువాయే. మీరు నేను ఒక బడిలో చదువుకొనే 
వాళ్ళం. మీరు సీనీయర్‌ తరగతుల్లో ఉంకే మేము జూనియర్‌ తరతగతుల్లో 


నుండేవాళ్లం. ప్రతిదినం ఏదో హడావిడి అల్హిరిచేసిన మిమ్ములను విద్యార్షిగా 
మరచిపోతానా, మా మామగారే యడవల్లి సూర్యనారాయణ, 


దానితో అతను తన మాజ్టారుగారి కొడుకు అన్నది తెలిసింది 
లచ్చన్నకు. అలా నాపై తరగతులలో నున్నవారు క్రింది తరగతుల వారిని 
వెనుదిరిగి చూడటం మన సమాజంలోనే లేదు. పాఠశాలల్లో ఉంటుందా 
లచ్చన్న సమర్దించుకున్నారు తనను' తాను తెలిసికోలేదన్న విషయాన్ని. 


“నిజమేనండి మీరు మీ సినియర్తను పరిశీలిస్తారు. మేము జూనియర్దను జ్ఞప్తిలో 
నుంచుకోగలమా? ఇన్‌స' ఎక్సర్‌ తన స్థాయిని సమర్దించుకొనా ఎరు. 


.ఏదిఏమై న మనమిరువురము సహాయోధ్యాయులమే అంటూ మనసుతిరా 
ఇరువురు నవ్వుకున్నారు. 


ఇద్దరు ఒకటే అయిన తదుపరి తన స్వీయ జీవితాన్ని చక్కదిద్దు 
కోవడంలో తన యావచ్చక్తిని చదువును తెలివితేటల్ని వినియోగించుకొని 
ప్రభుత్వ ఉద్యోగియై తన విధి నిర్వహణలో నునా ఎరు, వేరొకరు తన జీవిత 
బాగోగులను ప్రక్కకు నెట్టి పదిమంది బాగుపడాలి. స్వేచ్చా సమానత్వాలు 
పలువురూ పొందాలి, స్వరాజ్యం రావాలి అని (ప్రతిజ్ఞ చేస్తూ పడరాని పాట్లు 
(మనదృష్టిలో) పడుతూ తనదేశ భక్తిని ప్రదర్శిస్తున్నారు. 


ఇంతకూ టీఫిన్‌ చేశారా “ఆప్యాయతతో ప్రశ్నించారు. సహా 


314 


దాయి ఇన్‌స్పెక్టర్‌ ఆ యింటి ముసలమ్మ ఆమాట మీదనే దోసెల్ని తెచ్చి 
ముందు పెట్టింది. అందరూ కలసి తినండి అని. ఇన్‌స్నెక్షరు పోలీసులు 
వాళ్ళింటికి వస్తే వీధిలోనున్న వారెల్ల ఏదో జరిగిపోతుందని ఆ(తుతతో 
ఎదురుచూస్తుంటే వీళ్ళు చుట్టాలు వచ్చినట్టు వారి ఆదరణను జూపుతు 
గౌరవించడం అందరికీ వింతగా తోస్తున్నది. డి.వి.సుబ్బారావు గారన్న ఆ 
(ప్రాంతీయులకు చండశాసనుడని ప్రతీతి. కర్కోటకుడని, పేరుగాంచాడుట. 
మాటికి నూరుపాళ్ళు ప్రభుత్వం పట్ల విధేయత తప్పించి ఎదిరించిన 
వారితో పోట్లాడటం తప్పించి కనికరం ఏమాత్రం చూపనివాడని ప్రతీతి. 


.._ అయిన లచ్చన్న విషయంలో సాధుజంతువుగా ప్రవర్తిస్తున్నారు. 
గత అనుబంధం మనిషికి ఎనలేని గురుతర బాధ్యతలను కలిగిస్తుంది కదా. 


పోరీసువ్యాము. బయట సిద్దంగా ఉంది. లచ్చన ఎ నాయుడుగారు, 
ఇరువురిని వ్యావ్‌లో తీసికొని వెళ్ళి రాజమండ్రి పోలీసుస్టేషన్‌లో “లాకప్‌” 
లో పెట్టారు. 

నిగూడత్వమే విధిన్నయం అంటారు కొందరు కాదని కొందరు. 
(ప్రపంచంలో జరిగిన ప్రతి ఒక సంఘటన యాం|త్రికమా! దెవికమా! 
యాధృశ్చికమా? గత కాలంనుండి నేటివరకు _ఈప్రశ్న నమ్మకం 
విశ్వాసాలను బట్టి జవాబులు తప్పించి అన్యదా దొరకలేదు. దొరకదు. 


లాకప్‌లో లచ్చన్న బాగా అలసి ఉన్నందున నిద్రలోకి జారారు. 
వాయుడికీ నిద్రపట్టలేదు. _ఇంటీలోనుండగా నాయుడుగారికి మత్తునిద 
ముంచుకొచ్చింది. అచ్చన్న గారికి నిద్రపట్టక ఏదో వ్యాసాంగం చేస్తున్నారు. 
వీరిరువురి మవస్తత్వాలు జెల్ళొనున్నా మనగానే మానసిక్షవెకల్యం జైలు 
అమభవం అంతగాలేని నాయుడుకు కలుగవచ్చు. ఈబోడీ జెలూ చట్టు 
బిండలూ వాకేం చేస్తాయి అన్న ధీమా పట్టుదల గల మనస్సులో నున్న 


అచ్చన్నగారికి హాయిగా ఆ రాత్రి నిద్రపట్టింది. 


రాత్రి 11 గంటలయింది. స్పెషల్‌ (బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ ముస్రిం 
వచ్చారు. - శాచ్చన్న సూటుకేసు తెరచి అంతకుముందే స్వాధీనం 
చేమకొవ్నారు లచ్చన్నగారి డయిరీని, ఉత్తరాళను పరిశీలించారు. అతనికి 
అఆళంకాలేచ్తు, తన్ని... విప్తవ' అంకెలు గుర్తులు తప్పించి డెరీలో 





315 


ఏముంటాయి. ఉన్నపే పేర్టు చిరునామా కూడా మారు 'వాతలలో నున్నాయి. 
అవి ము )ఉ రూపాల గల 'పేర్టు. చిరునామాను చూసిన ఇట్ట తెలిసిపోతుంది. 


సి.ఐ.డి.ఇన్‌స్నెక్టరు రాత్రి సమయమున వచ్చి జెలును తెరువమని 
ఆదేశించారు స్టేషన్‌ (బాంచి ఇన్‌స్పెక్టర్‌. ఇది రాతిసమయం. ఎందుకయ న 
మంచిది లాకప్‌ తెరవమని మీరు వ్రాతపూర్వకంగా యిచ్చిన తెరుస్తాం. 


స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌. 
“దీనిని వ్రాసిపెట్టాలా” స్టేషన్‌ (బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌. 


“ఆవ్యక్తి అసాధ్యుడు తెరచే సమయాన అతడు మన కంట్లో దుమ్ముకొట్టి 
పారిపోయిన పారిపోగల సమర్హుడు” స్టేషన్‌ ఇన్‌స్నెక్షరు అన్నాడు. 


స్టేషను (బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ కొంచెం తగ్గోడు. నిజానికి అతడు 
నిద్రపోతున్నట్టు నటిస్తునా ఎడేమో, మనిషిని జూసే 'అగ్గజంగానే ఉన్నారు. ఏ 
ప్రక్క దుమికిన దుమకవచ్చు అని రాత్రి ఒంటి గంట వరక ఉండి స స్పెషల్‌ 
బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ లచ్చన్నను ప్రశ్నించకుండా సర్కిల్‌ ఇన్స్‌పెక్టరు 
ఇంటికి మరలి పోయారు. 


లచ్చన్నగారు నిద్రలోనే ఉన్నారు. జరిగిన తతంగం అంతా 
నాయుడు నిద్రలేనందున గమనిస్తూనే ఉన్నారు. 


లాకప్‌లో అంతప్రశాంతంగా  నిద్రపోవడం,ప్రకన సందడి 
జరుగుతున్నా నిద్రనుండి లేవలేదు అదేమైన ఇల్లా, పక్టైమంచం పరుపా 


ఉన్నది లాకప్‌లో, జెల్ళొ ప్రమాదకరమైన పరిస్థితిలో. _ రేపు ఏం 
జరుగుతుందో, ఎనా ్నళు ఎ క్షీ “శికిసారో తెలియని దారుణ. పరిస్టితి. 


అయిన లచ్చనగారు ప్రశాంతంగా నిద్రపోయారు... లాకప్‌లో 
ప్రశాంతంగా నిద్రించినవారు ప్రయాణ చేస్తు సుఖ నిద్రను పొందగలరు. ఏ 
పరిస్టితిలలో నెచ్చటనున్న సుఇనిద్రనందగలరు. ఎంతటి గొప్పదెన 
మానసికి (ప్రజ్ఞఅది. శరీరానికి కావలసింది కావలసినంత నిద్ర, నిద్రలేమి . 
శరీరాన్ని నిర్వీర్యం చేస్తుంది. నిర్వీర్యుజు;"నితోశ, నిస్పృవాల్ని తెచ్చిపెట్టి 


316 


మానసిక దౌర ఎల్యాన్ని పొందగలరు. అనారోగ్యాని స అందగలరు. 


అందుకే ఒక్క “స్థిత (ప్రజ్ఞానికేే కర్మేంద్రియులను స్వాధీన 
పరచుకునే శక్తి ఉందని గీత వక్కాణించింది. “కూర్మం” లా వ్యవహరించ 
గలదని నిర్దారణ పరచింది. “కష్టములో నించుక కలతపడరు, సుఖములందెడీ 
ఆశకుధఖలుపడరు” సమాన స్థీతొగతులనందాలని, “క్షుదం హృదయ 
దౌర్పల్యం" అని గీత వక్కాణించింది. భర్తృహరి కూడా కార్యసాధకుడు, 
“ఒకచో నేలనుపవ్వళించు, వేరొకచో నుయ్యెలలూగు అని పేర్కొన్నాడు. 


వారం దినాల తదుపరిలచ్చన్న, నాయుడు గారిని ఆర్‌.డీ, ఓ 
ముందు హాజరు పరచారు. పోలీసులు రానందున ఇన్స్‌ షెక్షరు స్టేషనులో 
లేనందున విచారణలు మేజి(స్టేటు వారికి సబ్‌ఇన్స్‌షెక్టరు వారికి చెప్పిక్లే 
చెప్పాం. 


“మామిడి మొక్కలు కొనడానికి కడియం వచి ఎ రాజమండ్రిలో 
మండగా మమ్ముల్ని లరెస్టు చేశారు అని బోను ఎక్కిచెప్పారు. పోలీసు 10, 
దివాలవరకు రిమాండ్‌ పీరియడు ఉందని భావించారు. 7 దినాల్లో పూర్తి ' 
ఆయిందని భావిం చలేదు. 


అదివిన్న ఆర్‌డి.వో చిరులెత్తారు. “ఈ పోలీసులు కపీపీంచిన 
వాడెల్లా దుండగుడు అని, విప్లవకారుడు అని, జెల్లోపెట్టాలనే జూస్తారు. 
వీళ్ళకు మనుషులందరూ (పమాదకారులే” అని అంటూ కాగితంపె వీరి (ప్రక్క . 
ఒకమారు జూచి ఏదో వాయటానకికి తన కలాన్ని సంధించారు. బాహో 
టంగా పోలీసుల్ని విమర్శించిన తను వీరిని విడుదల చేస్తారనే భావించారు. 

ఇంతలో ఆర్‌డి.ఓ వారికి మనసు మారిందేమో, పోలీసు సేషనుకు 
ఫోను చేసి కనుక్కోమన్నారు. ఈ సారి స్టేషనులో నున ఏ సబ్‌ఇన్‌స్పిక్టరు 
ఫోనులో చెప్పాడు. ' 

“అచ న్న ప్రమాదకారుడని, అండర్‌ గ్రౌండ్‌లో ఉన వ్యక్తి అని 
తప్పించుకొనిపోతూ ఉంతే రాజమం(డీలో పట్టుపడ్డారని” పీ ఇన్‌స్పెక్టరు 
రిపోర్టు యిచ్చారు. వెంటనే మోటారు సెకిల్స్‌పి కోర్టులోనికి వచ్చి. 


ఆర్‌.డి.ఓ, నిర్జాంతపోయోరు. అతడు మరల ఆలోచించకప్లోతే .. 


317 


ఉద్యోగం ఏమై ఉండేదో గతుక్కుమన్నాడు. వెంటనే లచ్చన్న, నాయుడు 
గారిని రెవెన్యూ డివిజన్‌ ఆఫీసరు వద్ద హజరుపఠచండి అని ఆదేశించారు. 
"కేసును వాయిదా వేసారు. ఈ వీచారణ రెండు మాసాలు జరిగినది. 
ప్రభుత్వంవె కుట కేసు, వీరు సాయుధ ఆయుధాలు మారణాయుధాలతో 
తీరుగుతున్నారని చట్ట వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని 
అభియోగాలు. 


విచారణలో “అప్పలనాయుడు గారు నాకు పరిచయస్తులే అయితే 
తనపన్నిఎ తాను రాజమండ్రీ రాగా నేను కనిపించిన వెంటనే తన వారింటికి 
తీసికొని వెళ్లారు " అని లచ్చన్నగారు చెప్పడంతో అప్పలనాయుడు గారిని 
నిర్ణోషి అని విడుదలచేశారు. తదుపరి కోర్టు విడుదల చేసినా మరల కోర్టు 
వరండాలోనే అప్పలనాయుడు గారిని డిటెన్షన్‌గాప్రకటించింది.లచ్చన్నగౌరికి 
ఒక ఏడాదిపాటు శిక్ష చెప్పారు. సి క్లాసు ఖెదీగా విక్షను అనుభవించమని 
తంజావూరు జెలుకు పంపించారు. లచ్చన్నగారిని రాజమండ్రి నుండి బళ్ళారి 
ఆలంపూర్‌ కేం కేంపు జైలుకు పంపారు. ప్రభుత్వంపై కుట్ర జరిపాడన్న 
ఆరోపణను ధృవీకరిస్తూ. 


1943లో బళ్ళారి ఆలీపూర్‌ జె జెల్లో (అక్టోబరు) 


బళ్ళారిలో జిల్హాలోనున్న ఎీపర్‌కేండి జైలు అది విశాలమె నది. 
బళ్ళారి జె డెలు అని (ప్రసిద్ది చెందింది. బిటీషువారు దేశం నలుమూలల 
నుండి రాజకీయ ఖైదీలను తెచ్చి బళ్ళారి జె జెల్లో సెట్టవారు. 


రాజకీయ ఖెదీలుగా అం|ధులు,తమిళులు, కన్నడలు మళయాళీ 
భాషలో మాటాడే 'వారుండేవారు మద్రాసు (పెసిడెన్సీనుండి ఆంధ్రరాష్ట్రం 
ఏర్పడినపుడు "బళ్ళారి జిల్లా కన్నడులు 'అత్యధికులున్నారని, కర్ణాటకలో 
కలిపిన అధికపంఖ్యాకులు తేలుగువారున్నారు. నిజానికి తెలుగు భాష కన న్నడ. 
భాష లిపి పోలినట్టుగా ఉంటుంది. 


ఆ జైల్లో అనేక బారక్‌లున్నవి. క బారక్‌లో100 నుండి 
120 మందివరకు రాజకీయ ' ఖెదీలుగా నుంచేవారు. లచ్చన్న "ఉత్తరాంధ్ర 


318 


మండీ వెళ్లిన స్వాతంత్ర్య సమరయోధుల్లొ ఒకరు. అచ్చట లచ్చన్నగారు ఆ 
కాంపులో (ప్రవేశించిన సమయానికి ఉన్న బెజవాడ గోపాలరెడ్డిగారు గ్రీ 
భూపతిరాజు సుబ్బతాత రాజు దండు నారాయణ ప్రభుతులు గుంటూరు 
సీమకు చెందినవారు. కాంగ్రెస్‌ పార్టీవారే. కమ్యూనిష్టు ఇతర పార్టీల వారు 
కూడ ఉండేవారు. 

బెజవాడ గోపాలరెడ్డిగారు (మీ తరగతి బారక్‌లో ఉంటూ ఏ -ఒకరికి 
అంటక ముట్టక ముభావంగా జౌలుజీవితం గడిపేవారు. ఏ ఒక్కరినీ జొననక, 
కాదనక ఏఒక్కరిని పట్టించుకొనక తన “బారక్‌ లో తాను మెదలేవారు 
నిజానికి జెల్ళ్‌ తరగతులనేవి జితేంద్ర మరణించాక ఢిల్లీ సెం|టల్‌ అసెంద్లీ 
చర్చించడం వల్ల వచ్చాయి. 

రాజకీయ ఖెదీలం కదా మనమంతా ఏ ఒకరం ఏ తరగతి రాజకీయ 
ఖైదీలుగా ఉన్న మనందరి ధ్యేయం. స్వాతంత్ర్యమే కదా. ఇందులో మనమే 
“మవవారివి కాదని వ్యవహరించడం దేనికి ప్రక్క నున్న రాజకీయ భెదీ ఎవరిని 
గూర్చి మీరన్నది” (ప్రశ్న 
వేవనేదేముంది చూస్తే తెలుస్తుంది కదా. కొందరేదో వారే దేశానికి, షెద్ద అని 
ఇతరులు కాదన్నట్టు వ్యవహరిస్తారు, 

ఎవరికిచ్చిన రేషన్‌ వారికి సరిపడేదీ. అయితే భీమవరం రెతులకిది 
పరిపోయేదికిదు. అందర్తిపైన అపేక్ష (పేమ కనపరచేవారు. అని ్న సమస్యలు 
తీర్చటానికి ఖైదీ సౌకర్యాలు తీర్చటానికి ఏర్పరచుకున్నదే. పలకల్ని 
తెప్పించి రహస్యంగా ఎ వార్తాపుత్రికలనందలి. ముఖ్య మె నవార్తలును 
వాటిమీద వాపి అందరికి చదివి వినిపించడం ఆవార్తలపె వ్యాఖ్యానాలు 
చేయడం. ఉత్తరాలను అందించడం, రాజకీయ ఖెదీలికు నీబరీదనల 
ప్రకారం జరుపవలసిన సౌకర్యాలన్ని జరుగుతున్నయా కాదా అన్న దానిని 
అవ్నదానిని పరిశీలించటానికి కమిటీ వేసుకున్నారు.. 


వ సా లెందవ'ప్రపంచ యుద్దము చివరదశలో, రష్యాపై నాజీలు. దాడీ 
చేయగా శష్యా, శాలల్టాడ్‌,అమెరికా, మిత్రపక్షంగా కూడి జర్మనిపె దండయాత్ర 
పరూరణరి, జంత వరకు సామ్రాజ్యవాదుల య్‌ద్ధమని పరాగం . 

స్ష్లాధాన్ని.. వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టు పార్టీ ప్రజా 


st పభ న. 
స 
' లే 
4 భూ. య ణే లా. 
ik త యులు న్‌ా జ 
తను REAR, TH yes 
RE gn టరు. అయ్‌! 7 
Pi a pA HOR Wo: Bee pal 
oR శీ Fr కట లే 11 
wi! /" + క; , క ట్‌ har 
+ వా 
సన్‌ ని | 


pa న ihe 
" Mi wn on. 
వ wedi AE. CEE SE We 
| మహ కన! J 





ra 





319 


యుద్ధమని ప్రకటించింది. [బిటిష్‌ వారిని మెచ్చుకుంది. 


జైలులో ఉన్న కమ్యూనిస్టులు (టిటిష్‌ వారిది (ప్రజాయుద్దమని 
వాదించస్తాగారు. అందుకని కిసాన్‌ కాంగ్రెస్‌ రాజకీయవాదులు పూర్తిగా 
వ్యతిరేకత తెలుపుతూ వాదించేవారు. 


నిన్నటి వరకు బ్రిటీషువారు జరుపుతున్నది సామాజ్యవాద యుద్ద 
మని కేకవేసి, మరల ఈనాడు అది ప్రజాయుద్ధమని తోకలు ముడుచుకుని 
జైలునుండి పారిపోవటానికా” అని కాంగ్రెస్‌ రాజకీయ ఖెదీలు వాదించేవారు. 
ఈ వాదనలు తీవ్రరూపం దాల్చి సంఘర్షణ పడే పరిస్థితిని సృష్టించేవి. 


ఇంతలో లచ్చన్న వెపు కొందరు ఆ వ్యక్తి వెపు కొందరు 
వాదనలోనికి దిగారు. అదెంతో తప్పు అని ఆవ్యక్తి వెపు కొందరు వాదనలోనికి 
దిగారు. మీసంగతి చూడండి, మీసంగతి చూస్తారండి అని భుజబలాన్ని రంగం 
లోనికి దింపారు. 


ఇక ఆ దినంనుండి వారి దొక రాజకీయపాఠశాల వీరిదొక రాజకీయ 
పాఠశాల. లచ్చన్న గారికి నిడుబోలులో రైతాంగ విద్యాలయంలో పొందిన 
రాజకీయ శిక్షణ ఉందిగా. రంగాగారు తీర్చిదిద్దిన లచ్చన్న వాదనలో 
వెనుకబడడం అన్నది లేదు. 

ఇరువర్గాల వారొకరితో ఒకరు పలకరింపుల్ని కూడ విరమించు 
కున్నారు. ఎవరి శిబిరంలో వారు రాజకీయ పాఠాల్ని నేర్చుకున్నారు. నేర్చే 
గురుత్వం వారిదే, శిష్యరికం వారిదే. ఆత్మ అంతరాత్మల్లా, ఆత్మ 
పరమాత్మ ల్లా వారు పరస్పరం రంజకాలుగా నుండేవారు. 


కొన్నాళ్ల తదుపరి. జైలునుండి కమ్యూనిష్టు నాయకులను 
అభిమానులను విడుదల చేయడం ప్రారంభమైనది. ఆ కమ్యూనిష్టు 
నాయకులంతా బైలునుండ ' వెళ్లారు. 


రాయలసీమ నాయకులు విడుదలయ్యారు. విడుదలయిన తదుపరి 
లచ్చన్న గారికి మరల “డిబన్యూ” చేయకుండా జైలునుండి తప్పిద్దాం అని 


320 


మాట యిచ్చి వెళ్లారు. లచ్చన్నగారిని తీసుకు వెళ్లడమే జరిగితే, వెళ్తున్న 
రెలు నుండి తప్పించటానికేర్పాట్లు రాయలసీమ నాయకులు చేస్తామన్నారు. 


లచ్చన్నగారిని సంవత్సరం శిక్షకాలం గడిచిన మరుక్షణం విడుదలయి 
జైలు గేటు వద్దకు వచ్చారు, రాయలసీమ మి।తులు ఒక్కరు కన్పించలేదు. 
డొటన్సు ఉత్తరు (లతో మరల పోలీసులు ప్రత్యక్షమై నారు. 


లచ్చన్నగారు మిమ్మలిని డిటిన్యూ ప్రకటిస్తూ లచ్చన్న గారిని 
తీసుకెళ్లడమే జరిగితే, వెళ్తున్న _రెలు నుండి తప్పించటానికేర్పాట్టు 
రాయలసీమ నాయకులు చేస్తామన్నారు. తరువాత  పెరోలుపె. 
విడుదలయినవారు, పెరోలు నాశించకున్న వారిలో (ప్రకాశం, కళావెంకట్రావ్‌, 
మద్దూరు ఆన్నపూర్ణయ్య, అల్లూరి సత్యనారాయణ, అంజయ్య, గాతు 
లచ్చన్న, సుమారు 50 మంది ఉండేవారు.మరల జెల్ల బంధిస్తున్నాం. 
ఇవిగో ఉత్తర్వులు. మిమ్మల్ని విడిచి పెట్టడం హానికరమని ప్రభుత్వం 
భావించినందున మరల ఈ ఉత్తర్వులను జారీచేసింది అని అంటున్న 
పోలీసులు “మరల డిబెన్యూ” అనడం విడుదల చేయడం దేనికి ? 


“మీరీ జెల్లో ఇన్నాళ్లు ఖై ఖైదీగా ఉన్నారు ఈ దినం నుండి డబన్యూ 
కష్టడీలోనుంటారు ెదీగాకాదు" పోలీసు అన్నాడు. 


“ఏరాయి. అయితేనేం ఎళూడగొట్టుకోవటానికి, సరే కానివ్వండి 
మీఉత్తర్వులను అమలుచేయండి” అని లచ్చన్న అనగానే అటునుండి 


అచ్చన్నగారిని డబన్యూ కేరళ రాష్టంలో నున్న కన్ననూర జెలుకు 
పట్టుకుని పోయారు. లచ్చన ఎగౌరితో పాటు మరి ఐదుగురిని అదే బెలుకు 
తరలించారు. 


కేరళ రాష్టంలో నున్న కన్ననూర్‌ జై జెల్లో కొంతకాలంగడిపారు. 

క్విట్‌ ఇండియా ఉద్యమం తీవత తగ్గనందున అన్ని రా(ష్టాల కాంగ్రెస్‌ 

రాజకీయ ఖైదీల నందరిని అమరావతి జైలుకు తరలించారు. ఇది గుజరాత్‌లో 

ఉంది, రెండవ ప్రపంచ. యుద్దములో ౩ కాం|గెస్‌ పార్టీ (టిటిష్‌ వారికి సహాయ 
నీరాకర్లలా. చేసింది. స హౌరు జయించిన శేశ్యత జీవితకాలం గిక్షలు 
గ్‌ శంతితూనన పెడ్లోల్లువ పె వెళ్ళడము కొంతమంది చేసేవారు. ఉత్తరాంధ్రలో a 





321 


పేరు మోసిన విప్లవవాది లచ్చన్నను విడుదల చేయక మరల కన్ననూరు 
జైలునుండి తంజావూర్‌ జె జెలునకు మరి కొందరితోబాటు తరలించారు. 


తంజావూర్‌ జెలు :=- 


తంజావూర్‌ జెల్లో ఆసరికే ఆంధ్రనాయకులను అనేకమందిని 
నిర్భందించారు ఆ జైల్లో లాకప్‌ లేదు. రాజకీయ ఖైదీలు జైల్‌ విచ్చలవిడిగా 
బారక్‌లో ఉండవచు ఎ తిరుగాడవచ్చు. బ్రిటేష్‌వారు. ఆ జెలును 
రాజకీయనాయకులతో నింపేరు. ఆచార్య రంగా - వెంకటనరాజు గొట్టేపాటి 
(బ్రహ్మయ్య, 'బహ్మానంద రెడ్డి, చంద్రమౌళి, రామస్వామిచౌదరి, "న్వావి 
గొల్లపూడి శీతారాం జెల్గ్లో అతిరధ మహారధ రాజకీయ నాయకులున్నారు. 


లచ్చన్నగారు తంజావూర్‌ జెల్లో ఎదురుగా సుబ్బారావు వచ్చి 
లచ్చన్నగారికి ఆ జైలు విషయాలన్ని స్‌హ్పేడు. 


ఒ అది పెద్ద జెలు తొమ్మిది మెస్సులుండేవి. అన్ని రాజకీయవేత్తల 
నుద్దేశించినవె. ఆంధ్రులకు రెండు మెస్సులు శాఖాహారం మాంసాహారం 
తమిళులకు కర్ణాటకులకు మళయాళీయులకు రెండేసి మెస్సులు శాఖాహారం 
మాంసాహారం. 


గొల్లపూడి శీతారామసా సమిశౌస్తే గారిది ఒక (ప్రత్యేకమైన మెస్‌ 
“పకృతిశాల” పద్దతి మేరకు దానిని నడిపేవారు.కొందరు ఆమెస్‌లో జేరారు. 


3 లచ్చన్నగారు తంజావూర్‌ జైలును జెలుగా భావించలేదు. ఏదో 
రాజకీయ పాఠశాల రంగాగారు నడుపుతున్నారని భావించేవారు. ఇక అచ్చన వ 
కుడ భుజం కొల్లి అప్పలనాయుడుగారు అదే జైలుకి శిక్ష అనుభవించటానికి 
వచ్చారు. దుర్హభఫాషు. కర అప్పారావు, షిల్లా” రాజులు రెడ్డి, కూడా అదే 
జైలులో: ఉండేవారు. 


ఆ జెలు మెస్‌లను నడుపుటలో కొన్ని అవకతవకలున్నాయన ది. 
చూచి సుబా శ్బారావు వెల్లి అప్పలనాయుడుగార్హ అభ్మిపొయోం + ఇంతవరకు 
లోలోన బాధపడుతూ కొలం గడుపుతూ వచ్చారు. . ' | 


322 


“లచ్చన్నగారూ ఈ మెస్‌ వ్యవహారం ఏమీబాగలేదు. ఎందులోన్ను 
మమ్మల్ని రానీయక తికమకపెడుతున్నారు” సుబ్బారావుగారన్నారు. 


“మీరు అలాచూస్తూ కుక్కిన పేనుల్లా ఉన్నారు. లచ్చన్న లోలోన 
దుఖపడుతూ అన్నారు 


| ఛో 
“మేమేం చేస్తాం లచ్చన్నగారు వీళ్ల బాధపడలేక నేను ఆసీతారాంగారి 

(పకృతిశాల ఆహారాలలో అన్నం ముద్ద తింటున్నాను”, నాయుడు దీనంగా 

అన్నారు. | 
ఏమిటా పులిపిల్దా, (పకృతి ఆహారాలలో ఆహారమా, ఆశ్చర్యంగా ఉందే”... 
లచ్చన్న అన్నారు. 
“మీరు ఆలానే అంటారు మేము బాధలు పడలేక “మెస్‌లు జరుగుతున్న. 


నాటకాల్ని మన గురుదేవులు రంగాగారికి కూడా మేం వెళ్లి చెప్పాం" 
నాయుడు చెప్పారు. 


“ఆయన ఏమనా రు లచ్చన్న ప్రశ్న. 
కసరి పామ్మన్నారు. మనం ఇచ్చుటకు వచ్చింది, విందులు ఆరగించటానికా, 
సుఖనివాసాల్ని పొందటానికా” అంటూ కళ్లైరచేసారు. సుబ్బారావు చెప్పారు. , 


“అయితే మాత్రం ప్రభుత్వం వారిచ్చిన సౌకర్యాల్ని అందరితో మనం కూడ. 
పాందడం తప్పా 

ఎందుకు తొందర, మీరు వచ్చారుగా వీళ్ళ పని పడదాం, నెమ్మదిగా ప్లాన్‌ . 
వేయండి నాయుడు: 'చెప్పాడుఅలానే అని అన్నారు అచ్చన్న. 
ఇంతలో భోజనాలకు గంట (మోగింది. అందరూ కలసి మెస్‌ స్‌క్రి వెళ్లారు. 

ఆంధ్రా మెస్‌ మాంసాహారం శాఖలో రెండు మెస్‌లు ఒకటి పెద్ద “పెద్ద 
రాజకీయవేత్తలకు, రాజకీయ నాయకులకు, రెండవది సామాన్య రాజకీయ 
నాయకులకు. 


లచ్చన గారికి వె మెస్‌ వ్యవహారాలు నడుపుతున ఎతీరు. అందరినీ ఒకే: 
శీతిగా, చూడకపోవడం నచ్చలేదు అవకాశం కోస సం చూస్తున్నారు. 


Wh rE a 
TR TN 


Ul 
న్‌ లే! గ్‌ 
i 
ti 
p 1 య 





1 న.జ, Sop వారు" రాష్ట. ప్రభుత్వాలను నడిపియున్నారు. 
ర పదవుఆలో మశ వాలు మరల వారు ఆభికార పదవుల్లోకి రారని ' 


323 


ఎలా చెప్పగలం 'అని మెస్‌ వార్డెన్‌లు అన్ని విధాలా వీరికి సదుపాయాలు 
చేసేవారు రాజకీయ ఖెదీల జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి. 


ఆ బజెల్లో ఉన్నది డిబెన్యూలు స్వేచ్చగా ఎవరిగదుల్లో వారు 
ఉండవచ్చు. "ప త్రీకాపఠనం చేయవచ్చు, చర్చావేదికలు నిర్వహించవచ్చు 
, రాతకోతలు జరుపుకోవచ్చు. వారిలోవారు తర్కించుకోవచ్చు. సిద్దాంతం 
చర్చల్ని జరపవచ్చు. ఆంధ్రులకు మాంసాహారభోజనశాల ఉండేది. దీనికి 
అనుబంధంగా వేరొక వంటశాల ఉండేది. ఈ రెండు మెస్సులను నడిపేది 
మంతెన ఎంకటరాజు. 


ఒక్కొక్క డటన్యుకి ఒకరోజుకి ఒక రూపాయి, 12 అణాలు 
చొప్పున యిస్తారు. ఇదిగాక ప్రతి ఒకరికి చేతిఖర్చు "రెండు అణాలు. 
అందులో కేటాయించేవారు. 


ఆంధ్రా మాంసాహారం మెస్‌ల రెండింటిని నిర్వహిస్తున్న మంతెన 
వైంకటరాజుగారు రాజకీయ ఖెదీలందరి తరపున కావలసిన వస్తువులను 
ఇండెంట్‌ ఇచే ఎవారు. 


గొల్లపూడి శీతారాంగారు వారు నడిపే మెస్‌కి అటుకులు, బెల్లం, 
కొబ్బరికాయలు, అరటిపండ్లు, పొట్టకాయలు పాలు తెప్పించుకునేవారు. 
అయిన ఆమెస్‌లో ఉండేది స్వల్పసంఖ్యే. 


సాధారణంగా బెల్‌ కొట్టిన వెంటనే. సకాలంలో భోజనమునకు వెళ్లక పోయిన 
వారికి భోజనము ఉండేది కాదు. వచ్చినవారికి భోజనములు అయిపోయినవి, 


ఇవెళ్లమని చెప్పేవారు. ఈ పరిస్థితిని లచ్చన్నగారు అంగీకరించేవారుకాదు. 
ముందు ఎనుకలు చూడాలని చెపే ప్పీవారు. 


వంటశాలలో. సర్వీసు ఒక్కొక్క వారం ఒక్కొక్క జిల్టావారిది. 
వంటలు వడ్డనలు అన్ని వారే జరపాలి. విశాఖజిల్లా వంతు వచ్చింది. ఈ జిల్లా 
వాళ్లంత వంటశాలలో జొరబడి వంటకాల్ని, తయారు చేస్తునా ఎరు, ఇంతలో 
లచ్చన్నగారు వచ్చారు. “మీరు కొత్తవారు మీరు రానవసరం లేదు. మేము 
వండిపెడతాం మీరు. విశ్రాంతి తీసుకోండి. అని జిల్లా'అనుతకులనగా నో, నో, 
నేను వంటదగ్గర ఉంటాను. వంట్లశాల లోఉం'కేనే. ఫం, . జర్లుగుతున టీ 


324 


తెలుస్తుందనా ఎరు లచ్చన షస ఇలా. లచ ఎన గారు అంటూండగానే తహిళషక 
కిచెన్‌. ఆర్హర్లీ ఒక చీటి పట్టుకొని వచ్చారు. “ఇదిగోనండి చీటి. 
యిచ్చారు." మంతెన వెంకటరాజుగారు” అంటూ ఆ చీటీని అందిం 
అచ్చన్నగారే ముందుకు వెళ్లి అందుకున్నారు. చీటిలో వున్న విషయం ల 
పాయింట్లు పాలు ఈతని దౌ రా పంపించండి 





"TH, 
చీటీ ఛదివిన తరువాత రచ్చన్నగారు పాలు మేమెందు కివ్యాలి ఇక్టి 
అన్నారు అచ్చన్న - 





మా కిచెన్‌ నుండి అప్పు తీసుకున ్న పాలు మాకివ్వాలి. 


మేము తీసుకోలేదు తీసుకున్నవారు ఇస్తారు వెళ్లు తో 
లచ్చన్నగారనగానే అర్హర్తీ వెళ్ళిపోయాడు. మరికొంతసేపటికి గొట్టవోటి 
(బివ్మాయ్యగారు, ఆ ఆండకర్టీను “తీసుకుని వచ్చారు. 


ఎవరండీ పాలివ్వననా రట నిజమేనా " "బ్రహ్మయ్య గద్దించారు. 


నిజమే మేమేనండి ఇవ ననా ్నం లచ్చన్న అదే స రంత 
జవాబిచ్చారు. స 


ఓహో మీరేనా 





అవా నేనే అన్నారు లచ్చన్న. 

ఇచ్చట సంగతులు మీకు ఇంకా తెలియనట్టున్నాయి. 

కొ త్తగదూ "| బ్రహ్మాయ $s. 

"ఏమిటో ఆ సంగతులు, మీరు చెబితే కాస్తా వింటాం, కోత 
అంటున్నారు మనమంతా పాతేకదండి. లచ న ఎ. వ్యగ్యంగా అనా ఎరు. స 
, తమిళనాడు మెస్‌ నుండి" వెనుకటి వారం మనం టో 
తెచ్చుకునా షు, అది ఇచే బియ్యాలి” 

“అ సారంలో సర్వీసు చేసిన వాళ్ళు అప్పు తీరవలసి ఉంటుంద్తో 

జ్య” వారిలో “యువ్యడమేంటి ఈ పారం: సర్వీసు ' చేసిన వోడు. 





౨25 


మాకిదేం లేదు, వంట వడ్డనలు మావి. ఇక్కడకు వచ్చిన రేషన్సు ఎక్కడకూ 
పోవటానికి వీలులేదు," అన్నారు అచ్చన్న. 


“ఏమిటీ మీ దబాయింపు” 

ఇచ్చిన రేషన్‌ సద్వినియోగం కావాలో" లచ్చన్న 

అంటే మేము సద్వినియోగం చేయనట్టా 2 

“అని మేమన్నామా, మీవారం వచ్చినపుడు మీరు తెచ్చుకున్న రేషన్‌ 
అప్పు తీర్చండి”. 

“మీరు కయ్యానికి కాలు దువ్వుతున ఎపగా ఉనా ఎరు, అంటూ 
గట్టిగా అంటూ వెళ్లారు గొ ట్టిపొటి [బ్రహ్మయ గారు”. 


ఆమాటలు విన్న కిల్లి అప్పలనాయుడుగారు లేచి మీరు 
అన్నమాటను మళ్లి అనండి అని సీంవాంలా గర్జించాడు. పరిస్థితి వేడేక్కింది. 


ఆరాత్రి మెస్‌లో భోజనాలు అవుతున్నాయి. నిజానికి చాలామంది 
రాజకీయ ఖెదీలు పెద్దలు మెస్సుకు రాకుండానే వాల్ల గదులకు భోజనాలు 
తెప్పెంచుకునేవారు. అయితే ఆదినాన అందరు మెస్సుకు హాజ్బురెనారు. ఎంత 
గొప్ప విచిత్రం. భోజనాలు [ప్రారంభం కాకముందు, అనగా, మంతెన వెంకట 
రాజు (వాసి తీసుకువచి ఎనబీటిచదవడం (ప్రారంభించారు, అని మెస్‌ తాలూకా 
జమా ఖర్చుల వివరాలు" మొదటి నుండిలేని దరిమిలా కొన్ని ఆపోహలు 
వచ్చాయి వస్తున్నాయి. ఈ నిర్వాహక భారం నాకు వద్దు ఎవరయిన సీ న్వకరిం 
చండి అన్నారు మంతెన వెంకటరాజు, నేను మెస్‌ మేనేజ్‌మెంటుకు రాజీ 
నామా ఇస్తున్నాను అన్నారు. 


"మీరే ఉండాలి" (బహ్మనందరెడ్డి. 

ఎవరో ఏమో అన్నారని' మీరు మానటానికి వీల్లేదు. ఒకరు మనల ఎనేదేమిటి 2 
“ఇంతలో లచ్చన్నగారు జోక్యం చేసుకుని ఏండ్ల తరబడి ఒక్కరిని సేప 
చేయమని అడగటం న్యాయం కాదు, మరొకరికి ఆ భాధ్యత అప్పగించడం 


మంచిదన్నారు.లచ్చన్న మాటలిని కోపంతో కాసు బ్రహ్మానందరెడ్డి మీరు 
అడిన మాటలలోగల ద్వంద్వార్దాలు. మాకు అర్హంకాకపోలేదు, ఇక్కడ మెస్‌ 


326 


ఛార్రీల డబ్బులను ఎవరెనా తింటున్నారన్న సహించేది లేదు, వారికి తగిన' 
జా a స 

బుద్రిచప్పగలమన్నారు. 

వెంటనే (బ్రహ్మానందరెడ్డి మంతెన వెంకట్రావు వ్షగెరాలు లేచి మెస్‌నుండి వాత 

వాళ్ల గదులలోకి చెళ్లిపోయారు. ఈ మెస్సుతో మాకు సంబంధంలేదని 
యా 


కోపంతో వెళ్లారు. 
ఆసరికే (ప్రైవేటుగా నడుపుకుంటున్న మెస్‌తో వారుండగా వీరు' 
లచ్చన్నతో సహా 20, 30 మంది పాత వంటశాలలో మెస్‌ (ప్రారంభించారు. ' 


లచ్చన్న ప్రభృతులు వంటశాలో నున్నవారెల్ల మెచ్చుకునేలా వీరు 
మెప్‌మ నడిపేవారు. మధ్యావ్నాం 2 కూరలు పప్పుచారు పెరుగుత్లో 
భోజనం, రాత్రిపూట కూర పచ్చడి మజ్జిగ చారుతో భోజనం రెండు, 
పూటలు టిఫిన్సు ఉండేవి. మద్యమద్య స్పెషల్‌ భోజనాలుండేవి. ఇన్ని; 
సదుపాయాలు చేస్తూ (ప్రతి డిఫెన్సుకి 6 అణాలు పర్సనల్‌ ఖర్చు సాదరకి, , 
అవకాశం కలిగించారు. ఇది చూసిన ఆ పెద్దలు తేలుకుట్టిన దొంగల్డా నోరు, 
మెదిపే వారు కాదు. వచ్చిన రేషన్‌ అంతా సభ్యులు సరిసమానంగా పంపకం 
ఆయే తీరు అందరినీ అకట్టుకుంది. సమతావాదులు వారు అని ఏ 
విషయాలలో అన్న పేరు వచ్చిందా మెస్‌. సభ్యుల్లో సాటి మనిషి కిచ్చిన 
రేషన్‌ హరించే వ్యక్తి దేశాన్ని హరించకుండా ఉంటాడా అన్నదా మెస్‌లో ప్రతీ 
ఒకరి పోచినుండి వెలువడేది. ఒకరి తీరు ఒకరికి నచ్చేది కాదు. ఒకరు నీతి 
వేరొకరికి వచ్చేదికాదు. గంగా యమునా సంగమం, గంగానదిలో కలసీ 
ప్రవహిస్తున్నా గంగనీరు యమున నీరు ఒకటినొకటి అద్దుకుని ప్రవహిస్తున్నా 
తెలుపు తెలుపే, నలుపు నలుపే సాగరగర్భంలోనే మరల కలసీ యమున 
గంగాజలమొకటి అయ్యేది. 


కొందరు రాజకీయవేత్తలు వెరోల్‌ మీద జటు జట్టులుగా 

ల లు 
వడుదలయ్యారు. కొత్త హోర్డిర్ఫు సూటుకేసులు, పరుపులు, మంచిదిండ్డు, 
(ప్రత్యర్జ్హుల (ప్రచారం సాగేది. 
లనే? నే వీటిని సంపాదించడం 
అంయ్యుతన్మి కాదు లేదు అని స్వీయసంపాద నార్జితాలే అన్నది ఎదురు 





న 
శ it వ Begs Be gery ge శ్‌ 1 చ 11 ౯ క ' 
Se " నతా౪గక sen 2 oi as 
l శ 1 
గీండీజ్‌ జ పతనమై సత్యా(గహిగా మారి చెటుశాలలో బందించబడిన 
|. జా 
pie మ ఏల శో ' 


327 


వ్యక్తి ఏమాత్రం |త్రికరణశుద్దిగా లేకపోయిన వాని జీవితాల్ని తికమకతో 
అల్లేస్తారు ప్రజ. ఇసుమంతలోపాల్ని దుర్చిణీ అద్దాలతో చూస్తారు. ప్రజలకు 
ఆదర్శ ప్రాయాలు రాజకీయనాయకులు వారి జీవితం ఆదర్శప్రాయంగానే 
ఉండాలి తప్పించి కాసింతయిన కంటిలో కాటుక మాతమై న కాలుజారి కళా 
విహీనం కాకతప్పదు. 


తంజాపూర్‌ జెలునుండి అందరి పెద్దలను పెరోల్‌మీద జట్టు 
జట్టులుగా విడుదల చేస్తున్న లచ్చన్నగారిని మౌత్రం విడుదల చేయలేడు 
అయితే తంజాపూర్‌ జెలునుండి రాయవెల్లూరు జజెల్‌కీ బదలీచేసారు. 
లచ్చన్నగారు (పభుత్వానీకే ఇంకా కొరకరాని కొయ్యలానే మిగిలిపోయారు. 
జైలునుండి లచ్చన్న గారితోపాటు కొంతమంది అమరావతి జెలుకు 
“మిగిలిఉన్న ఆం(ద్రరాజష్ట. కాంగ్రెస్‌ నాయకులు (ప్రకాశం, కళా వెంకటావులను 
కూడా రాయవెల్టూరు జెలుకు బదిలీ చేసారు. మన్నెం అంజయ్యను 
మద్దూరు అన్నపూర్ణయ్యలు కూడ ఉన్నారు. 


(ప్రకాశం పంతులుగారు ఆంధ్రకేసరికదా, బోనులో సింహంలా 
అటూఇటూ తిరుగుతూ ఉరిమేవారు కూర్చుంటే మరల లేస్తూ తిరుగుతూ 
ఉండేవారు. ఏఒకరితో హెచు ఎగా మాట్లాడే వారుకాదు. 


లచ్చన్న కళావెంకట్రావు ఒకే జెల్టో ఉంటున్న ఆవాటి కాంగ్రెసు 
నాయకులు లచ్చన్నగారిని ఒకరోజున 'కళావెరకట్రూవు గదిలో ఏవో 
లోకాభిరామాయణం గురించి మాట్లాడుతూ ఉండగా లచ్చన్నగారూ, 
లచ్చన్నగారూ ! మీకు జాతకాలన్న నమ్మకమేనా. నిజానికి జాతకంపె ఎంతో 


నమ్మకమున్న లచ్చన్నగారు తనగదికి వెళ్లి తన జాతకము. తెచ్చి 
పరిశీలించమని కళావెంకటావుగారి' చేతిలో పెడతారు. 


జాతకాన్ని పరిశీలించి కళావెంక[టావు ' ఒకమారు. తలఫంకించి ఏటో 

ఆలోచిస్తున్నట్లు కొంతసేపు మరల లచ్చన్నగారి వెపు చూస్తు 

“లచ్చన్నగారూ నీవు అదృష్టజాతకుడవేనయ్యా నీయోగం యిలా ఉందిగా 
బుట్ట మీశ్యామసుందరంగారు పరల కానికీ వెళ్లారు". 


కళావెంకటావు గారిచి న వివరణ విన్న అచ్చన్నగారి మనస్సు ' 


చివుక్కుమన్నది. 
“ఏమండి ఆంతమాటనా ఎరు. 


“శ్యామసుందరంగారు ఉంటే నీవు ఆజిల్లాలో రెండవవాడివి తపి ఎంటి 
మొదటివాడవు కాజాలవు. ఈనాడు నీవే విశాఖ జిల్హాకు మొదటివాడవు”. 


అయితే మీరు చెప్పవలసినతీరా ఇది. ఒకరి ఇంటికి వెళ్ళి 
మీవాన్నగారున్నారా మీయమ్మ మొగుడు ఉన్నరా ఆని ఈ విధంగా అనడము 
భావ్యమా అని లచ్చన్న ఆవేదనతో అన్నారు: “నీయోగం బాగుందనటూనిక్షీ 
అలా అన్నాను తప్పించి మీగురువును చిన ఎదిరచటానికి గాదు”. 2 


"మా గురువును ఎవరెన ఏంచిన్న పరచగలరు. నిజానికి ఈనాడే వారుండీ: 
ఉంటే ఈ క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని మా జిల్లాలో ఉరూత్రలూగించే 
వాళ్తం. ఊపిరి సలపకుండా చేసేవాళ్లం. 

అచ్చన్న మనసు బాధపడిందని కళావారు (గ్రహించారు. నిజానికీ, 
లచ్చన్న మనసు కనిపెట్టాలన్నది కళావెంకట్రావు ఎత్తుగడ. ఆడీ 
తవబావిలో లచ్చన్నగారిని తన్నవెపు తిప్పుకోవాలన్నది ఆతని అభిమతం. ప 


“అదికాదు లచ్చన్న - నీవు వద్దిన మొత్తుకొన్నా నీయోగాన్ని బట్టు అడ్డు 
తొలగిపోయింది 


వాగురువు నాసచివుడు నాసారధి నా ఆత్మీయుడు నామార్షదర్శి 
శ్యామసుందరంగారు తొలగిపోయినందున వచే ఎ ఆ వెధవయోగం 
వాకపసరంలేదు. ఒకరి స్మశానంమీద ఇల్లు కట్టు నీచమైన అలోచన 


లు 


నాకెవ్నడులేదు. అది ఒక యోగం ఎప్పటికి కాదు” లచ్చన్న తీవ్రంగా 
ఆవడంతో కళావెంక[టావు మౌనం వహించారు. తుదకు వాళ్లిద్దరి మధ్య 
జాతకం చర్చ యిలా దారితీసింది. తనను తనవెపు లాక్కోవాలని వలపని*న 
శఢయిది. గా ౯ ఇ 









లచ్చవ్న సీకేమయ్యా తెగింపు కలవాడవు, తెలివెనవూ 
=, తెల్తివెనవాడవు, నీవె 
లేకున్న గంజాం బిల్దాలో విశాఖ జిల్లాలో వనెతోద్యమం ఏమిటి, మీవంటి 


329 


అంటూ ఎంతో లాలనతో చెప్పి లచ్చన్న గారిని మంచి మాటలతో లాలించి 
ఆదినం బుజ్జగిం చారు. మాటలనెటుపడితె అటు తిప గల చాకచక్యంగల 
రాజకీతి చతురుడు కళావెంకటావు. 


లచ్చన్నగారన్న తంజావూరు జేల్ళ్‌ ఉన్న మంత్రి వర్గ ముఠా 

నాయకులు ద్వేషించేవారు. ఈజెల్లోనే “కళావెం క్రటావుగారు ఉత్తరాంధ్రలో 
ఉజ్వల తారగా భవిష్యత్‌లో వెలగలశక్తి యిక్తి లచ్చన్నగారితో జన్నావనిఆసరికే 

కాంగ్రెస్‌ పెద్దలు (గ్రహించారు. తమచేతిలోని అందరు అన్నవారంతా 
ద్వేషించడం మొదలుపెట్టారు. నవయువకుడు, నిస్వార్దసేవకుడు, 
ధార్మికస్వభావి, పట్టుదల దృడదీక్షకు సేరువడిన వ్యక్తి. దేనినయిన 
త్యజించగల త్యాగి. ఉదారబుద్ది గలవారు. ఉరుములు ఉరిమినట్టు, మెరుపులు 
మెరసినట్లు ఉపన్యసించి ప్రజలను ర్రూత లూగించగలిగిన ప్రజ్ఞప్రాభవాలున్న 
వారు గాంధేయవాది. స్వాతంత్ర్య సమరయోధుడు, సిద్దాంత రాజకీయాలను 
నడుపగలదట్టి. కూడు,గుడ్డ,వసతి, విద్య మనోభావోన్నతిని కలిగించి బలహీన 
(ప్రజావర్గాల సంరక్షుణకై దీక్షా కంకణం ధరించాలన్న అత్మ సంకల్పపరుడు 
స్థితప్రజ్ఞుడు దోపీడీ ఎచబఉన్న ఎదుర్కొనగలదిట్ట, మొనగాడు అగ 
వర్ణాలవారికి ఎదురునిలచి అణగద్రొక్కిన కులాలనుండి ఉద్భవించి సిద్దపడిన 
రాజకీయ నాయకుడు (ప్రజాస్వామివాది - సామ్యవాది - జాతీయవాది - 
అచ బన్‌ ఎ 

గాందీ - వేవెల్‌ సంభాఫణలు పూర్తయినాయి. దేశంలో వానుషక్ష 
సమైక్య వాదులను జైలునుండి విడుదల చేయడం |పారంభించారు. 

లచ్చన ఎగొరిని రాయవెల్లూరు జెలునుండి 1945 అక్షోబర్‌నెలలో 
ప్రకాశం, కళా వెం(ావులతో కలపీ విడుదల ' చేసినారు. దేశమాత సంకెళ్లు 
తెగి నేల పడనున్నాయి. అతిత్వరలో 


అన్నెం అంజయ్య మద్దూరి అన ఎపూర్హ్ణయ్యలను మాతం ఆపద్దర్మం 
పభుత్మం 1946 లో ఏర్పడిన తదుపరి విడుదల చేసారు. 

లచ్చన్నగారు జె జెలునుండీ ఏిడుద్లలె విశాఖ- జిలా చేరుకున్నారు. దేశ 
రాజకీయాల్లో గణనీయమై న ప్యాత్రను నిర్వేహేంచటానికీ జిలా వెళ్లినవచ్చన్న 
'మరల సిద్దమై నారు. 


23 వ (ప్రకరణము 
రాజకీయనాయకునిగా లచ న్న 


సమకాలీన వ్యవహారాల్లో తలదూర్చి వాటి పరిష్కారానికి నిత్య 
ఆలోచిస్తూ ఆచరణలో వాటిని పరిష్కరించటానికి ప్రయత్నించే వ్యక్ష 


రాజకీయవాది. | 


శే 


అయితే ఆ రాజకీయ సమస్యలను ఏపద్దతిలో ఏమార్లున్‌! 
అనుసరించి పరిష్కారించాలన్న రీతి నీతులలో యర విబేదిస్తార్ను 


పభుత్వం - పాలనా విషయాలలో రాజకీయ విషయాలు, 
సామాజికాభ్యదయం ప్రభుత్వం ధే యం, ఆప్రభుత్వం నడిపే: 
సార్వభౌమాధికారం ఎవరి చేతుల్లో ఉండాలి. ఒకే ఆశయం ఒకే ల స్ట్‌ 
సిద్దాంతం గల వారంతా ఒక రొజకీయ పార్టీగా ఏర పడతారు. రాజ 
సిద్దాంతం లేని రాజకీయ నాయకులు నిజానికి నాయకులనిపించుకోరు 
సాంఘీక సేవకులనిపించుకొంటారు. OE 


a4 
a 






సిద్దాంతంలేని పార్టీ, వాసనలేని .పువ్వువంటిీది. కొన్ని సూత్రోని 
పధకాలు కార్యక్రమాలు సిద్ధాంతంగా నిలవవు. ఎనాటికి సిద్దాంతం స్థిరము .. a 
గాబిట్ట. అట్టి సిద్దాంతం గల పార్టీయే స్థిరముగా ఉంటుంది. శాస్త్రీయ 1 
సిద్దాంతంపైగాక వ్‌వోకొన్ని సూత్రాలు. పధకాలు కార్యక్రమాల మేరకు ॥ 
ఏర్పడిన 'హౌర్టీ సాంఘిక సం శ్షేమ రాజ్యంగా గుర్తించబడగలదేమో తప్పించి 
రాజకీయ . “సాంఘిక ఆర్దిక. అసమానతలను తొలగించే రాజ్యంగా 
మనగలగలేదు. సూత్రాలు పార్టీని నడిపిస్తాయి, నిబంధనలు ' పార్టీని 


శ్‌ 





గేలి త్త 'కాంబ్రైన్‌! స్‌ సిద్దాంత త ప్రాతిపదికపై. 1934 
ba A శ ౦ గయ విధానంలో బేధాలు వచ్చాయి. “"సోషరిజర ఇబొ క్ర 
రాజకీయ పిద్దాంతం, ఈ ధ్యేయం గలవారు కాంగ్రెసు పార్టీలో. “కాం/గ్రేసు 


331 


సోషలిష్టు పార్టీనొకదానిని కాం(గైసులోనే అంతరా ఇగంగా నడపడం 
(పారంభించారు. 


స్వరాజ్య సాధన సమరము సాగిస్తున్న వారిలో మూడు విభిన్న 
సెద్రాంతాలను బిటి ముందుకు ఎళ్లారు. 
(on) శా 
అయితే ఆరాజకీయ సమస్యలను ఏ పద్దతిలో ఏమార్లాన 
అనుసరించి పరిష్కరించాలన్న రీతినీతులలో రాజకీయవాదులు విబేదిస్తారు. 


సోషలిజం కావాలన్నదొక వర్గం భూపేశు గుప్తా అరవిందఘా 
విప్లవ వర్షానికి చెందిన వారు. సామ్యమాద తరహా సమాజం కావాలన్న 
దింకొక వర్షం. సామ్యవాదానికి సామ్యవాద తరహా సమాజానికి ఎంతో 
భేదముంది. మిశ్రమ ఆర్టిక వ్యవస్థ దీనికి ఆధారం, సామ్యవాదానికి సామ్యవాద 
ఆర్ధిక వ్యవస్థ ఆదార భూతం. 
అయితే మిశ్రమ ఆర్దిక వ్యవస్థను చేపట్టాలన్న సామ్యవాద తరహా 
సమాజాన్ని స్టాపించాలన్న వర్గానికే నెహ్రూ నాయకత్వం వహించారు. 


సామ్యవాద సమాజం కావాలన్నా రామమనోహర్‌ లోహియా 
ఆచార్యనరేం[ద దేవ్‌ రామ మనోహర లోహియా వర్గానికి జయప్రకాశ్‌ 
నారాయణ నాయకత్వం వహించారు. 


1932లోనే కాం(గెసులో స్వరాజ్య పార్టీ ఏర్పడింది. సి.ఆర్‌.దాస్‌, 


మోతీలాల్‌ నెహూా, లజపతిరాయి, భూలాభాయి ప్రభృతులు ఈపార్టీకి 
రధసారధులు. 


గాంధీజీ ఛేతిలోనికి కాం(గ్రెస్‌ రధసారధ్యం 'వచ్చాక. కాంగ్రెసు 
నాయకులలో తిలక్‌ అతివాదిగ, గోఖలే మితవాదిగా -ఉరిడేవాళు. 
సమతూల్యాన్ని పాటించారు. గాంధీ విప్లవరీతిలో ఉద్యమించేవారు 
ఆచరణలో! సత్యఅహింసత్ని' ద్రతిిబించేలాచిడూసించేవాదు. 


. ఆరంభదశలో కాంగగెస్స్యు, పాన్టీల్లో.. 'సైవర్గాలు లు. .మంకానిగా 
పెంచిన వర్గాలుగా భావించిన. అది ఫద్దాంత ప్రైఫేవదిసలదే తప్పించి అన్యధా 


౨౩2 


బావించబడదు. 


అయితే కాలక్రమేణ పార్టీలో వ్యక్తిగత | ప్రాధాన్యతలు పేరిగ్ల 
పోయాయి. ముఠాపరమైన రాజకీయాలలు ఉద్భృవించాయు. నాయకుల్యు 
రాజకీయ పదవులకు 1932 కే ఎనలేని ఆదరణ - గౌరవ స్థానాలు! 
లభించాయు. ప్రతీ --ఒకరు వీటిని ఆసించడంలో పట్టుదలలు పంతాలు' 
పెరిగాయి. దే షాలు వక్రభాష్యాలు వెలిసాయి. 


hile pen 


పంపద అధికారం పరిమితమై నవి. పంచుకోవటానికి తలపడితే 


తలల్ని తెంచుకోవడం తప్పించి గమ్యస్థానం చేరలేము. పోరాటపడిన ఇన! 
విజృంభిస్తాయి. జే 


విప్లవభావాలుగా సోషలిస్టు నినాదాల పేరుతో వ్యక్తిగత స్వార్హపరత్య్ట 
రాజకీయ కార్యకలా పాలి | సాధించుకొనటాననికి వర్గాలు, [గూపులు, బయలు 
దేరాయి. నే 


శ 


రామమనోవార్‌ లోహియా - నెహూ ఇరువురు ఛేదించారు. 1936 
నుండి ఈ విభేదాలు బాగా బలిం పుంజుకుంన్నాయి. ఏ పదవుల సాధశ్లీ 
కోసం స్వార్దం బయలుదేరిందో రాష్ట్రాల్లోను అవి విజ్బృంభించాయ్యి 
ఆంధ్రలో రాజకీయ నాయకులు సిద్దాంత రీత్యా విడివేడిపోయారు 
రానురాను ఈ విడిపోవడం పదవులను చేపట్టడానికా నాయకత్వర్లో' 
సంపాదించడానికా అన ఎట్టు రూపోందాయి. 


ఆంధ్రలో (ప్రకాశం వర్గం అనేదొకటి రూపొందింది ప్రతీకగా: 
పట్టాభి, శీతారామయ్య వర్షం తయారెంది. 


పెరెండు వర్గాల్లో ఏ వర్గం ప్రజల సంక్షేమానికి భావిభానోదయానికి 
ఉటకరిస్తుందోఆ వర్గంలో చేరని వేరే. "వర్గం (పొఫెసర్‌ రంగాగారి 
అద్వర్యమున రూపొంది - వీటితో సరిసమానమై న వర్గంగా తలెత్తింది. 


గౌతు లచ్చన్నగారుు ఆంధ్రలో. [ప్రాఫెసర్‌ రంగాగారి అనుచరుడు 
జలు మండి లచ్చన్న విడుదల సమయానికి పట్టాభి అధ్యక్షులు, అయితే 
వన్నికలాచ్చాలుి. శ్రీ టంగుటూరి ప్రకాశం అధ్యక్షులు పేరెన్నికగన ష్‌ 
జబరయల్యాశాయకుడు " అఖిలభారత స్తాయిలో వెవూ వర్గంలో సర్ధార్‌ 





శ, 


333 


; వల్లభాయిపటేల్‌ వర్గం, వీరీ మధ్య వర్తాలుండేవని గాధలుండేవి. అయితే 
' గాంధీజీ తన అసమాన[పజ్ఞా చతురతతో నెతిక బలంతో వారిరువురిని 
' ఒకటిగా చేసి కధనడిపేవారు. 


1945 లో త్వరలో రాష్ట్ర అసంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నట్లు 
ప్రకటించారు. అప్పటికి అక్షరాస్యులు రేటు షేయర్సు మాత్రమే ఓటర్లు. 


మృద్రాసు ప్రెసిడెన్సీ ఆంధ్రకాంగగైస్‌ సార్టీకి అద్యక్షులు 
_ టంగుటూరి(పకాశం పంతులుగారు, కార్యదర్శి, కళావెంకటావ్‌. తమిళ 
. కాంగ్రెస్‌ పార్టీలో రాజాజీ. కామరాజులు .అధినేతలుగా నున్నారు. 


ఆంధ్రాలో (ప్రకాశం వర్గం అని పట్టాభి శీతారామయ్య వర్గం అని 
(పఛ్చన్నంగా పోరాటం జరుపుతున్న దినాలవి. అయితే కళా వెంక[ట్రావు 
ఆంధ్ర కాంగగైసు కార్యదర్శిగా ఒక వ్యూహం ఎత్తుగడవేసి పొంచియున్నారు. 


“ఒరే కళా రేపు పార్రమెంటరీ బోర్డులో నియమించే వ్యక్తులు ఎవరో 
మనం ముందుగా నిర్ణయించుకోవాలి. ప్రకాశం పంతులుగారు కళా 
వెంకట్రావుని పిలిచి అడిగారు. “మీకెందుకు గురువుగారు ఆశ్రమ నాకు విడిచి 
పెట్టండి, పార్రమెంటరీ బోర్డులో మీరు ఎవరిని నియమించాలన్న వారితోనే 
పార్రమెంటరీ బోర్డు. రూపొందుతుంది. వారే కాంగ్రెసు పార్టీ తరపున నిలబడే 
వ్యక్తులను ఎంపిక చేసేది. “కళా వెంకటావు -పంతులు గారికి నమస్కరిస్తూ 
అన్నారు. “మీరు నిశ్సింతగానుండండి. నేను పానెల్‌ తయారుచేస్తాను. మీరు 
చూస్తారుకదా, నావ్యూహం ఎత్తుగడ ఎలాంటిదో ప్రత్యర్జులనెలా చిత్తుచేస్తానో 
చూద్దురుగానీ ” అని అన్నారు. కళావెంకటావు. 


మీరే కాబోయే మద్రాసు ప్రధాని కావటానాకి మేమంతా . కృషి 
చేస్తున్నాం. అన్ని మీ ఇష్టప్రకారమే జరుగుతాయి.”ఆజ్ఞాపించండి. మేము మీ 
శిష్య పరమాణువులం" అంటూ వెంక(టావు గారన్న మాటలకు పంతులు 
గారు మెచ్చుకున్నారు. పంతులుగారు భోళాశంకరుడని పేరుంది. ఎవరేమి 
చెప్పన సునాయాసంగా నమ్మేవ్యక్తి. కళా వెంక[టావు తయారు చేసిన పేనల్‌ 
కమిటీని, ప్రకాశం గారే ప్రపోజ్‌ చేయనా అందరు అంగీకరిస్తారు. పట్టాభివర్గంః 
ప్రకాశం వర్గం ఒకటయి ఉంది. అయితే ఆసరికే తంజావూర్లు' జెల్ళోనే 


334 





ఉండగానే “రంగా వర్గం” ముఠా ఆగాదిల్హు జోక్యం చేసుకోకూడదని 1 ల్ల 
ఉద్యమానికి అంకితమై ఉండాలని న్చిర్ణయించినందున వ్యవహారం న 
వడిచింది. 

“పార్హమెంటరీ బోర్డు లో నియమించటానికి సభ్యులను ఎత 
చేయటానికి ఆంధ్ర కాంగ్రెసు బెజవాడలో సమావేశమై నది. పి.సి.సి మెంబ్య్యు 
అచ్చవ్న (ప్రభృతులు హాజరయ్యారు. 

















కళా ఎంక[టావు లేచి సభలో పార్టమెంటరీ బోర్ల 3 
నియమించవలసిన పేర్ణను ప్రకటించి సభామోదమును పాందః $= 
ఆనుమతినడిగారు. “పార్హమెంటరీ బోరులో నియమించ న 
తయారుచేసిన “పానెర్‌ లో (ప్రకాశం పంతులు వర్గానికి చెందినవ న్‌ 
అత్యధిక సంఖ్యాకులు లేరు పంతులుగారు నిశ్లే ష్టులయ్యారు. 


తంజావూరు జెల్‌ రంగాగారి నాయకత్వాన లచ్చన్నాదులు ఏ వళ్లే 
వాలిని (ప్రొత్సాహించకూడదు. ముఠా రాజకీయాల్లో తలదూర్చరాద్న 
వ్నిర్ణయించుకొన్నాయి. ఏ ఒకరు లేచి మాట్లాడలేదు. పంతులుగారు శః 
వెంకటావుగారు . ప్రకటించిన పేనల్‌ వ్యతిరేకించటానికి తగిన సంఖ్యాడి క. 
లేదు. షంతులుగారు కిమ్మనక బోనులోపడిన కేసరిలా ఆవాటి “ఆం 
కాంగ్రైవ్‌ అధ్యక్తులయిన ఊరుకున్నారు. పార్లమెంటరీ బోర్డు sp 


పమావేకం ముగిసింది. షకాశంగారి ఆంతరంగిక అనుచరుడు తెన్నేటి 






కమిటీ కార్యవర్గం గాని మిమ్మల్ని బలపరచదని మీకు ముప పు అని (వకాశః। 
ఎ  *ఎలిసారు.కమిటీమార్చాలనిచెప్పారు. "అందువలన పంతులుగారిచ్చిన' 
గౌం ద్వారా రంగా అనుచరులు, పంతులు గారి అనుచరులు మ్మదాను 


ff 
mh 
జ్‌ 
. 11 
# 
ఓళ | ల | 
. ' . / 
- ., ] 


3 


“చాల 





335 


ఏదో నామాట మీద నేనిచ్చిన పిలుపు మీద నీకే మాతం గౌరవం 
ఉందని తెలిసిందో పంతులుగారు. 


“ఎంతమాట పంతులుగారు” మీరు అన్న మా అందరికీ (ప్రేమపాత్రులు. 
గురువులు 


“ఇలా అనే గురువుకి పంగనామాలు పెట్టాడు” ఆ కళావెంకటావు. 


“ఎవరి విషయాలు మాకు తెలియవు, మావరకు మీరు పెద్దలు పూజ్యులు 
శలవీయండి” అచ్చన్న భక్తితో అన్నారు. 


“సరే విషయాలలోనికి వద్దాం, మీ ఉద్దేశాలు ఏమిటో చెప్పండి” 
“ఏ విషయంలో నండీ పంతులుగారు” 
“మీరేమి పాలిటీషియన్లు జరుగుతున్నవిషయంజెప్సినవరకు తెలిసికోలేనివారు 


పాలిటీషన్సుగా పనికీరారురా విషయం తెలుసుకోలేని వాళ్లు మీరెందుకు పనికి 
వస్తారురా "పంతులుగారు గంభీరంగా లచ్చన్నతో అనా ఎరు. 


ఇంతకూ ఏ విషయం మీరు చెప్పలేదు. 
“ఊరకచూస్తూ కూర్చుంటారా, రిక్విజషన్‌ మీటింగ్‌ పెట్టి పార్హమెంటర్లీః 
బోర్డు నిర్మాణాన్ని తిరగదోడండి. 


“ఆ బోర్డు వద్దని నోటీసు పెట్టి మీటింగులో తీర్మానిద్దాం” పంతులు ఇక 
చెప్పారు 

ఎన్నికల కమిటి ఒకే ముఠాకు చెందినదని రూఢి అయినది. సవరిస్తే తప్పు, 
ప్రజలకు న్యాయం జరగదన్నారు పంతులుగారు. 

“రంగాగారితో మాట్లాడి ఏమై నా చేస్తాం” అన్నారు అచ్చన్న 


“మీ గ్నత్తువ్లు రంగాగారు మాత్రం .వద్దంటారా ? జరిగిన అన్నాయానికి వారు 
మా(త్రం' తల ఒగ్గుతారా “సహిస్తారా" -పంతులుగారన్నార్లు; వ. 


ఏమై న మేము "మో గురువక్యుని స; సడింపనిదే: ఈ వివణరుంలో. నిద్హలో 
తీసీకోంో. అన్‌ . అచ్చన్నగారు ' నివ ' చెప్పడం” జూవివ]: పరిఖుల్త 


336 


లోలోన ఆశ్చర్యపడ్డారు. ఆతని గురుభక్తికి రంగాగారు అనుమతించక పోతారా 
అని మరల ధెర్యపడ్డారు. 


లచ్చన్న కందుల ఓబుల్‌రెడ్డి, ఎన్‌వి.నాయుడు, మన్నెం 
అంజయ్య మద్రాసు నుండి బయలదేరి రంగాగారి స్వస్థలం నిడు[బోలు, 
చేరుకున్నారు. రంగాగారికి విషయం విన్నవించారు. ఈ విషయంలో మన్ల్మ 
తటస్థం వహించితే మంచిదేమోననిపిస్తుంది, రంగాగారన్నారు. 





లేదు రంగాజీ మనం తటస్తం వహిస్తే పంతులుగారు వెనుకబడతారు అంతేగాదు 
ఆ కళా వెంకటటావు అన్ని విధాలా మనల్ని (తొక్కి పెట్టడానికి శతధా 
(ప్రయత్నిస్తారు. పట్టాభిని కూడ (ప్రక్కకు నెట్టే తానే అన్నిటికి సిద్దపడతారు. 
మొక్కయి వంగనిది మానె వంగుతుందా. ఈ దశలోనే కళా వెంకట్రావుగారు. 
కుట్రను భగ్నం చేయమని వాదించడం జూచి రంగాగారు మెత్తబిడ్డారు.. 
మహామేధావి రంగాజీ ఎందుకు వద్దన్నారన్నది తరువాతగానీ లచ్చన్న గౌరికి. 
తెలిసీరాలేదు. ఆ 


గురువుగారి అనుమతిని తీసికొని లచ్చన్నగారు ప్రతి జిల్లాలో గల 
రంగా అనుచరులతో రిక్విజిషన్‌ నోటీసు నివ్వటానికే సమాయత్తమై నారు. 
ఫార్వెర్టు బ్లాకు నాయికలు ఇందులో కలసారు.' జిల్లాల పర్యటించి 
సంతకాల్ని “సేకరించి. మీటింగు పెట్టమని కోరారు, “పార్టీ నియమ 
నిబంధనావళి ననుసరించి రిక్విజిషన్‌ నోటేనుపె మీటింగు పెట్టక తప లేదు. 
రాజమండ్రిలో మీటింగు ఏర్పాటు చేసారు. సభ్యులకు నోటీసు యిచ్చారు, 
అందరూ రాజమండ్రీ చేరారు. 


రాజమం(డ్రీలో రిక్విజిషన్‌ ఇక సమావేశం జరుగుతుందనగా కళా 
'వెంకటావు గారు కప్పగంతుల సుబ్బారావుగారిని లచ న గౌరి వద్దకు బెళ్లి 
రాయభారం జరపమనా రు. 


లచ్చన్నగారు, కీల్లి అప్పలనాయుడు గారు రాజమండిలో ఒక 
పాటలలో బసచేసి. యున్నారు కభా వెంక[టావు, సుబ్బారావుగారు 
నెంటశ్రీసేకుని.బనకు: చేరి లచ్చన్నగారిని కలిసారు. రాత్రా 10 గంటలకు 
రూలు వినండి మాతో సత్సంబందం ఏళ్పళచుకోవఢం మంచిది”. 








సిన 
ఉగారితో 


ca 


న 


లచ్చన్న 


ం Doh 
p స ఎ Fz oy dl క 


[౮ i ల Wey 
a చలు. fos Fa 


ష్ర్రమఘుఖ్యమంతి (నీ (బహ్మానంద రె 


ht 
eh 


 అగుటన వారష్మతిక విడుదల సందర్భంగా విచే ఎ 





న. నీ 
“3. 
గీ జ 
రా 
a2 చ 
a 
వ్‌ oe 
Gat 
"| క 6. 
ర్‌ 5 స్తే 
NR 
అ 
మస్‌” టై 
ఇ చ్‌ ప ఈల 
ఇ i 7 
క Om 6% 
x గ్‌ స్‌ bp 
| ‘ga జ 
Ya 
స. 
Ve. Es ప 
A 3 9 .¥ 
a ph 








లా 
న్‌ా 





క EN. 


Hy 











by 


యో 


తాన క్ట రను కాదా 
క. 


స్ట, 


[1 


re 


yo 
భా గ. 
ప od 
ME మ | 
నా 
ర్ట స్‌ . 
ట్ర | 
| 
ై 
కై 
న 
' 
fe 
1 
శ 





గూ 
Lt gage 
MATa 
వై జ్‌ 4 
wrt, 
Cn 
i * 





Ye 
MR TE 


చీ (| నీ Mr 
శ య | ॥ 
వా ఖ్ల తి BRAT స్యా 
ళ్‌ ఖే pT ’ న ' 






Tag? yr 


ల్లో 


[a 
శీ 








లచ్చన్న గారికి హె బా దరాబాదులో తనకొక నివాసగ సహ మేర ) డటానికి 
సేకరణ ద్వార్లా ౩ చెప్పుకోదగిన కృషి స సల్పినపి 


——_————— ez 








దాం సై 


CE 


7 re 


re A 
క Eu 





నాటి ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి 
జలగం వెంగళరావుతో లచ్చన్న, విజయభాస్కరరెడ్డి 












న్స 







FEE: సె 
. ఆ pen 
EE Gs be 







































rr 
జ్‌ నో 
' ॥ 

॥ 
> | జ 
క సూ గో 

ర్మ ire పీ 
' ih ; శ why 1 
న్‌ న! ణా గ్‌ | 
YY rr agi Py Ty రం! I We 7 fr Vat నీ మట 
. Woes (స్త " ఖే 

బ్‌ ' "yt ఇ i న 

[| ॥ గ్‌ 3 Y 

వీ > 

wee oa A i 
i శ mw ha | 
శ , ae 
జీ జో | ] 
| సు శ 
సఖీ ఇ 
శన gh ల wee గ, 
టే 


+a 


Tue ay oy ౯ 
హు వ్‌ [ న 
im “DS మ్‌ 1 ; 
ఆ ష్‌ "షు 
Eset BRE 
PEE. అకు 
YE 


కాటా 
కల్ల నా 
pan ఎవ I ఆజం వల్లా నాలి 
i | వా 


॥ లే 





+ 


ఎం. ee 
or 
క్త! (శీమాన్‌ (శీ చిగురుపాటి. క గ్‌ అయ 
న్‌ా rs , శ్‌ / 
వ్‌ 








గ 1 
LJ స్‌ 
( నటు. 
వ yt 





శ్‌ 


MIN 


“శీ 


seq gual 


వో 


ళీ 





| bd 
MYA 


ET 


i 


జ ' 
rr wr FANS 
అ కధల 
న 
॥ 


క క్ట | 
న్‌ | 


a | 
ఇల్‌ 2 
న. 

॥ 


/ 
యు 
గే 


లే | ళ్‌ 
న. 
' క. 


ఇ 
wh ip 
స్‌ 


pw శ 
' య 


గట rp 
రల. 
wea 


da 
nD 


» 











ల. it 
a 

Rep | 
"7 











a) a 
ఖే శ ath “ef Mon 
11 [| 
jt bas న న్‌ ఖ్‌. SIR 
Beitr య * ట్టి న 
ఎ | కన _ 
జు ties స 
హై? 


337? 


“మీరు రాజకీయ సంబంధాల్ని చర్చించవద్దు. నాజీవితంలో ఏ మార్గం 
మంచిదో ఎవరు నాకు గురువర్యుల్‌, "పూజనీయులు మార్షదర్మకులు నేను 
ముందే ఎన్నుకుని యున్నాను. "లచ్చన్న అన్నారు. 


అది సరే లచ్చన్నగారు మీతో ఒక విషయం చెప్పాలి బోర్జుకి పాత 
పానెల్‌ ఉండాలని మీరు మరల కోరిన ఉత్తర విశాఖ జిల్లాలో మీరు .చెప్పిన 
వాళ్లకు రాబోయే ఎన సెంబ్రీ ఎన్నికలకు కాంగ్రెసు అభ్యర్థులుగో న్నిర్ణయిస్తాము. 
మీఇష్టం వచ్చిన వాళ్లను రికమెండ్‌ చేయండి. అంగీకరిసామని చెపా? ఎరు. 


బాగుంది. మీరు చెప్పినట్టు విన్న మమ్మలిని అసెంన్లీ ఎన్నికలలో పార్టి 
తరపున పోటీ చేయటానికి అధిష్టానవర్గం అంగీకరిస్తుందన్నమాట. 
క్షమించండి. వర్గాల్ని (గూపుల్ని మేము పోషించం. 


“మేము. గెలిస్తే మంత్రివర్గంల్‌ ' స్థానం కూడ యిస్తామన్నట్టు మీకు 
తెలియజేస్తున్నాము. ఆ జిల్లాలో పుల్లెల శ్యామసుందరంగారి తరువాత మీరే 
కదండి మొదటే వ్యక్తులు “మంత్రిపదవి మీకు తప్పదు" ఒప్పించటానికి 
త్మీవప్రయత్నం చేస్తారు. 


చూడండి కళా వెంక[టూనుగారు స్వరాజ్యం మనం (బతికుండగానే చూస్తారని, 
మేముగాని, మీరుగాని "కాంగ్రెసులో చేరలేదు. పదవులు, అధికారం (ప్రస్తావన 
తప్పు. రాయవేలూరు జైలులో నా జాతకం చూసి మీరన్న మాబలను 
నేను మరచిపోలేదు. రిక్విజిషన్‌ నోటీసిచ్చిన 'మేము, మరల ఎలా 
ఉపసంహారించుకొంటూము. 


పొనీ. పీరు తటస్థంగా నుండండి. మా' అభిమానం సంది పాదించవచ్చు అలా 
అయితే మేము ఇచ్చిన హామీను అమలుపరుస్తాం.. వాళ్ల అభిమానం 
పొందవచ్చు నన్ను, నమ్మండి లచ్చన్నగారూ" లచ్చన్న తెలిపిన మాటలు 
విని మరి లాభం లేదనుకునీ మరలి వెళ్లాడు.  ' 


* “సమావేశం [ప్రారంభం బోర్డును ఏర్పరచబానికి సర్వాధికారాలను 
ఈ సమావేశం అధ్యక్షునికే దత్తత చేస్తున ఇట" అన్న తీర్మానం సమావేశంలో 
ప్రవేశపెట్టారు. కళా వెంకటావు' ఖిన్నుడె. మిన్నక . కూర్చొని తీర్మావం 
నెగ్గడంతో విషపునవ్వులె వెదజల్లి. అందర్గితో చప్పట్టు చరిచారు. తీర్మానం, 
నెగ్గింది. ప్రకాశం పంతులుగారు. బోర్డును ఏర్పరచాలి. 'అయితే ప్రకా 


335 


పట్టాభి ఇరువురు లోలోన కుమ్మక్కై రంగా వర్గాన్ని విస్మరించి మరల శశీ 
ఇరువురి వర్గాలలో నున్నవారితోనే పానల్‌ సభ్యులను నిర్ణ నిరయించారు.. "౫! 


ఆంధ్రకాంగ్రెన్‌ అధ్యక్షులు ప్రకాశం పంతులుగారు “పానెల్‌. 
ప్రకటించారు. బోర్డులో ఎవరెవరు సభ్యులన్నదీ వివరిస్తూ నోటిఫికేషన్స్‌: 
యిచ్చారు. అది జూచిన లచ్చన్న ప్రభృతులకు ఆశ్చర్యం తప్ప ఏమీ 
మిగలలేదు. 









పార్రమెంటరీ బోర్జువారు అసెంబభ్రీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపీ! b 
కోసం జిల్లాల పర్యటన ప్రారంభించింది. విశాఖ జిల్లా పర్యటిస 
విజయనగరం. రాబావారి 7వ నెంబరు బంగ్లా వసతి గృవాంలో “విడిది చేసిందీ 
బలాబలాలు ప్రదర్శన (ప్రారంభమై ంది. కార్యకర్తలలో వసతి గృహ 
నిండీపోయింది. ఏఏ నియోజకవర్గంలో కాంగ్రెసు తరపున ఎవరు పోట్ల 
చేయాలో నిర్ణయిస్తారు. అన్ని నియోజక వర్గాలలో అభ్యర్జ్హుల ఎంపిక్స్‌: 
ఏమంత కప్ప షతరం కాలేదు. చుక్కరి నియోజకవర్గంలో ఎవరిని కాంగ్రెస్స్‌! 
అభ్యర్ధిగా నుంచాలన్న విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. ఇఛ్చాపురర్ల" న 
సోంపేట పెక్కలి తాలూకాలో ఆనాడు ఒక నియోజకవర్గంగా నుండేవి 
రేటుప్టేయర్డు చదువరులేకదా ఓటర్లు నియోజక వర్గాలనాడు పెద్దవే 
ఉండేవి. a 







టెక్కలి - నియోజకవగ్గంనుండి సుమారు 1000 మంది కాంగ్రెస్లో 
వర్కర్చు వచ్చి ఎలక్షన్‌ (ఎంపిక) కమిటీ పెద్దలు వద్ద లచ్చన్నగారికి టిక్కెట్టు క 
యివ్వాలన్న ' డిమాండ్‌ చేసారు. లచ్చన్న గారిపై లోలోన మండిపజ్‌. 
పోతున్న, హార్తమెంటరీ బోర్డు సభ్యులు ఆ కార్యకర్తలను ఎదిరిస్తూ వారిస్తా | 
మాట్లాడారు. స్‌ 









షెష్టల ఆ మాట ఆ వమ్ముంకు అడగడం ' మాకు వీచారరగో 
ప సై. 3 క్ల సమా అవన ఎ గద్దిం 5 క 









339 


“మందసా _రెతులపె పోలీసులు కాలు ఎలకు లచ్చన వ్రగౌరే బాధ్యుడు" బోర్డు 
మెంబరు. 


“మీరు కక్షతో వాదిస్తునా ఎరు” కార్యకర్తలు. 
హుం 


“మీరాతనిపె అభిమానంతో మాట్లాడుతున్నారు తప్పించి కిట్‌ ఇండియా 
ఉద్యమంలో లచ్చన్నగారు శాంతి అహింసల్ని పాటించారా ? పార్టీ 
(క్రమశిక్షణలను ఉల్లంఘించారు" దేశానికి స్వాతంత్ర్యం రావాలని పోరాడటం 
నేరమా ఇదెక్కడి అన్యాయం కార్యకర్తలు 


“నిజమే పార్టీ వ్యష్టి సత్యాగ్రహం జరపాలని పిలుపు ఇచ్చింది. లచ్చన్న 
అనుసరించాడా ! పార్టొప్పదంమీ చ్చన్ట్టాప్పవాడా”. 

“ఏదో సత్యాగ్రహం చేసి జెలుకెళ్లి మీ అందరిలా అతను దేశం కోసం 
పోరాడలేదా * మా లచ కృన్న ఎ కన్న ఎందులో గొప్ప మీరంతా వళ్లుమండిన 
కార్యకర్తలు అరిచారు. 

“మీరు కాంగ్రెస్‌ కార్యకర్తలుగా మెలగలేదు. అల్లరి చేస్తే భయపడం”. 

“మీకు మా లచ్చన్నగారు భయపడరనే గదా వారికి టిక్కెట్టుయవ్వక శః 
[పశ్నలన్ని, ఏ ఒకరి గర్వాన్ని మా లచ్చన్నగారు అదిమి పెట్టగలరు. ఏ ఒకరి 
రాజనీతిని మా లచ్చన్నగారు తిప్పిగౌట్హగలరు. . 

“వాదన ఎందుకు వారి అభి[ప్రాయాలు వారు చెప్పారు మన అభిప్రాయం 
మనం. చెబుతాం ” లచ్చన్నగారన్న అభిమానం ఉన్న బోర్డు మెంబరు 


“మేము చెప్పిన లచ్చన్న గారిని కాదని మీరు ఇతరులకు టిక్కెట్టు ఇచ్చి ఎలా! 
గెలిపించుకుంటారో మేము చూస్తాం అంటూ కార్యకర్తలు వెనుకకు 
మరలారు. 


సభ్యులకు కార్యకర్తలకు జరుగుతున్న వాదన ప్రతివాదనరిను 
మౌనంగా వింటున్న (పకాశరిగారు ఒక మాట కూడ ఆడలేదు. ఆంధ్రకేసరి 
రాజకీయ తాంత్రిక బోనులో చిక్కిందేమో. లచ్చన్నగారు కూడ వాదన 
(పతివాదనలను వింటూ ముందే కూరా ఎన్న ఏ ఒకరి ప్రశ్నకు అడ్డుతగల 
లేదు సరిగదా మౌనంగా చిరునవ్వు నవ్వుతూ కూర్చొన్నారు. స్టితప్రజ్ఞతగల,. 
లచ్చన ఎగారికిదొక జీవన్మరణ సమస్య కానేకాదు. జీవితంలో ఎదుర్యోగల: 
అనేక సంఘటనలలో ఇదొక సఠఘటన' తొత్సొక మనస్తత్వం కలహారికదోక 


340 


మానసిక ఆందోళనను తెచ్చిపెట్టలేదు సరికదా “క్షుద్రం హృదయ. 
దౌర్బల్యం" అనే లచ్చన్నగారిని ఆతని మానసిక ధైర్యాన్ని ఇసుమంతయినా 
చెదరగొట్హలేకపోయింది. 


ఆం(ధ్రకాంగ్రెస్‌ అద్యక్షులు తటస్థం వహించడంతో కళా వెంకటావు 
రాజకీయ పాచికలు వేయడంతో లచ్చన్నగారికి కాంగగైస్‌ టిక్కెట్టు 
లభించలేదు. రొక్కం రామ్మూర్తి నాయుడు గారికి లభించింది. 


లచ్చన్నగారు. సరిపెట్టుకున్నా అనుయాయులు ఊరుకోలేదు. 
దేశభక్తి కొండా వెంకటప్పయ్యగారి అధ్యక్షతన గుంటూరులో సమావేశమై, 
రా (ప్రస్తాయిలో - స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న అనేక త్యాగధనులకు 
పట్టాభివర్గం, పంతులుగారి వర్గం అని తేడా చూపి ఎన్నికల్లో పోటీచేయుటకు 
టిక్కట్టు. నిరాకరించినందున వృద్ద కాంగ్రెస్‌ నాయకులకు అసంతృప్త 
కలిగింది. తత్సలితమే ఆంధ్రా కాంగ్రెస్‌ పార్హమెంటరీ బోర్లు చాలామంది 
వ్యక్తులను విస్మరించిందని, అన్యాయం జరిగిందని, కేంద్ర పార్రమెంటరీ. 
బోర్డుకి తీర్మానిస్తు ఒక మహాజరును తయారుచేసారు. 


ఢిల్లీ కాంగ్రెస్‌ అధిష్టానవర్గానికి ఆనాడు తలమానికం సర్దార్‌ 
వల్లభాయి పేలు. వారే సర్వాధికారాల్ని కఠిగియుండేవారు, వారి 
అభిప్రాయాలి ఎ నెవ్రూ గాంధి ఇరువురు గౌరవించేవారు. 


బలహీనవర్గాలనాయకులఅకు బలహీనవర్గాలవారికి ఆనాటికి" 
ఈనాటికి పట్టిన గతీ ఇదే అన్నది చారిత్రిక సత్యం. “యుద్దం చేసేటప ప్పుడు, 
సెనికుడు కావాలి, రాజ్యందక్కి సింహాసనం అదిష్టించేసరీక ఆసింహాసనం 
రాజుగారికి దక్కాలి. ఆర్దికంగా, సాంఘికంగా బలహీనపడినవారే ఏనాడూ 


-దేవికయిన  బలీయై పోతుంటారు. అవకాశాలనందటానికి అనువెన. 
పరిస్థితులకు దూరంగా నెట్టివేయబడుతూ మంటారు, 


క్ట oer మువిగితేభినవారు బలమైన వర్గారివారే._ 
నందలి. చ వ బలహీస్తుల్లు అసంఖా లు. దేశంలో ఏరా. ప్రముక, 
మర్యు అతనన! కకక శెర్లిన వ్యక్తి కొవసోగ్రడం గగన కుస్తుమ రగా 






ఫే 


341 


మారుతున్నది. అధికార సంపదలకు దూరంగానున్న ఏఒకరు ఏమి 
సాదించగలరు వాటిని కలిగిఉన్న వారిని ఎలా ఎదిరించగలరు. ఈ (ప్రశ్నలకు 
జవాబులివగలవారు లచ్చన్నగారే. 


నాయకుడు (ప్రజలను అదుపులో నుంచగలిగిన సమర్ష్దత శక్తి 
ఉన్నంతవరకు సమాజంలో ప్రశాంతత [క్రమశిక్షణ నెలకొని ఉంటుంది. అదే 
నాయకుడు ప్రజల అభిప్రాయానికి కాదని న్నిరయాలు చేస్తే, అది విషమ 
సమస్యలకు దారితీయవచ్చు. 


లచ్చన్నగారిని అందరూ స్వతంత్ర అభ్యర్షిగా పోటీ చేయమన్నారు. 
కాం[గెసును ఎదిరించి దెబ్బతీయాలన్నారు. లచ్చన్న స్వతంత్ర అభ్యర్తిగా 
నిలుచున్న ఏ ఒకరు గెలువలేరన్నది ఆనాడు అందరూ నమ్మే సార్వత్రిక 
సత్యం. అచ్చన్న వై ఉత్తర విశాఖ ప్రజలకున్న ఆదరణాభిమానాలటు 
వంటివి. 
లచ్చన్నగారు స్టేటుమెంటు ఇచ్చారు. నేను కాంగగసు అభ్యర్దినే 
బలపరుస్తున్నా. నేను పోటీ చేయడమన్న ప్రశ్నలేదు అని, అహర్నిశలు 
కష్టించి కాంగ్రెస్‌ అభ్యర్ది నామినేషన్‌ ప్రతిపాదించి కాంగ్రెసు అభ్యర్షి 
రామ్మూర్తిగారిని అత్యధిక . ఓట్టసంఖ్యతో గెలిపించారు.  కాం(గైెసుకు 
ఘనవిజయాన్ని తెచ్చిపెట్టారు. 


కొండతో ఢకొట్టగల గుండెధెర్యం, ఎదుటిీవారినెదిరంచే 
శక్తియుక్తులు దేశంకోసం త్యాగం చేసే మహత్తర గుణం ఉన్న లచ్చన్న గారికే 
ఇంత జేసిన రాజకీయ రంగాన కాలూని నిలబడటానికి అన్ని అడ్డంకులు 
ఎద్దురెన ఇక సామాన్య బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి రాజకీయరంగాన 
అడుగిడి నిలదొక్కుకోవడం అసామాన్య విషయమే అవుతుంది. 


గాంధీజీ అంబేద్కర్‌ కృషి ఫలితంగా షెడ్యూల్డు కులములు, 
షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్టు ఫలితంగా, శాసన సభలో కేంద్రంలో 
సభ్యత్వాలు లభించాయి. వెనుకబడిన వర్గాలకు సౌకర్యం, రిజర్వేషన్లు లేవు 
కదా! దరిమిలా పంచాయత్‌రాజ్‌ ఎన్నికలలో ప్రవేశ పెట్టబడినాయి. 


అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో అత్యధిక సంఖ్యాకులు పట్టాభివర్గానికి 
చెందినవారు గెలుపొందారు. (ప్రకాశంగారి అభిమానులు అత్యధికంగా 


సు 


గెలుపొందారు. 


మద్రాసు ప్రధాని కావాలన్న మద్రాసు ప్రెసిడెన్సీ శాసనసభలో 
అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. కదా. 


తమిళనాడు కాంగ్రెస్‌లో రాజాజీ అనుయాయులు అత్యధిక. 
సంఖ్యలో గెలుపొందారు. కామరాజుగారి అనుచరులు తక్కువ సంఖ్యలో 
గెలుపొందారు. రాజాజీ మద్రాసు ప్రధాని కాగలరేమో అని భావించిన; 
కామరాజు ప్రకాశంగారికి తన బలాన్నివ్వ అంగీకరించారు. .: 


తమిళనాడు కాం(గైస్‌ కామరాజు నాడార్‌ ఏంటీ వర్గం సహాయీ' 
సానుభూతులతో (ప్రకాశంగారు మద్రాసు (ప్రధాని అయ్యారు. రాం 
అధ్యక్ష క్ష పీఠానికి వేరొకరిని ఎను సకోవలసిందిగా ఢిల్రీ కాంగైెసు అధిష్టాన వర్గళ 
ఆం(ధ్రకాం[గస్‌ కమిటీని ఆదేశించింది. 


24౬. ఉద్యమ నిర్మాణకర్తగా అచ న్య 


జీవితంలో ఉద్యమించి ఉత్తేజీతుడయి ఉవ్వెత్తున కెగసి స్వరాజ్య 
సాధనలో తనసర్వస్వం అర్నించటానికి సిద్దపడిన లచ్చన్నకు 1946లో 
ఆంధ్రరాష్ట్ర కాం(గ్రెస్‌ అనుకూల వాతావరణ స్థితిగతులను కల్పించింది. 


(ప్రకాశంగారు మద్రాసు ప్రధానిగా మంత్రివర్గం ఏర్పరచిన తదుపరి 
ఆంధ్రకాంగగెస్‌ సాంవత్సరిక ఎన్నికలు జరిగాయి. నాటికి ఆంధ్రకాంగ్రెస్‌ స్‌లో 
బలీయమైన వర్గాలు గూడు కట్టుకొని ఉన్నాయి. 'ప్రకాశంగారి వర్గం వారి 
అనుయాయులు' తెన్నేటి విశ్వనాధం, కొవ్విడి లింగరాజు వెన్నెలగంటి 
రాఘవయ్య, రంగాగారిని సమర్టించారు. సంజీవరెడ్డి వర్గం వారి అనుయా 
యులు కళావెంటరావు, గొట్టేపాటి (బ్రహ్మయ్య, సంజీవరెడ్డిని వ్యతిరేకించే 
రంగాగారి వర్గం లచ్చన్న!" ఆనాటికి కాంగెసులోనున్న' సుందరయ్య, 
అల్లూరి సత్యన్నారాయణ రాజు, మద్దూరి అన్నప్పూరయ్య, కాంగగెసులో అతి 
వాదులు ఆనాటికి రంగ వర్గీయులుగా + భావించబడ్డారు. మితవాద వర్గంనుండి 
శ్రీసంజీవరెడ్డి అదిష్టాన వర్గం అభ్యర్షిగా ప్రకటించబడగా, అతివాద 'అభ్యర్షిగా 
శ్రురంగాజీ పాటికి తలపడీ అధ్యక్షునిగా ఎన్నుకోబడతారు. రంగా అధ్య 
క్షునిగా కందుల ఓబుల రెడ్డ, కార్యదర్శిగా అచ్చన్న దుగ్గిరాల బలరామ 


కృష్ణయ్యలు సహాయ కార్యదర్శులుగా ఎను ్నకోబిడతారు. 'తిమ్మారెడ్డి వె వెస్‌ 
ప్రెసిడెంట్‌. 


1946 నుండి ఆంధ్రరాష్ట్ర కాం(గైస్‌ అధ్యక్షులుగా రంగాబీ 


ఎన్నుకో బడుతూ 1951 వరకు అధ్యక్షునిగా తన పదవీ బాధ్యతలను 
నిర్వహిస్తూనే వచ్చారు. 


కాంగ్రెస్‌ ఆర్లనెజేషన్‌లో సెనుమారు-లు 

తన జకియ గురువు కాంగ్రెస్‌ అధ్యక్షపీఠం అలంకరిదిచనే 
మరుక్షణం శిష్యుడు అచ్చన్న తన ఉద్యమ పరిధిని రంగా (ప్రోత్సానోరలో' 
పెంచారు. లచ్చన ఎగౌరికీ రంగాజీ కార్యగేస్‌ న్‌ "సేవావళ్‌ను, కార్మిక! సంఘోఅనే 





211 


"గింది |పొతాపహొంచాలని ఆదేశించారు. అలచాన్న్సగారికిీ కార్మిక యువజన 
mut స ణీ బ్‌ ఈ 

వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిం వటంలో తగిన 
పాతను చేపలవలసినదెగా ఆంధ్రాకాం [గెస్‌ సంస్థ అభిమానించి 

6ఎ 

ఆశీర్వదించింది. ఇతర తనతోడి కాంగ్రెస్‌ వర్కర్షకు నాయకులకు ఇతర 
వ్యాసాంగాలు, వ్యాపకాలు ఉంటాయేమో, లచ్చన్నగారి కానాడు దేశం కాంగైస్‌ 
ఆలోతన తప్ప అన్యదా ఏనాడు పల్దించుకొనని వ్యక్తి అని ఆనాడే పేరొందిన 
నాయకుడు. 


ఆనాబేకీ లచ్చన్న గారి వయస్సు ౩37 సంవత్సరాలు అయిన 
ల 
ఇ్వ్య౭త వషయమని,సాంసారిక బంధమన్న ఆలోచించి ఎరుగని దేశభక్తితో 
సమ్మిళితమైన వ్యక్తీ, _ స్వలాజ్యం లభిస్తేనే తప్ప వివాహం అనేది 
తావాలోచించని విషయం. అక్కరకురాని సంగతి-శక్తిని-జక్తి నిా-కాలాన్ని- 
ఉద్యమాన్ని రూపొందించడం, కొనసాగించడంలోనే  వినియేగండే. 
రాజకీయనాయకుడు. 


లచ్చన్నగారు రాజకీయంగా రాష్ట్రస్తాయికీ ఎటిగారు, ఆర్దకంగా 
ఏమాతం అవకాశంలేని స్టీతిగతులను చేరుకున్నారు. లచ్చన్నగారికానాటికి 
అవసరమైనవి కాస్త తిండి, ఉండటానికి ఒకచోటని లేదుగా, దేశం 
వలుమూలల తిరగడమేకదా - కట్టు కోవడానికి గుడ్డ - ఇక తనకున్నటి 
ఎవరు ఆవాజిక్తి త్రి అన్నయ్య వద్ద తలదాచుకొనగా ఉన్న అక్క 
అత్తవారింటనుండగా తను దేశం కొరకు పాటుపడటమే తన ధ్యేయం. 


వజావంఘాలు 


_ రంగాజీ కాంగ్రెస్‌ అధ్యక్షపీఠం అలంకరించిన వెంటనే అనూహ్యూమై న 
కొన్ని కార్యక్రమాలు తీసికొనా ఎరు. నం 


లెతోద్యమాన్ని నడిపిన రంగాజీ దేశ స్థత్సిగత్తులను బాగా తెలిసికొన ఇ 


ణా జూ 


విజ్ఞానఖవి, కేవల 
లే న | ' ( Re) 


౦ స్వరాజ్య సాభనే. భారతీయులకు * ముక్తి మోక్షాలను 
ఒకర. రణగాల్లో భారతీయులు కనిపుణుతా . ఉండాలి, 
ల, అన్నిస్తాయిలో . ప్‌జాసంస్టలు 


గ న. yy : ళన / శక్తీ ల 
తే ఓ 





345 


వినియోగించి సంస్థను పట్టిష్టపరచి ఇతర పార్టీలను అధిగమిఎచే శక్తి 
యుక్తులను పెంపొందించటానికి అనేక ఆర్గనెజేషన్సులకు రూపమే ఎర్చిరిచారు. 


ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యావర్గ సమావేశం జరిపి రః దిగువ వర్గా 
సంఖ్యను నేర్చాటు చేసారు. 
కాం(గ్రెస్‌ యువజన ఆర్గనెజేషన్‌ 1) కాంగ[గెస్‌ సేవాదళం 
కిసాన్‌ ఆర్గనెజేషన్‌ 


కార్మిక ఆర్గనెజేషన్‌ 
విధ్యాద్ది కోరగ్రెస్‌ 


[మ లు టైం 


5. మహిళా కాం(గెస్‌ 
6. కాంగ్రెస్‌ సాంస్కృతిక ఆర్గనెజేషన్‌ ః రః ఆర్గనెజేషన్‌లో మూడింటిని 


నిర్వహించమని ఆనాటికి కాంగ్రేస్‌ సహాయకార్యదర్శీ అయిన లచ్చన్నగార్ని 
అప్పగిస్తారు. 


7. కాంగ్రెస్‌ (కైడ్‌ యూనియన్‌, ఆర్గనేజేషన్‌ 


సమాజంలో అన్నివర్గాల వారికి ఆర్లనెజేషన్‌ లుండాలన్న తన విధానానికీ 
రూపురీఖలనిచ్చినవారు రంగా, వౌదిని ఆంధ్రలో పరివ్యాప్తం వేయ 
సిద్దపడనవారు అచ్చన్న. 


దేశస్వాతం[త్యం కొరకు పోరాటం తప్పించి, వీటివల్ల ఉపయోగం 
ఏమిటీ అని- భావించినవారు ఆప్పుడు లేకపోలేదు. అయితే ఆనాటి 
కమ్యూనిష్టులు, రంగా పధకాన్ని పసిగట్టారు. వారి ఉద్యమం బలహీన పడు 
తుందేమో నన్న భీతి కూడ వారికి కలిగింది. అందుకే కాబోలు కాంగ్రెస్‌లో 
_ ఉన్న మితవాదులు ఆనాటి పత్రికల్ళ్‌ ' “పది తలల రంగా” అని కార్టూన్‌ వేశారు 
వ్యంగ్యంగా. 

విభిన్నవర్గాలతో కూడిన సమాజంలో సమె మె క్యత “వర్గ సంవిధానం” 
వలననే జరగాలని రంగాజీ భావించారు. సంఘం చి ఒక వర్గంవలననోగాక, 


346 


అసంఖ్యాక వర్గాల(పేరణ (ప్రోద్చలాల వలననే సమున ఎతస్టితిని చేరుకోగలడేనీ 
భావించిన రంగాజీ శిష్యుడు సర్దార్‌ గౌతులచ్చన్న. ఆంధ్రలో రంగాజీ 
1934లోనే మొట్టమొదటిగా రాజకీయ పాఠశాలను (ప్రారంభించిన రాజకీయ 


మేధావి. తదుపరే కమ్యూనిష్టులు రాజకీయ పాఠశాలలను నడపడం 
(పారంభించారు. 


ఏస్టాయిలోనైన సంఘాన్ని స్తాపించడం నడపడం, ఉద్యమాన్ని 
రూపొందించడం - కొనసాగేలాచేయడం - కేవలం ఏ ఒక శక్తి మీదో 
జరగ పనికాదు. అహర్నిశలు (శ్రమించాలి, తదేకదీక్షా బద్దులె ఉండాలి. అదొక 
తపస్సుగా జీవితాశయంగా భావించాలి అన్ని ఒడుదుడుకులకు తలొగ్గాలి. ' 


లచ్చన్నగారు సిద్దపడి - గురువు ఆదేశానుసారం, రంగంలోనికే 
దిగారు. ఆసరికే “రెతోద్యమాలను నడిపిన అనుభవం |పావీణ్యతతో, కార్మిక 
సంఘాలను స్తాపంచడం నడపడం |పారంభించారు. 


శెతోద్యమాలను రంగా అచ్చన్నలు నడుపుతున్న వామష పక్ష 
భావాలున్న ఏ ఒకరు వీరికి ఆడ్డురాలేదు. అయితే ఈనాడు కార్మిక 
సంఘాలను రూపుదిద్దాలని ప్రయత్ని ౦చడంలో, అందరి దృష్టిని రంగా, 
లచ్చన్నలు ఆకర్షించారు. _రెతాంగంనుండి విప్రవం జనించదు. పోరాటం. 
కొనసాగదు ఆనీ భావిస్తున్న వామషక్షీయులు " కార్మిక సంఘాల్లోనే తమ, 
యావక ఎక్తీని వినియోగించేవారు. is 


trgr “er En 


ఆయితే ఈనాడు రంగా లచ్చన్నలు అటు రెతోద్యమం, ఇటు. 
కార్మికోద్యమం "రెంటిని నడపటానికి ఉద్యమించడంతో రాజకీయ రంగం 
ఎచెతన్యపధంలోనికి వచ్చింది. 

కమ్యూనిష్టులు కార్మిక సంఘాల్ని నడుపుటలో కృతకృత్యూలయి, 
నట్టు లచ్చన్న ప్రభృతులు లక్ష్యాన్ని సాధించారు. తరచూ వారు వీరు 
విభేదాలకు లోనెన న్‌ ఉద్యమనిర్మాతలగా పర్కొనబడక తప్పలేదు. 


ప్రలాసాలో లం సేవాదళం ః 


కాంగ్రేసు సేవాదళం కేంద్రం తెరుస్తారు. 
స ఇండ | నూపాల్లు నిర్వహించారు. ఇండియన్‌ 





317 


నేషనల్‌ ఆర్మీలో పనిచేసిన యల్‌.అప్పారావు పల్లు కమాండర్‌గా పోలీసు 
ఉద్యోగానికి రాజీనామా యిచ్చిన హనుమంతరావు ఆఫీసు కమాండర్‌గా నియ 
మించబడతారు. లేడీస్‌ వింగ్‌ కమాండర్‌ ఇన్‌ చార్జీగా మతి సూర్యదేవర 
అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. శిక్షణకు సేవాదళంలో చేరినవారు 200 
మంది. ఇందులో 25 మంది మహేళలు 3౦ మంది కళాశాల విద్యార్థులు 
తెలంగాణా నుండ ఆరెల్ల బుచ్చయ్య బాగా పుల్లారెడ్డ (వరంగల్లు) వచ్చి 
దళంలో పాల్గొన్నారు. 


RO 
వ 


ఇదొక చెతన్య కేంద్రం. (పజావాహినిలో దేశం గురించే ఆలో చనను 
కలిగించిన ప్రయత్నం. లారీలసాము, సిగ్నలింగ్‌ కవాతు సెన్యంలో వీరు 
మార్చింగ్‌ చేస్తుంకు చుట్టుపట్టగల అసంఖ్యాక జనానీకం వింతగా చూస్తూ 
నిలబడేదినాలు. నిల్‌ ర “నిర్వహణకు చందాలిచి బన్‌ దేశభక్తులు కూడ 
శిబిరంలో భోజనాలు చేస్తు ఉండేవారు. ప్రతీపూబ శిబిరంలో భోజనాలు 


చేసూండేవారు. ప్రతీపూట శిబిరంలో వందలాదిమంది భోజనాలు 
చేయడం మనకింకేవిటి స్వరాజ్యం వచ్చేసింది అన్న భావన ప్రజల్లో 
కలిగించిన కార్యక్రమం అది. 


శిక్షణ కార్యక్రమం ముగింపురోజున అప్పటి మద్రాసు ప్రధాని 
టంగుటూరి (పకాశంపంతులు గారు వచ్చారు. అందరికీ అర్హత పట్టాలను 
(ప్రకాశంగారే స్వయంగా పంచిపెట్టారు. స్నాతకోత్సవంలో సేవాదళ 
ఆర్గనెజర్‌గా బహువిధాలా కొనియాడబడినారు. ఉత్తరాంధ్రలో ఉత్తేజం 
తెచ్చిపెట్టిన ఉద్దండ పిండం లచ్చన్న అన్నది ఆనాటీ ప్రజల హృదయా" ల్లో 
నాటుకొని పోయింది. లచ్చన్నగారు పలాసాలో గిక్షణ పొందిన గ్‌ం0 మంది 
సుణక్షిత్తులను, రాష్ట్రవ్యాప్త పర్యటనలో అనేక శిక్షణ శిబిరాలను 
నిర హించుటలో ఉపయోగించారు. 


ఇండీయన్‌ నేషనల్‌ ఆరీ శః 


సైన్యంకాని సైన్యం భారత జాతీయ సైన్యం. జాతీయవాది 
వీరస్వాతంత్యయోధుడు' దేశభక్తుడు. 'నుభాష్‌ చంద్రబోసు ..నిర్మించ్చిన 
జాతీయ] సేన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ, 3 


348 


బోసు తీవ్రవాది. గాంధీజీ మితవాది. సెహ్రజీ మద్యవాదీ. 
1939లో బోసు గాంధీజీ ఎదురు తిరిగిన కాంగ్రెస్‌ అద్యక్షనాన్ని 
అలంకరించిన అకళంక దేశభక్తుడు. దేశానికి స్వాతంత్ర్యం అరక్షణాల్లో 
రావాలన్న తీవ్రవాది. (బిటిమ పాలకులను చీల్చి చెండాలన్న పట్టుడల, 
దీక్షగల సావాసి. 

భారత జాతీయ కాం([గ్రెసు అధ్యక్షపీఠాన్ని త్యజించి గాంధీజీ విధానం 
తనకు నచ్చనందున మారువేషంలో ఆఫ్‌ఘనిస్తాన్‌ చేరి అటునుండి జర్మన్‌ 
చేరి హిట్టర్‌తో చేయి కలిపారు. తన దేశమాత దాస్య శృంఖలాలను |త్రెంచ 
సహాయాన్ని అర్జిం చారు. 


ఆసరికే రెండవ (పపంచ యుద్దం తీవస్థాయిలో నుంది. బ్రిటిషు 
వాలితో జర్మన్‌ తలపడి హొరాడుతున్నది. [బిటిష్‌వా రిని ఇండియానుండి 


వెడలగొట్టాలన్న జర్మన్‌ జయిస్తే హిట్లర్‌ వలన అది సిద్దిస్తుందని తరిచిన 
బోసుకీ యుద్దంలో పట్టువడిన "భారతీయ ఖెదీలనందరిని “బోసు” బాబు 
అధీనంలో ఉంచారు. హిట్లర్‌ బోసు వాళ్ళనందరిని కూడగట్టుకొని ' “అజాద్‌ 
హింట్‌ఫాజ్‌ అని పేరిడి వారీకి నాయకత్వం వహించి సెనిక దుస్తులను ధరించి 
వారిని వెంటనిడుకొని, ఇండియాలోనున్న బిటీషువారిని వెళ్ళగొట్టి చలో 
ఢిల్తీ అని నినాదమిచి ఎ కలీ పట్టుకొనటానికి బోసు పధకంవేశారు. 2పాన్‌ 
జర్మనీలు ఒకటై (బ్రీటిషవారిల్‌! పోధాడగా, అమెరికా రష్యా లు తెల్లూళ్ళ 

వెపు చేరి (యుద్దం కొనసాగించాయి. రంగూన్‌ నుండి బర్మా స్స్‌ 
“అడవుల మీదుగా తన సెనాన్నిీ నడిపిస్తాడు బోసు. జ్‌ దిర్మా 
ఆక్రమించిన తరువాత బోసు బర్మా చేరుకొని జపాన్‌ స్వాధీనంలో ఉన్న 


భారతీయ సైనికులను ఢిల్లీ కోటను పట్టుకోవాలని ఆజాట్‌ హొందుఫౌజ్‌ 
నిర్మిస్తాడు. 


బోసు జపాన్‌ చేరుకొని ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకొని 
ఢల్లీవెపు అజాద్‌. హీంద్‌ఫాజును వడిషించటానికి ఇంపాట్‌ చేరుకున్నారు. 
భారతదేశ తణాన్య న నరివాద్దు. స్ట, ఇంపాల్‌ బసు: శేరుకొనేసరికి రవి అస్తమించని 
తై స! ఓ , * బ్రిటిషు. 'సెన్యం ఆజాద్‌ 
శే న ఒకనెప్పు పోరాటల 'సౌగించింది. 





349 


ఐ.యన్‌.ఏ దిగ్సందనకులోనె ఆహార సరఫరాను అందలేకపోయింది. 
విమానప్రమాదంలో బోసు మరణించడం జరిగిందని" ప్రకటన వెలువడింది. 
హిరోషిమా, నాగసాకిలపె ఉదజని బాంబులు వర్షించాయి. యుద్దం 
పరిసమాస్తమై ంది. 


బోసు మరణించి యుండకపోతే ఉదజని బాంబుల ప్రయోగం 
లేకపోతే బోసు ఢిల్లీని స్వాధీనప పరచుకొని ఉండేవాడని చరితకారులు 
అంశనావేస్తారు. స్వరాజ్యం 1945లోనే వచ్చి ఉండేది. యుద్దానంతరం 
ఆజుద్‌హీంద్‌ఫొజ్‌ తరపున సుప్రంకోర్టులో భూలాబాయి దేశాయి వాదించి 
దేశంకోసం పోరాడిన వీరికి దేశనాయకుల్టాగే భావించాలని వాదించి విడుధల 
చేయించారు. ఆనాటినుండి “ఆబాద్‌ హింధ్‌పౌజ్‌ లో పనిచేసినవారెల్ల 
దేశంలో ఇతర రాజకీయ నాయకులవలె స్వాతం|త్రంకోసం పోరాటం 
కొనపాగిస్తూ వచ్చారు. 


పలాసా కాంగ్రెస్‌ సేవాదళంను నడిపిన లెప్టనెంబట్‌ ఆజాద్‌ 
హిండుఫాజ్‌లో కమాండర్‌గా పనిచేసినవారు. పైగా ఉత్తర విశాఖ జులుమూరుకి 
చెందినవారు. ఎర్రకోట విచారణ ఫలితంగా ఐ.ఎన్‌.ఏ. దేశభక్తి గలదని 
భూలా చర్చివాదనతో (పేరేపించబడి బొంబాయిలో నావికాదళం తిరుగు 
బాటు చేసింది. విడుదలాన సెనికుడు రెలులో తాత్కాలికంగా కలసిన 
లెస్టగెంట్‌ అప్పారావుతో - ఆజాద్‌ హింద్‌ఫొజ్‌లో. చేరమని సన్మానం 
చేస్తున్నాం మీరు తప్పక పాలొనాలని అభ్యర్టించారు. 


.. అచ్చన్నగారు పలాసాలో శిక్షణ శిబిరం నడిపించిన తదుపరి వేరే 
కార్యక్రమం నడిపించారు. ఆంధ్రనుండి వెళ్ళి ఆజాట్‌ హీందుఫాజ్‌లో చేరిన 
వారివెల్ల అభినందించాలన్న భావనతో లచ్చన్నగారు “ఏలూరులో స్వాగత 
సన్మాన సభ నొకదానిని" ఏర్పాటు చేసి దానిని బోసుభాబుకి వ్యక్తిగత 
డాక్టరుగా పనిచేసిన కర్నల్‌ రాజు గారిని, ర వహించమని కోరారు. 
ఏలూరు జరిపిన సన్మాన సభకు ఆజాద్‌ హీంట్‌ఫాజులో పనిచేసిన వార్రెల్లర్లు 
సాోళ్లరెనారు. లచ్చన్న వారిలోనుండి కొందరిని ఎన్నుకొని ఆఫీసర 
కాబపును నిర్వహించాలన్న భావనకు రూపమే పలాసాలో జెరిగిన కక్షల 


శిభ్గరం. 


350 


లౌప్టెనెంచ్‌ కమాండర్‌ యల్‌అప్పారావు ఆఫీసు కమాంశ్లర్‌ 
జి.హనుమంతరావు ఆధ్వర్యమున అచ్చన్న రూపొందించిన వాలంటీక్టీకు' 
రా(ష్టవ్యాప్తంగా పర్యటనకు ఏర్పాటు చేసారు. సుమారు రెండు వందల షంది' 
సైనికులను (ఐ.యన్‌ఏ.) తన వెంట నిడుకొని ఒక రెల్వే బోగిని 
కం|టాక్టుకు తీసికొని రాష్ట్రమునందలి ప్రధాన నగరాలలో బసలునేసీ 
ప్రదర్శనలిచ్చి శెక్షణ నివ్వడం కార్యక్రమం విన్యానాలు జరశిడం౦' 
ఉపన్యాసాలివ్వడం లచ ఎన్న చేపట్టిన కార్యక్రమం రాజకీయ నాయకుల్లో ఒక 
కొత్త చెతన్యాన్ని తెచ్చిపెల్టంది. ఆంధ్ర అంతా ఎవడీ. మొనగాడు ఏమిటీ, 
సెనిక విన్యాసం అన్నది వ్యాపంచింది. ws 

హింసాత్మకమై న రః విధానాన్ని ఎదుర్కోవాలని హింసళ్వారా., 
విష్లవంరాదని రంగాజీ అచ్చన్నలు వివరించడమేగాక  విప్టవమని చెప్పీ; 
హింసాయుత పోరాటానికి ఎదురుతిరిగి నిలబడ్డారు. చల్రపల్లివద్ద లౌప్టెెంట్‌. 


కమాండర్‌ యల్‌. అప్పారావు ఒక [గ్రామంలో ఎదురు కాల్పులు జరిపారు. 
రాత్రివేళల (గ్రామాల్లో తిరిగి హింసను 'ప్రతిఘటిస్తారు. నిజానికి భారతకేశానికి. 
స్వాతంత్ర్యము లభించటానికి ఆజాద్‌ హిందుఫాజ్‌ భావన బొయాయి 
నావికాధళం- తిరుగుబాటు, |బిటన్‌లో లేబర్‌ పార్టీ అధికారంలోకి గావడం. 

ముఖ్య కారణాలుగా నిలుస్తాయి. ] 


జనచెతన్యానికి, జనం మేలుకు జన సౌభాగ్యానికి ఉపకరించిన ఏ, 
పిద్దాంతాన్ని గౌరవించే లచ్చన్న ఏ ఒక సిద్దాంతానికి తనేనాడు ఎదురు 
తిరగలేదు.అయితే శాంతి అహింసలు ప్రాతిపదికలు కావాలి. అదే ధ్యేయాలుగా 
ముండాలి, (ప్రజాస్వామ్యం కావాలి. సామ్మవాదం రావాలి సమసషాజం.. 
వెళికల్లబడాలి. అందుకే లచ ఎన్న గారితో కమ్యూనిష్టులు అనేక సంనరా బి 
లలో :కలిసిమెలసి ఉద్యమాన్ని నిర్వహించారు. అచ్చన్న బీదవర్గాల ప్రతినిధి , 
బహుజన, నాయకుడు కలిమిగల _వారికెన్నడు కంటకుడే. కష్టల్లోఖన్న 
నా. పంచటానికి, కష్టాల్ని ఎదుర్కొంటున్న కార్మిక కర్షక ' 
“లాండు, తము పరి కు కంచుక్‌ బల్లా ఉన్న వందిగామ భాలూకాల్డ్‌ 





351 


వారణ గస్తీలు తిరగడం ప్రజల్లో సామరస్యాన్ని బోధించడం - శాంతి 
సైహా(ర్రాలను పెంపుజేసే వారే కాం(గస్‌ సేవాదళం లక్ష్యం ఆశయం. 


ఐ;యన్‌.టి.యు.సి. రాష్టశాఖ - అధ్యక్షత : 


1947 సంవత్సరం భారతదేశంలో ఆంగ్లేయుల పొలన అంతం 
కాబోతున్న వత్సరం. (బిటిషురాచరికం మంత్రిత్రయి ప్రతిపాదనలతో 
భారతదేశాన్ని ఒప్పింపచేసి రాజ్యాన్ని ఇండియన్స్‌కు యిచ్చే పధకాన్ని 

చేత అమోదింపజేసే స్థితిగతులకు లోనై ఉన్నారు. 


ఇండియాలో వామపక్ష భావాలుగల వర్గం మితవాద భావాలు గల 
వర్షం మధ్యేమార్గం చేపట్టుగలపర్ల్గం, రూపం దాల్చాయి. కాంగ్రెస్‌ పార్టీ 
మద్యేమార్గాన్ని అనుసరించే రీతి నీతిని గాందీజీ రూపొందించారు. అతివాద 
భావలుగల సర్జార్‌వల్లభాయి పటేలు నెహ్రుజీ ఇండియాలో ఏర్పడిన 
కమ్యూనిష్టు పార్టీని ప్రతిఘటించటానికి కాంగ్రెసు పార్టీని ఆయుత్త పరచారు. 
కమ్యూనిష్టు పార్టీ కార్మిక, వర్గంలో బలమైన పునాదుల్ని కలిగియున్నండున, 
కారి కవర్గాన్ని కూడగట్టుకొని రావటానికి కేంద్ర స్థాయిలో. ఢిల్లీలో 
సర్హోవల్లభాయిపటేల్‌ ఆధ్వర్యమున ఇండూభాయిదేశాయ్‌ అధ్యక్షతన 
ఇండీయన్‌ నేషనల్‌ (ట్రేడయూనియన్‌ కాంగ్రెస్‌ నిర్మాణం జరిగింది. 
దేళ్యాప్తంగా దీని శాఖలు నిర్మాణానికీ ప్రయత్నాలు జరిగాయి. 

'  ఐయన్‌టి.యు.సి అధ్యక్షుడు భిండూభాయి దేశాయ్‌ రాష్ట్రశాఖ 
నిగ్మాణాన్ని చేపట్టుడానికి లచ్చన్న గార్ని నియమించారు. రాష్ట 
ఐయన్‌.టి.యు.సి. కి (పెసిడెంటుగా బాధ్యతలు చేపట్టారు. 

ఆం|ధ్రకాం గెస్‌ లచ్చన్నగారికి, ఆసరికే కార్మిక యువజన 
మొకబడిన ' వర్గకులొల  ఆర్గనైజేషన్సు ఏర్పరచి ఉద్యమాలను 
స్మాణం జరిగింది. 


ఈనాడు కాంగ్రెస్‌ సంస్థ రాష్ట సేజ్‌ యూనియన్‌ కాం[గైసున్లు 
నపించమని కోరుతూ తనకే Founder President గా నియమించక్తిళ్తో 


352 


లచ్చన్నకు ఎనలేని (పాత్సాహమిచ్చి కార్మిక నాయకత్వానికి బాటలు వేసిందో 
రాష్టంలోగల కార్మిక వర్గాలకు -లచ్చన్న పొండర్‌ (పి సిడెంటుక్మీ 
రూపొందడం హర్షదాయకం అయింది. సింధియాస్తీల నేవిగేషన్‌ కరన్‌. 
వర్కర్సు లచ్చన్నగారిని కలసి తమ యూనియన్‌కే అధ్యక్షత వహించవని' 
కోరారు. అంతవరకు ఆ యూనియన్‌ కమ్యూనిష్టు ఆర్గనెజేషన్‌ లకీ 
ఆర్గనెజేషన్‌తో అనేక చోట్ల కవాతులు విన్యాసాన్ని జరిపీంచియున్నా రు. 


విశాభనగరంలో ఉన్న కార్మిక యూనియన్‌కీ అధ్యక్షుగా 
ఎన్నుకోబిడటం, కార్మికులలో తనకంతటి ఆదరణాభిమమనాలుండళం, 
అచ్చన్నగారికి అమితాశ్చర్యం వేసింది. ఆ సరికి రః యూనియన్లు 1928లో 
ఏర్పడి ఆల్‌ ఇండియా (కేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌కు అనుబంధుగా . 
ఉండేవి. అచ్చన్నగారు కార్మికోద్యమ సహచరులుగా ఏలూరు కొమా,రెడ్డ , 
సత్యనారాయణ గారుండేవారు. _రెతోద్యమాలలో అంతవరకు మునిగి | 
తేలుతున్న లచ్చన్న కార్మిక రంగంలి* అడుగిడినారు. కార్మిక కర్షకుంతో 
నిండిన “భారత్‌ను సేవించే మహద్భాగ్యం లచ్చన్నగారికి కలిగింది. 


ప్రతీ పట్నంలో కార్మిక యూనియన్‌లు తెరిచే ప్రయత్యంలు , 
(ప్రారంభమైనాయి... దేనిలో ప్రవేశించిన దానిని పరిపూర్ణంగా సాంచి ' 
' సత్ఫలితాలను చూడనిదే కంటికి న్మిదపట్టని మనస్తత్వం లచ్చన్న గారిది 


చీరాల-పేరాలాఅనపర్తి- బిక్కవోలులలో ఐ. యన్‌.టి. య, సి, 
ఆర్గనెజేషన్సు (ప్రారంభమై నాయి. రాజమండ్రి భీమిలి, విశాఖపటు లో 
నెలకనబడినాయి. ఏలూరు, గుంటూరు చిట్టి వలస లలో శేడ్‌ 
యూనియన్లు రూపొందాయి. ధవళశ్వరం (పి. డబ్బు. డు) చిట్టువలస చీరా- 
రాజమం'డ్రిలలో సమ్మెలు హర్తాళ్‌లు జరపడం, కార్మికుల 'కనీసావసాంబ్ని 
సాధించుకోవడం జరిగింది. 


సింధియాస్టీంనేవిగేషన్‌ కంపెనీ వర్కర్లు పప్రదంగా లచ్చన్న]/రి 
అధ్యక్షతన ప్రశాంతంగా సమ్మెను ౩ మాసాలు కొనసాగించి pay scale ad 


wh ల 
Urn 


353 


grades లలో విజయం సాధించారు. ఏనాటి నుండో జరి:;న pay scale 
grade జరిగాయి. మొన్నటివరకు మరల జరగలేదు. 


Indian National Trade Union రాష్ట కార్మదర్శోగా సింధియాప్టిం 
నేవిగేషన్‌ కంపెనీ వర్కర్సు యూనియన్‌ అధ్యక్షునిగా ౩ నెలలు సమ్మె 
నిర్వహించి, ఫలితాన్ని సాధించారు. మానేజ్‌మెంటును ఒప్పించారు. 
లచ్చన్నగారు వర్కర్దనందరిని సమావేశపరచి సమ్మె సఫలీకృతం అయ్యేవరకు 
మీరు ఎవరూ కంపెనీకి రాకూడదు. విశాఖను విడచి మీమీ [గామాలకు 
వెళ్లండి. సమస్య పరిష్కారమైై తేనే, మీరు రావాలి. అన్న లచ్చన్న పధకం 
పారింది. కంపెనీ యూనియన్‌ కోరికల నంగీకరించక తప్పలేదు. 
వాల్‌చందు, హీరాచందు చైర్మన్‌ పొంది జనరల్‌ మేనేజర్‌, షిప్‌యార్డ్‌ 
మేనేజర్‌ బంక్‌వాలా బొంబాయిలోనున్న Head Office కి యూనియన్‌ 
నాయకులను లచ్చన్నగారిని పిలిచింది. స్కేల్చు గేట్స్‌ - [పమోషన్సు - 
ఇం|క్రిమెంట్సు సేస్కేల్ఫులో ఉన్నతస్టీతి, అన్ని. లాభించాయి. 

-మానేజ్‌మెంటు లచ్చన్నగారి మధ్య ఒప్పందం కుదిరింది. కార్మిక విజయం 
జరిగింది. ఒప్పందం కుదిరిన తేది 1948 జనవరి 30, మహాత్మాగాంధీ 


మరణవార్తను అచ్చన్నగారు అక్కడే విన్నారు. ఆ మరునాడు కంపెనీ 
వారిచ్చిన విమానంలో బొంబాయి నుండి ఢిల్లీ వెళ్లి గాంధీజీ అంత్య క్రియలకు 
హాజురెనారు. చిట్టివలస జూట్‌మిల్సు వర్కర్చు యూనియన్‌ (పెసిడెంటుగా 
వర్కర్చు కోరికలను అమలు పరచేలా యాజమాన్యం చేత ఒప్పించారు. రెల్‌ 
(టావిలింగ్‌ టిక్కెట్‌ ఎగ్జామినర్స్‌ యూనియన్‌ అధ్యక్షతను కూడ చేపట్టి 
విజయాల్ని సాధించాలి. రాజమండ్రి, భీమిలి, విశాఖపట్నంలో [పెవేటు బస్‌ 
ఆపరేటర్స్‌ యూనియన్‌లకు అధ్యక్షత వహించి కార్మికోద్యమాన్ని ముందుకు 
నడిపినారు. జీతభత్యాలు పెంచడమై చిక్కదోలు అనపర్తిలలో సమ్మెలు 
జరిపించారు.గుంటూరు జూట్‌మీల్సు . ఏలూరు జూటుమిల్సు వర్కర్లతో 
సమ్మెల్ని జరిపించి కోరికల్ని సాధించేలా కార్మికులను తీర్చిదిద్దారు. 


౩ర్‌4ీ 





బందరు జాతీయ కళాశాల విద్యార్థి కాంగ్రెస్‌ ఆర్గనెజేష న్యు 
లచ్చన్న - సుంకర సత్యనారాయణ 1047-48 లో ప్ల 


పోరొటం సాగిస్తుండగా ఆ ఉద్యమాన్ని ప్రతిఘటించారు ఈ శ నం. 
అండగా ఉండేది కాం(గెసు! నాయలకులు కాంగ్రెస్‌ రధసారధకులా పీచ్‌ 
కాంగ్రెస్‌ ఉద్యమాన్ని లేవనెత్తారు. హిందూ కాలేజి విద్యార్ధి యూసీభ్యాకో 
యన్‌ వీరాచారి - గుంటూరు హీందూకాలేజికి కె. రోశయ్య, బాపట్ల కాల 
పసుపులేటి కోటేశ్వరరావు ఆధ్వర్యం వహించారు. రాష్టంలో పళుళ్లాజ్ఞై 
విద్యార్ధి కాం[గస్‌ యూనియన్‌లు ఏర్పడినాయి. రా(ష్టవ్యాప్తంగా లచ బ్ర జ 
తిరిగి విద్యార్ది యూనియన్లను ఏర్పరచడంలో విశేషకృషి సలిపిన 
కె, రోశయ్య ఆనాటి విధ్యార్ధి కాంగ్రెస్‌ నాయకుడు లచ ఎన్ను ' A] ఆసా 
పేరెన్నికగన్న కాంగ్రెస్‌ నాయకుడు. 










స్వరాజ్య సాధన క 
1942 క్విట్‌ ఇండియా తీర్మానంలో భారత జాతీయ. కాం pa 

(బ్రిటిష్‌ రాచరిక పునాదులనువె పెకలింపజేసింది. అసంఖ్యాక 3 
ఉరికంబాల కెక్కారు. 

రెండవ ప్రషపంచ యుద్ధం ముగిసింది. భారతీయులు స్యాష్ల్యశ్త్‌ 
సమరం కొఫసాగుతూనే ఉంది. “భారతీయులు స్వాతంత్రానికి అన నళ ల్ల 
మూర్జేపద్దతులను ప్రదర్శిస్తున్న (బ్రిటిషు ప్రధాని చర్చిల్‌ బ్రిటన్‌లో జ్ఞ 
ఎన్నికలలో ఓటమి చవిచూసారు. ఇంగ్లాండు లో కన్సర్వేటివ్‌ త్త. 
పరాజయంపాలె లేబర్‌ పార్టీ అధికారంలోనికీ వచ్చింది. పార్టీ నాయుకః 
ఆటు బ్రిటిష్‌ ప్రధాని అయ్యారు. భారతీయులకు స్వరాజ్యం "యే 
తీరాలన్న అభిప్రాయంతో ఆనాటి, భారత 'గవర్నర్‌' జనరల్‌ లార్జ్‌ చ 
బొటన్‌ నివేదిక మేరకు సమిరితయ (ప్రతిపాదనలను భారత 










Ar, 





055 


భారతీయలకు అధికారం సం[ప్రాపమయ్యే మధురక్షణం అమృత ఘడియలు 
(ప్రజాస్వామ్యానికి స్వేచ్చాసమానత్వాలకు బాసటగా నిలచిన, కాలమిది. దేశం 
దేశం యావత్తు ఆబాలగోపాలం హర్దాతతయంతో ఆనందంతో 
పొంగిపార్దాడినది. “దేశపారులు, స్వాతం[తోద్యమ సభలు సమావేశాలు 
జరుపుకునే మహానందాతిరేకంతో తబ్బిబ్బవుతున్న మహత్తర బృహత్తర 
దినమది. తెల్లవారితే 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం అసంశ్యాక కాం[గ్రెస్‌ 
వర్కర్సు _ దేశాభిమానులు అభిమానులు, దేశభక్తులు, స్వాతంత్ర్య 
సమరయోధులు ఉత్తరాంధ్ర ప్రజానీకం యావత్తూ సర్దార్‌ గౌతు లచ్చన్న 
తదితర స్వాతంత్య యోధలను సన్మానించటానికి పట్టరాని ఆనందంతో 
ముందడుగు వేశారు. ప్రతీ ఒక ఆర్గనెజేషన్‌ యూనియన్‌ సంస్థ 
పురంరముఖులు సర్గార్‌జీని రమ్మని తాము జరిపే స్వాతంత్ర్య దినోత్సవంలో 
పాల్గొనమని ఆహ్వానించాయి. స్వాతం|త్య సమరంలో పాల్గానికష్టనష్టాలకు 
గురియైన రాజకీయనాయకునికి ముశతః స్వరాజ్య సాధనా ఫలితాన్ని 
వినవారెంతగానో కుతూహలపడినారు. 


అయితే సర్దార్‌ గౌతు లచ్చన్న ఆదే దినమున ఎన్ని ఉత్సవాలకు 
హాజరు కాగలరు. “ఆదినమల్లా లచ్చన్నగారికీ స్వాతం (త్య దినోత్సవ 
సమావేశాల్లో పాలొనే కార్యక్రమాలతో నిండిపోయింది. 
అంధ విశ విద్యాలయంలో బహిరంగ సభ 

1947 ఆగస్టు 15వ తేదీన ఆంధ్ర విశ్వ విద్యాలయములో గొప్ప 
బహిరంగసభ. ఆసభలో పాల్గొనటానికి ఎవరిని పిలవాలి. ఉత్తరాంధ్ర 
నాయకుల్లో పేరెన్నికగన్న స్వాతంత్ర్య సమరయోధుడు లచ్చన్నగారికి, 
విద్యోర్దిలోకంనుండి పిలుపు. ఆహ్వానం అందెంది. కె.సి.బాలయ్య 
హనుమంతరావు. ఎ. (ప్రభావతి. రామారావు ఆనాడు (ప్రముఖంగా పనిచేసిన 
విద్యార్థి కాంగ్రెస్‌ నాయకులు లచ్చన్నగారిని ఆహ్వానించక తప్పదని 
(గ్రహించినారు. ఒరిస్సా రాష్ట ప్రముఖ కాం గైస్‌ నాయకులు హరికృష్ణ 
మొహతాబ్‌ ఆ సభకు అధ్యక్షత వ వహించమని కోరారు, 


అచ్చన్న ఆగస్టు" 15వ చేడీవ ఆటకు. 'కార్యక్రమాల్గో. -హళ్లాి 


356 


సాయంత్రానికి ఆంద్ర విశ్వవిద్యాలయం ఆవరణలో జరిగిన బహిరంగ సీభకు 
చేరుకున్నారు. 


అధ్యక్షత వహించినవారు ఒరిస్తా రా[ష్టమున పేరు (పఖ్యాతులందిన 
దేశభక్తుడు, స్వాతం|త్య సమరయోధుడు బహిరంగ సభ జరుగుతున్నది. 
సమస్త విద్యలకు నిలయమైన స్థలంలో (పెక్షకులు, సభికులు, జ్ఞానధనులు, 
విజ్ఞానతేజోతపస్సంన్నులు. విద్యార్హనాసక్తిపరులు, విద్యాధికులు “భావిబారత 
భాగ్య విధాతలు, విద్యార్దులు. 


సభలోని నిశ్శబ్దం ఆవరించింది. సర్దార్‌ గౌతు లచ్చన్న సభను 
ద్దేశిస్తు (ప్రసంగం (పారంభించారు. స్వాతం(త్య భారత్‌కు బె అన న! నినాదంతో 
ముందుకు సాగారు. అంతా విద్యాధిక వాతావరణం, సభాసదులెల్లరు జ్ఞాన 
విజ్ఞానకాంతురితో విరజిల్లు దివ్యమూర్తుల్లా తనకు కనిపీస్తున్నారు. తనవేపు 
చూస్తున్న అసంఖ్యాక నేత్రాలు, కాంతి కిరణాలు విరజిమ్మి వెలుగుబాటల్దా 
కన్పిస్తున్నాయి. దేశ స్వాతం|త్య సమరంలో పాల్గొనిన దేశ భక్తుని 
నోటివెంట స్వాతం|త్య పపాస, ఆకాంక్షను దేశభవిష్యత్‌ను వినాలన్న 
కుతూహలం, ఉత్సుకత వారిలో పెల్టుబికుతున్నాయి. లచ్చన్నగారి 
కంచుకంఠం సీంహగర్ణనలా విప్పారింది. జ్ఞానధనులారా, సోదరులారా ! 
మనవమెల్లరం 'ఆదృష్టవంతులం చరితను సృష్టించాం. శాంతి అహింసలను 
ఆయుధాలుగా చేసి రవి అస్తమించని తెల్లవారి రాజ్యాన్ని గడగడలాడీంచి 
దేశంమండి వెళ్తగొట్టాం. బాపూజీ ప్రపంచానికే అందజేసిన ఒక దివ్యజో ప్రతిన 
షుబాస్‌ చంద్రబోన్‌' అందుకుని అజాట్‌ హింద్‌ఫౌజ్‌ మత స్థాపనతో అంతిమ 
విజయం ఆందించారు. 


అయితే ఈ స్వరాజ్య సాధనలో అశువులర్సించిన త్యాగమూర్తులకు 
ధనమాన (ప్రాణములు కోల్పోయిన దేశభక్తులకు' ఉరికంబాల కెక్కిన 
ప్యాతం్యత యోధులను మనకు నిత్యం స్పురణకు తెస్తుంది. స్వరాజ్యా 


వతరణ' దినోత్సవం. 


రక్తపాత రహిత విప్టవం ద్వారానే మనం స్వరాజ్యం సాధించు 
మైన జాతీయ నాయకుల దేశభక్తుల రక్తం చిందనిదే (పాణాలను 


స కలై 1 చసిదే. మనకు స నరాబ్యుం .. రాలేదని, మీరెల్తరూ 






లెర్‌? 


[గ్రహించాలి బ్రిటిషు సెన్యంతో మనం పోరాడకపోయిన బబిటిషు పోలీసులు, 
కిరాయి పెన్యం భారతీయులను నానా విధాలెన చిత్రహింసలకు గురి 
చేయుటలో వెనుకాడలేదు. జాల్లో బంధించుటలో వెనుకడుగు వేయలేను. 
లారీచాన్టీ చేయుటలో వెనుకకు తగ్గలేదు. ఎంతోమంది క్షతగా[తులయ్యారు. 
ఎందరో తమ ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నారు. ఎన్నో కుటుంబాలు 
“నిరాశ్రయులయ్యారు. ఎందరో ఉరికంబాల కెక్కారు. ఎందరో జెల్గో 
మగ్గుతూ బాధపడ్డారు. బార్యాబిడ్డలను వదలుకుని దేశస్వాతం[త్యం కోసం 
తలపేడినవారెందరో దేశభక్తులు అసంఖ్యాక స్వాతం|త్య సమరయోధులు 
ఈనాడు స్వరాజ్యం వచ్చేసరికి మిగిలిన వారిలో మేము ఆ బాధల్ని 
అనుభవించాం కళ్లారా వాళ్లను చూచాం. మాకళ్లముందే తమ [ప్రాణాలను 
తృణప్రాయంగా దేశం కోసం విడచి పెళ్టేవారీని చూచాం. జెల్గో మేం 
అనుభవించిన కష్టాలను దేశమాత కష్టాలు ఏనాటి _కెన తీరవా అను ఎ నమ్మకం 
విశ్ళాపంతో, భరించాం. అయిన మాలో ఎందరో .. ఎందలో.. నోటివెంట 
మాటలు పెగలిరాలేదు. ఉ(దేకంతో మనస్సుప్పాంగి (ప్రవహించింది. కన్నిల్ర 
“-వెటా బొటా జారాయి. ఎంత తమాయించుకున్నా దుఖం కాదు 
ఆనందోదేకం, అదుపులోనికి రాకున్నది గొంతు కుంచుకు పోయింది. 
సభికులు అంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు. గంభీర వాతావరణం - గొంతు 
సవరించుకొని అసంఖ్యాక దేశభక్తుల త్యాగం వలన ధెరోత్సాహాల వలన ఈ 
స్వరాజ్యం మనకు నేడు లభించింది. మనరాజ్యాన్ని మనం నడుపుకొనే సత్తా 


మనకున్నదని మనం (ప్రపంచానికి నిరూపించాలి. భారతీయులు త్యాగ 
మూర్తులు, దేశభక్తులేగాక పరిపాలనాద్యక్షులు విజ్ఞాపన తేజస్సులు దేశ 
నాయకులు అని మనం బుజువు చేయాలి. 


దేశ స్వాతంత్ర్య సమరంలో విద్యార్ది లోకం పాల్గొని ఎనలేని 
త్యాగాన్ని జూపి ఏఒకరికి విద్యార్ధి లోకం తీసిపోదని నిరూపించిన మీరే, 
భావిభారత భాగ్యవిధాతలు. ఈ భారతదేశానికి భవిష్యత్‌. నేతలు, మీరు 
ఆర్జించిన ఆర్జిస్తున్న ఆర్టించబోయిన విద్యవిజ్ఞానాల . పె 'పెనే మన భావిభారత 
దేశసాభాగ్యం సంపద ఆధారపడి ఉంది. మనలోని న్యార్దాన్ని చంపుకుని, 
సమె ు క్యత దృప్టని అలవరచుకుని జాతీయ భావాల్ని. పెంపొందించుకుని 
స్వేఛ్చా సమానత్వాల్ని ప్రజలందరూ అందేలా చూడాలి. (పజాస్వామ్యార, 
సామ్యవాదం, దేశసమ[గత జాతీయత; మన దేశానికి ఆయువుపట్టువులుగా 


356 


ఉండాలి. ఆనాడే మనం సాధించుకున్న యీ స్వరాజ్యం సాధనఫలం. 
మనకు సిద్దిస్తుంది. 3 


ఉపన్యాసానంతరం సభాస్థ్రలి అంతా ఆనందో ద్రేకాలతో ష్యాళ్లి 
పోయింది. లచ్చన్నగారిని అభిమానులంతా చుట్టుముట్టారు. అభినందల్ని 
తెలపడంలో పోటీపడ్డారు. లచ్చన్నగారు సభలో కన్నీరు పెట్టడం పలువురిని ' 
ఆశ్చర్యపరచింది. విద్యార్ది కాం(గ్రెస్‌ నాయకులు లచ్చన్న గారికీ 
ఆప్యాయతతో ప్రశ్నించారు. “మీరు సర్దార్‌ బిరుదులు పొందిన వారు పెగా 
స్వాతం(త్యయోధులు జైల్లొ అనేక బాధల్ని అనుభవించినవారు. ఎన్నెనో 
ఉద్యమాల్ని నడిపారు. విప్లవ మార్గాన్ని కూడా చవిజూచినవారు, మీరు 
కన్నీరు పెట్టుడమేమిటి ? 


“మీరు ఇంకా విద్యార్థులే కదా” “వయసు విజ్ఞానం అనుభవం ఈ 
మూడున్నగానీ కొన్ని విషయాల్లో లోతుపాతులు తెలియవు. (ద్రవించే 
హృదయము ఉండబట్టై దరిద్రుల నాకట్టుకోవాలన్న తపన ఆకాంక్ష నాలోన ' 
పెల్చుబుకుతూ నుంటాయి. చలించని మనసు - హృదయం చేయగల 
మంచిపనేమిటి. ఒకనాడు థధెర్యంతో నిండిన గుండె ఒకనాడు ఆన్యాయాల్ని 
ఎదిరించిన గుండె - కష్టాలను, నష్టాలను ఓరి ఎన గుండె బిటిషువారి దమన 
“నీతికీ ఎదురు తిరిగి పోరాడిన ఈ గుండె ఏనాడు ధెర్వ న్లయిర్వాలను 
మీసానుభూతికి అభినందనలతో నిండి నాగుండె నీరయింది. స్వరాజ్య 
సాధవలో పాల్గొన్న మావారెల్లరు ఈ దినం లేకపోయిరే,. వారెల్తరు 
గతించిపోయారే స్వతంత్రాసక్తితోనే అసువులు బాసారే. అని ఆలోచిస్తేనే 
నాగుండె కరిగినీరయి పోవక తప్పలేదు”. అంటూనే మరల లచ్చన్న 
ఆనందబాష్పాలు రాల్బారు. 


ఆంధ దేశ నాయకుల్లో చెప్పుకోదగిన రాజకీయ నాయకుడు, 
ప్వాతం|త్య పమరయోధునిగా సభాస్థలి, జె జై నినాదాల్ని పలికింది. దేశ 
వ్వాతంత్రాన్ని స్ఫురింపజేసుకున్నది. విశాఖలో సింధియాస్టీం నేవిగేషన్‌ 
వర్ముర్టు యూనియన్‌ అధ్యక్షునిగా ఆసరికే కార్మికోద్యమంలో పేరుగడించిన 
ఇచ్చవ్నను -వాఖ ప్రజానీకం సుస్వాగతం యిచ్చింది: పలువురు: కార్మిక 
వాఖకనుం వచ్చి. అబినందనలు తెలిపారు. విద్యార్దిలోకం ఉపాధ్యాయ 







El 





Cd గ్‌ నో 
తట్‌ సొ 


pa శషేమాభిమానాలకం కృతజ్ఞతల్ని చెబుతూ, 





359 


లచ్చన్న ప్రజానీకం నుండి హరే కృష్ణ మెహతాతో కలసి సభాస్థ్రలిని విడచి 
వెళుతుండగా జె జె నినాదాలు మిన్నుముట్టాయి. దేశమాతకూ జై 
భారతమాతకు గాందీజేకి జై, సర్దార్‌ గౌతులచ్చన్న గారికీ, జె జె అంటూ 
ఆనాటి స్వాతం|త్య దినోత్సవ మహాసభ ముగిసింది. 


(ప్రవాసాంధ్రులు థ్‌ 


1947 లో ఆంధ్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు [ప్రాఫెసర్‌ రంగా 
(ప్రవాసాంధ్రుల స్థితిగతులను పరివీలించి ఒక నివేదికను కాంగ్రెసు పార్టీకి 
సమర్పించమని, ఒక కమిటీని వేస్తారు, సర్దార్‌ గొతులచ్చన్నగారిని ఆ కమిటీ 
శక్రటరీగా నియమించారు. 


లచ్చన్నగారు ఒరిస్సా రాష్టమునందలి అనేక (ప్రాంతాలతో 
సన్నిహిత సంబంధాలు గలవారు. ఒరిస్సా రాష్ట్రం ఏర్పడక ముందు అనగా 
1936 ముందు నేటి ఒరిస్సా రాష్టమునందలి అనేక భాగాలనాటి ఆంధ్రలో 
_ ఉమ్మడి మగాసు రా[ష్టానికీ చెందేవిగా ఉండేవి. బరహంపూర్‌. ఖరగ్‌ పూర్‌, 
ఖురదా, జంషెడ్‌పూర్‌, జివ్వార్‌, కొరాపుబ్‌ చక్రధర్‌పూర్‌, కలకత్తా లను 
లచ్చన్న పర్యటించి, .కమిటీ ఒక రిపోర్టును మద్రాసు ప్రభుత్వానికి 
సమర్పించింది. ఆంధ్రా కాం(గ్రెస్‌ కమిటీ ఈ ప్రశ్నావళికి భోగట్టాలను 
'సేకరించమన్నుది. 


(1) ఆంధ్రుల పిల్లలు ఆంధ్రులు మద్రాసు ప్రభుత్వం వారి విద్యాబుధ్దుల్ని 
ఎలా పెంపాందింప జేయారలి. 

(2) వారికి ఉద్యోగాలు ఉన్నాయా! లేనిచో ఎటువంటి చర్యలు 
తీసికోవాలి. 

(3) వారికి ఏయే సౌకర్యాల్ని ప్రభుత్వం అందించాలి 
లచ్చన్న కమిటీ పర్యటించి ప్రవాసాంధ్రులు విషయం పరిశీలించారు. 
ఆం(ధ్రకాం[గిసు కమిటి యిచ్చిన రిపోర్టు. ' 


(1) ప్రవాసాంధ్రులకు పాఠశాలల నడపటానికి ఆర్టిక సహాయం 
అందించాలి, (పభుత్వ పాఠశాలలు తగినంతగా లేనందున 
(2) (ప్రవాసాంధ్రుల బిడ్డలకు ఆం|ధులకు ఉద్యోగావకాగాలి న) కలి పంచాలి 


360 


(3) .వెజ్జానిక సాంస్కృతిక అభివృద్దిని సెంపొందించాలని సంఘాలను 
పోత్నహిం చాలి. 

(4) ఏ ఏ ప్రాంతాలలో ఆంధ్రులు ఏ శాతం నివసిస్తున్నారు. వారికి తగిన 
పాఠశాలలున్నాయా 2 


ఆంధ్ర రాష్ట కాంగ్రెస్‌ కమిటీ ఈ రిపోర్టును పరిశీలించి మ్మద్రాను 
(ప్రభుత్వానికి పంపిన రిపోర్టు 

(1) (ద్రవ్య సహాయం అందించాలి. పాఠశాలలు అచటు స్థాపించాలి. 

(2) ఉద్యోగావకాశాల్ని కల్పించాలి. ఇతర రాష్ట్రాల్లో కల్పించాలి. 

(3) ఆంధ్రలో కొన్ని కళాశాలలో, విద్యా సంస్థలలో స్థానాలను వారికి 
కేటాయింటాలి. 


ఉత్తరాంధ్రలో చివరిగానున్న నాటి జిల్లా గంజాం జిల్లా దరిమిలా ఆ 
జిల్లా ఒరిస్సా ఏర్పాటున విభజనంది అందులో ఒకభాగం (శీకాకుళం 
జిల్టాగా, (శీకాకుళం జిల్లాలో చివరి [ప్రాంతాలు ఇఛ్చాపురం సోంపేట మందసొ. 
బెక్కరి ఒరిస్సా రాట్టానికి అతిచేరువలో నున్న ఈ ప్రాంతంలో జన్మించిన 
సర్దార్‌ గొతులచ్చన్న ఒరిస్సా రా(ష్టమందలి (ప్రవాసాంధ్రులకు ఎనలేని 
సౌకర్యాలనందించడంలో అహర్నిశలు శ్రమంచిన రాజకీయ నాయకులలో 
రిచ్చన్నగారు ముఖ్యులు ముందు అడుగు వేసినవారు. 


25 వ (ప్రకరణము 
లచ్చన్న గారి ఎవాహీక జీవితము 


18వ శతాబ్దమున అమెరికాలో అహర్నిశలు శ్రమించి తదేకదీక్షతో 
ప్రపంచాన్ని విస్మరించి నిరుపయోగంగా పడియుండగల దుంపలను మానవ 
ఆహారంగా ప్రయోగశాలలో మలచి, చూపినందుకు అడిషన్‌ అనే శాస్తజ్ఞనికి 
జాతీయ బహుమతిని ప్రకటించింది. 


బహుమతిని అందుకున్న శాస్తజ్ఞుని వద్దకు విలేఖర్హు వచ్చి అడిగారు. 
మీకు వివాహం ఎప్పుడయింది, మీకు సంతానం ఉందా ? ఎంతమంది ? 
మీభార్య పేరేమి ? ప్రశ్నలకు తలెత్తి జూచి ఆశ్చర్యంలో పడ్డాడు శాస్తజ్ఞుడు 
తన ఆశయ సాధనలో కృషిలో తన పెళ్లిమాటనే మరచిపోయినట్టు చెప్పాడు 
విలేఖరులతో తనవయసానాటికి ఇంచుమించు 40 సంవత్సరాలు”. 


సాధారణ మానవునికి, ఆజ్ఞానికి. ఇది వింతగా దోచిన ఆశయ 
సాధనలో జీవితాల్ని వెచ్చించిన వారికిది అనుభ్గవెక వేద్యమే” ఆశ్చర్యకర 
మై నదేమి కాదు. 


లచ్చన్నగారికి 38 సంవత్సరాలు నిండాయి. ,వెవాహిక బీవితానికి 

నాందీ (ప్రస్తావన జరగాలి. దేశానికి స్వాతం|త్యం వస్తేనే తప్ప తాను వివాహం 

చేసుక్‌ నని, భీష్మించుకొని కూర్చున్నారు. పైగా తనరాజకీయ గురువు 

సర్‌ రంగా, సంతానం తనదేశసేవకు అవరోధాలుగా నిలుస్తాయోమో 

నన ఏ భీతిలో వెవాహిక బంధం ఏర్పడిన మరుక్షణం కుటుంబ నియంత్రణకు 
లోనయ్యారు. 


గురువుగారి ఆదర్శం, శిష్యుని పట్టుదల దీక్ష ప్రజల చేత వేనోళ్లు 
కొనియాడదగినదే తప్ప ఆషామాషీగా భావించవలసిన విషయాలు కావు. 
(ప్రాచీన గ్రీకు రాజకీయ తాత్విక వేత్త ప్లే మహాశయుడు “తాత్విక 


చక్రవర్తి దేశాన్ని" పరిపాలిస్తేనే” (ప్రజానీకం 'సుఇశారతులనందగలవని - “భావిం 
చారు పాలకులకు సంతానం ఉండీరోదని" "నావాహీక జీవితానికీ “మించిన 


362 


రీతులలో వారు జీవితం గడపాలని ప్రతిపాదించారు. స్తీ పురుష శారీరక : 
సంబంధాల నుండి వెదొలగాలని ప్రవచించలేదు. భారతీయ తాత్విక ప్రపంఛ 
మున “రాజర్షి ఐహీక భోగ భాగ్యాలన్నింటిని పొందగలుగుతూనే “పద్మ a 
పత్రమివాంభుస" గా (ప్రవర్తించాలని భోధించింది గీత. ” 


సొనూజీక ఎతన్యం మేరకు వ్యక్తీ జీవితం రూపొందుతుందా! వ్యక్తి * 
చైతన్యం సమాజ స్థతిగతులను రూప పుదాల్బ్చేలా చేస్తుందా అన్నది 
'చర్చనీయాంశము గత “చరిత్రలో సమాజాన్ని తీర్చిదిద్దిన వ్యక్తులున్నారు. 
సమాజం చేత రూపొందించబడిన మహానుభావులున్నారు! విడవడని హో 
“ జవాబు - + 

60 ఏండ్ల క్రిందట ఆంగ్లేయ విద్య అంతగా వ్యాపించలేదు. ! ] 
మారుమూల పల్లెల్లో మూర్ధదురాచార, దుష్ట సాం ప్రదాయాలు ! : 
అమల్గోనుండేవి. బాల్యవివాహాల్ని 'జరుపుకోవడం ఆనాటి సమాజం గొప్పగా 
భావించేది. “అష్టివర్దాత్‌ భవేత్‌ కన్యా" అని నిర్దారించిన మన వారి మాన! 
అవగాహన ఏమిటో 'బోధపడుతూనే ఉంది.“నే స్తీ స్వాతంత్ర్య  మహార్లతి" "| 
అను మనువు తగిలించిన దాస్యంతో పురాషార్ట సాదనలుగా” ధర్మము, అర్దము 
కామము మోక్షమని నిర్వచించబడనాయి.కామము పురుషార్ద సాధనం .వెవాహిక 
వ్యవస్తకు జీవితానికి వ్యవస్థకు మూలకారణం. 


1923 లో లచ్చన్నగారికి తన 14వ ఏట మొదట, బాల్య వివాహం 
జరిగింది. వివావమన్న అదొక వేడుక తప్ప అన్యదా చింతన మనసునకు 
కలగని శారీరక వయస్సు ఆనాడు శారీరక వయస్సునకు మించిన మానసిక 
జ్ఞానం ఉండేదికాదు. ఆనాటి సాంఘీక పరిస్టితులటువంటివి. ఈనాడు 14 వ 
ఏట బాలునికి మితిమీరిన జ్ఞాన విజ్ఞానాలు ,వెవాహిక జీవితంపై ఉండటానికి 
నేటీ దృశ్య(శ్రవణ విధానాలు. సాంఘిక వ్యవస్థలో మార్పులు చేర్చులు 
సామాజిక విలువలపై అభిప్రాయాల విభేదము కారణం కాగలవు. ఆనాడు 14 
ఏండ్ల బాలుడు పెగా 7 (గామీణ బాలుడు వివాహమన్న వేడుక తప్ప అన్యదా తన 
మనసులో భావించుటకు వలనుపడని పరిస్థితి. 


er 'లశ్చన్నగారి. తండ్రికి పెద్ద జబ్బుచేసింది ఇక (బతకలేవేమో అన్న 
శయ్య పబీతులు' మనస్సులో ఆవరించాయి. ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్లు 
'శకుం ఏంక్షగానేంతన' కళ్లైదు టై: జరిగిపోవాలి. ఈనాటీకి వయసు ముదిరిన వాళ్లు. 






ఏరు 


తమ పిల్లలకు వాళ్లుండగానే పెళ్లిళ్ళు జరగాలని అసందర్భంగా నున్న 
పట్టుపడుతూ ఉంటూరు. . 


తన ఇద్దరి కొడుకులకు ఒకే దినమున "ళీ ముహూర్తము 16 మైళ్ల 
దూరమున గల ఇచ్చాపురం నుండి 2 పెటోమాక్సు లెట్లు తెచ్చారు. జిట్కా 
గు[రాలు తెప్పెంచారు. పెళ్రకొడుకును పెళ్లీకూతురిని “రి ఒక గు[రంపె 
* ఎక్కించి ఊరంతా తిరుగుతారు. దీనినే తిరువీధి అంటారు. సందడీ అంతా 
ఇంట్లో ఉన్నవాళ్లది బందువులదే పెళ్ళికొడుకుకి, పెళ్లికూతురుకి ఉండదు. 
ఒకవేశ ఉన్నా అది తినుబండారాల్ని 'స్వీకరించేవరకే. వేడుక వినడం తప్ప 
వేరే గుర్తు వారికి ఉండదు. లచ్చన్నగారికి తండ్రికి మరల స్వస్థత చేకూరింది. 
రెండేండ్లు గడిచాయి. లచ్చన్నగారి భార్య 1924లో మహాచి వ్యాధితో 
పసుపు కుంకమలతో వెళ్లిపోయింది. లచ్చన్నగారానాటికి తన విద్యాభ్యాసం 
కొనసాగిస్తున్నారు. తన తోనె జరిగిన తన అన్నయ్య పెళ్లి కూడ మూన్నాళ్ల 
ముచ్చట అయింది. తన అన్నయ్యకు వదినకు అభిప్రాయ భేదాలు 
రావడంతో ఇరువురి మధ్యా విడాకులు జరిగాయి. మారు మనువులు 
రెండో పెళ్లిళ్లు జరగడం జరిపించుకోవడం ఆనాడు ఆక్షేపణ కాదు గదా. 
" అందరి “ఆదరణాభిమానాల్ని పాందేవి. ముందు వెనుకలు చూడకీ 
ఆదరాబాదరా వివాహాల్ని జరిపించిన తుదకు సంభవించేవి ఇటువంటి 
పరిణామాలే. 


లచ్చన్నగారి బాల్యమున జరిగిన ఈ సంఘటన తన జీవితంలో 
ఎటువంటి ప్రభావాన్ని జూషెట్టలేదు. వివాహం తనాశించినది కాదు. వివాహం 
జరిగే సమయానికి ఆ జ్ఞానం ఆసక్తి కూడ తనకు లేదు. విద్యార్దన - 
_ ఆటలపాటల్లొ ఆసక్తి తప్ప అన్నధా ఎరుగని పరిస్థితి అది - 


తదుపరి లచ్చన్నగారి జీవితం (ప్రజాజీవితంలో ఒక. భాగంగా 
మారింది. “లోకాను[గహ ఏవెసే మూత్రుసే జన్మకర్మణః" అతని జన్మయొక్క 
ప్రయోజనము స్వార్రము కాక లోకకల్యాణారము ఆతని జీవీతం 
“లోకకల్యాణార్హం” వికసించడానికి తగిన సాంఘిక పరిస్థితులు - గౌరవాలు 
ఆనాడు తనకున్నవా | ఆర్టిక పటిష్టత - భోగభాగ్యాలు తనకానాడు లేవే - 
మరిఎలా ఇంతటి బాన్నత్యానికి తను, “చేరుకో - గలిగారు. 
“ఉద్ద రేదాత్మనాత్మానామ్‌” నిజానికి తనను '' తను” ఉదరం చేద "తన ఆత్మ 





1 షై! 


వల్లో 


364 


ఆత్మ స్టయిర్యం మనో నిగ్రహం పట్టుదల - దీక్ష - తనను తను నీరసపరచి 
తనకు శతువుగా మారేది తన ఆత్మ. 


సిద్ద సంకల్ప పురుషవరేణ్యులు అచ్చన్న స్వయం పరిపూర్ణుడు 
స్వశక్తితో విజృంభించి స్వార్ధ ప్రయోజనాలకు గాన దేశహితం కోసు 
జీవితాల్ని అర్రించ ముందడుగు వేస్తున ఎ రాజకీయనాయకుడు. ” 


లచ్చన్నగారికి రాజకీయ రంగంలో విజయాలు వరించాయి. 
మారుమూలనున్న ఒక వ్యక్తి ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్‌ సేవాదళ్‌ శ క్రటరీగా 
రూపాందారు. సింధియాష్ట్రిం నేవిగేషన్‌ వర్కర్సు యూనియన్‌ అధ్యక్షత 
స్వీకరించారు. ఆంధ్రలో పేరెన్నికగన్న స్వాతంత్రయోదుడుగా, రాజకీయ, 
నాయుక్తునిగా, రాష్ట్రస్థాయిలో ఒక పార్టీ నాయకునిగా పేర్వడసి నారు. ప్రజిల్లే 
తన ఆస్టిగా, దేశమే తన సంపదగా బహుజన బందుగా వెనకబడిన వర్గాలక్షు 
ఆశాజ్యోతిగా పేదలపాలిట పెన్నిధిగా రూపాందారు. . 


దేశ స్వాతంత్ర్య సాధనే తన ధనువుగా సామాజిక శ్రేయస్సే తనీ 
లక్ష్యంగా వెనకబడిన కులాల ఉద్దరణే తన ఆశయంగా పంధించిన లచ ఎన్నను 
జయం వరించింది. సామాజిక సంపదపై తనకాధిక్యతను తెచ్చిపెట్టంది. 


..అట్ట లచ్చన్నగారికి వైవాహిక జీవితం తన జీవితంలో రాజకీయ Fr 
సోవానాల్ని కొన్నింటిని అధిగమించిన తదుపరే, సంక్రమించి బోతున్నది. 
ఎవావం 'వ్యక్తీకి పాంసారిక సుఖిశాంతులకు .పాందటానికే కాదు జీవన్ముక్తికి ' 
సాధనమని కదా మన ఆర్యోక్తి - “అపుత్రస్య గతిర్నాస్తి అనికదా మన ' 
సాంఘిక ఆర్యోక్తీ తన రాజకీయ లక్ష్యంపై (శద్దాభక్తుల్ని కన్సరుస్తున్న 
అచ్చన్నగారికి వెవాహిక జీవితాన్ని ఆశించే తీరిక, ఇచ్చ ఏమాత్రం లేని పరిస్థితి 


“శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం”. తన (శద్దకు తనకు లభించిన జ్ఞానం -. తనను 


ఉద్దరించుక్‌నుటకు ఉపయోగపడేదికాదు. సాంఘిక సముద్దరణకోసం 
మానవాళి సుఖశాంతుల . కోసం ఉపయోగపడేది. అది" ఎంతటి 
ఇ వదోకథ్లా “సహిజ్ఞానే న సదృశం” అవి కదా జ్ఞానమునకు మించినది 


గ్‌ శ 
ణే క్‌ 
ఇల్ల పల్లి 
క! ట్‌ మ! 
RA a 
న ఫి a క 


(| 
త 





365 


అయితే లచ్చన్నగారు తన తల్రిదం[డ్రలను సంతోషపెట్టాలి తనున్న 
సమాజానికి అనుగుణంగా తనునడచుకోవారి సాంఘిక పరిస్థితులను తను 
గొరవించాలి. గుర్తించాలి. పురుషార్ద సాధనలో వాటిని తను కాదనగలరా 0 


వగా సమాజం లచ్చన్న గారిని తాత్విక మనస్సు, యోగభావన కల 
వ్యక్తి - .వెవాహిక జీవితానికి అతీతంగా మెలగగలరన్న విశ్వసించేది ఎవరు, గుడ్డి 
సమాజం తనుకు లేని నుగుణం ఇతరులలో ఉందన్న సత్యాన్ని 
గుర్తించలేనిది. ఒక బలహీనతకు తనుతోనెన యితరులొల్లరు లోనయి తీరు 
తారన్న అంధ విశ్వాసం గలది. 


తలగొరిగించుకుని కాషాయబట్టలు వేసికుని విభూది తీసికుని, 
బాహ్యాడంబర వేషంతో కన్పిస్తేనే & వ్యక్తిని యోగిగా, సన్యాసిగా భావిస్తుందీ 
లోకం, బాహ్యడంబరాల్ని భోగభాగ్యాల్ని కలిగినప్పటికి యోగ మనస్తత్వాన్ని, 
సర్వ్యసంకల్ప సన్యాసత్వాన్నికలిగియున్నను పసిగట్టి లేనిద్‌ సమాజం. గుడ్డిగా 
బావించే పరిస్టితి ఇది. 


ఇక సాంఘిక పరిస్థితి _వెవాహిక జీవితం లేనివారిని సమాజం 
అనుమానిస్తుంది. అవమానిస్తుంది. లేనిపోని అభాండాల్ని సృష్టించి పై పెన 
వేస్తుంది వెలిగ జూస్తుంది. 


ఇంతకు సమాజానికి (ప్రాతిపదిక కుటుంబం కదా, అట్ట 
కుటుందానికీ అధిపతికానిదే కుటుంబాలతో నిండిన సమాజానికి 
చెప్పేదేముంది, చేసేదేముంది. తాను అనుసరించని మార్గాన్ని, యితరులకు 
 బోధించ్లేడెలా. తన్న , మార్గం, సమాజమార్గం ఒక్కళలు తేనే రాణింపు, 
“ రాచరీకబాటు = “నలుగురిలో ఆట - | 


రచ్చన్వగాని తల్లి “ఒరే బాబూ, స్వరాజ్యం వస్తే పెళ్లి అన్నావు. 
మరి స్వరాజ్యం వచ్చేసిందిగా. మరి దేనికిరా ఆలస్యం, నీవు ఒక ఇంటి 
వాడివెతే నేను హాయిగా కళ్ళుమూప్తాను.. 1. 


ఇంటికీ అడుగిడిన" మరుక్షణం తల్లి ప్రతీధినం ప్రశ్నిస్తున్న తీరు, - 
చుట్టుప్రక్కల వాళ్ళూ అంతే. అంతా తని పెల్లి. గురిరిచే తప్పు తన దేశం 


366 


గురించి చెప ఏరే - బహుశా వారి అల్పత్యం స్వల్పభావన దేశం గూర్చి 
మనకెందుకు అది చూసేందుకు పెద్దలున్నారు. అన్న మూర్థత్వర్మ 
మూఢత్వం, అమాయకత్వం, ఆ సమాజములోనుండి ఉద వించిన లచ ఎన 
జూచేది తన స్వసుఖం గూర్చి కాదు. సమాజం కోసం. 


జిల్లా స్థాయిలో తనకు పేరుంది. రాష్ట స్థాయిలో గుర్తింపు ఉంట్లో 
రాజకీయ నాయకుల్లో పలుకుబడి ఉంది. ప్రతీచోట (ప్రజలు తనము 
(బ్రహ్మరధం పడుతున్నారు. ఇన్ని ఉన్న తన సంసారాన్ని గడపటానికి 
పునాదులు ఏవి ? ఉండ మిద్దె ఇల్లు కూడా లేదు. ఉన్నది నివాసయోగ్యశ 
కాని ఇళ్లు అన్నగారి అయ్యవారి జీవితంలో కాలం వెళ్లబుచ్చుచున్న తను తస 
భార్యను పెంచి పోషించుకోవడం ఎలా ? ఉన్నా పొలం కాస్తా రాజకీయ 
త్యాగాలకు ఊడింది. ఆస్తిపాస్తులు ఉద్యోగ సద్యోగాలు తనకున్నవేమిటో 
దేశసేవ రాజకీయాల్లో నిరంతరం కొనసాగటం. బలహాన ప్రజావర్గాల్శి 
ఉద్దరించాలని అహర్నిశలు శ్రమించడం. అయితే ఆనాడు తనకున్నటి 
సామాజిక జొన్నత్యం, గౌరవం, సాంఘిక హోదా, అంతస్టులు. తనకణ 
ఆర్టికంగా ఏమిలేకపోయినా - దేశభక్తి వలన సంభవించాయి. 









తప కుటుంబంలోనున్న ఆడపిల్ల తల్లిదండ్రులు వచ్చి లచ్చన్న 
గారిని, భోజనాలకని విందులకని పీలచేవారు. అచ్చన్నగారు వెళ్లివస్తూండే 
'వారు. తన కుటుంబానికి దగ్గరయిన ఒక పిల్లతండ్రి లచ్చన్నగారిని తన 
మిత్రుని ద్వారా కబురుపంపారు. తనపిల్లనిస్తాను పెళ్ళిచేసుకోమని అచ్చన్న 
గారు పిలచిపిల్రనిస్తాననడం నిజానికి - వ్యక్తి గొప్పదనాన్ని తెలుపుతుంది: 
తనలోతను చూడనిది ఇతరులు తనలో చూస్తూన్నారు. పెళి ఎబేసుకొంటి: 
తనతల్రి బెడద మొదలు తీరుతుంది అన్న భావన లచ్చన్నకు వచ్చింది. 
అయితే తన అన్న అందుకు అంగీకరించలేడు. తను ఉపాధ్యాయుడు తన 
తమ్ముడు ఆంధ్రలో వృద్దిలోనికి వచ్చిన రాజకీయ నాయకుడు, 
రెతోద్యమకర్త. 


rt 
fe 


ఒకనాడు తన [ప్రచారకార్య[క్రమం ముగించుకొని లచ్చన్న ఇంటికి, 
చేరుకున్నారు. ఆసరికే తనకు వరుసకి మామగారెన డాక్టర్‌ పి.జి. మూర్తిగారు 
తన టీవి అన స్రగౌరితో ఏదో చర్చించాడు. అతను జెం షెడ్‌పూర్‌ల్లో 
' శకేతేహోః కనికాపని చేస్తున్నారు. 





367 


ఇంటికి వచ్చిన డాక్టరుగారు లచ్చన్నగారితో ఇలా అన్నారు" 
అయితే నీవు ఒక మారు జంషడ్‌పూర్‌ రావాలి నీవు ఎలానూ ఆలిండియా 
కాంగ్రెస్‌ సభలకు వెళ్ళాలి కదా, డిల్లీ వెళ్లి సమావేశాల్లో పాల్గోనాలి కదా 
మాపట్నం రావయ్యా, మీవదిన పిల్లలు సంతోషిస్తారు” అన్నారు. తప్పక 
వస్తాను మామయ్య మీరంతా అభిమానంతో రమ్మన్న రాకుండా 
ఉండగలనా, అచ్చన్న సమాధానంలో ఆనాటి సమావేశం ముగిసింది. 
లచ్చన్నగారు డిల్రీలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో పాల్గోని తిరిగివస్తూ 
తనిచ్చిన మాటమేరకు జంషడ్‌పూర్‌లో దిగారు. గౌరవ మర్యాదలు బాగానే 
జరిగాయి. డాక్టరు వదిన పిల్లలు అందరూ సంతోషించారు. జంషడ్‌పూర్‌ 
ఆంధ్రమహాసభ వారు జరిపిన సన్మానం ముగిసిన తదుపరి లచ్చన్న 
వదినగారింటికి ముందుగా మాటిచ్చిన ప్రకారం వచ్చారు. 


లచ్చన్నగారు తిరుగుప్రయాణం పట్ట దినమున రాత్రి భోజనాలు 
అవుతున్నాయి. ఆందరూకలసి భోంచేస్తున్నారు. మెల్లగా డాక్టరు మూర్తి 
పెళ్ళి (ప్రస్తావన తెచ్చారు. చూడు మరిది బాబు, ఇంట్లో ముసలావిడ 
ఎంతకాలం మీకు చేసి పెడుతుంది. మీరూ ఆమె ముద్దుముచ్చట తీర్చాలి 
కదా, త్వరలో వివాహం చేసుకోవయ్యా “లచ్చన్న గారీప్రస్తావన వస్తుంది అని 
అనుకోలేదు. ఎంతో ఆదరణతో పిలచి, ఆతిద్యమిచ్చి గౌరవిస్తున్న 
బంధువుల మనసుల్ని కష్టపెట్లాలన్న కష్టము లచ్చన్న సమాధానంగా పెళ్ళి 
చేసుకోవడం నాకూ యిష్టమేనండి. ఆన్నిర్ణయానికి ఈదరిమిలా వచ్చాను. 


"అయితే బాబు మీకు అభ్యంతరం లేకపోతే మాయమ్మాయమ్మ 
అక్కయ్య కూతురు ఉంది. పేరు యశోద పిల్ల అందంగా ఉంటుంది పెగా 
చదువరి". కూడా: పిల్లనిస్తాము చేసుకో! డాక్టరు గారు అంతసూటిగా 
విషయాన్ని అందిస్తారని భావించిన లచ్చన్న సమాధానంగా చిరునవ్వును 
ప్రదర్శించారు. డాక్టరు గారూ! పెళ్ళన్న మాటలా! ' అందులో నా 
వివాహం? అన్ని సమస్యలే ఆన్నారు. పోనీ, పిల్లను చూడకూడదూ, 
నీకిష్టంలేకపోతే పోనీ! మేమెంతయినా సంతోషీసామన్నా లు డాక్టరు గారు! పెళ్లి 


ప్రస్తామన తెచ్చినందున అచ్చన్న “గారు! తనకు పెళ్లీడ్లు. దాటిందని, తన... 


నెవఠు పెళ్లాడుతారు! క్లుప్తంగా. సమాధానం ఇచ్చారు: అనూంకు. జనరు! 
ఎర్వఠెనా పెళ్లి ఆడటానికి “ఇష్టపడితే. చేస్తుకుంటావా[ఏఅని 'అడీగారు.” 


368 


నిజమే ఉండటానికి నాకు ఇల్లు లేదు. తిరగటానికి దేశం ఉంది. 
నాకు స్వంత ఆస్తిపాస్తులు లేవు. ఆస్తిపాస్తులున్న వారి కెల్లనే నాప్పుడశు, 
నావరకు జీవితం కొనసాగటానికి సమాజం నాకుంది. ఇక ఒక ఇంటివాడినెతే: 
నేను నా సంసారాన్ని ఇల్లాలిని ఎలా నడపాలి ఎల్లా పోషించాలి నాష్ట్లు 
అపేక్షవల్ల, అభిమానం వలీ మా అన్నగారు ఏమనకపోయినా నా బరుకోను' 
ఇప్పటికే తను చాలావరకు మోస్తున్నారు. ఇంకా తనను బాధపెట్టడం 
భావ్యంకాదేమో”. లచ్చన్న వ్యాఖ్యల్ని డాక్షరుగారు పట్టించుకోలేదు ఎ 


కార్య[క్రమం కొపసాగించారు. 





ఒక వ్యక్తిని ముందు పెట్టిచూడమని కోరడంలో అర్హంలేదు. ఎవరో 
పెవారు దూరపు దిందువ్లులెతే తప్పదేమో లచ్చన్నగారికి 'దగ్గరబందువులు, 
లచ్చన్నగారానాటికి దేనినెన అతి సూక్ష్మంగా అవగాహన చేసుకొనే సునిశిత 
మేధాశక్తిని సంపాదించుకొనా ఎరు. 


యశోదమ్మను జూచిన లచ్చన్నగారిలో తన ఆత్మ తనను: 
జూచినట్లయింది. తన మనస్సు తనతో మాట్టాడినట్లయింది. తన 
రూప ంతనలోనే తన్మయతను పొందింది. అయితే లచ్చన్న గారికి ' ఏ 
ఆడపిల్లను వివావమాడాలన్న కోరికలేనిదే ఇది ఎలా సంభవం. - 


ప్రయోజకుడు (ప్రసిద్ద రాజకీయనాయకుడు పాలక 
స్తితిగతులను తెలిసికొన్న వారు సంస్కార సభ్యతలనీ అలవరచుకొన్న వాళ్ళు 
లచ్చన్న ఆడపిల్లను తరచి తరచి' జూచే పరిస్తితి లేదు, వయసు విజ్ఞానళ 
అనుభవం ఉన్న నాయకుడానాడు. లచ్చన్నగారిని తృప్తి పరచేదొక్క: 
కళ్లతోనే |గహింపదగిన రూపంగాక మనసులో బుద్దిలో ఆత్మలో కాబో యే 
భార్యను జూచి తనొక నిర్ణయానికి వచ్చారు. వీటీతో పరిశీలించిన వర 
ఏయే గుణగణాలు సౌశీల్యం ఉండాలన్నది జగద్విదితమే కడా 
యశోదమ్మలో చూచేది బాహ్య రూష సౌందర్యంగాక మానసిక సౌందర్యాష్మీ 
, చూడగలిగారేమో.. ఎంతోముద్దుగా ముచ్చటగా అవయవపాందికను కతి 
భ్రుచ్ళంగా మల్లెపూవులా మెరసిపడిపోతున్న యశోదమ్మలో ల 
ఏత saa వనన లచ్చన్న గారికి నచ్చటమే కాదు తన : pie | 
సంత బనిత్యమాతవ  వపంత్నాల్ని వెదజల్లి భోగబాగ్యా మున్నా . లేకుసో క్‌ 
కడకు తానిణి పైన మండి వెణీల్యం? గుణం. కలిగివ వనితీగా శని జీవితాన 









369 


వన్నె తెచ్చి పెట్టున్నదె నుండాలి. కట్టుకున్న భర్తకు పేరు ప్రఖ్యతులు 
వచ్చేలా ప్రవర్తించి తన కుటుంబాన్ని ఆదర్మ కుటుంబంగా తీర్చి 
దిద్దుకోవాలి. అయినా అచ్చన్నగారు తన భార్యగా ఆశయాల్ని ఆశలను 
హృదయంలో పండించుకొని పిల్ల విషయమై బందువుల ఇంట్లో తానేమి 
చెప్పగలరు. తర్కశా(స్తం చెప్పింది. చక్తుర్మాత్ర (గ్రాహ్య జాతిమాన్‌ 
గుణోరూపం” కళ్ళతోనే |గహీంపదగినదే రూపం అవయవవానాం 
రేఖాసాష్ట్యంరూపం, అవయవరేఖల సృష్టత్వమే రూపం అని అదే లావణ్యము 
ముత్యాలమీరనిగని గలాడే కాంతిలా శరీరమంతటా ప్రకాశించే. శోభను 
లావణ్యం అంటాము. బందువులు ఆతిద్యమిస్త పెళ్లి ప్రస్తావన తెచ్చేసరీకి 
ఎలానెనా ఈ చిక్కుముడిని విప ప్పుకోవాలని డాక్టరు మామయ్యతో ఇలా 
అనా ఇరు. మీరేదో పెళ్లి పెళ్లి అంటున్నారు. “ చేసుకోవడానికీ నాకభ్యం 
తరంలేదు. అయితే నేనుకాని)  షరతులును నా అభిప్రాయాలను లేఖిద్వారా 
అమ్మాయికి తెలుపుతాను. ఆమె అంగీకరిస్తే వివాహం చేనుకుంటాను - 
ఆపిల్ల అంగీకరించదన్నది అతనిలో అభిప్రాయం. వెంటనే లచ్చన ్నగారు ఆ 
రాత్రి బందువులింట్లోనే ఒక గదిలో కూర్చొని కాబోయే శ్రీమతికి ఒక 
ఉత్తరం వ్రాసి తన డాక్టరు మామ్య ద్వారా పల్లకందిస్తారు. ఆ ఉత్తర 
సారాంశంఇది. 


పెళ్లి జరిగేది మన యిరువురికి రేపు కలకాలం కాపురం ఉండెది 
మనం. కష్టసుఖాల్ని షంచుకొనేది మనం. నూరేళ్ళ జీవితాన్ని గడిపే 
మనం. అందుకు మనమే ఒక నిర్ణయానికి రావాలి. మీవెపువారు నవు 
మనిద్దరి తరపున అన్నింటిని అంగీకరించేలా వ్యవహరిస్తారు. రేపు 
నిజజీవితంలో మన ఇరువురికిది అంగీకారమా లేదా అన్నది తెలిసేలోగా 
జీవితం సగం గడిచిపోతుంది. ఒకరిపై ఒకరం నిందలు వేసుకొంటూ 
బ్రతకాలి అందుకు నాపెళ్ళికి ఉన్న కొన్ని విధి నిషేదాల్ని విప్పి 
జెప్పుతున్నాను. విని ఆలోచింఛి ఒక నిర్ణయానికి వచ్చిన తదుపరే నీ 
అభి[పాయాన్ని తెలుపు. 


నాబ్రతుకు మీకు తెలిసిందే. తాడు బొంగరం లేనిది. 
ఎచ్చట నుంటానో నాకు తెలియదు.  నాొజీవిత సర్వస్వాన్ని 
అంకితంకావాలని మనసావాచా కర్మతో నున్నవాడ్ని, స్వరాజ్యం 


370 


కదా మనకింకెవరు లాఠీలతో బాదుతారు ఎవరు జెల్టో పెడతారు అని 
అనుకోరాదు. రాజకీయవేత్తలకు ఏనాడు జీవితం నల్లేరు పె బండిలాసాగదు. 
జీవితం వడిదుడుకుల నిలయంగానుంటుంది. 


ఇక మీకు తెలిసిందే, నాకున్న లస్తిపాస్తులేమిటి ఇక. నీవు వచ్చి 
అనుభవించేదేమిటి చంకను సంచివేసికొని ఊరూర తిరిగే నా వెంట నీవు 
రావలసి ఉంటుంది. మారుమూల పల్లెల్లో తిరగే నాతో నీవు ప్రయాణాలు: 
చేయవలసి ఉంటుంది. నగలూ నాణ్యాలు పెట్టి సంతోషపరచే భర్తగా 
నుండలేను. నిన్ను సంతోషపెట్టడం నా కుటుంబంయోగక్షమాని 
చూచుకోండమే నా ధ్యేయం ఆశయం కాదుగదా, పాపం పండంటి 
వయసుతో నున్నదానవు ఎన్నో కమ్మనికోరికలితో జీవితం కొనసాగాలని 
భావిస్తున్న ఆడబల్లివు ఇవన్నీ నీకు నన్ను కట్టుకున్న తీరుతాయా 
అసంభవం అనాలోచితం. 


ఒకవేళ మన పరిస్థితుల బటి ఉపవాసాలతో గూడ గడపవలసి 
వస్తుంది. నేను బలహీన వర్గాలను బాగుపరచాలని ఒక ప్రక్క ఉవ్విళ్ణూరుతూ 
ంకే సీవు చూసూః ఊరుకోలేవు ఉన్న నేను అంగేకరిం చలేనుకదా. 
అందుకు నీవు చేయగల సేవలన్నింటిని చేయవలసి ఉంది. నిజానికి నన్ను 
సను కట్టుకున్న నీవు పెట్టుకున్న ఆశలన్నీ నిరాశకాగలవేమో బాగా 
లోచించు. నీకలలు నిజంకావేమో ఒకమారు వెనుకకు తిరిగి చూడు. పెళ్లి, 
అన్న నాకు కొన్ని అభి[ప్రాయాలున్నవి మన కుటుంబం మన ఎల్లలు , 
బాగుపడాలన్నది గాక వస్తుదైక కుటుంబం ఏర్బడాలని సర్వజనులు 
సుఖించాలని భావించినవాడ్నీ Y. 


A 


భర్త - భార్యల మద్యగల సంబంధం "కేవలం ఆత్మపరమె నది 
తప్పించి శారీరకమై న సంబంధం మాతమే కాదన్నది నా అభిప్రాయం. 
కాలరీతిని కరిగెడు కమ్మదనాన్ని జూచి మురిసీ పొత్తు? (బతికే భర్తగా. 
నేనుండలేను. మానసికౌన్నుత్యంలో ఆధ్యాత్మిక సంబందమైన పవిత్ర 
భావంతో భార్యభర్తలుండాలన్నది మైలగాలన్నది నా అభ్మిపాయం. కేవలం 
, తన -రతకేళీ _వినోధానికే భర్త అనిగాక, తన జీవమ్మక్తికి ఆధ్యాత్మిక శక్తికి. 
రూపమని, .. హించిన భార్యే భర్తకు నిజమైన సవాధర్మ దారిణిగా " 
ుండగల్తటు లలి తిక్త ఘ్రఖాలను తెచ్చి పెడుతున్న ఇంతవరకు భర్త |ప్రాణనుని : 





371 


చెప్పడం - తదుపరి వాటిని అందుకో లేకనో, వాటికి అందడవేమంత 
(ప్రాధాన్యత కాదనో, జీవితానికదే ఆదర్శం లక్ష్యం ముక్తికావనో భావనతో 
ఉన్న భర్థ తన జీవితానికి ఉరితాడు అని భావించే మహిళ అనాగరిక వనితని 
చెప్పాలి తప్పించి నాగరికత గల సంస్కార సభ్యతల నలవరచుకున్న మహిళ 
కాదన్నది నాఅభి(పాయం. 


వయస్సులో ఉన్న ఉత్సాహం ఉదేకం, ఉల్లాసంతో ఈనాడు దేనికి 
లక్ష్య పెట్టనని ధీమాతో అన్నంత మాత్రాన సరిపోదు. ఆవచే ఎ కష్ట 
నష్టాలను అనుభవించటానికి వచే ఎసరికి ఉత్సాహం ఉల్లాసం, ఉ(దేకం 
సన్నగిల్లిపోతాయి. ఆనాడు వాటిని తట్టుకోలేక నీవు విసిగి వేసారి 
నసుగుతూ (బతికిన మూలుగుతూ జీవితం గడిపిన మూతి విరుచుకొంటూ 
మగనిని అపహస్యం చేసిన సహధర్మచారిణిగా నాజీవితంలో నీకు 
చోటుండదు. నా జీవితాశయం, లక్ష్యం దెబ్బతింటుంది. 


మీవాళ్లు నాగురించి ఏవేవో చెప్పియుంటారు. వాటిని నమ్మవద్దు. 
నాకున్న గొప్పదనం ఏమిలేదు. (ప్రజలకు సేవచేస్తున్న నన్ను రాజకీయ 
నాయకుడవని, సంపద అధికారాలు కావాలన్న చిన్న నాటీనుండి ఆదిశ్నవెపే 
పరుగెత్తుకొని యుండేవాడ్ని. ఉద్యోగాల్ని వెలగబె ట్టవాడ్ని వర్తక వ్యాపారాల్ని 
రిపేవాడి ఎ చేతిలో గవ్వలేకుండా దేశానికి సేవ జేయాలని పరుగులు 
తీస్తున్నవాడ్ని నాప్రజలే నాకాస్తి అని భావించినవాడ్ని బలహీనవర్గాల ప్రజలే 
నాబందువులు. వెనుకబడిన ప్రజలే నాకాప్తలు _రెతాంగమెల్లరూ నా 
సోదరులు. 


(పతి ఒక ఆడపిల్ల తన అత్తవారింటపాదం మోపిన మరుక్షణం తన, 
మగడు (ప్రయోజకుడె తన అభిరుచుల్ని అన్నింటిని తీర్చాలని 'తనముద్దు 
ముచ్చట. నెరపాలని తన సంతానం పెరిగి పెద్దదె తన కుటుంబం బాగుపడీ 
తన మగడు పెద్దవాడు కావాలని కోరుతుంది. అవసరమై న చెట్టుకింద 
కాపురం చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతాయి. 


అందువలన నీవు మరొక మారు ఆలోచించు. నాతో నీవివాహం 
మంచిదోకాదో తెలుసుకో. త్వరపడి నిర్ణయానికి వచ్చి కష్టాల్ని 
తెచ్చిపెట్టుకోవద్దు. ఒకమారు న్లిర్హయానికి వచా క జీవితం ఆ కట్టుబాటు 


372 


క్రమగశిక్షణలోనే ఉండాలి. భర్త అభిరుచుల్ని ఆశయాల్ని ప్రోత్సాహించాలి 
తప్పించి నిరుత్సాహపరచరాదు. నిజానికీ ఉత్తరంలో నున్న విదినిషేభాల్ని 
జూచిన నీవేకాదు ఏ ఒక ఆడపిల్ల అంగీకరిం చదనే నాన్ముకం. అయితే అంత్య 
నిష్టూరం కన్న అది నిష్యూరం మంచిది. పెళ్ళి నూరేళ్ళ పంట మనసుతు 
కలియని మనువు మంచిదికాదు. 


ఒకవేళ నీవీ షరతులకు (త్రికరణ శుద్దిగా అంగీకరిస్తే నీ అభి పాయం 
నాకు తెలియచేయాలి. తదుపరి నా రాజకీయ గురువు ఆచార్య రంగాగారి 
ఆశీర్వాదం మనకుండాలి. వారు అంగీకరించనిదే నాపెళ్ళి అన్నదేలేదు. 
వారి అనుమతిని మీరు ముందుగా పొందాలి. నేనుగా పోయివారిని నేను 
వివాహం చేసుకుంటాను అనుమతించండి అని అనను. 
నేను పె నుదహరించిన విషయాలు తప్పించి నన్ను వివాహం 
చేసుకోవటానికి నాకెటువంటి అభ్యంతరాలు లేవు. దీని పై నీ సమాధానం 
అభిప్రాయం కావాలి. 


ఇల్బు 
వీ (శేయోభిలాషి (పేనూభిలాషి 
అచ ఎన ఎ 


లేభనందుకున్న యశోదమ్మ జంషడ్‌పూర్‌లోనే లేఖవిప్పి చూస్తూ 
ఆశ్చర్యపోయింది. తనజీవితంలో ఎదురుచూడని సంఘటన లనను 
వివహమాడబోయే వ్యక్తి తన అభిప్రాయానికిస్తున్న విలువ ఎంతటిదో 
విలువకట్టలేనిది. వయసు విజ్ఞానంగల యశోదమ్మ తన సోదరుని ఇంట్లో 
ఒక ఆడపిల్లగా కన్యగా జీవిస్తున్న తనకింతటి వ్యక్తిగత గౌరవమిచ్చి తన 
అభి|పాయం అడగడం ఎంతటి సంస్కారసభ్యతలున ్న గాని సాద్యపడదుకదా! 
ఇంతకు ఆ ఉత్తరం నందలి విషయాలలో కొన్నింటికి తన కర్ణమే 
అందలేదు. అయిన తన అభి పాయంకావాలని - నిజానికి ఆడపిల్ల సిరి 
సంపదలున్న మగడిని కోరుకుంటుంది. అయితే తను కోరవలసిందేమిటి 
విజ్ఞానం సౌశీల్యం కీర్తి (ప్రతిష్టలున్న భర్తయే నాకు కావాలి. ఇది ఉన్న 
సిరిస ౦పదలు ఆవి ఏనాటికయినా రావచ్చు అవి ఉండి ఇవిలేకున్న తదుపరివి 
ఆబ్బుతాయన్న ది కలలోనిమాట. లేఖనందలి విషయాలు చదువుకొన్న 
చిరంజీవి. యశోదమ్మ ఆ్యోర్యపడినా లచ్చన్నగారు విధించిన అగ్నిపరీక్షకు 


373 


నిలవటానికి మానసికంగా సద్దమైె నారు. ఆ విషయాని ఎ డాక్షరుగారు 
లచ్చన్నగారికి చె ప్పారు. 


యశోదమ్మ సంస్కార సభ్యత చదువరులున్న కుటుంబంలో 
పుట్టిన ఆడపిల్ల. ఉత్తరాంధ్ర ప్రక్కనగల గంజాం జిల్లాల్లో తన తాతగారు ఏ 
ఒకరు అక్షరాలు దిద్దని కాలంలోనే విద్యావంత్నుడై బిటిష్‌ రాచరికంలో 
తహసీల్దారుగా పనిచేసారు. తనతాత తండ్రుల కుటుంబం ఎంతటి సాంఘిక 
హోదా కలిగియుండేదో ఇట్టే అర్హమై పోతుంది. వారి తాతకు గుర్రపు 
దిగ్గీకూడా ఉండేది. 


అక్షరజ్ఞానం గల యశోదమ్మ ఆ కాలంలోనే ఒకరత్నంగా 
భావించబిడేవారు. ఆనాటికి ఉన్నత కులాలనిపించుకొనే వారిలోనే అక్షర 
జ్ఞానంగల మహిళలకు ఎచటకన్సించేవారు కాదు. _ వెనుకబడిన కులాల్లో 
వర్గాల్లో ఆనాడు చదువుకొన్న ఆడపిల్ల అన్నా అడవిలో గంధంచెట్టు 
సాగరంలో రత్నం అంటూ భావించేవారు. ఆనాడు భావించాలి. 


ఉన్నతమైన కుటుంబంలో పుట్టి అక్షరజ్ఞానంగల యశోదమ్మ 
తనకు కాబోయే భర్త గొప్పదనమేమిటో ఇస్టే పసిగట్టింది. కీర్తి (పతిష్టలు 
గల వ్యక్తికి భార్యగా ఉండాలని మహిళకోరుకోవాలిగాని సిరిసంపదలున్న వ్యక్తిని 
కాదు. ఇవి ఏనాడెన ప్రతి ఒకరికి అబ్బటానికి అవకాశముంది. మరి అందరికి 
అవి సంక్రమించవుకదా. కొందరికే అటువంటి వ్యక్తి తనకు భర్తకావడం 
తనపూర్వజన్మమున చేసికొన్న పుణ్యపలమని భావించి యశోదమ్మ తన. 
అభిప్రాయం ప్రకటిస్తు తెలియపరిచింది. ఎన్ని కష్ట నష్టాలుపడిన పతితోడిదే 
సతి (బతుకని అదే ఆమె అభి|పాయమని గడుసుగా. మొండిగా జవాబు 
చెప్పింది. 


అంతటితో ఆగక ప్రొఫెసర్‌ రంగా గారిని పెళ్ళికూతురు తరపు 
నాళ్ళు కలిసారు. “నిజానికి రాజకీయ నాయకుని దేశసేవకుని పెండ్లాడబంలో 
ఇబ్బందులున్నాయని హెచ్చరించారు. ఆశయసాధనలో లక్ష్యం వెపు వెళ్తూ 
జీవితం గడపాలి సామాన్యమా - తనలక్ష్యానికి ఆశయానికి ఎద్దరి నిలచిన 
భార్యలను అవసరమైన వాళ్ళు త్యజిస్తారు తప్పించి కాళ్ళా వేళ్ళాబడి 
('బతిమాలాడటం - తమ ఆశయాల్ని లక్ష్యాన్ని . మార్చుకోవడం జరగవే 


374. 


జరగదు. అన్ని రంగాగారి అభిప్రాయాల్ని తెలిపిన యశోదమ్మ ధీమాగా 
“నేనన్నింటికి సిద్దమే అని ఎ షరతులకు అంగీకారమే అని చెప్పిన తరువాత్త 
ఇక చేసేదేముంది. సరేనేను వచి ఎ ఇరువురు భార్యాభర్తల్ని ఆకీర్వదిస్తాను”: 
అని రంగా చెప్పే పెళి కూతురువాళ ను అంపించారు. లచ ఎన్న 
యశోదమ్మల వివాహం 1948 మారి నెల 28ివ తేదీన జరగాలని దెవజ్ఞాలు: 
నిర్ణయించారు. [| 


తన రాజకీయ గురువు ఆచార్య రంగాగారు ఆశీర్వదించిన తదుపల్‌ 
తను పెట్టిన పర్తీక్షలను అంగీకరించిన వనితను లచ్చన్న వివాహం ఆడక 
తప్పదుకదా “బలవానిం[దియ (గామో విద్యాంసమపికర్ణతి' 'అనికదా, 
అందువలననే గీతాకారుడు ఇంద్రియాలను అదుపులో నిడి కొనమని 
బోధించారు. అంతటితో ఆగక చి ఎంచారు. మానవాళికి ఇంద్రియాణి 
ప్రమాదీని” అని వ్యక్త ఇం[దియాలకు లోనవడం తప్పిదముకాదు వాటికీ 
దఖిలుపడి పతనమై పోవడంగాక, వాటిని వశపరు ఎకొని జీవితాన్ని 
మలచుకోవటంలో తప్పేదంలేదన్నాడు. "ప్రకృతి పురుషం చెనవిధ్యనాదీ 
ఉభావసి” అని కదా (పకృతి పురుషులు అనాది (తిగుణాలకు వ్యక్తులులో బడి. 
వ్యవహరించకతప్పుదు. ఆందుకే సత్వర జస్టమెగుణాః ప్రకృతి సంభవ్వా 
అని నిర్దారణ పరచాడు గీతాకారుడు. 


తనకు యౌవనం అంకురించిన తదుపరి రెండు దశాబ్దాలి ఎ గడిపిన! 
లచ్చన్నగారి జీవితంలో వివాహమొక మారు ఎ- వివావాం తన ఆశయసాధనలో. 
'అడ్డుకాదుకదా. “ క్రు[దంవృదయదౌర రం” అన్నారు కదా మానసిక. 
బలహీనత మనకెందుకు మనోబలం ఉన ఎవాడీకి ఏదీ అడ్డురాదు వచి ఏన 
ఎదిరించి నిలువలేదు. 


యశోదమ్మ తాత తండ్రులు వెనుకబడిన కులస్థులు బలహీన 
వర్గాలకు చెందిన ప్రభుత్వొద్యోగుల్లుగానున్నందున విద్యను విజ్ఞానాన్ని 
సంసాదించినందున సమాజంలోవారికి గౌరవంలో ఏ లోపంలేదు. ఆర్టికంగా 
ముందడుగు వేసిన వ్యక్తిని (ప్రంపంచాన్ని ఆవగాహన చేసికొన ఎ వ్యక్తిని 
సమాజం చేసేదేమీలేదు. సమాజమే. ఈతనికి జడిసి మెలగుతూ చేతులి$ 
నలుపుతుంది. చాతుర్వర్శముయాప్రష్టల -. గుణ .కర్మవిభాగః అన గతో 


At 





జాల 'సవ్యర్టసం: రః అని ప్రవచించారు. వర్షసంకరం అంటూ జరిగిన 


శి ప్రై ల 
న 2 
ర్‌. 





9 
దా war ert Fwy 


375 
తదుపరి ఎవరు ఏకులం ఏవర్ణం, ఏవర్గం అని విభజించే పరిస్థితే లేదు. ఏదో 
మూడసమాజం ఏమూల మూర్గిన ! నాగరిక ప్రపంచం ఆ కులం మత 
బేధాలి ఎ అస్పృస్యతాభావం అసమానతలను పట్టించుకొనేదిలేదుగా. 


1948 మార్చినెల 28వ తేదీన వివాహం నిశ్చయం శుభలేఖలు 
అంపించారు. అంపంచిన వారు లచ్చన్న తల్రిదండ్రులుకారు తనకులస్టులు 
కాదు. లచ్చన్న యశోదమ్మల వివాహకమిటీ బారువాలో ఏర్పడింది. పెళ్లి 
తతంగం జరిపింది. ఆ కమిటీయే ఆందరినీ ఆహ నించిరది. (పజా 
నాయకునికి శుభం జరుగబోతున్నది ప్రజలందరు రావాలని పెళ్లిపెద్దల 
కమిటీ సభ్యులు పెళ్ళి జరుపుతున్న వీరు బారువా (ప్రజలు ఇదొక తరహా 
పెళ్లి కుటుంబం జరిపే పెళ్ళికాదు. సామాజిక పెత్తనంతో జరిగేపెళి. దేవుని 
పెళ్ళికి అందరూ పెద్దలే అనేదొక సామెత. లచ్చన్నగారి పెళ్లికి, 
రాజకీయనాయకులేపెద్దలు. [గ్రామ ప్రజలంతా పెళ్ళి కొడుకు బంధువులు 
ఉత్తరాంధ్ర అంతా పెళ్ళికొడుకు స్నేహితులు మి(తులు యి వివాహ ప్రత్యేకత 
వధూవరుల పక్షంలో ఏఒకరు కారు. |పాంతమంతకు సంబందించిన పెళ్లి, 
పెళ్లి సాంఘికమె నది అయిన రాజకీయమె నది. పెళ్ళికొరకు ప్రజాభిమానం 
పొందిన (ప్రజానాయకుడు రాజకీయ వేత్త పెండ్లి చేసుకొన్నాక 
నాయకులియిన 'వాదెంతోమంది. అయితే నాయకులయిన తదుపరి 
పెళ్ళిచేసికొన్న వారి సంఖ్య చాలా తక్కువేమో. ఆనాటికి! - 


1948 మార్చినెల 28వ తేదీన పెళ్ళి అయినందున బారువా 
(గ్రామం అంతటా: పెళ్లి సందడి వ్యాపించింది. ప్రతీ ఇంట పెళ్లి వాతావరణం 
కన్పించింది. 


ఆడ పెళ్లివారికి విడిది యిస్తారు వేరేచోట బసయిస్తారు. ఇచ్చట 
చెప్పుకోదగినదే మన మగపెళ్ళివారికి ఒక విడిది యిల్లు కావలసివచ్చింది. 
లచ్చన్నగారికి ఆసరికి యిల్లు పూరి ఇల్లు కూలిపోయింది. పైగా నివాస 
యోగ్యం కానిది. అసంఖ్యాక పెద్దవారికీ ఎలా ఆదరించడం గౌరవాల్ని 
చేయడం పెళ్ళికి తరలివచ్చిన ఆడపెళ్ళివారికి ఒక విడిది స్మత్రం [గ్రామంలోనే 
యున్న మగపెళి ఇవారికి వేరు విడిది స్యతం కావలసివచి ఎంది. 


శే 


మ! 


సేవాదళ్‌ వాలంటిీర్డు కాంగ్రెస్‌ కార్యకర్తలు అభిమానులు అంగ్ల స్‌ 
పెద్దలు బారువా చేరుకున్నారు. పెళ్లి కమిటీ వారికి చేతి నిండాఫ్టన్లి 


నోరికింది. పెళ్ళి ఖర్చులు సంగతేమిటీ పరి (1 కమిటియే భరించింది. (గ్రామ' 


ప్రజలు అంతా చందా వసూలు చేసారు. డబ్బును (ప్రోగుచేసారు. కనీసం 


వచ్చిన అభిమాను చుట్టాలనుండి నగదు, కట్నాలు పుచ్చుకోవచ్చుకదా అధ్రి 


జరగనిపని లచ్చన్నగారి ఆశయానికే విరుద్దమై నది. కటా ఎలా కానుకలు లేని... 
వివాహమిది. ఆదర్శ వివాహంకావాలి. లచ న న్నగారికి పెళ్లికమిటీ [తోసి రాజన్మి 
పెండ ఖర్చులతో గాని తనకు సంబంధంలేదని ప్రకిటించింది. అంతా (గ్రామ. 
పెద్దలు చూచుకొనా ఎరు. లచ ఎన్నగారు పెళి ఇక్‌ డుకుగా పెళ ఎ పీటల్లప్రై 
కూరు ఎన్ను పెళ్లికూతురు మెడలో మంగళస్త్మూతం ఆచార సాంప్రదాయాల" 


మేరకు కబ్బబమే. సెళ్లి పందిరి జగన్నాధస్వామి దేవాలయ 'ప్రాంగణమున" 


పెళ్లి వేదిక € తయారు చేసారు. 


పెళ్లి తతంగం పూర్తి అయింది. బ్రావ్మాణుడు చదివింపుల (ప్రస్తావన... 


తెచ్చారు. “ఇంతలో పెళ్ళి పందిరిలో ఒకవెపు నుండి కిల్లి అప్పలనాయుడు 
ముందుకు వచ్చి ఆరుతులాల నెక్షెస్‌ యిచ్చి పెళ్లికూతురు అన్నయ్యా 
చదివించాడని చెప్పమని ఆ బంగారు “ఆభరణాని D) అందించారు. 


లచ్చన్న పెళ్ళి పేటలపె నుండి ఆశ్యర్యంగా నాయుడు వెనక 


చూసారు. ఇది: ఏమి. నాయుడు కట్నకానుకలు వద్దన్నాను కదా లచ్చన్న] 
బాధతో అన్నారు. నీివవరు- వద్దనటానికి చదివించండి పంతులుగారు " 


అంటూ ఆనెక్షెసును పెళ్ళికూతురు మైడలో వేసేవరకు కూరో ఎలేదు. ఆ 


కిల్లి అప్పలనాయుడుగారు చేస్తున్న పనిని లచ్చన్నగారు " 


ఆపలేకపోయారు. ఆయిరువురి బాంధవ్యం అటువంటిది. లచ్చన్న! 
నాయుడు కవలల్గ్లా ఉండేవారు: ష్టసుఖాల్లో యిరువురిదీ ఒకే బాట. 
లచ్చన్నగ్లారిపె ఈళవాలితే తన్నపై ద పడినట్టు బాధపడిపోయేవారు' 
నోయుడుగారు. తన రాజకీయ జీవితంలో నాయుడు తనకు కుడీ 
భుజంగానున్న సహృదయుడు. లచ్చన్నను నమ్మిన రాజకీయ సహచరుడు! 


ఇళ 


క్యా 


377 


పెళ్లి జరిగింది లచ్చన్న యకోదమ్మలు నూతన వధూవరు 
లయ్యారు. లచ్చన్నగారి తల్లికి ఏనుగు ఎక్కినంత సంబరపడిపోయింది: 
తల్లి అన్నదమ్ముడు (గామ ప్రజలతో బాటు ఉత్తరాంధ్ర (పజానీకమంతా 
హర్దాతిరేకమున పులకించిపోయింది. నిండుమనస్సుతో ఆశీర్వాదులను 
అందించింది. 


కులం, మతం, వర్గం అన్న బేధాల్ని విస్మరించి సుమారు 10 వేల 
మంది రెండు దినాలు సామూహిక పంక్తి భోజనాలు చేసారు. ఆనాటి 
సమాజమున ఇదెంతటి చైతన్యాన్ని తెచ్చిపెట్టుగలదో - 


"వివాహ కార్యక్రమం _వెభవోపేతంగా జరిగింది. 1948 మారి ఎ 28వ 
తేదీన విశాఖలో జలఉషనౌక (ప్రారంభోత్సవానికి హాజరయిన కాం[గెసు 
పెద్దలతా మార్చినెల 28వ తేదీన బారువా చేరుకొని నూతన దంపతులను 
ఆశీర్వదించారు. జలఉషనౌకను [ప్రారంభోత్సవం చేసినవారు మాజీ 
దివంగత (ప్రధాని నెహ్రు, ఆకార్య(క్రమాని కీ ఆధ్వర్యం వహించి నిర్వహించి నది 
పెళ్ళికొడుకు గౌతు లచ్చన గారి. 


విశాఖలో జలఉష నౌకా ప్రారంభోత్సవం ముగిసిన తదుపరి పెళి స్‌ 
రోజున, పెళ్ళివారు పెళ్ళి పెద్దలతో పాటు అచ్చన్నగారు విశాఖనుండి 
బారువా వచ్చారు. తనున్నలేకున్న ఆనాటికీ బారువాలో పెళ్లి ఎర్పాటన్నీ ' 
పెళ్ళి కమిటీయే నిర్వహించింది. 


సర్దార్‌ గౌతులచ్చన్న యశోదమ్మల వివాహం పలువురి కాం[గైస్‌ 
నాయకులు ప్రజల ఎదుట అభిమానులు బందువుల ఎదుట ఘనంగా 
జరిగింది. సర్వం శుభం - 


26. ఉమ్మడి మద్రాసు శాసనసభ సభ్యునిగా లచ్చన్న 


లచ్చన్నగారి జీవితంలో తన జీవిత భాగస్వామి శ్రీమతి యశోద్తమ్మ్మ 
ప్రవేశించిన మరుక్షణం వచ్చిన శుభపరిణామమేమో అన, 'ఢిల్తీనుండి లచ ఎనో 
గారికి పిలుపు వచి ఎంది. ఈ పిలుపు లోగడ తనకందిన పిలుపువంటిళిః 


కాదు. ఆచార్యరంగా రాజకీయ గురువు గారు ఢిల్లీ నుండి వచ్చిన ఏల్తున్లు 
వేరొక దేశానికి ప్రతినిధిగా వెళ్లటానికి సన్నాహాలు పై పె ఇచ్చి 1న పిలుపు. 


విశాఖపలు ్నంలో జలఉషనౌక సాగర (పవేశ మహోత్సవంలో 
పాల్గొనటానికి ఢిల్రీనుండి భారత, ప్రభుత్వ (ప్రధాని నెహాజీ వచ్చారు 
సిందీయా స్టీల్‌ “నేవిగేషన్‌ కార్మిక సంఘ అధ్యక్షునిగా ఆం|ధాకార్మి గతే 
కార్యదర్శిగా లచ్చన్నగారే నెహూజీకి ఆనాడు స్వాగతం పలికారు. 





నెహ్రూ రాకకోసం అసంఖ్యాక ప్రజొనీకం లచ్చన్నగారి ఆధ్వ 
ర్యమున ఎదురు చూసింది. కార్మికులు కర్షకులు విదార్ది కాంగ్రెస్‌ ( [ప్రతి 
నిధులు యాజమాన్యం అంతా ఒక్కటై నిలచీంది.. . ఉత్సవాని న్‌ శి ఆ 
చడం పర్యవేక్షణ జరిపిన అచ్చన్న గారి నాయకత్వం ఎల్లరిచేత ఆ కు 
(ప్రశంస అనందుకొన్నది. ఉత్తరాంధ్రనుండి అసంఖ్యాకంగా న. 
రెతులను, కార్మికులను జూచిన నెవ్రాజీ కార్య క్రమనిర్వాహకులన్ను 
"పహోంసిస్తుండగా నహూ (పక్కనే నున్న (ప్రొఫెసర్‌ రంగా ఆంధ కాంట్రైన్‌ 
అధ్యక్షునిగా నెహూజీతో “నెహూజీ యో కార్యక్రమాన్ని ఇంత మౌనంగ్వో 
నిర్వహించిదీతనే అంటూ ప్రక్కనే ఉన్న లచ్చన్న గారిని పరిచయం చేసారు. 





లచ్చన్నగారు సింధియా స్టిల్‌ నేవిగేషన్‌ కంపెనీ వర్కర్లు 
యూనియన్‌ (పెసిడెంటుగా ఆంధ్ర కాంగ్రెస్‌ సేవాదళ శక్రటరీగా చేస్తున 
సేవలను నమూజీ ఎంతో ఆశక్తిగా అడిగి తెలుసుకొని మెచు ఎకున్నారు. ' 





అలతషవౌక ' సౌగర (ప్రవేశం - 1948 మార్చినెల 26వ తేదీజీ 


379 


జరుగగా తమ వివాహం 1948 మార్చి 28వ తేదీన జరిగింది. తనను డిల్లీకి 
రమ్మని టెలిగ్రాం 1948 మార్చి 30వ తేదీన బారువాలో నున్న 
లచ్చన్నగారికి అందింది. తమ దేశ ప్రతినిధిగా బర్మా దేశమునకు వెళ్ళవలసి 
ఉంబుందని వెంటనే రమ్మని తెలిపింది. రెండవ 'ప్రపంచయుద్దంలో 
ఆగ్నేయ ఆసియాలోనున్న దేశాలలో పాటు బర్మా కూడ జపాన్‌కు 
స్వాధీనమైంది. అయితే యుద్దానంతరం జపాన్‌ ఓడిపోయినందున బర్మా 
మరల బ్రిటిషు వారి ఆధీనంలోనికీ వచ్చింది. 

1930 వరకు బిటిము ఇండియాలో బర్మా ఒక రాష్ట్రంగా ఉండేది. 
1935 చట్టము తదుపరే అది సర్వస్వతం|[త్ర దేశమైనది. ఇండియాలో 
జాతీయ ప్రభుత్వం ఏర్పడినట్టు బర్మాలో కూడ ఒక జాతీయ ప్రభుత్వం 
ఏర్పడింది. 


బిటిషు ఇండియాలో ఒక భాగంగానున్న కాలంలో డిల్లీ 
సెంట్రల్‌ “అసేందీక బర్మానుండి ఒక ప్రతినిధిగా ఎన్నుకోబడి వచే వారు. 
ఆతని పేరు ధాకీన్‌ యూన్‌ (పొఫె ఫెసర్‌ రంగా గారు కూడా ఆనాడు డిల్లీ 
సెంట్రల్‌ అసెంబ్లీ సభ్యునిగా ఉండేవారు. 


బర్మా స్వతంత్ర దేశమైన తరువాత బర్మా జాతీయ ప్రభుత్వంలో 
యాన్‌ డిప్యూటీ మినిష్టర్‌గా నుంటూ ఉండేవారు. ఆంగసాన్‌ నాయకత్వ 
మున బర్మాలో జాతీయ (పభుత్వం ఏర్పడింది. 


బర్మాలో కమ్యూనిష్టు ఉద్యమం రూపం దాల్చింది. కార్మికుల్లో 
యాజమాన్యం ఎడల వెముఖ్యం ఏర్పడింది. ఒక దినమున. బర్మా మంత్రి 
వర్గం సమావేశం జరుగుతుండగా కమ్యూనిష్టులు టై బాంబును ప్రయోగిం 
చారు. తన మంత్రివర్గంలో ప్రధానమంత్రితో కలుపుకుని అనేకమంది చని 
పోయారు. బర్మాలో జరిగిన బాంబు కేసుపె ఇండియా దేశంలో చర్చించ 
టానికి తన మినిష్టరు హోదాలో ఇండియా వచ్చి ఇండియన్స్‌ గవర్న 
మెంటుతో చర్చలు. ఢిల్లీలో జరుగుతుండగా (| సెస్‌ . కంగా, యాన్‌ 
ఇరువురు కలసికోవడం జరిగింది. 


రంగాజీ, మీరు ఇండియాలో _రెతోద్యమాన్ని నడిపించడం విన్నాం, 
చూసాం. కమ్యూనిష్టుల ఎత్తుగడ వ్యూహాల ్న చిత్తు చేయగలవారు మీరే మా 


380 


దేశ విషయంలోను ఈ విషయంలో మీకు మాకు తగు సలహా యివ్వాలి, 
“యాన్‌ రంగాజీని అభ్యర్టించారు. మీ ఆంధ్ర నుండి వచ్చిన కార్మికుల్లో: 
హెచు ఎ్రమంది కమ్యూనిష్టు ఉత్యమానికి మద్దతుదారు ఎన కున్నారు. 
యాన్‌గారు బర్మాలోగల కార్మికులలో అత్యధిక సంఖ్యాకులు తెలుగువారు; 
మా ఆంధ్రలో గల ఉత్తరాంధ్ర నుండి వలసవెళ్లినవారె - అందుక్ష 
కార్మికులలో బాగా పలుకుబడి గల మా కార్యకర్త సర్దార్‌ గొతులచ్చన్న గారిని 
మీ దేశం తీసుకుని వెళ్లండి అతడయితే తెలుగువారికి నచ్చజెప్పగలడు. 


ఉద్యమాని | ఎదిరించగలడు అన్నారు రంగాజీ. అయితే మా వెంటనే, 
పంపించండి, వారిని మా దేశ అతిథిగా తీసుకుని వెళతాను. 


ఇండియన్‌ గవర్నమెంటు వారు ఉత్తర్వులను జారీ చేసారు." 
బర్మాలో జరిగిన కుట కారణంగా హతులయిన ప్రధానమంత్రి “వన్‌సాంగ్‌ "-. 
మరియు ఆతని మంతులు అంత్యక్రియలకు భారతదేశము తరపున హాజరు. 
అయినారని బర్మా ప్రభుత్వం ఆనాడు (ప్రకటించింది. ఎ 






తంతిలోనున్న విషయాన్ని బట్టి టెలిగ్రాం అందిన వెంటమ్మే 
లచ్చన్నగారు ఢిల్లీ వెళ్లితీరాలి. తచటనుండి బర్మా లోనున్న రంగూ. 
చేరుకుని అచలు ప్రభుత్వానికి అతిధిగా నుండాలి. | 


లచ్చన్నగారానాటికి కొత్తపెళ్లికొడుకు, పెళ్లి అయిన 3౩ దినములు: 
కూడా గడవలేదు. విదేశయానం లచ? న్నను వద్దని “అడ్డు పెట్టగల వారు. వారి! 
శ్రీమతి యశోదమ్మ, అయితే శ్రీమతి యశోదమ్మ తన “శీవారు పెట్టిన అన్ని. 
పరీ క్షలలో నెగ్గుకుంటూ వచ్చింది. ఈ పరీక్షలో తప్పుతుందా లచ వన గారు 
శ్రీమతిని ఈ విషయాన్ని నివేదించకముందే తన 'ఆశయసాధనలో తను 
సాగిపోవలసిందిగా మనసారా అభిలషనూ వెళ్లమని భర్తకు తన అభిమతాన్ని' 
తెలిపింది. లచ్చన్న గారు బయలుదేరి ఢిల్లీ వసలల మీదుగా రంగూన్‌ 
చేరుకున్నారు. ఏ ఒకరికిది ఆశ్చర్యకరమై నదే ఆయితే లచ్చన్నగారికి స్ట సిత - 
ప్రజ్ఞుని గుణగణాలు రాను రాను అలవడ్డాయి. జీవితంలో ఒకటన్ను శాస్త్రీయ 
జ్ఞానముకన ఎఇ ఒక బౌన్సు అనుభంజ్ఞానం' ఎంత ఉపకరిస్తుందో తెలుసు 
కున్నోరు. "అన్నింటా, సమతత్త్వ్యం అన వారే స్టితప్రజ్ఞులు కదా, ఆత్మని, 
(గ్రహం, షంకృల్పబలం, ఉన్నవాడే స్టితప్రజ్ఞాడు కదా. 


381 


ఇంద్రియాలను స్వాధీనపరచుకోవడం సాధ్యమేనా - సాధ్యమే - 
అభ్యాసమనే కలిమి - .వెరాగ్యమనే బలిమి “వ్యక్తి లోనున నాడు ఇండియా 
అను ని(గ్రహించడవేమంత కష్ట సాధ్యం కానేరదని కృష్ణుడు అర్జునినితో 
చెప్పయున్నారు, ఇటి సాధ్యమా కాదా అన్న మీమాంసలో ఉన్నవాడిని ఏ 
ఒకరుభాగు చేయలేడన్నారు. సంశయాత్మా వినశృతి అని ప్రవచించారు. 
అయితే గీతాకారుడు ఏమి (ప్రవచించిన నీ విధి చేసి తీరాలని విధి నేషేదాలి స్త 
విధించలేదు “యదేచ్చాసి తదా కురు” అని వాక్రచ్చాడు. 

లచ్చన్న అజేయుడు సర్వసంకల్ప సన్యాసభావమును సం|గ్రహి 
ంచినవాడు., చేతన సుఖశాంతులకు లోనె తన విద్యుక్త ధర్మనిరూనణ 
రంగూన్‌లో (ఫయత్నం (ప్రారంభించారు, 


రంగూన్‌లో ఆరువారాలు లచ్చన్నగారు అనల్పమైన రాజకీయ 
కృష సలిపారు.కమ్యూూనిష్టు ఉద్యమంలో చేరిన వారిని రావించి కార్మికుల 
నెల్ల కాన్సెం|డేషన్‌ కంపెనీకి తరలించారు. లచ్చన్నగారు ఆ కాంపులోనికి వెళ్లి 
ఆయా కార్మికుల్లొని కష్టనిష్ణురాలమిటో తెలుసుకున్నారు. అందులో 
ఉన్నవారు అత్యధిక సంఖ్యాకులు ఉత్తరాంధ్ర తూర్పు తీరానికి చెందిన 


తెలుగువారే. 
ఉద్యమ దారులచేత సామూహిక క్షమాపణషత్రాలను ఇప్పించడం, 


అలా ఇచ్చిన వారినెల్ల బర్మా నుండి ఓడల్లో ఎక్కించి ఇండియాకు 
అంపించడం లచ్చన్న దెనందిన దినచర్య. ఇండియా వారు చేరిన తదుపరి 
వారిని ఇండియాలో తగిన పునరావాస సౌకర్యాల్ని జరపటానికి ఆసరికి 
భారత ప్రభుత్వం అంగీకరించియున్నది. 


బర్మాలో ఉన్న తెలుగువారు - అసంఖ్యాకులు ఇండియాకు మరల 
చేరుకున్నారు. బర్మాలో కమ్యూనిస్టు ఉద్యమానికి వెన్నెముకగానున్న తెలుగు 
కార్మికులు పలచబడటంలో రంగూన్‌లో ఉద్యమం చల్లబడింది. నిజానికి 
కార్మికులకు స్వగ్భహాలు, కుటుంబాలున్నది. ఇండియాలో! సంపాదనకు 
రంగూన్‌ వెళ్లియున్నారు. _ రంగూన్‌ ప్రభుత్వం లచ్చన్నను ఎంతగ్గానో 
మెచ్చుకుని అభనందనలను తెలిపింది. 


ఇంతలో బర్మా దేశ (ప్రతినిధిగా ఉన్న గౌతుల చృ్చన్నగారిని ఇండియా 
ఎండి ఒక టెలిగ్రాం వచ్చింది. 


382 


Start for India to file nomination Harbour seat 
Reserved Visakhapatnam 


- Babu Rajendra prasad 
President 


All India Congress party, 
New Delhi. ' 


1946 తో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికలలో 
ఉత్తరాంద్ర (శ్రీకాకుళం నుండి తనకు పోటీ. చేయటానికి అనుమతించమని 
కాంగ్రెసు టిక్కెట్టు యిమ్మని ఎంత పోరాడిన అధిష్టాన వర్గం లచ్చన్నగారికీ 
టిక్కెట్టు యివ్వలేదు. మాట్లాడలేదు. అసంఖ్యాక కాంగ్రెసు కార్యకర్తలు 
కోరిన తనకు టిక్కెట్టు యివ్వలేదు. ఈనాడు కాంగ్రెస్‌ పార్టీ తనకు తానె 
తను కోరకుండానే తను ఆహ్వానిస్తూ విశాఖపట్నం లాబర్‌ సీటుకు పోటే: 
చేయమని అభ్బర్టిస్తున్నది. బలే తమాషాగా ఉందిలే అంటూ లచ్చన్నగారు. 
బర్మానుండి బయలుదేరారు. 


ఆనాటికి సార్వత్రిక వయోజన ఓటింగు హక్కుల్ని ఇంక అందరికీ 
కలిగించలేదు. పరిమితమై నవారే ఓటర్లు అక్షరాస్యులు. రేట్‌ పేయ 
మాత్రమే ఓటర్లు అందులో అక్షరాస్సులు రేట్‌ పే పేయర్సు మాతమే ఓటర్జు 
అందులో విశాఖపట్నం లేబరు సీటునుండి గెలుపొందాలి. ఇందుకని ఓటడ్డు! 
చట్టరీత్యా గుర్తింపు పొందిన కార్మిక సంఘాల్గో సభ్యుల ఉండాలో 
_రెతోద్యమంలో కీర్తి గడించిన లచ్చన్నగారికి కార్మిక రంగంలోనున్న 


పలుకుబడిని గుర్తించే భారత కాం[గెస్‌ పార్టీ ఈతని తన అభ్యర్థిగా నామినే 
వేయమన్నది. 





ఎన్నికలు జరిగిన 2 సంవత్సరాల తరువాత 1948లో విశాఖపట్నం 
"లేబరుసీటబు నుండి శాసనసభ్యునిగా ఎన్నికయిన బుద్దిరాజు మల్లికార్జునరావు: 
సిద్దాంతం రీత్యా రాజీనామా చేసినందున ఖాళి ఏర్పడీంది. - - 


 దీనివేనుక కధ ఇది. 1948లో జయ ప్రకాష్‌ వారాయణ్‌ కాంగ్రెస్‌లో 
అంతవరకు సోషలిష్ణు ఫొారంనకు నాయకత్వం వహిస్తూ అంతర్గతంగా 
/ "జ్లలుతే -జఆయ్యపకామ్‌, కాం[గైెస్‌ పార్టీనుండి రాజీనామా చేసి 





383 


బయటకు వచ్చారు. కాంగ్రెసు పేరు తొలగించి సోషలిస్టు పార్టీగా 
రూపొందింది. సోషలిస్టు పార్టీని రూపొందించారు. దేశంలో గల తన, 
అభిమానులనందరినీ సోషలిస్టు పార్టీలో చేరమని పిలుపు నిచ్చారు. ఆనాటికి 
కాంగ్రెసు పేరుతో శాసనసభ్యుల్ణో గాని ఇతరత్రా గాని పదవుల్లో ఉన్నవారు, . 
ఆయా పదవురికు రాజీనామా ఇవ్వవలసిందిగా ఆదేశించారు. 
అచ్యుత్‌పల్టార్డిన్‌, రామ్మనోహర్‌లోహియ వంటి ఉద్దండులు వచ్చి పార్టీలో 
చేరారు. 


జయప్రకాష్‌ తన పార్టీలో చేరిన వారిని ఒకషరతు విధించారు. 
ఆసరికి ఏ ఒక్షరెన శాసనసభ సభ్యునిగా ఉన్న తన పదవికి రాజీనామా యిచ్చి 
దియటకు రావాలని మరల తన పార్టీ టిక్కెట్టు మీదుగా ప్రజలవద్దకు వెళ్లి 
డు () (ఈ) (ag) 
గెలుచుకొని రావాలని చెప్పారు. ఆ పీలుపునందుకున్న విశాఖపట్నం లేబరు 
క్‌ అన్ని ఉల అల్ల 
నటుకు శాసనసబ్యునిగా నున్న బుద్దవరపు మళల్లికార్హునరావు తన 
సభ్యత్వానికి రాజీనామా యిచ్చారు. 


ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్‌ తరపున సర్దార్‌ గౌతులచ్చన్న 
నామినేషన్‌ వేసారు. మరల బుద్దవరపు మళ్లికార్డునరావే సోషలిస్టు పార్టీ 
తరపున నామినేషన్‌ వేశారు. కమ్యూనిస్టులు తన ప్రతినిధి చేత నామినేషన్‌ 
వేయించారు. త్రిముఖ పోటి జరిగింది. మళ్లికార్డున రావుగారికి ఫోర్టు 
యూనియన్‌లో పలుకుబడి . ఉన్నది. కమ్యూనిష్టు అభ్యర్దికి షిప్‌యార్డు 
చిట్టయ్య వలన, మిల్సులో బలం ఉంది. 


అయితే లచ్చన్నగారికి కూడ షీప్‌ యార్స్‌లో బలం ఉంది తను 
షిప్‌యార్డు యూనియన్‌ నాయకుడు పెగా నౌలిమర్ష జూట్‌మీల్టులో చాలా 
పలుకుబడి ఉన్నది. ఎన్నికల (ప్రచారం వచ్చేసరికి లచ్చన్నగారి వర్గానికి 
కమ్యూనిష్టు అభ్యర్ది వర్గానికి ఘర్షణలు (ప్రారంభమయ్యాయి. మీరా మేమా 
అన్న స్టితి వచ్చింది. తాళ్లవలస చిట్టయ్యవలసల కార్మికులు మధ్య ఘర్షణలు 
చెలరేగాయి. యిరువర్గాల వారు బలప్రదర్శనకు సిద్దపడ్డారు. ఉత్తర విశాఖ 


384 


చివరగల మొదలుఇవా ఎపురంనుండి గొ “దావరినదిఒడ్డునగల రాజమం (డివరకు 
గల కార్మిక సంఘాల్లోగల సభ్యుల ఓటర్లు వేసినది విశాఖ దగ్గరనే. కాంగ్రెసు 
పార్టీ అభ్యర్ది. ఎని కయినట్లు ప్రకటించారు. లచ ఎ్రైన్నగారికి మొదటగా 
అధికార రాజకీయ యోగం కలిగింది. (పజల అభిమానిగా ప్రజల విశ్వాస 
నమ్మకాలను చూడగల (ప్రజాప్రతినిధిగా రూపాంది మదదాసు రాష్ట. 
శాసనసభలో 1948 జూన్‌ నెలలో అధికార పార్టీ సభ్యునిగా విజయగర్వంతో 
(ప్రజాసేవా తత్పర్పులె దేశసేవ జేయాలన్న సత్సంకల్పంతో (పవేశించారు. 


27వ (పకరణము 


"020 - <0 వరకు తన జీవితంలో 


1009 ; 


1010; 


1911 


1912 § 


పధాన ఘటూలు 
ఇ ఈ 


ఉత్తరాం[ధ (కీకాకుళం జిల్లా, సోంపేట తాలూకా, బారువా 
(గామంలో బాలలచ్చన్న ఒక సామాన్య నిరుపేద సెగిడి 
కుటుంబమున జననం; దేశమున మింటోమార్లి సంస్కరణలు 
రూపొందుతున్న తరుణం. 3 స దేసీ ఉద్యమానికి బీజాలు 
ఏర్పడుతున్న కాలం ; తిలక్‌ గోఖలేనాటి కాంగ్రెస్‌ నాయకులు. 


బాలలచ్చన్న తండ్రి చిట్టియ్య ; తల్లి రాజమ్మల వేరింటి 
కాపురం ; బారువాలో కళ్లంగడి వ్యాపారంతో పాటు చిన్న 
కొబ్బరి తోట - పాలం సంపాదన ; ఆనాటికి కేంద్ర రాష్టాల్లో 
; శాసనసభలు ఏర్పడ్డాయి; వీరేశలింగం ఆంధధ్రచరిత్రను 
రచించారు ; ఆంధ్రలో దేశభక్తి కొండా వెంకటసుబ్బయ్య ; 
బి.యన్‌. శర్మ మితవాదులు (ప్రాబల్యం. 


ఒకనాటి పాలేరు బాలలచ్చన్న తండ్రి చిట్టియ్య బారువాలోగల ' 
80 కుటుంబాల సెగిడి కులస్టులలో పెసా పరక సంపాదించి, 
పేరు తెచ్చుకోవడం ; దేశపరిస్థితి, బెంగాల్‌ విభజన; 
వందేమాతరం ఉద్యమం ప్రక్క రాష్టంలో లేచింది; 
ఆం (దమహాసభకు సనా హాలు జరుగుతున || దినాలు; 
తల్లిదండ్రుల గారాబు బిడ్డగా బాలలచ్చన్న పెరుగుదల 


బాలలచ్చన్నపై తల్లిదండ్రులు ఆశపెట్టుకోవడం తమ కులవృత్తిని 
గాక పెరిగి పెద్దయి గొ ప్పోళ్ళతో సమానంగా పెద్ద ఉద్యోగాలు 
చేయాలని భావించడం; బాలలచ్చన్న ముద్దుముచ్చటలను 
తీర్చడం; అడిగింది ఇవ్వడం; అల్జారుముద్దుగా పెంచడం; 
ఇకసమకాలీన పరిస్టితి ; బీహారు రాష్టం కాంతిపూర్‌లో జరిగిన 


1913: 


1914: 


1915 : 


1916 ; 


386 





కాంగ్రెస్‌ మహా సభలకు నెవూ మొదటగా హాజరుకావత్తే. 
అ[గవర్జాలవారికి; ఉన్నవారికే చదువులు; హోదాలు అంతకు... 
తప్పించి అణగారిన వర్ణాలకు కులాలకు ఆ ఆ్రర్లత న. 
సమాజం భావించడం. 


బాలలచ్చన్న  అల్లరిపిల్లవానిగా తయారి తనమొట్లో 
కాదన్నవారిని, తనను ఎదిరించిన వారిని ఎదుర్మోవటిటు 
తిరగబడడం ; గాంధీజీ దక్షిణాఫ్రీకాలో (ప్రధమ్మేళ్లు 
సత్యాగహోద్యమానికి రూపకల్పన చేస్తున్న తరుళిళ.. 
బాపట్లలో (ప్రధమ ఆంద్ర మహాసభలు జరుగుతున్న దినాలు, 








స్‌ 







తనను వెక్కిరించిన, ధిక్కరించిన సవర్జ్డుల పిల్లల్లపె తిరుగుబాటు 
వయసుకు మించిన చేష్టలు, ఆలోచనలు; వగరుబొజట్‌, 
పాగరుబోతు అని పేరందడం; తల్రిదం[డ్రులకు ఫిర్యాదులంతతట్లు 
దండనకు గురిఅవడం; మొదటి ప్రపంచ యుద్దం [పొఠలభథ;; 
తిలక్‌ జైలునుండి విడుదల; బరవాంపూర్‌ నుండీ ఆ (గ్ర 
కాం(గ్రసు సర్కిల్టో వి.వి.జోగయ్య పంతులు గాడ - రాఘవరాపు 
పేరందడం. 






కొంటె పనులు చేయడం; ఆకతాయి కుర్రాడని చేరందడం } 
గోలిబిల్ల - చిరతాటల్లో ఇతర పిల్లల్ని ఓడించడం; మొలకెత్తిన 
మొండిఘటం అవి ఆందరిచేత అనిపించుకోవడం; 1893 లో 
ఆఫ్రికా వెళ్లిన గాంధీజీ ఇండియా రాక; గోఖలే మరణం. 


బారువా హయ్యర్‌ ఎలిమెంటరీ స్కూల్లో అక్షరాభ్యాసం; 
విద్యాభ్యాసం; అన్నయ్య సత్యనారాయణ స్కూలుకు వెళ్లడం; 
పమకాలీన పరిస్టితి; అనిబిసెంటు స్వదేశీఉద్యమం (పొరంభం। 
లక్నో షాక్ట్‌; అంబేద్కర్‌ కులాల పుట్టుకపె సిద్దాంతవ్యాసం ; ఆల్‌ 
ఇండియా కాంగ్రెస్‌ కమిటీ స్థాపన; మద్రాసులో జస్టిస్‌ పాళీ 


917 ౩ ' బడికి ఎగగొట్టడం; చెట్టులెక్కడం, పుట్టలెక్కడం ; ఎదిరించిన 


టో 
॥ oe 


we న్న క గ Me f 
“చాతితో కుబ్తపల్టు పట్టడం; 'తర్తిదండులు వారిస్తే నిరాహారటీక్ష 


1918 ; 


1919 : 


1920 : 


387 


పాటించడం; సమకాలీన పరిస్థితి; నార్త్‌ బీహార్‌లో గాంధీజీ 
ప్రధమంగా సత్యా(గహం చేయడం. 


బాలచేష్టలు, _వెక్కిరింపులు, ఎడిపింపులు, _దబాయింపులు, 
దౌర్దన్యం, జబ్బచరచడం, నిబ్బరంగా మెలగడం; 


' ఇంటికీరాకుండా వచ ఏటనో రెండుమూడు దినాలు గడపడం ; 


నూతన ఆం[ద్ర కాం[గసు విభాగము ఏర్పాటు; న్యాయపతి 
సుబ్బారావు ప్రెసిడెంటు, వెంకటప్పయ్య శక్రటరీ ఆంధ 
మహాసభకు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు అధ్యక్షులు, 
ఆంధ్రపత్రిక స్థాపకులు, మొదటి ప్రపంచ యుద్దం సమాప్తం; 
స్వీయజాతి రాజ్యాల ఏర్పాటు వాదన లేచింది. (బ్రిటీషువారు 
ఇండియాను విడచిపోవాలి అన్న నినాదం (ప్రబలింది. సహాయ 
నిరాకరణోద్యమానికి బీజాలు ఏర్పడ్డాయి. 


తప్పు చేసిన వారిని తంతే తప్పా ? అని తండ్రితో గద్దించడం; 

అందుకు తం|డిచే తన్నులు తిని, స్పృహతప్పి పడిపోవడం; 
మాంటింగు, జేమ్సుపర్డు సంస్కరణల ప్రారంభం; గాంధీజీ 
పూర్తిగా రాజకీయాల్లోకి దిగడం; (బ్రిటిషువారిని ఎదిరించడం; 
రౌలత్‌ చట్టం. 


జాతీయవాది, భిద్దరుదారి కోడిగంటి నరసింహం మూర్తిగారికి 
విద్యాబుద్దుల్ని చెప్పమని బాలలచ్చన్నను తీసుకుని వెళ్లి తండ్రీ 
చిట్టయ్యను అర్రించడం; తన ఇంటివద్దనే ఉంచుకోవాలని 
చెప్పడం; ఒక్కతిండికే ఇంటికి రావాలని షరతు పెట్టడం; 
మాష్టారి గారు అనాటి దేశపరిస్టితులను పత్రికల్లో చదివి చెప్పగా 
ఎంతో కుతూహలంతో వినడం; తిలక్‌ మరణం; గాంధీజీ 
యంగ్‌ ఇండియా హరిజన పత్రిక స్థాపన; విదేశ 
వస్తుబహిష్కరణకు పిలుపు; కాంగ్రెస్‌ ఎన్నికల బహిష్కరణ; 
మద్రాసులో జస్టిస్‌ పార్టి గెలుపు; గాంధీ, నెవూల సమ్మేళనం; 
గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం. 


1921 ¢ 


1922 g 


1923 ; 


388 


దేశభక్తి గీతాలను, _ దేశభక్తిగాధలను _ ఎగిరిగంతేసివినడం, 
చదువుపట్లగాక, సమాజంపట్ల శ్రద్ద చూపుతూ, ఆకతాయితనం, 
ప్రదర్శిస్తున వ బాలలచ న్న ఎకు. విద్యాబుద్దుల్ని ఎందుక్షు 
చెప్పించారి ? మనకందుకు అర్హత ఉందా ? అని సాటి కులస్టులు. 
లచ్చన్న తండ్రి చిట్టయ్యను మందలించడం ; మనకెందుకు 
చదువులని చెవిలో నూరిపోయడం; అల్లూరి సీతారామరాజు, 
పీతూరీ లేవడం; తెల్లదొరల గుండెల్లో బల్లెమై. నిలవడం; బెంగాలీ" 
తీవవాదులతో రామరాజు చేతులు “కలిపేడం, ఆంద్రరత్న 
దుగ్గిరాల బరహంపూర్‌లో అరెమ్టుకావడం; 


'ఆం|దరత్న దుగ్గిరాల గో పాలకృస్ణయ్యను బరహంపూర్‌లో అరెష్టు 


చేసినందుకు నీరసనగా తోటి బడిపిల్లలతోపాటు బారువా వెళ్ల 


_రెళ్లను ఆపడం, అందరి పిల్లల్లో పడు అజేయుడు సుమా' 


అనిపించుకోవడం; వీద్యోర్దీదశలో బాతీయ 
వంటబిట్టటం; స్వరాజ్యం పేపరులోని హ్‌ 
తనమాష్ట్రారిగారి ద్వారా వినడం; ఉత్తరాంద్రలో ఊపిరిపోస్తున్న 
స్వరాజ్యోద్యమం. 





విదేశీ వస్తు ఇహిష్కరణ సందర్భంగా తన (గ్రామం బారువాలో. 
జరిగిన వరాల్‌; బాలలచ్చన్న పాఠశాల నుండి ఇతర బాలురతో ' 
వస్తు నడివీధిలో విదేశవస్తువులతో మండుతున్న అగ్నిగుండంలో, 
తనచొక్కాను విప్పివేసాడు; తనకానాటి ఉద్యమం ఏమిటో 
తెలియక పోయిన, దేశంలో ఏదో జరుగుతున్నది. తను తన 
దేశభక్తిని చాటాలి అన్నదే తన తపన - స్కూల్లో తనను, తన 
గుణాన్ని, తనయింటిని ఎకసెక్కం చేసి మాట్లాడిన బారువా 
స్కూలు హెడ్మాష్టరును, పె బెంచీని (త్రోసి బయటకు 


' పరుగెత్తడం, అణాపారేస్తే కావలసినంత దొరికే ఉప ప్పుకోసం 


ఉప్పు తయారీ సత్యాగ్రహం ఎందుకు ? అని తనకానాడు అర్దం 


కాకపోవడం. : 





1925 : 


1926 


1927 « 


1928 ¢ 


359 


సవర్ణుల పిల్లలపె జబ్బచరచడం, విరుచుకు పడడం; ఒరే మీకు 
మేము ఎందులోను తీసిపోంరా అని గద్దించడం; ఉత్తరాంధ్రలో 
అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు ఉదృత రూపం దాల్చడం; 
సీతారామరాజు తెల్లదొరలన బలికోరడం. 


మందసాలో దురలవాట్టు, చెడు సహవాసం, దౌర్జన్యం, 
హరికృష్ణలు, బుద్దిబలంగాక భుజబలాన్ని పంచుకుని ఫోర్తుఫె పరంలో 
ఫెయిల్‌ అవడం; తన కులాన్ని తక్కువచేసి మాట్లాడీన వారిపె 
తిరుగుబాటు, అంబేద్కర్‌ బొంబాయికి దగ్గరలోనున్న మహద్‌ 
అనే (గ్రామంలో అగగ్రవర్జాల వారు వాడుతున్న చెరువునుండి 
హరిజనుల చేత నీరుతోడించుకుని తిరుగుబాటు జెండా 
ఎగరవేయడం 


గీకాకుళం మున్సిపల్‌ హైస్కూల్లో మరల ఫోర్తుఫారంలో ప్రవేశం 
అన్నయ్య సత్యనారాయణ హయ్యర్‌ గ్రేడ్‌ ఉపాధ్యాయని గిక్షణ 
మొదట సంవత్సరంలో ప్రవేశం; (పతీదినం హైస్కూలుకు 
వెళ్లడం, పాఠాలు వినడం జరిగేది. మానసికమైన మార్పులు 
వస్తున్న సమయం. 


శ్రీకాకుళం విద్యాభ్యాసం చేస్తు జాతీయభావంతో పాటు 
దౌర్హన్యం, రౌడీతనం కొంచెం పాళ్లలోనున్న  రావికంటి 
జగన్నాధం దంపతులు గారింట్లా వుంటూ తనతో సహచర్యం 
చేయడం, స్కూలుకు వెళ్లడంతో అ[శద్దలేదు, పాసయినారు. 
గాంధీజీ ఒరిస్సా రెతులతో ఉద్యమాన్ని లేవదీయడం; అంబేద్కర్‌ 
హిందువుల పవి|త(గంధం మనుస్కృతిని బహిరంగంగా తగుల పెట్టు 
గొప్పసంచనలం సృష్టించడం; ఆం(ధ యూనివర్శిటీ స్థాపన; 

సెమన్‌ కమిషన్‌ గోచెక్‌ అన్న నినాదం; న్యాయపతి 
నారాయణరావు శ్రీ వి.వి. జగ్గయ్య పంతులువంటీ నాయకులు. 


శ్రీకాకుళం హైస్కూల్లో ఫిప్పు ఫారం పోవడం; ఆకతాయితనానికి 


తాత్కాలికంగా స్వస్తి చెప్పి బుద్దిగా జగన్నాధం పంతులు గారి 
సలహాపె చదువుకోవడం; తన అన్నయ్య హయ్యర్‌ (గీడు. 


1929 ¢ 


1936 " | 


వాడికి సైస్కూలలు చేదువులా ఏ వెనుకబడిన కులాలవారికి_ జ్జ 


390 





ఇచ్చాపురం హై ఘ్యాల్లో సిక్‌ ఫారంలో ప్రవేశం, నేటి పదకొండక్షీ 
తరగతి $.5.L.6 మరల రౌడీమిత్రలతో తిరగడం; కులాపోగ్టా 
దినాల్ని గడపడం; పెలాపచ్చీసుగా తిరగడం; అట్టడుగున పడి 









కక్షతో తన కులాన్ని, వన్ని 'చులకన చేసి వర్న మ 


అక్కసుతో ' ఆ స్కూలు పాడ్మాష్టరు ఉపద్రష్ట సత్మనారాయజ | 


కట్టివేయడం; ఈ పంఘటనే తన బాల్య జీవితంలో జాగత్‌ 
కలిగించడం ; ఆత్మజ్యోతి వెలిగేలా చేసింది; తప్పాప్పులమేః 
తెలియచేసింది; అంతర్నిర్తీక్షణ ఆరంభం; విపరీత మనస్తత్వానిక్టః 
విదలించుకోవాలి అన ఎ జిజ్ఞాస; నాటి సామాజిక అసమూళ్లు 
తలకు, అన్యాయాలకు ఈతను లోనుగాక మాటకే . తిలోడ 
కారిచ్చే మార్గాల అన్వేషణ (ప్రారంభం; నేపడా ఉప్పుకొఠార్ల 
సామూహిక సత్యాగ్రాహిగా దాడిచేసినందుకు లారీ ఎక్కించి, అరెమ్హ 
చేసి మరల విడుదల. చేశారు. బాలలచ్చన్న రాజకీయాల్లో 
పడిపోతాడేమోవని తలిదండ్రులు మరల హైస్కూలు 
చేర్పించారు. 


'విద్యారి దవలోనే స్వాతం|త్రో మంలోనికీ లంఘించడం ; మరల 
శ్రీకొకుళరీ హైస్కూల్లో. సిక్సు ఫాఠంలో (11వ తరగతి, 
5.5. L.C) ప్రవేశం; జగన్నాధం గారింట్లో నాటి ఆకతాయి. 
ఇశ్నన్న ఇదర్భ్శ విద్యాద్దిగా మారాడు,  గ్రద్దాభక్తులతో చదివాడు, 


1931 ; 


1932 & 


391 


“శద్దవాన్‌ లబతె, జ్ఞానం" అని కదాగీత చెప్పింది. అయితె దేశభక్తి, 
జాతీయభివం, [క్రమగిక్షణ కల డీల్‌ టీచరు నేమాని నరసింహం 
మూర్తిగారన్న మితిమీరిన అభిమానం; క్రీడలపై అమితాసక్తి, 
దేశభక్తి (ప్రధమ ఫారాన్ని తనే అచ్చన్నగారికి నేర్చారు. సెలెక్షన్‌ 
పరీక్షలో నెగ్గి, ఎ పరీక్షల్ని (వ్రాసి తన స్వగ్రామంలో దరి 
సొపడా ఉప్పు కొఠార్హ సామూహిక సత్యాగ్రహంలో పాలాన్నం 
దున ఒక నెల 20 దినాలు (ప్రధమంగా జై జెలుశిక్ష అనుభవించారు. 
ముక్కంరి సబ్‌జెల్లొో; ఉప్పు సత్యాగ్రహం; “పకెటింగ్‌ ఉప్పు 
కొరారాపె దండయాత్ర; లెక్కల, నరసన్నపేట జెల్లాంమాండ్‌ 

రహంపూర్‌ లో నెలగిక్ష సోంపేట నౌపడ ఉప్పు కౌటారులపె 
పం దాడిచేసేనందుకు లారి ఎక్కించి అరెస్టు చేసి 
మరల విడుదల చేసారు. ఎక్కడ రాజకీయాలలో పడిపోతా 
డేమోనని ఆ తల్రితండ్రులు మరల హైస్కూలులో చేర్చారు. 
రెల్వేస్టే సేషనుకి _అన్నయ్య (ప్రోద్బలంతో తన మనసున 
పుట్టకపోయిన సెకిలుపె వెళ్లి సిగ్నలింగ్‌ తర్పీదనందడం; అదే 
సంవత్సరం బారువా సత్యాగ్రహ గిబిరంలో చేరడం; ఏప్రియల్‌ 
నేపడా ఉద్యమ |ప్రమాణప[త్రం పె సంతకం; వామపక్షరాజకీయాల 
(ప్రారంభం; జనజాగృతి కలిగింది; (ప్రధమ రౌంజ్‌ దిల్‌, సమా 
వేశం; కాంగ్రెసు - బహిష్కరణ - అంబేద్కర్‌ పాల్గొన్నాడు. 


బారువాలో సత్యాగ్రహి శిబిరం పీకెటింగ్‌ ' - కార్యక్రమం; 
సోంపేట, ఇచ్చాపురం. తాలూకాల్టో కల్టుకొట్టు, విదేశీ 
వ(స్తదుకాణాల వద్ద పికెటింగ్‌ ; గాందీ” > ఇర్విన్‌ ఒడంబడిక; 
బరహంపూర్‌లో కాంగ్రెస్‌ పేవాదళ్‌ శిక్షణా శిబిరంలో శిక్షణ 
పొందడం; 2 వ రౌండు సేదిలు సమావేశం ; ; ఉద్యోగం కాక 
ఉద్యమమే తన జీవితానికి ఊపర కావాలన్న నిర్ణయం; కాకినాడ 
వెళ్లి కాంగ్రెసు సేవాదళ్‌ శిక్షణా శిబిరంలో క్షణ పొందడం; 
రెండవ రౌండ్‌ కేబుల్‌ సమావేశం. 


శాసనోల్లంకోద్యమంలో " పాల్గొనడల'; ."బారువోలో అరెమ్టుకాబడి 
రాజమండ్రి సెంట్రల్‌ జె జైల్లో 8 మాసాల శిక్ష. అనుభవించడం; 


1933 & 


1934 ¢ 


1935 ; 


జెల్లో బెంగాల్‌ విప్లవకారులతో పరిచయం; రాజకీ 


392 





పదవులనందటానికి, వర్గాల (పాబల్యం; వం వ్ర. 
స్వరాజ్యపార్టీ అవతరణ; బరహంపూర్‌లో సత్యా[గ్రహాల ; 
కాల్పులు; కమ్యూనల్‌ అవార్డు ప్రకటన; మూడవ రౌండుషే 
సమావేశం ; పూనా ఒడంబడిక (అంబేద్కర్‌ స 
చుర్రరిషప్టులలో చేతలు కలపటానికి బెంగాల్‌ ప్రయాళణ్త 
కొకీనాడ, మద్రాస్‌లో బాంబుకేసులు; అన్నా(ప్రగడ కామ! 
రావు; |[పతివాద భయంకరాచార్యులు మద్దూరు అన ఎపూక్తయ్య 
కాకరాల _ కామేశ్వరరావులపె కేసులు, త్‌ సెక: 
ముద్దాయిలతో పరిచయం, స్థానిక హరిజనోద్యమం, ఉద్యోగ. 
కాక, ఉద్యమం తన జీవితానికీ ఊపిరి కావాలని నిర్ణయాలు, ' 
కాకినాడ వెళ్లి కాంగ్రెస్‌ పేవాదళ్‌ శిక్షణ శిబిరంలో శిక్షణ పాంధారు. 


"ఇ 


ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ అద్యక్షులు _రెతురంగా పిలుపులు 
కిసాన్‌ ఉద్యమం ప్రారంభం; _రెతు రక్షణ యాత్ర నవంబఠు 
ఏడవతేదీన ఛతపూర్‌ కలెక్షరుని . విజ్ఞాపన పత్రం ; రెతు రం 
_ంతు మహాసభలను ప్రారంభించడం; ; న్యాయ 
'నారాయణరావు, పుల్లెల శ్యామసుంద(ర్రావు, అచ ఎన్ను ఉన్నారు, ౧] 





గంజారి జిల్లా ఆంధ్ర కాంగ్రెస్‌ కార్యదర్శిగా మాజీ రాష్ట్రపశీ / 
బాబూ రాజేంద్రప్రసాద్‌ కాంగ్రెసు అధ్యక్షుని హోదాలో. 
బరహంపూర్‌ రాగా, ఆంధ్రపాంతానికి ఆహ్వానించడం?., 
విశాఖపట్నంలో లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ పరిచయం; కాంగన్‌ 
సోషలిస్టు పార్టీలో కార్యవర్గ సభ్యత్వం ; జమీందారీ ఎస్టేట్‌ 
ఛెతాంగం పోరాటానికి సన్నద్దం కావడం; కాం(గెస్‌ సోషలిస్టు పార్టీ 
'ఆం|ధ్రశాఖి అధ్యక్షులు యన్‌ జి.రంగా, శక్రటరీ మద్దూరు 
అన్నపూర్ణయ్య, మహాకవి శ్రీ శ్రీ మహాప్రస్తానం వెలుగులోనికి 


వచ్చింది. యన్‌.జి.రంగా, లచ్చన్న లానాడా అతివాద 
రాజకీయవాదులు. 





కిసొవ్‌. ఉద్యమం తీవరూషం దాల్చడం; గుంటూరు జిల్లా 
నిడుబ్రోలు యన్‌జి.రంగా. స్థాషించిన రామినీడు చెతాంగం 


1936 : 


1937 1 


393 


విద్యాలయంలో రాజకీయ గిక్షణా గిబిరంలో శిక్షణ పొందడం; 
ఆంధ్రలో 3 ఆతివాధ పార్టీల ఆవిరా భవం. 


గంజాం జిల్లానుండి విడివడిన (ప్రాంతాలతో ఉత్తర విశాఖ జిల్లా 
గాపోలిటికల్‌ ఆర్గనెజేషన్‌ (ప్రారంభం; ఆల్‌ ఇండియా కాం|గైస్‌ 
కమిటీ సభ్యత్వం, ఎన్నికలు కేంద రాష్టాల్లొ కాంగిసు పార్టీ 
గెలవడం; నాటీ మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి జస్టిసు పార్టీ 
నాయకులు బొబ్బిలి మహారాజా ఓడిపోవడం; పరిమిత ఓటింగు 
విధానం, ఉత్తర విశాఖ రాజకీయ జిల్లా కాంగ్రెస్‌ కమిటి 
ఆర్గనెజేషన్‌, ఎ.ఫి. పృాతోను పనిగట్టుకుని "ఓడించాడు; లచ్చన్న 
బీల్లా కాం గ్రైస్‌కమిటి జనరల్‌ సెక్రటరీగా ఎన్నుకోబడిన; రాష్ట 
కాంగ్రెస్‌ దానిని రద్దు చేయడం; పార్టీలో వర్గాల ముఠాలు 
ఏర్పాటు; జస్టీసు పార్టీ ఓటమి; రెతు రక్షణ మహాయాత్రను 
మద్రాసు రాష్ట శాసనసభ ఎన్నికల్లో ఇ ఇచ్చాపురం నుండి మద్రాసు 


వరకు 700 మై ళ్ళ కాలినడకతో నడపడం; ప్రధాన నిర్వాహకులు 


రెడ్డ సూర్యనారాయణ, పుల్లల శ్యామసుందరం, చల్లా 
లక్ష్మీనరసింహం శాసనసబ్యులు వి.పి పాత్రను ఓడించడం; 
గాంధీజీతో లక్నో కాం[గైసులో ఎ.సి.సి మెంబరుగా దూరం 
నుండి పరిచయం, జయప్రకాష్‌ నారాయణతో పరిచయం, జిల్లా 
నాయకులు న్యాయపతి నారాయణమూర్తి పుల్లల శ్యామసుందరం 
జమీందార్డకు వ్యతిరేకంగా రె రెతాంగ పోరాటం; రెవెన్యూ మంత్రిగా 
ఉన్న ప్రకాశం గౌరికి విజ్ఞాపన పతం అందించడం; రాజూబికీ 
విజ్ఞాపవ పతం, ఆచార్యరంగా, భారతీ రంగాలు బర్మా యాత్ర 
ముగించుకొని బారువా రేవులో దిగగా, స్వాగతం చెప్పడం, 
సన్మానించడం. 


రంగాగారి వేసవి పాఠశాలలో రాజకీయ శిక్షణ; ఆంధ్రాలో 
జయప్రకాష్‌ పర్యటన, స్వాగత పన్నాహాలు, జమీందారీ అబో 
విషన్‌ ఎంక్వయిరీ కమిటీ ఏర్పాటు: విజ్ఞాపన పుత్రం కమిటీ 
పభ్యులు రెబ్బాప్రగడ మందేశ్వర[ర్రావు, “కొమ్మారెడ్డి సూర్య 
నారాయణ, పుళ్లాల శ్యామసుందకం, 'గౌతులచ్చన్న (ప్రొఫెసర్‌ 


1938 2 


1939 & 


1940 8 


1941} 


39 


రంగా, పట్టాభి సీతారామయ్య, ఆంధ్ర కాంగ్రెస్‌ అధ్యక్షు లుక్‌ 
మద్రాసులో రాజాజీ (ప్రధానమంత్రి ఖరారు 


ఫయిజ్‌పూర్‌ కాంగ్రెసు సభలు; కిసాన్‌ రాలి .నిర్వహణ; పటేల్లో! 


వ్యతిరేకం; పుల్లల శ్యామసుందరం, గొతులచ్చన్న, రంగాజీ 
హోజరు స్వామి" సహజానంద సరస్వతి స్వర్షస్తులవడం; బారువా 
చీకటి, జలంత్ర, మందసా, చెముడు, కురుపా, విజయనగరం 
బొబ్బిలి సంస్థానాల్లో _రెతాంగం పోరాటాలు నిర్వహణ. 


హరిపుర సమావేశం; ఫార్వర్ణు బ్లాక్‌స్తాపన; నేతాజీ ఆంధ్ర 
పర్య౬ ౦చగా వారితో పర్యటించడం; ఫోర్వర్లు బ్లా బ్రాక్‌ సభ్యత్వం, శ 
వారై క్రమశిక్షణా చర్యను ఎదుర్కొనడం .; స్వరాజ్యర్ణ 
విస్తవమార్గన్నే లభించగలదన్న విశ్వాసం, నమ్మికలు ఎర్పడటర్మ- 
రెండవ ప్రపంచ యుద్దం (పారంభం 


f 


ఆల్‌ ఇండియా కిసాన్‌ సభలో పలాసాల్‌" నిర్వహణ; అవ 





అచ్చన్న జ్‌ న్నగడ్డ వ రామలింగం 1 1/2 లక్షల మంది రి లెతులస్తు 


FE 


శ్యమసుందరం తిం ఎగా ఉత్తర శాఖ. అద చయం 


. స్వీకారం; అండర్‌గ్రౌండ్‌ పోరాటానికి సిద్దప డటం; కాంగ్రెస్‌లో 
- వరాలు, గ్రూపులు ఏర్పడ్డాయి. వ్యష్టి సత్యాగ్రహం పోరాటానికి; 


కాం గెస్‌: ఎలువు. 


_ అండర్‌గ్రౌండ్‌ పోరాటం; మందసా చెతుల డిఫెన్సు కమిటీకి 
_ తోడ్పడటం; రహస్య జీవితం గడపడం; చిత్తూరు, రాయలపీమ 


రవాస్యంగా పర్యటించడం; ఎస్సే సైటు _రెతు రక్షణ సంఘాలను జిల్లా 
అంతట తిరుగుతూ చైతన్యపరచడరి; మందసా _రితుల డఉఫె న్సు 


5 కమిటీకి . - నిత్యం సహాయ సద్భావాలను అందించడం, చివరకు" 


రైతాలగందే: విజయం ఆనిపించడం.- 


19424 స్వచ్‌. ఇండియా _ఉత్యమంల్‌ | అండర్‌్‌గ్రాండ్‌లో శుంటూ- 


'పొల్లానడం;" ఒకచోట పోస్టల్‌ ఆఫిసు, వేరొకచోట తహ్హపీల్థారు 


1043: 


1944 9 


1945 & 


395 


ఆఫీసు దగ్గమవటం, రెలుపట్టాలు తెగిపడడం, లచ్చన్న గారే 
ఇందుకు బాధ్యులని తన అన్న సత్యనారాయణ దుర్చల షావు 
కరి అపారావు, సూర్యనారాయణను డబన్యు చేయడం, ఎస్టేటు 
రెతుసంఘాల నాయుకుల లో రహస్యంగా కలవడం; 


“ెతోద్యమాన్ని కొనసాగించడం. 


అండర్‌[గౌండ్‌ పోరాటంలో నుండగా డా! ధర్మతేజ నుండి 
మద్రాసులో జరిగే అండర్‌[గౌండ్‌ వర్కర్ల సమావేశానికి రమ్మని 
పిలుపు; కిల్లి అప్పలనాయుడుతో ప్రయాణిస్తుండగా 
రాజమండ్రిలో 'పట్టువడడం; జె జెల్లో నిర్భందించడం; కిల్లి అప్పల 
నాయుడు డిబన్యుగా తంజోవూరు జెలు, ఆలీపూర్స్‌వైలునుండి 
విడుదల, మరల డిబన్యు, “ఆల్రీపూర్‌ కాంప్‌ జెల్లో ఒక 
సంవత్సరం గ్రెక్ష అనుభవించడం - 


కన్ననూర్‌ జెల్లో 2 మాసాల శిక్ష అనుభవించడం తదుపరి 
తంజావూర్‌ జె జెలుకు మార్చడం ; రంగా, గొట్టిపాటి బ్రహ్మయ్య, 
మంతెన వెంకటరాజు, (బిహ్మానందరెడ్డ, కళ్ళూరి చం[ద్రమౌళి, 
గొల్పపూడి శీతారామశాగస్తి, శరణు రామస్వామి వారితో జైలు శిక్ష 
అనుభవించడం; ఈ జైల్లోనే వ్యక్తుల మధ్య సద్దాంతుల 
అనుసరణలో విభేదాల ఫలితంగా, వ్యక్తిగత స్పర్దలు, తగాదాలుకు 
రూపకల్పన; రష్యా, అమెరికా, (బ్రిటన్‌లతో చేయిగలపడంతో 
కమ్యూనిష్టుల (ప్రజా యుద్ధం అని చెప్పగా పుచ్చలపల్లి 
సుందరయ్యను, జొన్నలగెడ్డ రాయలింగయ్యను, కంబంపాటి 
సత్యనారాయణను, చుండి జగన్నాదం గార్హను విడుదల 
చేయడం. 


తంజాపూర్‌ జైలునుండి బదిలీ చేసిన మరుక్షణం డెబన్యుగా 
మరల ' 'రాయవెల్లూరి జెలును తరలించడం; అచట అమరావతి 
జైలుకు వచ్చి ఆం(ద కేసరి కళా వెంక[టూవు, : అన్నె అంజయ్య, 
మద్దూరు అన్నపూర్ణయ్యలతో శిక్ష అనుభవించడం; జెలులొ 
నుండగానే వర్గాలు ఏర్పడ్డాయి. నెల్లూరు వెంకటావు నాయుడు, 
లచ్చన్న; ఓబుల్‌రెడ్డి. “ఉమ్మోశిడ్డి, . బాలొరేడ్డి, ఆచార్యరంగా 


396 


To Ta 
టి 


అనుయాయులయ్యారు. 21-10-1945 లో రెండవ 
యుద్దం ముగిసిన తదుపరి మం(త్రిితయ (పతిఫారనరి 
జైలునుండి విడుదల, అఖిల భారత జాతీయ eu యూని 
'ఏర్పడంది. ఆజాద్‌ హిందు పేజులు (IN A) పనిచేసి జెలునుఇక్‌ 
విడుదలయిన తదుపరి ఏలూరులో వారికి లచ్చన్న కాంగ్రీక్‌, 
కార్యకర్తగా ఘనసన్మానం ఏర్పాటు చేయడం, $S.N-ఇ 
సుబాస్‌ బోసు స్వీయ డాక్టరు అధ్యక్షులు సభ ఏర్పాటు చేవ. 







1946 ; “కేబినట్‌ మిషన్‌ షాన్‌ రాజ్యాంగ సభ ఎన్నికలు; అపడ! 
(పభుత్వం డిల్రీలో ఏర్పాటు, సహో ప్రధానమంత్రి రః 


స ay: 
త్‌ [ఖే | 


ఎన్నికల్లో కాంగ్రెస్‌ పాల్గొనడం; జిల్లా కాంగ్రెస్‌ పార్టీ లచ్చన్నమ, 
అభ్యర్థిగా నిర్ణయించిన రాషకాంగ్రెస్‌ వర్గ _ వివాడతత్‌. 
(తోసిపుచ్చడం; దేశభక్తి కొండా వెంకటప్పయ్య అధ్యక్షతన 
వెళ్లి పరేలుతో నివేదించినా ఫలితం లేకపోవడం; ప్రకాశం 
ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత, కళా వంకట 
'రెవన్యూమంత్రి; జమీందానీ రద్దుచట్లం; ఆంధ్ర కోర. కళ 
సంయుక్త కార్యదర్శి రంగాగారు ఆంధ్రకాంగ్రెన్‌ ఆర్యులు, 
ఆం|ధకాంగైస్‌ కమిటీ జాయింట్‌ శ(క్రటరీ, ఇండియన్‌ నేషనల్‌. 
శ్రైడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌ ఆంధ్రవిభాగానికి టప 
అధ్యక్షులు, ఉత్తరాంధ్ర పర్యటన రితోద్యమంవ్యాప్తి పలాసాలో 
మాసాలు కాంగ్రెసు. సేవాదళ్‌ ఆఫీసర్లు శిక్షణ శిబిరాన్ని! 
నిర్వహించడం, విాఖపట్నం సింధియా సీల్‌ నేవీగేషన్‌ వర్కల్లే' 
అసోసియేషన్‌ అధ్యక్షపీఠాన్ని అలంకరించడం, వారి శే పే స్కేల్యును' 
నాధించడం, కార్మికోద్యమం నడపడం, ఉత్తర విశాఖజిల్లా ఆంఢ్ర 
కాంగ్రెస్‌ అధ్యక్షుని హోదాలో బరహంపూర్‌ చేరిన 
మహాత్మాగాంధీజీకి ఆంధ్ర సరిహద్దులో స్వాగతం చెప్పి 
ఆయనతో ఆంధ్రాలో పర్యటించడం, వేదికలపై స్వాగతం: 
' అచ్చన్నగారే. 


1947: -స్వతంత్రభారత్‌ ఏర్పడడం, ఆనాడు ఒరిస్సా మాజీ 
ముఖ్యమంత్రి హరేకృష్ణ మెవాతాబ్‌ అధ్యక్షత వహించగా, ఆంధ్రా 











397 


యూనివర్షిటీలో స్వాతంత్య దినోత్స సభలో పాలొని (ప్రసంగిం 
చడం, ప్రవాసాదుల పరిస్థితిని అంచనావేసి (పభుత్వానికి నివేదిం 
చటానికి ఒరిస్సా, బీహార్‌, బెంగాల్లో పర్యటించడం, బరహంపూర్‌, 

భువనేశ్వర్‌, కటక్‌, జంషెడ్‌పూర్‌; ఆగ్రా, కలకత్తాలను సందర్శిం 
చడం, _రెతునాయకులంతా కలసి, డిల్లీ వెళ్లి బిర్జామందిరంలో 
గాంఢీజీని కలిసి రంగాను నెహ్రు మంత్రివర్గంలో కిసాన్‌ ప్రతినిధిగా 
ఉంటూ ఆహారమంత్రిగా చేయమని, మహాజరునందించడం, 
కం[టోల్సు ఎత్తి వేయమని కోరడం, ఉత్తరాంధ్రలో ప్రతీ పల్లి 
పల్లెను తిరిగి, _రెతోద్యమాన్ని పటిష్టం చేయడం, _రెతుకూలీ 
ప్రజారాజ్యాన్ని స్థాపన జేయాలని కోరడం, నినాదాన్నివ్వడం, 
ఎస్టేట్‌ శెతు రక్షణ సంఘాలను చెతన్య పరచడం, దున్నే వానిదే 
భూమి, కష్టించిన వానిదే పలితం అని ప్రచారం చేయడం. 


1948 ః “జలవుష నౌక [ప్రారంభత్వానికి నెహ్రు విశాఖపట్నం రాగా, 
ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్‌ సంయుక్త కార్యదర్శిగా కాంగ్రెస్‌ సేవాదళం 
సెక్రటరీగా తరపున సింధియా నేవిగేషన్‌ స్టీంవర్కర్హ అసోసి 
యేషన్‌ అధ్యక్షునిగా స్వాగతం పలకడం; ఇదే సమయమున నాటి 
ఆంధ కాం[గైస్‌ అధ్యక్షులు . రంగా, నెవ్రుకు అచ్చన్న ప్రతిభా 
సామర్ద్యాలను వివరించగా, నెహ్రు లచ్చన్నగారిని అభినందించడం, 
దేశానికి స్వాతంత్ర్యం వస్తేనే తప్ప వివాహం చేసుకోనని భీష్మం 
చుక్‌ "ని కూర్చున్న లచ్చన్నగారికి యశో దమ్మతో, వివా హాన్ని 
బారువాలో కాంగ్రెస్‌ వర్కర్థు జరిపించడం; బర్మా శాంతి స్థాపనకు 
మనదేశం (ప్రతినిధిగా వెళ్లడం; బర్మాలోనున్న తనకు ఖాళీ 
అయిన విశాఖపట్నం లేబర్‌ సీటుకు పోటీచేయటానికి కాంగ్రెస్‌ 
అభ్యర్దిగా తనకు నామినేషన్‌ విశాఖవచ్చి వేయమని తంతి ఆదేశం 
నాటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజేంద్రప్రసాజ్‌ “నుండి! బర్మా 
మంతుల అంతిమ యాత్రలో ఇండియా (పతినిధిగా పాల్లోమని 
అంపడం, విశాఖతూర్పు గోదావరి జిల్దాల కార్మిక నియోజక 
నర్గంనుండి కమ్యూనిష్టు సోషలిష్టు అభ్యర్హులను ఓడించి, కాం(గిసు 
అభ్యర్షిగా గలుపాంది ఉమ్మడి మద్రాసు రాష్ట. శాసన సభలో శాసన 
సభ్యునిగా ప్రవేశించడం. 


298 


సూ 


+ a 
gy గ 
1 
న ' 


El 
ః 





న 





పతి ఆర్‌, వెంక(టామన్‌ చితంలో ఉన్నవారు 


జ్‌ గవర్నర్‌ కుముద్‌ బెన్‌ జోషి జరపగా 
కు చెందినవారు, 


(ప 


గ్రా 


+ 


భారత 


1 


భవన్‌ లో ఆంద 


సమావేశానికి హాజరెన 


Lk 


రాజ 


సా పతం త సమరయోధుల్ని 


సా తంత సమరయోధుడు 


॥ 
UE 


ఇ 
" 
అక a ఎ | 


ae) 


పొరుళం జి 


న 


౦తా | 


న 


(2) 
క్‌ 


400 











gfe oop eT Gaels 0661 


సర్దార్‌ గౌతు లచ్చన్న 
(జీవితచరిత్ర) 
ద్వితీయ భాగము 
విషయసూచిక ' 

1వ ప్రకరణము-ఉమ్మడి మద్రాన్‌ రాష్ట్ర శాసనసభ్యత్వం- లచ్చన్న 

2వ ప్రకరణము=*ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కాంగగైెన్‌లో విభేదాలు-లచ్చన్న 

3వ (పకరణము-కృషికరలోకపార్టీ- లచ్చన్న 

4వ (ప్రకరణము- ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర నిర్మాణం-లచ్చన్న 

5వ ప్రకరణము-ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యునిగా-లచ్చన్న 

6వ ప్రకరణము-కల్లుగీత పారిశ్రామికుల 'మహోద్యమం-లచ్చన్న 

7వ ప్రరణము-ఐక్య కాం(గైన్‌ నిర్మాణం- లచ్చన్న 

8వ ప్రకరణము- ఢిల్లీలో- నెహూ- లచ్చన్నల సమావేశం 

9వ ప్రకరణము-ఆంధ్రప్రదేశ్‌ అవతరణ- లచ్చన్న 

10వ (ప్రకరణము-డెమోక్రటిక్‌ పార్టీ అవతరణ- లచ్చన్న 

11వ ప్రకరణము-స్వతంత్రపార్టీ నిర్మాణం- లచ్చన్న 
"12వ (ప్రకరణము-జనరల్‌ ఎన్నికల్లో స్వతం[త్రపార్టీ- లచ్చన్న 

13వ (ప్రకరణము-1967 ఎన్నికల్లో-లచ్చన్న 

14వ ప్రకరణము- ప్రత్యేక తెలంగాణోద్యమం- లచ్చన్న 

15వ ప్రకరణము- స్వతంత్రపార్టీ విజయనికేతనం- లచ్చన్న 

16వ ప్రకరణము- గ్రాండ్‌ ఎలియవ్‌్స్ఫ) మధ్యంతర ఎన్నికలు- లచ్చన్న 
17వ ప్రకరణము-జై ఆంధ్రోద్యమం-లచ్చన్న 

18వ ప్రకరణము-తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇచ్చిన-లచ్చన్న 
19వ ప్రకరణము-భారతీయ క్రాంతిదళ్‌- లచ్చన్న 

20వ ప్రకరణము-ఎమర్దన్సీ ప్రకటన లచ్చన్న నిర్భంధం 

21వ ప్రకరణము-ఎన్నికళ్లో భారతీయ క్రాంతిదళ్‌ - లచ్చన్న 

22వ (ప్రకరణము-శాసనసభ ప్రతిపక్ష నాయకునిగా-లచ్చన్న 

23వ ప్రకరణము- జనతాపార్టీ విచ్చిత్తి భారతీయ లోక్‌ దళ్‌ అవతరణ-లచ్చన్న 
24వ ప్రకరణము-ఆంధ్రప్రదేశ్‌ లో లోక్‌దళ్‌ షార్టీ లచ్చన్న 





25వ ప్రకరణము-యన్‌.సి, బి.సి, యన్‌.సి, మైనారిటీల మహాసభ- లచ్యన్తో! 
26వ ప్రకరణము-దళిత మజ్ఞార్‌ కిసాన్‌ మహాసభ- లచ్చన్న | గ 
27వ ప్రకరణము-వామపక్ష ప్రజాస్వామ్య సంఘటన- లచ్చన్న 

28వ ప్రకరణము-జనతాదళ్‌ పార్టీ రాష్ట్ర నాయకునిగా- లచ్చన్న 

29వ ప్రకరణము-వివిధ పార్టీలు- లచ్చన్న 

30వ ప్రకరణము-సమకాలీన రాజకీయ రణరంగ భీష్ము డు-లచ్చన్న 


సమాప్తం. 
ప్రత్యేకానుబంధం 


బలహీన వర్గాల జాబితా ప్రకటన కధ-లచ్చన్న 
ఉత్తరాంధ్ర జీవవధార-వంశధార- లచ్చన్న 
నటరత్న ఎన్‌.టి.ఆర్‌ -నర్జార్‌ గౌతు లచ్చన్న 
చెన్నారెడ్డి-లఅచ్చన్నల చెలిమి-కలిమి. 


సమాప్తం 


తా ఆ Mm 


ఉమ్మడ మద్రాసు రాష్ట్ర శాసన సభా సభ్యత ఏం-లచ్చన్న 
1948 జూన్‌ నెలలో విశాఖ తూర్పు గోదావరి జిల్లాల కార్మిక నియోజకవర్గం 


నుండి, కమ్యూనిస్టు, సోషలిష్టు అభ్యర్థులను ఓడించి, కాం[గ్లెన్‌ అభ్యర్థిగా గెలుపాందా 
ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలో శాసన సభ్యత్వమును పొందారు. 


శాసన సభ్యునిగా గెలుపొందిన తదుపరి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనపభలో 
పాల్గొని, మద్రాన్‌ నగరం చేరి, శాసన సభ్యునిగా సభల్లో పదవీ ప్రమాణ న్వీకారము 
చేసారు. 
ఉత్తరాం(ధ్ర గడ్డపై రైతుకూలీ ప్రజాభిమానంతో, ఊపిరి పోసికొని, జమిందారి 
ఎస్టేట్స్‌ పై రైతాంగ పోరాటాన్ని రైతురంగా నాయకత్వమున నడిపి రైతోద్యమ 
నాయకునిగా, ఆసరికే పేరందిన లచ్చన్నకు, కార్మిక వర్షంకూడా తన అండదండల 
నందించి తమ ప్రతినిధిగా శాసనసభకు అంపించారు. కష్టజీవులకు కలిమివి బలిమిని 
తెచ్చి పెస్ట వ్యక్తి అని శక్తిగలాడని పేరందిన వారు లచ్చన్న. ఉత్తర విశాఖ కాం(గైన్‌ 
అధ్యక్షునిగా, సింధియా స్టీవ్‌ నేవిగేషన్‌ వర్కర్ల అసోసియేషన్‌ అధ్యక్షునిగా 
జ్‌ సవ ముఖ్య నిర్వాహక (ప్రతినిధిగా పేరందిన లచ్చన్న శాసనసభ సభ్యువిగా 
ర్తి ప్రతిష్టలంది, ప్రజాహితుడనిపించుకొనుటకు తనకొక సువర్ణావకాశేం లభిం 
చింది. ఎన్నో వేదికలపై ఎన్ని సభలలో సమ్మేళనలో ప్రజాభ్యుదయంకోసం, 
ఎలుగెత్తి చాటిన లచ్చన్నగారికి ““(ప్రజావాణి'ని శాసన నభలో వివిపించుటకు 
(ప్రభుత్వాన్ని గద్దించుటకు తగిన అవకాశం వచ్చింది. 
ఉమ్మడి మద్రాసు రాష్ట్రమున ఆనాటికి ఉన్నది కాం(గ్రెన్‌ ప్రభుత్వమే. అధికార 
పక్ష శాసనసభ్యుడే. ప్రతిపక్షమున కూర్చొని వాదించనవసరం లేదు. తన పార్టీ 
రాద్రైన్ని పాలిస్తున్న తరుణం, ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రజాహితమైన కార్యాల్ని 
“పభుత్వం చేసేటట్టు చేయాలి. తన వివేకాన్ని చొరవను చూపించాలి. ప్రజ్ఞమ 





402 


కనపరచాలి. సభలో వాదించి తన (ప్రతిపాదనలు. సరియ్రైనవేయని ప్రభుత్వ; 
ప్రతిపక్షపార్టీలు. అంగీకరించేలా చేయాలి. శాసనసభా సభ్యత్వమన్న శాసనసభలో, 
హాజరై హాజరు పట్టికలో సంతకం చేసి మరలుట కాదు. శాసనసభలో జరిగే 
చర్చల్లో పాల్గొనాలి తప్పొప్పులను వెదకాలి. ఒంశుత్త పోకడలున్న “కాదు”, 
“కూడదని గద్దించి నిలబడాలి. లచ్చన్నగారికీ విద్యలన్ని వెన్నతో సెట్టనవ్నే 
ఉద్యమాల్ని నడుపుటలో ఆరితేరిన లచ్చన్నగారికి, శాసనసభలో ప్రసంగించడరే 
వాదించడం, నల్లేరు బండిపై నడక. వచో నైపుణ్యం, వాగ్దాటికి, వాక్సటిమకు 
పేరెన్నికగన్న ఉపన్యాసకుడు. లచ్చన్న. 


లచ్చన్నగారు కాం(గైన్‌ శాసనసభ్యునిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలో 
ప్రవేశించే సరికి ఆంధ్రరాష్ట్ర కాం(గెన్‌లో ముఠా రాజకీయాలు వర్గ ప్రాబల్యాలు- 
బాగా గూడు కట్టుకున్నాయి. పర్యవసానంగా 1947లో ప్రకాశం మంత్రి వరం. 
పతనమైంది. రాయలనీమ ప్రతినిధులెల్లరు ప్రకాశం మంత్రివర్గాన్ని ఎదిరించి 
నిలచారు. పట్టాభివర్గం తమిళులతో కలిశారు. 1946లో కాం(గెన్‌ హైకమాండ్‌ ' 


ఆదేశాల్ని కాదని (ప్రకాశం ముఖ్యమంత్రి కాగలిగారు. యు శాసనసభ్యు ల్ని 
సంతోషపరచలేక పోయినందుకు సై పరిణామం తప్పలేదు. జీ 


1948లో పట్టాభి సీతారామయ్య అఖిల భారత కాం(గైెన్‌ అధ్యక్షునిగా ఎన్నిక 
యిన తదుపరి తన అనుచరుడు కళా వెంకట్రావు ద్వారా, ఆంధ్ర కాం(్రెన్‌ 
వ్యష్తహారాల్ని “జోక్యం చేసుకోవడం (ప్రారంభమైంది. 

లచ్చన్నగారు అసెంబ్లీలో [ప్రవేశించిన సమయానికే కాం(గ్రెన్‌ పార్టీ అంతర్గత 
కుమ్ములాటలో బిగిసి ఉంది. పా రాజకీయాల్లో రాటుపోటుల్ని ముభవందీన 
లచ్చన్న గారికిది కొత్తగాక పోయిన-రానున్న కాలంలో పార్టీ నాయకత్వం తన 
గురువు రైతురంగా గారికి లభించి తీరాలన్న పట్టుదల కృషిలో ముందడుగు వేయ 


సిద్దవడ్డారు. 

ప్రకాశం మంత్రివర్గం పతనమైన తదుపరి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కాం(గ్రెన్‌ పాసై 
శాసన సభా నాయకునిగా ఎన్నుకోబడి ఓ.పి. రామస్వామి రెడ్డియార్‌ మంత్రివర్గాన్ని 
ఏర్పరచారు. ఇదే మంత్రివర్గం 1949 వరకు కొనహీగిందే 


. 1949 జాన్‌ వెలలోవే తవ గురువు రైతురంగా, ఆంధ్ర కాంగ్రైన్‌ అధ్యక్ష పీఠానికై 
వామివేషన్‌ వేయడం, సంజీవరెడ్డి గారు (ప్రత్యర్థిగా నిలబడటం జరిగింది. ప్రకా కాళేర్ణ 
శయం. రైతురంగామ సమర్థించింది. పట్టాభి సీతారామయ్య నాయకత్వాన గక 

ంత్రివర్గం సంజీవరెడ్డిని బలపరచింది. అత్యల్ప మెజారిటీతో రైతురంగా ఆంధ్ర 








403 


కాం(గ్రెన్‌ అధ్యక్ష పీఠాన్ని అలంకరించడం జరిగింది. తన గురువు రైతురంగా ఆంధ్ర 
కాం(గన్‌ అధ్యక్షులు తన ఆంధ్ర కాం(గైెన్‌ సంయుక్త కార్యదర్శి సంజీవరెడ్డి గారి 
[ప్రాబల్యాన్ని తగ్గించటానికి రంగాజీ, రాయలసీమకు చెందిన పి. తిమ్మారెడ్డిని వైన్‌ 
(పెసిడెంటుగా, ఓబుల్‌ రెడ్డి గారిని జనరల్‌ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్‌ కాంగగ్రెన్‌ 
కమిటీకి నియమించారు. నిజానికి 1948లోనే ప్రాంతీయ కులదురభిమానాలు 
వెలుగులోనికి రావటానికి ప్రారంభించాయి. స్వరాజ్య సాధన వరకు వీటి అవసరం 
లేకపోయింది. తదుపరి వర్గ ప్రాబల్యాన్ని పోషించుకోవడానికి కీర్తి ప్రతిష్టలనందటా 
నికి (ప్రతి ఒకరు విచ్చలవిడిగా ప్రాంతీయ కులదురభిమానాలను ప్రతిపాదించ 
సిద్దపడినారు. 
ఆంధ్రులకు ప్రత్యేక ప్రతిపత్తి-లచ్చన్న 

లచ్చన్నగారు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలో అడుగిడేసరికి ముఖ్యమైన 
ప్రజా సమస్య తన భాషా సంస్కృతులకు (ప్రతిరూపంగా నిలువగల (ప్రత్యేక రాష్ట్రం 
కావాలని ఆంధ్రులు అభిలషిస్తున్న దినాలవి. లచ్చన్నతోపాటు ఆం(ధనుండి వెళ్ళిన 
శాసననభ్యులెల్లరు ఆంధ్రరాష్ట్ర నిర్మాణం కావాలని శాసనసభలో ఎలుగెత్తి చాటారు. 


స్వరాజ్యం సాధన జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రం కావాలి. మా భాష సంస్కృతి 
_ వెలుగులోనికి రావాలి. భారతదేశంలో (ప్రతి భాషకు, సంస్కృతికి ప్రత్యేకతను 
సంతరించి పెశ్టు రాష్టమో, ప్రాంతమో ఉంది. ఆంధధ్రులకానాటికి ఆ అవకాశం 
లేదు. రవీంద్రుడు కూడా పంజాబు-సింధు గుజరాత్‌, మరాఠా, ద్రావిడ, 
ఉత్కళ-వంగా” అని ఆంధ్రులని (ద్రవిడ కుటుంబమున చేర్చి “మధద్రాసీగానే 
పేర్కొనడం జరిగింది. ఒకవేళ ఈ వాదననే అమలు పరచిన, దక్షిణాది రాష్ట్రాలన 
న్నింటిని కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పరచాలి. (ద్రవిడ భాషలో సంబంధమున్న భాషా 
రాషష్ట్రాలనన్నింటిీనీ ఒకే రాష్ట్రంగా ఏర్పడేలా చూడాలి. ఇది అసంభవం. అసంగతం. 
కనుక ఆంధ్రులకు కూడా (ప్రత్యేక రాష్ట్రం యిచ్చి తీరాలి. 


ఆంధ్రుల చిరకాల వాంచ తము ఆంధ్ర రాష్ట్రం ““సైమన్‌ కమీషన్‌ గోబేక్‌?' 
అని మనం నినాదం యిచ్చాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే అవకాశాన్ని జారవిడుచు 
కొన్నాం సైమన్‌ కమీషన్‌ స్వాగతం అని, పరా కిమిడి మహారాజు వి.పి. పాత్రా 
ఒరిస్సా రాష్ట్రాన్ని ఏర్పడేలా రెండో రౌండు టేబుల్‌ కాన్ఫరెన్సుల్లో ప్రతిపాదించు 
కొన్నారు. ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆనాడే వి.వి. గిరి, మహాపాత్రో, బొబ్బిలి రాజా, 
లండన్‌ కూడా వెళ్లి వినతి పత్రాలనందించిన తదుపరి ఉమ్మడి మద్రాన్‌ రాష్ట్రానికి 
ముఖ్యమంత్రిగా, జస్ట్రీన్‌ పార్టీ తరపున వచ్చిన బొబ్బిలి మహారాజు ఆ విషయంలో 
తాటస్యం వహించినట్టు దాఖలాలున్నాయి. 


404 


అయితే ఆంధ్ర మహాసభ తన పట్టు విడువలేదు. 1941 నుండి ఆంధ్ర మహాసభ 
తీర్మానాల్నీ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంది. విజయనగరం మహార్లాజుగా 
సేరంది కాశీరాజుగా బెనారన్‌లో ఉంటూ క్రికెట్‌ ఆట వీరునిగా పేరందిన 
సరవిజ్జీ ఆంధ్ర మహాసభను ఎంతగానో తీర్చిదిద్ది ఆందోళన పథంలో నడిపారు. 
రావి నారాయణరెడ్డి కె.వి. రంగారావు ప్రభృతులు వారి అధీనంలో గల ఆంధ్ర 
మహాసభలను జరిపించడం గొప్ప సంచలనం తెప్పించారు. 


కాం(గైన్‌ ఎన్నికల ప్రణాళికలో 1946లోనే భాషా సంస్కృతీ పరిధి మేరకు 
రాష్ట్రాల ఏర్పాటు అవసరమే అని ప్రకటించింది.. అంతేగాక ఆంధ్ర నాయకులలో 
పేరెన్నిక గన్న (ప్రకాశం పంతులు, రైతురంగా, ప్రభుతులు భారత ఉపప్రధాని, 
హోంమినిష్టరు అయిన సర్దార్‌ వల్లభాయి పళేలును కలసి, భారత రాజ్యాంగం 
రూపాొందక మునుపే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని అర్జించినారు. భారత ప్రభుత్వాన్ని 
కోరియున్నారు. పటేలు అంగీకారం తెలిపారు. 


1947లో నెహ్రూ భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పడుటకు సిద్దాంత రీత్యా 
అంగీకరించారు. భారత రాజ్యాంగం అమలు గాక పూర్వమే ఆంధ్ర రాష్ట్రం 
ఏర్పరచిన అది 1935 చట్టం మేరకు పరిపాలించబడాలన్న సాకుతో ఆ ప్రతిపాదన 
వెనక్కు. వెళ్లింది. 

1948లో నెహ్రూజీ విశాఖపట్నం వచ్చారు. ఆంధ్రుల అభిలాషను గుర్తించారు. 
వెంటనే థార్‌ కమీషన్‌ వేసి నివేదికనిమ్మని కోరారు. (ప్రథమ భాషా రాగష్ట్రాల నిర్మాణ 
కమిటీ, మద్రాసు వచ్చింది. ఆంధ్ర మహాసభ విశాలాంధ్రను ఏర్పరచమని 
మహాజరొచ్చింది. అయితే సంజీవరెడ్డి రాయలసీమ తరపున భాషా ప్రాతిపదిక రాష్ట్రం 
ఏర్పాటు వాయిదావేయమని అర్జించారు. ఆం(ధ్రరాష్ట్రం ఇస్తే మద్రాసు రాజధానిగా 
రాయలసీమకు, రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించమని, ఆనాటి రాయలసీమ సభ్యుల్లుకో 
రారు. అందుకు (ప్రస్తుతానికి రాష్ట్రాల పునర్నిర్మాణం అవసరం లేదనీ కమిటీ రిపోర్టు 
యిచ్చింది. 

ఆంధ్రులకు కోపతాపాలు హెచ్చయి ఉద్యమ పథంలో లేచారు. ఆందోళనకు 
సిద్దమైనారు. ఇది (గ్రహించిన నెహ్రూ జె.వి.పి. కమిటీని వేసారు. (జవహర్‌-వల్ల 
భాయి-పట్టాభి) 1949లో కాం(గైస్‌ వర్కింగ్‌ కమిటీకి యీ కమిటీ తన నివేదిక 
నిచ్చింది. తాత్కాలికంగా ఈ సమస్యను వాయిదా వేయమని-మహారాజా అని మనవి 
చేస్తే చురి రెండు దెబ్బలు కొట్టివట్టయింది. అయితే మద్రాన్‌ను ఆం(ధ్రులు 
వదులుకుంకే ఈ రాష్ట్ర నిర్మాణం సై ప్రతిపాదనలు చేయవచ్చు అని కమిటీ 


అభిప్రాయం. ఇంతటితో సర్కార్‌ రాయలసీమ. అభిప్రాయ భేదాలు వచ్చాయి. 


405 


1949 జమీందారీ విధానం రడ్డుచట్టుం 

శాసనసభలో జమీందారీ విధానాన్ని రడ్డుపరచే బిల్లును ప్రవేశ పెడతారు. 
కళా వెంకటరావు రెవెన్యూమంత్రి (ప్రతిపాదిస్తారు. చీఫ్‌ మినిష్టర్‌ 0. మండో 
రామస్వామి రెడ్డియార్‌ ఆనాటికి ప్రకాశం గారు ఉమ్మడి మద్రాన్‌ రాష్ట్ర శాసన 
సభ్యునిగనే ఉండేవారు. ఆనాటికి చక్రవర్తి రాజగోపాలాచారి గారు బెంగాల్‌ రాష్ట 
గవర్నర్‌ గా ఉండేవారు. జమీందారీ విధానాన్ని రద్దుపరచ సలహా యిచ్చిన కమి 
చైర్మన్‌ ప్రకాశం పంతులు గారు-ఆనాటి రెవెన్యూ మంత్రి. 


జమీందారీ విధానం, యినాందారీ విధానం, నిజానికి రెండు రద్దపరచాలని, 
రైతోద్యమాలను పోరాటాల్ని నిర్వహించిన శాసనసభలో జమీండ రీ రడ్డు బిల్లును 
(ప్రవేశ పెట్టసరికి ఇనాందారీ విధానాన్ని రద్దు పరచక జమీందారీ విధానాన్ని 
మాత్రమే రద్దు పరచారు. మైనర్‌ నన మేజర్‌ ఇనాములని విడదీసి- మైనార్‌ 
ఇనాము దారులకు హక్తు భుక్తం దారాదత్తం చేస్తూ అదే సమయమున షరతులతో 
కూడిన సాగు హక్కును రైతులకు దాఖలుపరుస్తూ చట్టం చేసారు. రైతులను 
తొలగించే హక్కు ఇనాందారులకు యిచ్చారు. న్యాయ స్టానాలద్వారా సాగురైతు 
భాగాలు యివ్వలేదని విలపించిన రైతులకు భూములనుండి తొలగిస్తూ ఇనాందారు 
నికే భూమిపై హక్కు కల్పించారు. లచ్చన్న శాసనసభలో ఈ చట్టుం చేస్తున్న 
సమయమున మైనార్‌ ఇనాందారులు అని, మేజర్‌ ఇనాందారులని వ్యత్యానం 
చూపడం అసందర్భం అని వాదించారు. ఏ ఇనాందారుడయిన, సాగు రైతుకు 
భూమిపై పట్తాహక్కు ఉండాలని వాదించారు. నిజానికి బ్రాహ్మాణ అ(గహారాలన్ని 
మేజర్‌ ఇనాందారులుగా ఉండేవి. ఇతర ఆ(గకులాలవారు, చిన్న చిన్న కమతాలను 
సాగుచేసిన రైతులకు యిచ్చిన అటువంటి వాటిని, ఇనాందారీలను, చట్టంనుండి 
మినహాయించారు. ఆనాడు ఒకవైపు ఎస్టేట్‌ సెటిల్‌ మెంట్‌ వేరొక వైపు గవర్న 
మెంటు సెటిల్‌ మెంటు అంటూ రంది ఉండేవి. కొం(గెన్‌ ప్రభుత్వం పెట్టిన 
బిల్లుపై నిజానికి ప్రతిఘటన చేయకూడదు. అయినప్పటికి లచ్చన్న శాసనసభలో 
తన నిరసనను వ్యక్తం చేసారు. యజమానులలో బేధాలను బట్టి సాగుచేసే రైతులను 
దెబ్బతీయడం అన్యాయం అని ఉద్దాటించారు. ఆనాటికి రంగాజీయే ఆంధ్రరాష్ట్ర 
కాం(గ్రైెన్‌ అధ్యక్షులు. కాంగ్రెన్‌ . కమిటీ చేసిన తీర్మానాన్ని ఆనాటి కాం(గైన్‌ 
ప్రభుత్వం కాదనటం విశేషం. రెండురకాలైన ఇనాములను రద్దు పరచమని కోరిన 
రాష్ట్ర కాం(గెన్‌ కళావెంకట్రావు శాసనసభ కాం(గెస్‌ పార్టీ వ్యతిరేకించినందున 
బిల్లులో చోటుచేసుకోలేదు. 


ఆనాటి ఉమ్మడి మద్రాన్‌ రాష్ట్రమున ఈనాటికి ఉత్తరాంధ్రకు చెందిన వారు 


406 


కేవలం (విశాఖ-గంజాం బిల్దాలు) 10 మంది మాత్రమే ఉండేవారు. 


గుంటూరు జిల్జాలో వెనుకబడిన తరగతుల మహాసభ 

తుళా బందుల నాగేశ్వర్రావు నాయకత్వంలో గుంటూరు- కృష్ణా a 
వెనుకబడిన వర్గాలకు చెందిన కొంతమంది నాయకులు మద్రాసు శాసనసభా. 
సమేవేశాలు జరుగుతున్న సమయములో సర్దార్‌ లచ్చన్నగారి వద్దకు వెళ్ళి రాష్ట్ర 
వెనుకబడిన మహాసభలకు గుంటూరులో జరపదలచినామని ఆ సభకు అధ్యజ్షత్త 
వహించమని కోరారు. 


ఆ సరికే లచ్చన్న గారు వెనుకబడిన కులాల నుద్దరించాలని (ప్రసంగాలు చేస్తూ 
ఉన్నారు. డొక్కచిక్కిన రైతన్నలనుద్దరించ ఉద్యమాలను నడిపినారు. కార్మికుల. 
హీన దీన స్థితిగతులనుబ్తాప నమ్మెలను జరిపియున్నారు. సమాజమున వెనుకబడిన 
కులాలు బాగుపడనిదే దేశం బాగుపడదని వాదించిన సర్దార్‌ అచ్చన్న గారే సభక్షుః 
అధ్యక్షత వహించాలన్నది వారి కోరిక, ఆ సమయమున ఏ కులం ఆ కులం వారిని 
ఉద్దరించ ఉద్యమిస్తున్నదినాలు తప్పించి మొత్తంగా సమాజమునగల వెనుక బడిన! 
కుల్తాల్ని ఉద్దరించాలని (ప్రథమంగా రాష్ట్రస్థాయిలో రూపకల్పన జరిగినడి 
గుంటూరు వెనుకబడిన తరగతుల మహాసభలోనే. 

ఆ నాటికే మద్రాసు రాష్ట్రమున అనగా నేటి ఆంధ్ర, కేరళ-మద్రాన్‌ రాష్ట్రాల్లో 
ఇ.వి. రామస్వామి నాయుకర్‌ - 1918 నుండి వెనుకబడిన తరగతుల నుద్దరించ 
““ ద్రవిడకజగం*” అను దానిని ఏర్పరచి *!ద్రవిడస్టాన్‌*” ఏర్పడాలని అ(గ్రవర్షాల। 
నెదుర్కొని బ్రాహ్మాణేతరుల నుద్దరించిన సాంఘిక సంస్కరణ వాది. సమాజమున 
వెనుకబడిన తరగతులను ఆదుకోవాలన్న భావము సర్దార్‌ లచ్చన్నగారికి వచ్చింది. 
రామస్వామి నాయికర్‌ కొనసాగించిన ఆర్థిక సాంఘిక పోరాటాల ఫలితంగానే జస్టిన్‌ 
పా అవతరించింది. - 

బ్రహ్మాణ, బ్రహ్మాణేతర వర్ణాలన్నవి సమాజమున బలపడినాయి. అగ్రవర్ణాలు ' 
అణగారిన వర్గాలను దోచుకోవడంలో పరాకాష్ట్రను చేరుకున్నాయి. .జస్ట్రీసు పార్టివారు! 
ఇ.వి. రామస్వామి నాయకర్‌ సలహా మేరకు మొట్టమొదటిగా 1920లో “కమ్యూ 
నల్‌ గవర్నమెంటు ఆర్డర్‌ అనేదొకటి పుట్టింది. వెనుకబడిన వర్ణాలు కులాలు! 
అనేదొక జాబితా రూపొందినది. స్వాతంత్ర్యం రాక మునుపే బి.సి.లకు రిజర్వేషన్‌, 
- అనేది మద్రాసు రాష్టమున రూపాందినది. నిజానికి కాంగ్రెన్‌ పా “రిజర్వేషన్‌”: 

అనే దానిని ప్రవేశపెట్టలేదు. ఇందుకు మూల పురుషుడు ఇ.వి. రామస్వామి! 
నాయికర్‌, అని చెప్పాలి. కళాశాలలో: సీట్టుకోసం ప్రభుత్వం ఉత్తర్వులుకోసం. 
ఆవాటిముండి “రిజర్వేషన్‌?” పద్దతికి రూపమేర్పడినది. గుంటూరులో జరిగిన్న 


407 


రాష్ట్ర ప్రప్రథమ వెనుకబడిన తరగతుల మహాసభలో సర్దార్‌ గౌతులచ్చన్న గారి 
అధ్యక్షతన అసంఖ్యాక జనావళిని అరికట్ట గలిగింది. అదే సభలో కార్యవర్గం 
ఏర్పడింది. జనరల్‌ సెక్రటరీ తులాబందుల నాగేశ్వరరావు. 


1949లో జరిగిన ఈ మహాసభ రాష్ట్ర వెనుకబడిన తరగతుల్లో నూతనోత్సా 
హాన్ని ఉత్తేజాన్ని కలిగించింది. సర్దార్‌ గౌతులచ్చన్నగారు బలహీన వర్గాలు 
బాగుపడాలన్న రిజర్వేషన్‌ విధానం కలిగించాలన్న నినాదంతో రాష్ట్ర నలుమూలల 
పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీలు ఏర్పాటయినవి. బి.సి.లకు 
““రిజర్వేషన్‌*”” అమలులో జరుగుతున్న మోసాలు, జీవన ప్రమాణం ఆధారంగా 
ఉచిత విద్యార్థి ఉపవేతనాల్ని కల్పించాలి. స్కూలు ఫైనల్‌ వరకు ఉచిత విద్యను 
(ప్రవేశపెట్టాలి. ఉద్యోగ రిజర్వేషన్‌ లో కూడ మోసాలుపోవాఠి. 


మద్రాసు ప్రభుత్వం- అమలు పరుస్తున్న బి.సి. రిజర్వేషన్‌ విధానం ఆనాటి 
నెహ్రూ గవర్నమెంటుపై ప్రభావం జూపెట్టింది. కేంద్రం కూడా బి.సి. లిస్టులో 
నున్న విద్యార్దులకు కేంద్ర ఉపకార విద్యార్థి వేతనాలు ఇచ్చేవారు. గవర్నమెంట్‌ 
(గ్రాంటు పొందుతున్న (ప్రైవేటు విద్యా సంస్తలు కూడ రిజర్వేషన్‌ను పాటించాలి. 
అయితే (ప్రైవేటు పరిశ్రమల్లో ఈ రిజర్వేషన్‌ విధానం నేటికి కూడాలేదు. 


తరతరాలుగా అన్నింటా మోసబడిపోయి- అజ్ఞాన, అంధకారం ఒకవైపు కమ్ము 
కొని దారిద్ర్యం వేరొకవైపు కర్మ-కట్టుబాట్ల బానిసగా-మనగులుగుతన్నది. వెనుకబ 
డిన కులాలవారికి, కాసింత తిండి, కావలసిన గుడ్డ, ఉండటానికి ఇంత ఇల్లు 
సమకూర్చి పెట్టవలసిన బాధ్యత సాంఘిక సంకేమరాజ్యమని చెప్పుకుంటున్న 
(ప్రభుత్వానికి లేదా? సంఘమున అ(గ్రవర్ణాలుగా చదువు సంద్యల్ని తరతరాలుగా' 
అందగలుగుతూ సామాజిక ఉత్పత్తులన్నింటికి యాజమాన్యం వహించుటయేగాక 
వాటికి భోక్తలం మేమే అని అందుకే మేము జన్మించామని, మాది పుణ్యమని పుట్టుక 
అని మీద పాప పుట్టుక అని దెప్పిపోడుస్తూ దోపిడీ వ్యవస్తను సృష్టించినవారికే 
ఇంకను సంపదపై యాజమాన్యమా? హిమాలయాలంతటి ఎత్తుకు ఒకరు పెరిగిపోగా 
వేరొకరు కూడని కులములో పుట్టారని అఘాథములోనికి నెట్టివేయబడినవానికి 
బయటకు తేవటానికి “రిజర్వేషన్లను కల్పించి వారికి తోడ్పడటం అన్యాయమా? 
చదువు, సంస్కారం, విజ్ఞానం ఉన్నవారు ఆర్దికసంపద వున్నవారే అవుతారు. అవి 
లేనివారు నిజానికి వారికి ఆర్థిక సంపత్తి ఉన్నా వాటీని అందలేనివారే అవుతారు. 
అజ్ఞానంలో జీవిస్తారు. ఆధునిక ప్రపంచంలోనికి వారిని, తీసుకుని రావాలన్నా, 
రిజర్వేషన్స్‌ విజ్ఞానదీపికల్ని వారిపై (ప్రసరిస్తేనే తప్ప దోపిడీవ్యవస్హ నుండి 
తప్పించుకొని రాలేరని లచ్చన్న బాహాటంగానే (ప్రచారంఛేస్తూ వస్తున్నారు. ఇక 


408 


నీచమైన పుట్టుక అని, కూడని కులం అని కర్మసిద్దాంతాన్ని వారినెత్తిపై రుద్ది 
తరతరాలుగా మూలబడిపోయిన వారిని అజ్ఞాన నిద్రావస్టనుండి లేవరా బాబూ అని, 
రిజర్వేషన్‌ సదుపాయం ఇస్తేనేతప్ప తరతరాలుగా చదువు, సంస్కారం, విజ్ఞానం 
అందుతూ వస్తున్నవారితే వారు సమానంగా లేచి రాలేరని లచ్చన్న నిద్రారణ 
పరిచారు. సమాజమునగల అవకాశాల్ని అ(గ్రవర్ణాలవారు, బలమైన వర్గాలవారు 
అవలీలగా అందుకోగలరు. పుట్టుక పెరకవలోనే వాటిని అందగలిగిన వారు ప్రతిభా 
సామర్థ్యాలను వారు సంతరించుకుంటారు. అయితే పుట్టక, పెరక అతి హీన దీన : 
స్టీతిలో వున్నవారు ఆ అవకాశాలు, అవసరాలు వాటంతట అవి వారిముందుకు 
వచ్చిపడినగాని అందుకోలేని పరిస్థితిల్లో వారుంటారు. అందుకే రిజర్వేషన్లు 
అన్నింటా బలహీనవర్గాలవారికి కలిస్తేనే తప్ప వారి జీవితాలకు కాంతిరేకలు 
వెలసిల్లవని లచ్చన శాసన సభ్యునిగా ఉద్యమించారు. 


2వ పకరణము 


ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కాంగగెస్‌ మంత్రివర్గంలో 
విభేదాలు-లచ్చన్న 


ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసన సభ్యులు-ఆంధ్రకేసరి ప్రకాశంగారి పలుకుబ 
డిని రాజకీయంగా ఆయన (ప్రాబల్యాన్ని పడగొట్టాలని- ఆనాటి మంత్రివర్గం ముఠా 
కేంద్ర కాం(గెన్‌ అధిష్టాన వర్గం అండదండలలోనే పరోక్షంగా గాంధీగారి ఆశీస్సులు 
న్నట్లు కూడ వినికిడి. ప్రకాశంగారిని అన్నివిధాలా ముందుపడకుండా అడ్డకట్టులు 
వేయటానికి ప్రయత్నించేవారు. ప్రకాశం (ప్రజల మనిషి (ప్రకాశం. అన్న యావ 
దాంధ్ర ప్రజానీకం, జై అని నినాదాలిచ్చే పరిస్టితి ఆనాడు ఉండేది. ఏలనో 
మంత్రివర్గముగా కాం(గ్రెన్‌ అధిష్టాన వర్గం అతనిపై కినుక వహించేది, తప్పించి ఏ 
విషయమున ముందుకు సాఫీగా పోవటానికి దీవించిన పాపాన పోలేదు. 


ప్రకాశం ప్రజలకే అవసరమైన తన అధిస్టైన వర్గంగా భావించేవారు తప్పించి, 
ఢిల్లీ కాం(గ్రెన్‌ నేతను ఏనాడు అధిష్టానవర్గంగా భావించలేదు. ఏ ఒకరికి లక్ష్య పెట్టని 
_ మహత్తర “ఆత్మశక్తి” (పేరితులయినపుడు లక్యపెట్టుని వ్యక్తిని ఏ అధిస్టైనవర్గం 
ఏనాటీకి అనుమతించదు. ఆశీర్యదించదు. అయితే ప్రజలల మనిషిని, ధీరోదాత్త 
చరితుని, స్వాతంత్ర్య సమరయోధుని, ప్రజానాయకుని, మేధావిని తనవాడు కాదని, 
బహిరంగంగా ఏ అధిష్థానవర్గం ఎలా తెలియజెప్ప గలదు. అలా జెప్పిన తన 
చెరుపునుతనే తెచ్చిపెట్టుకొన్నట్లవుతుంది. 
ఉమ్మడి మదరాసు రాష్ట్ర కాం(గెన్‌ మంత్రివర్గం ముఠా-అధిస్థాన వర్గం అండదం 
డలను జూచుకొని నిత్యం (ప్రకాశం గారిని తన అనుచర వర్గాల్ని కించపరచే రీతిని 
చర్యలను చేపట్టడం రోజు రోజుకి శ్రుతిమించి పోయేది. 


కారణం ఏమన కాం(గైన్‌ మంత్రివర్గం అరాచకాలను అవినీతిని తను కాం(గైెన్‌ 
వాది అయినను నిర్మొహమాటంగా [ప్రజల్లో వ్యాప్తి చేసేవారు. ప్రజా సభల్లో కాం(గైన్‌ 
మంత్రులను ఏమాత్రం తప్పుదారి త్రొక్కిన తప్పని ఎదిరించేవారు. 

పర్యవసానం తుదకది కాం(గైెన్‌ మంత్రివర్గం మీదనే అవిశ్వాస తీర్మానాల్ని 
కాం(గ్రెన్‌ శాసన సభ్యునిగనే శాసన సభలో (ప్రవేశపెట్టటానికి స్పీకరుకు నోటీసు 
ఇస్తారు. ఈ పరిణామాన్ని జూచి హడలెత్తిన కేంద్ర కాం(గైెస్‌ అధిస్థానవగ్గం 
అధినేతలు అసెంబ్లీ స్పీకరుపై వత్తిడితెచ్చి “నోటీసును అడ్మిట్‌”? చేయవద్దని 
చెప్పిన శాసనసభ స్పీకర్‌గా తన విధిని తను చేయాలని స్పీకర్‌ (ప్రకాశంగారిని 


410 


అవిశ్వాస తీర్మానాన్ని [ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు. 


1951 (ప్రారంభదశలో జరిగిన ఈ విశ్వాస తీర్మానంపై ఆంధ్రకేసరి 3 దినాలు 
(ప్రసంగింస్తారు. ప్రతిఒక మంత్రి చేసిన దుశ్చర్యలను బట్టబయలు చేస్తారు. మంత్రుల 
అవినీతిని అరాచకాలను కుండబద్దలు కొట్టినట్టుగా సభలో ఉపన్యసిస్తారు. తదుపరి 
స్పీకరు Voice Vote తీసికొనగా తీర్మానం వీగినట్టు కాలేకపోయిన [ప్రకాశం 
Devision ను Press చేయలేదు. తీర్మానం వీగిపోయింది. 


పంతులుగారితో పర్యటన-లచ్చన్న 

తనతో పర్యటనకు సిద్దమైనవారిలో సర్దార్‌ లచ్చన్నగారే (ప్రముఖులు. ఆసరికే 
లచ్చన్న రాష్ట్ర కాంగగ్రైన్‌ సంయుక్త కార్యదర్శి. కడప కోటిరెడ్డి కడప రామసు 
బ్బృమ్మ పంతులుగారితో పర్వటించారు. పలుచోట్ల సభలు జరిపి కాం(గ్రైన్‌లో,' 
ఉన్నవారే కాం(గ్రైన్‌ అధికార పిఠాన్ని బద్దలుకొట్టాలని ప్రసంగాలు చేసారు. ఈ] 
సంఘటన విశ్వాస తీర్మానం [ప్రవేశపెట్టడానికి సమావేశం జరిగింది. 


ఆం(ధ్ర కాం(గైస్‌ కమిటీ ఎని ఎకలు 
1951లో వార్షిక కాంగ్రెస్‌ కమిట ఎన్నికలు వచ్చాయి. ఆనాటికి రంగాజీయే 
కాం(గెన్‌ అధ్యక్షులు. రంగాగారు మరల పోటీ చేస్తారని తెలిసి మరల అధ్యక్ష 
స్థానానికి నీలం సంజీవరెడ్డిని నిలబెడుతూ . ఇక పార్టీలో ఎన్నికల రణరంగం 
సిద్దమైనది. కాం(గైన్‌ మంత్రివర్గం ముఠా, (ప్రకాశం ముఠా, రంగా ముఠాలని పోయి 
బాహాటంగా ప్రజల్లోకి జబారబడ్డారు. సభ్యత్వాలు చేర్చించాలి. లక్ష జనాభాకు ఒక 
పిసి.సి. మెంబరు. ఈ పి.సి.సి. మెంబర్లు అందరూ రాష్ట్ర కాం(గైెన్‌ అధ్యక్షుని 
ఎన్నుకోవాలి. అనాటి కాం(గైెన్‌ సభ్యత్వం రుసుం పావలా. లక్షల కొలదీ సభ్యులు 
చేరినట్టు రసీదు పుస్తకాలు అవతరించాయి. మేమా మీరా అన్నట్లు లక్షలాది సభ్యులు 
కాంగైన్‌ పాష్టైలో అవతరించారు. ఉత్తర విశాఖ జిల్లా సోంపేటలో సర్దార్‌ లచ్చన్న 
ప్రై చింతగింజల భగవానులు, న్యాయవాదిని మంత్రివర్గం ముఠా నిలబెడతారు. 
Me జిల్లాలో రంగాజీ అనుయాయులే లచ్చన్నగారితో మెజారిటీ సభ్యులు, 
వచ్చారు. 
ఆనాటికి మంత్రివర్గంలో నున్న సంజీవరెడ్డి గారు మంత్రిమండలిని విడిచిపెట్టి 
పార్టేసేవకు సిద్దపడిన త్యాగమూర్తి అన్న పేరుతో కాం(గైన్‌ అధ్యక్ష పీఠానికి 
నామినేషన్‌ వేస్తారు. కాం(గ్రెన్‌ మంత్రివర్గం ముఠాని (ప్రతీకగా నిలుస్తారు. ఇక 
రంగాజీని రంగా అనుయాయులు నిలబెడళారు. (ప్రకాశం ముఠా రంగాజీని 
బలపరచింది. రాష్ట్రం మొత్తం రంగాజీకి అత్యధిక ఓట్టు వచ్చినట్టు లెక్కలు 
చెప్పాయి అయితే రాగల ఆ పి.సి.సి. ఓటర్లు స్యాయస్థానాల వలన ఎన్నికల్లో పాల్గొన 


411 


లేకపోయారు. గుంటూరు జిల్లా నెల్లూరులో ఒక భాగం. రాయలసీమలో కొంత 
మంది పి.సి.సి. మెంబరు రంగాజీ అనుయాయులు ఎన్నికల్లో పాల్గొనలేక పోయారు. 
ఇంత జరిగిన మంత్రివర్గం న్యాయస్థానాల ద్వారా ఆపుచేయించారు. కేవలం 5 ఓట్టు 
తేడాతోనే రంగాజీ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో డబ్బు సంచులు విచ్చలవిడిగా 
సంచరించాయని (ప్రతీతి. తీవ్ర స్థాయిలో అధికార పీఠాలను (గ్రహించడానికి 
మంత్రివర్గం ముఠా చేయగలవన్నీ చేసిపెట్టినదన్నది సర్జార్‌జీ అభిప్రాయం. 
సంజీవరెడ్డికి 87 ఓట్టు రాగా రంగాజీకి 82 ఓట్లు వచ్చాయి. అభ్యర్థురిరువురు 
ఆంధ్ర కాం(గైెన్‌ రాజకీయాల్లో ఎటువంటి బలదర్పాలు కలవారో (ప్రతి ఒక్కరికీ 
తెరిసిపోతుంది. 


కొం(గెస్‌ పార్టీ నుండి రాజీనామా 

ప్రకాశం రంగాగార్లు ప్రత్యేక సమావేశంలో కాంగ(గ్రెన్‌కి వ్యతిరేకంగా ఒక పార్ట 
పెట్టాలని ఒక నిర్హయానికి వస్తారు. అయ్య దేవర కాళేశ్వరావు ఈ నిర్ణయాన్ని 
వ్యతిరేకిస్తారు. ప్రకాశం అనుయాయులు తెన్నేటి క్రొవ్విడి, అయ్యదేవర కాళేశ్వర 
రావు ఏనాడు నాయకునికి వ్యతిరేకంగా ఏమీ అనేవారు కొదు. అయితే రంగాజీ 
అనుయాయులు రంగాజీని అన్ని విధాన నిర్ణయాలతో లేచి నిలబడి వాదించ 
సిద్దపడేవారు. లచ్చన్న, తిమ్మారెడ్డి, ఓబులరెడ్డి కడప కోటిరెడ్డి గొట్టిపాటి 
వెంకట సుబ్బయ్య, దుగ్గిరాల బలరామకృష్ణ్యయ్య రంగాగారి అనుయాయులు. 


ఆసరికే. ఆచార్య కృపాలినీ కాం(గైస్‌ పార్టీకి రాజీనామా సెట్టియున్నారు. 


3వ ప్రకరణము 

కృషికరలోక పార్టీ-లచ్చన్న పాత్ర 

పాట్నాలో అఖిల భారత (ప్రజాపార్టీ అవతరణ జరుగుతుంది. ఆ మహాసభక్తు 
రంగాజీ, (ప్రకాశం ఇరువురు కలసి వెళ్తారు. రాజీనామాలు యిచి న ఈ ఇరువురు 
నాయకులు అఖిల భారతస్థాయిలో ప్రజాపార్టీని స్థాపించిన ఆచార్య కృపాలానీతో 
చేతులు కలుపుతారు. (ప్రజాపార్టీలో చేరతారు. 
కృషి కరలోక పార్టీ అవతరణ 

అఖీల భారతస్థాయిలో ప్రజాపాన్టీ అధ్యక్షులుగా కృపలానీ ఆంధ్రరాష్ట్ర 
ప్రజాపార్టీకి అధ్యక్షునిగా టంగుటూరి గారిని నియమిస్తారు. రంగాజీని అధ్యక్షునిగా 
పెట్టి ప్రజాపా్యాకి సలహాయిచ్చే గౌరవ స్థానాన్ని (ప్రకాశంగారి కివ్వటానికి జరిగిన 
సంభాషణలు వెనక్కి వెళ్ళాయి. 

రంగాజీ వెంటనే ప్రత్యేక సదస్సు ఆంధ్ర రాష్ట్రంలో బెజవాడలో పెడతారు. 
పాట్నా సభ నుండి వచ్చిన రంగాజీ ప్రజాపాన్షిని వదలి అనుచరులు మద్దతుతో 


వేరే పార్టీని స్థాపించారు. అదే కృషికరలోకపార్టీ ర్లాష్టస్తాయిలోనే గాక భారత దేశ 
స్థాయిలోనే ప్యా అవతరణ జరిగింది. ' 


రాష్ట్రస్థాయిలో రంగాజీ అనుచరులు లచ్చన్న, తిమ్మా రెడ్డి, ఓబులరెడ్డి వగైరాలు 
ప్రతి జిల్హాలో కృషికరలోకపార్టీ శాఖలు ఏర్పరచారు. రాష్ట్ర కృషికరలోక పార్టీ 
అధ్యక్షులు-కందుల ఓబులరెడ్డి, రాష్ట్ర కృషి కరలోక పార్టీ జనరల్‌ సెక్రటరీ- సర్దార్‌ 
గొతు లచ్చన్న, ఉత్తర విశాఖ బిల్హా కృషి కరలోకపార్టీ అధ్యక్షులు- కిళ్ళి అప్పలనా 
యుడు, విశాఖ జిల్లా కృషి వరలోక పార్ట అధ్యక్షులుగా- గొట్జపాటి బుచ్చఅప్పారావు. 
తూర్పుగోదావరి జిల్లా కృషికరలోకపాన్సీ అధ్యక్షుడు- నీరు కొండ వెంకటరావు, 


కృష్ణాజిల్లాకు గొట్టిపాటి వెంకట సుబ్బయ్య- అధ్యక్షులు. చిత్తూరు జిల్లాకు యన్‌. 
యన్‌. నాయుడు- అధ్యక్షులు. 


పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి రాష్ట్ర కెయల్‌.పి. ఉపాధ్యక్షులు, కొత్తపల్లి పున్నయ్య రాష్ట్ర 
వర్కింగ్‌ కమిటీ మెంబరుగా ఉండేవారు. | 


రాష్ట్ర పర్యటనలో విశేషంగా పార్టీని బలపరచిన (ప్రాంతాలు విశాఖ, ఉత్తర విశాఖ, 
చిత్తూరు తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, కర్నూలు, కడప 
ప్రజలందరూ క.యల్‌.పి. లో చేరారు. రైతుల్లో మంచి ఉత్సాహం ప్రబలింది. 


కెళ్రల్‌.ష.తో ఎన్నికల ఒప్పందం చేసుకోవటానికి ఉమ్మడి కమ్యూనిష్టు పార్టీ 


413 


ముందుకు వచ్చిన కె.యల్‌.పి. అందుకు తిరస్కరించింది. రంగాజీకి మొదటి 
నుండి కమ్యూనిస్టుల్ని ఎదిరిస్తునే వస్తున్నారు. రైతులు-కూలీలు అని వర్గ విభజన 
చేసారు. అందుకు కమ్యునిష్టుల వ్యతిరేకం ఉన్నది. శ్రామికులు- పెట్టుబడిదారులు. 
శ్రామికవర్గ నియంతృత్వమును కమ్యూనిస్టు ప్యా కొరకు ప్రజలందించిన బలాన్ని 
ఊపును అందుకొన్న కె.యల్‌.పి. నాయకులు కమ్యూనిస్టులతో ఒప్పందానికి 
రాలేకపోయారు. కంట్రోలు రద్దు కావాలని, ఉద్యమాలనులేపిన కె.యల్‌.షి.ని 
ప్రజలు మెచ్చుకున్నారు. కమ్యూనిస్టులతో అంగీకారానికి రాలేకపోయిన కె.యల్‌. 
పి.కి ఎదురు దెబ్బ తగిలింది. కమ్యూనిష్టులు కె.యల్‌.పి.కి ఎదురు ప్రచారం 
చేసారు. తిరిగి కాం(గైన్‌లో చేరిన పార్టీలు. అని ప్రచారం చేసారు. 


1952 సాధారణ ఎన్నికలు 

వయోజన ఓటింగ్‌ పద్దతి మేరకు స్వతంత్ర భారత రాజ్యాంగ పరిధిలో 
జరుగుతున్న ఎన్నికలు కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర కలసి ఉమ్మడి 
మద్రాసు రాష్ట్రం ఈ రాష్ట్ర శాసనసభలో ఆంధ్ర ప్రాంతమునకు చెందిన 120 సీట్టలో 
కెయల్‌.పి. పోటీ చేసింది. తమిళనాడులో కె.యల్‌.పి. లేదు. 


సర్దార్‌ లచ్చన్న గారిని ఉత్తర విశాఖలో సోంపేట నియోజక వర్గంలో 

కె.యల్‌.పి. శాసనసభా స్థానానికి పోటీ చేసారు. కాం(గెన్‌ అభ్యర్థిగా నరసన్నపేట 
పొట్నూరు స్వామిబాబు ఆగర్భ (శ్రీమంతుడు ధనవంతుడు. లచ్చన్నగారిపై 
నిబెట్టారు. డబ్బులు మంచినీళ్ళ ప్రాయంగా అందించారు. ఓట్లను నోట్లుకట్టలతో 
కొనుగోలు చేయటానికి కాం(గ్రెన్‌వాదులు భరితెగించి సిద్దపడేవారన్నది లచ్చన్న 
గారి అభిప్రాయం. తనను ఓడించటానికి కాం(గైన్‌ శతవిధాలా ప్రయత్నించింది. 
కారణం కె.యల్‌.పి. కి ఆయువుపట్టు సర్దార్‌ జీ లచ్చన్నగారే. లచ్చన్న ఓడిపోయిన 
కెయల్‌.పి. రాష్ట్ర స్థాయిలో ఓడిపోయినొట్ట అని కాంగ్రెన్‌వారు భావించేవారు. 
ఇచ్చాపురం నుండి నీలాద్రి రెడ్డి, బక్కరి-నిశ్చెర్ల రాములు, నరసన్నపేట నుండి 
సిమ్మ జగన్నాథం, ఆముదాలవలస నుండి కిల్లి అప్పలనాయుడు, కావలికి కావలి 
నారాయణ, పాలకొండ నుండి కెంబూరి సూర్యనారాయణ, పార్వతీపురం నుండి 
ఢీ) చీకటీ పరశురాం నాయుడు, సాలూరు నుండి కూనిసెట్ట వెంకట నారాయణ. 
K.L.P. శాసన సభ్యులుగా గెలుపొందారు. 


అనకాపల్లి నుంచి శెట్టి అప్పారావు, చోడనరం నుండి గంగు నాయుడు, జామి 
నుండి జి.బి. అప్పారావు, తూర్పుగోదావరి నుండి నీరుకొండ రామారావు, బత్తి 
సుబ్బారావు, చిత్తూరు నుండి రాజగోపాల నాయుడు, తిమ్మారెడ్డి గుంటూరు 
జిలా నుండి ఇరువురు గెలుపొందారు. మొత్తం K.L.P. లో పార్టీ చిహ్నంపై 


414 


గెలుపొందిన (ప్రముఖులు 16 మంది. 


కాంగగెన్‌ పార్టీలో అతిరథులు నీలం సంజీవరెడ్డి, బి. గోపాలరెడ్డి, కళ్ల 
వెంకట్రావు 'ప్రజాపార్టీనేత (ప్రకాశం పంతులుగారు ఓడిపోయారు. 

ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలో కాంగ్రెన్‌ మెజారిటీ సంపాదించళ్ల 
పోయింది. : అయితే తమిళనాడు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ 
సెంచుకోలేక పోయింది. 

కమ్యూనిష్టు పార్టీ అభ్యర్థులు అత్యధికంగా వచ్చారు. సుమారు కాం[గైన్‌ తరో. 
సమానమైన సంఖ్యలో వచ్చారు. కమ్యూనిస్టు పార్టీవారు ఎన్నికల్లో .ఓడిపోళీ 
ప్రకాశం పంతులుతో మంతనాలు చేసి కాం(గ్రైన్‌ను ప్రతిఘటించడానికి “యక 
బడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌"'గాఏర్చ్పడ్డాయి. నాయకునిగా ప్రకాశం పంతులుగొత్తో 
ప్రకటిస్తాయి. కమ్యూనిస్టుప్మా (ప్రజాపార్టీలతో మొదటిగా ర్పడినది. (ఫ్రంట్‌ 
తదుపరి K.L.P. ని ప్రంట్‌లో చేరమని ఆహ్వానిస్తాయి. రంగాజీ కమ్యూనిస్టులతో 
కూడిన ప్రంట్‌కు అంగీకరించరు కదా. 


రంగాజీ (పకటన 

రంగాజీ నిడుబ్రోలు నుండి ఒక (ప్రకటన, చేస్తారు. కాం(గ్రెన్‌పార్టీ గను? 
కంట్రోల్సు రద్దు అంగీకరించి రాజాజీని రాష్ట్ర శాసనసభా నాయకునిగా నిర్లయిసే 
మంత్రి వర్గం ఏర్పాటుచేస్తే LP. రెస్పాన్సివ్‌ కోపరేషన్‌ పద్దతిపై కాం(గెన్‌ ప్య్హా 
గవర్నమెంటును బలపరుస్తుంది అని ప్రకటించారు. 

KLP. పార్టీ సమావేశం మద్రాసులో జరుగుతుంది. K.L.P. మొత్తం కా 
మంది శాసనసభ్యులతో 11 మంది విశాఖ, ఉత్తర. విశాఖజిల్హాలనుండి గెలుపాందినర్త 
దుకు సర్దార్‌ గౌతులచ్చన్న గారినే 1౬౨. శాసనసభా పార్టీ నాయకునిగ రంగాజ్త్‌ 
ప్రతిపాదించగా అందరూ ఏకగ్రీవంగా బలపరచారు. కనీసం తను ఎన్నుకోబ తా 
నని సర్దార్‌జీ ఆనాడు భావించలేదు. అయిన పార్టీ తనకు ఇచ్చిన గౌరవాన్ని, 
కాపాడటానికి సిద్దమైనాడు సర్దార్‌ బీ. “ 

కమ్యూనిష్టులు నిరాశకు లోనయ్యారు. ప్రకాశం పథకం పారలేదు. అధికార 
రాజకీయాలకు అలవాటుపడిన పంతులుగారికి పదనీయోగం పట్టలేదు అని |ప్రతక్టీ 
ర్థంల వాదన. కమ్యూనిస్టులతో కలసి రాష్ట్రపాలనకు, సిద్దమైన |ప్రకాశర పంతులుగారు, 
వీవాడు కమ్యూనిస్టు సిద్దాంతాన్ని బలపరచలేదు, ఆమోదించలేదు. నిజానికిపి 
పంతులు గారి వ్యక్తిత్వం పార్టీకిమించి పెరిగిపోయిందని తెలిసిఫోత్తునే ఉంది. 

రాజాజీని మిశ్రమ మంత్రివర్గాన్ని ఏర్పరచమన్ని రంగాజీ అభ్యర్థించారు. అంతే! 










వచ 


తేడ 


ay 
"4 


gt 


వ. 
నా 








వ 





sot 


y 










Say - 9౯ 








ఇ ననా! 
ః 
i fe 
ట్‌. ల్‌ 
ఖ్‌ న 
థి శ 7 ఫ్‌ 5 / ళో | గ ణా 
1, Ek ఫి శ కష న వ్‌ wn Ei we 
_ ' లై | | 
> mee gee per snr re 1 లుకు ALI page 60 = we ma 
| - iy" ష్ట్ర ఖ్‌ ' 
x , ' 
శీ We సల 
రూ | 
- 
” వ ఖీ స 
నో 
ళ్‌ 4 (| 
it tA క శ ' ల 1 
{ అ = 
ళో క్‌ ఖే 1 
| es hi / 
+ ఖ్‌ ~ 
, లె +” - 
న జ ॥ 
_ సీ + - 
ff అ ళు 3 a ee 3 
" శ క ‘i wpe జ % 
3 ల న ల ఇ న. 
గ్‌ా 
వ గ 
న్‌ ra | 1 
॥ 
i శ a cy sh గా 
rig లం తే శశ 3 (. 
/ * + , 
య, స్‌ 1 


ae గ fs 


వ్రు శ* wey 


హం, 


కేంద్ర జనతా పార్టీనాయకులు మాజీ భారత (వధాని స ్వర్లీయ 
చౌదరి చరణసింగ్‌ 2 హై దరాబాదు ఆగమన సందర్భంగా లచ్చన్న 





జా 


mr HE . 


కో 


| క్స్‌ 
we MEN ద లో 














ల్‌ om 
p34 “al | (ఇట 
స గ 


aig 


pee) 
El Re ph" IED 
1 
జొ 








ఖే గ op 
> a MWe mmm — 
శా “3 ఇ hee Gh బాణా 
॥ యట. న | ప FU క్‌ 
pt ఫన్‌ liye fe 


న... 


సర్వర్‌ గౌతులచ్చన్నగారితో - కుటీ = ఎతమల్లో ్లో ఇరుప్రక్కల టీక రార heen 
చిగురుపాటి కృష్ణారావు విజయవాడ నలా gaps 
లం మి ర నాం రా ITT wry శతక; HEN 








జరిగిన వేదపఠనం 














| ఎ” . . స్స్‌ . fan లం [| | 
= ji జె క 5 _ 
గ న్‌ 
స . కాలా = తేలుగు మహాసభలు ౯ ' 
11 కా ల Wr [౧ | - 
) 
" hp “గా - 








1 


టో న 
Cae . 


(gas 
6 92 ,ఆగేధావం 


ల్‌ 


జ 
నే 


శ 


గ్గు 


జ్‌ 


xs 


a 


(9 Roygem 0& 


ots 


యం 


శో 


5 





ల 


ఆ 








వె 

న్నీ 

ల్‌ ఇ 

నౌ 

~ f | 

Ee 

క ళ్‌ 
[3 

జు 

శ 





0 


4 





h 


a 
జ! gS 
EE 


ఇ 


1 


తక్‌ 
a 


సట్‌ (| 
శ 
( 
| 
౬ 
స 


శ 








TAM NE MU IM) 








ఢిల్లీలో జరిగిన అఖిల భారత వెనుకబడిన తరగతుల 
సర్దార్‌ గౌతులచ్చన్న * 













స్ట్‌ a 
| 
EON 





లా లా 











స్ట్‌ స్‌ న క 2 | | శ 
మలు ౬ | ల గగ 
ల క lr న. త | న + 
ఇట i . ask - " “ 
క A [| ih శే 
nr Sr ర్త A ణా జీ oa 
టీ యన కం అ, d క కా | “ 
చ , ఇ క్ష్‌ అని! : 
౪ 


. .. టి : | వో (| 

విచ్చేసిన నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి. డు: నంజీవయ్య, కేంద వ్యవసాయ 

శాఖామాత్యులు, అఖిలభారత వెనుకబడిన తరగతుల సమాఖ్య అధ్యక్షులు. 
పంజాబ్‌ రాష్ట్ర దేశముఖ్‌ లతో లచ్చన్న | 





&* 


~ mM fF పే 
we ge” 


బీహారు మాజీ ముఖ్యమంత్రి 


కయి అ సన 


కర్పూరీ 


ఠాకూర్‌ తో లచ 


హ్‌ 


చృన్న ™ 





F త్ర 


Ty 


త్‌ స 
క] 


r 1, లంచ కల్లా 
FD ies . ఆ 
1 


” 
EES వ్‌ 
ల లం A 








415 


రకు కోపరేషన్‌ ఇస్తానన్న రంగాజీ రాజాజీతో మంతనాలు జరిపారు. మా 
కృషివరలోక పార్టీలో ఉన్న సర్దార్‌ గౌతులచ్చన్న, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిగార్లు 
యిరువురికి మంత్రివర్గంలో స్థానం కల్పించమని కోరారు. 

అందుకు రాజాజీ ఎత్తుకుపైఎత్తు వేసి రంగాజీ అభ్యర్థనను మంచి మాటలతో 
త్రిప్పికొట్టారు. వాళ్ళు చిన్నవాళ్లు. వాళ్ళకు భవిష్యత్‌ ఇంకాయుంది. మీరు మీ 
గురించి ఆలోచించండి. మీరు 1౬.1... ని రద్దు పరచి కాం(గెన్‌లో చేరిన మిమ్మల్ని 
డిప్యూటి సి. యం.గా కాంగగెన్‌పార్టీ ప్రకటిస్తుంది అని అన్నారు. అందుకు రంగాజీ 
మంత్రి పదవి కోసం పార్టీని రద్దు పరచాడన్న అపఖ్యాతి నాకు వద్దు. రాజరాజ 
నరేంద్రుని పాత్రను నేను నిర్వహించలేను. సిద్దాంతపరంగా కాం(గ్రెన్‌ పార్టీని 
వ్యతిరేకిస్తాను. కాం(గ్రెన్‌ పార్టీలో చేరేదిలేదు. మీ మంత్రివర్గానికి తనే సరిపెట్టు 
కుంటూ అన్నారు రంగాజీ. 


రాజాజీ మంత్రివర్గంలో ఆంధ్ర నుండి శంకర రెడ్డి, దామోదరం సంజీవయ్య, 
రామసుబ్బారెడ్డి ఆంధ్ర నుండి ఒకరు ఉండేవారు. 


కామరాజు నాడార్‌కు, రాజాజీకి రాజకీయ .వైరుధ్యం అయినప్పటికీ నాడార్‌ 
_నెహూతో సంప్రదించి అనాటి కాం(గన్‌ అధ్యక్షులు రాజాజీని ఒప్పించి కాం(గైన్‌ 
పార్టీ నాయకునిగా ఎన్నుకోబడినారు. 
వృత్తి విధ్యలపై శాసనసభలో లచ్చన్న 

రాజాజీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. చేసిన తదుపరి “కౌన్సిల్‌ ”’ 
నుండి ఎన్నుకోబడతారు. కం[ట్రోల్ఫును రద్డుచేసారు. KL.P. సాధించిన ఘనవి 
జయం రాజాజి రెండు బిల్లుల్ని ప్రవేశ పెడతారు. 1) వృత్తి విద్యాకోర్సులు 
ప్రవేశ పెట్టటానికి 2) ఇనాందారీ చట్టం సవరణ. 

1) వృత్తి విద్యలో ప్రాధమిక స్థాయి నుండి (ప్రవేశపెట్టాలని విద్యా విధానం 
' సవరణ బిల్లు. 

2) చిన్న ఇనాందారులందరికి భూముల మీద హక్కు భుక్తాలు కలిగించటానికి 
సవరణ బిల్లులు. 

సై రెండు బిల్లుల్ని KL.P. (ప్రతిఘటించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర 
శాసనసభలో K.L.P. నాయకుడు సర్దార్‌ లచ్చన్నపై రెండు బిల్లుల్ని ప్రవేశపెట్టి, 
శాసభ సభలో _.ప్రసగించారు. 

1) వృత్తి విద్య సవరణబిల్లులో దురుద్దేశం ఉంది. కుంతత్వమును సుస్త్రిరవరచ 
టానికి పన్నిన కుట్ర అని చాకలిని చాకలిగా, మంగలిని మంగలిగా ఉంచటానికి 


416 


చేస్తున్న ప్రయత్నమని, కుల వృత్తుట్లోనే చిన్నతనంలో వారున్నవారు ళ్లై 
పల్లెప్రాంతాల్టో జీవిస్తున్న అసంఖ్యాక (గ్రామీణ బాలబాలికల్ని చాపలల్లడం శ న 
కట్టడం, ఇనుపరేకుల్ని కొట్టడం, కట్టుపని, తట్టపని, బట్టుపని అంటూ చై! 
మొగ్గతోనే వారి విజ్ఞానాన్ని పెంపొందించే రీతి నీతులను తుంచివేయడం అంట్లుః 
గర్జించారు. ఉన్నత వర్గాల పిల్లలకు ఉన్నత విద్యా పద్దతులా? బలహీన వత్త 
పిల్లలకు బడి చదువులు తప్పించి పరుల సేవల, క్వారీ కూలీలుగా చేయడమా? 








Gir 
ఇల్ల 





4వ ప్రకరణము 
ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర నిర్మాణంలో-లచ్చన | 


ఆంధ్ర మహాసభ రాజాజీ మంత్రివర్గం- ఏర్పడిన తదుపరి ప్రత్యేకాంధ్రోద్యమం 
ఉధృతం అయింది. మొదటగా గొల్లపూడి శీతారామస్వామిగారు ఉపవాస దీక్ష 
ప్రారంభించారు. వీనోబాభానే వచ్చి దీక్షను విరమింప చేసారు. సర్వోదయ 
సంఘానికి సభ్యులు-వినోబా భావే అభిమాని తరువాత నేటి వేంకట చలపతిరావు 
గారి అధ్వర్యమున ఆంధ్ర మహాసభ 'పక్షాన-ఒక నిరసనోద్యమం |ప్రారంభమౌతూ 
ఉమ్మడి నిరాహార దీక్షలు కొనసాగినా విఫలమౌతాయి. 


పై రెండు వైఫల్యాల్ని ఆంధ్ర జాతికి అవమానకరంగా భావించి మహర్షి బులుసు 
సాంబమూర్తి గారి ఆశీస్సులతో వారి స్వగృహముననే మద్రాసున (శ్రీ) పొట్టి 
(శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధనకై అమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. 
సర్వోదయ. సయఘ సభ్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే పొట్టి 
(శ్రీరాములు. గాంధీ సబర్మతీ ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపిన వ్యక్తి శ్రీ) పొట్టి 
(శ్రీరాములు. ఆంధధ్రునిగా సర్వోదయ సంఘ నాయకునిగా (శ్రీ బులుసు 
' సాంబమూర్తి గారి ప్రోత్సాహంతో, ప్రాయోపవేశానికి సిద్దపడిన మహానుభావుడు శ్రీ) 
పొట్టి (శ్రీరాములు. అధికార కాంక్షకుగాని, పదవీ వ్యామోహానికి గాని తలఒగ్గని, 
అకుంఠిత దేశభక్తుడు (శ్రీ) పొట్టి (శ్రీరాములు. (శ్రీ పొట్టి (శ్రీరాములు ఆమరణ 
నిరాహార దీక్షను వెంటనే విరమించుకోవలసినదిగా అనాటి ఆంధ్ర కాంగగెన్‌ 
అధ్యక్షులు నీలం సంజీవరెడ్డిగారు విజ్ఞప్తి చేస్తు నిరాహార దీక్షవలన, ఆందోళనలవలన 
అరాచక శక్తులు ప్రబలుతాయని ఇది మంచి పద్దతి కాదని, విరమించుకోమని విజ్ఞప్తి 
చేస్తూ సలహాయిచ్చారు. ఆ మేరకు కమిటీ తీర్మానం కూడా చేసింది. రాజాజీ 
నాడారు ప్రతి ఒకరు (శ్రీ) రాములు ప్రయత్నాన్ని ఖండిస్తారు. పొట్టి శ్రీరాములు 
' అమరణ దీక్ష 51 దినాలకు చేరుకొనే సమయంలో రంగా, తిమ్మారెడ్డి,: అచ్చన్నలు 
వెళ్ళి కలుస్తారు. దీక్ష విరమిండీ. అందరం కలసి సాధిద్దాం. అని ప్రాధేయపడి 
అడిగిన, ససేమిరో అతను అంగీకరించ లేదు. 58 దినాలు ఉపవాస దీక్షలో అతడు 
అమరజీవి అయ్యాడు. 


ఆంధ్రలో ఉద్యమం లేచింది. తిరుగుబాటు జరిగి ప్రభుత్వం స్హ్రంభించి 
పోయింది. రైళ్ళు, బస్సులు భగ్గున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆస్తిపాస్తులపై దాడి 
జరిగింది. ఆంధ్రుల పప్రతాపాగ్నిని చవిచూసిన కేంద్ర ప్రభుత్వం- విధిలేని పరిస్తితిలో 
ప్రధాన మంత్రి నెహ్రూ భాషా ప్రయుక్త లొఫ్ర్రైల పునర్విభజన, సూత్రాన్ని సూత్ర 


418 


ప్రాయంగా అంగీకరిస్తూ-ఆం(ధ్ర రాష్ట్ర అవతరణను ప్రకటిస్తారు. 


పార్టిషన్‌ కమిటీ 


మద్రాసు నుండి ఆంధ్రకు రావలసిన ఆస్తుల విభజనపై పార్టిషన్‌ కమిటీ వేసార్లు 
ఆ పార్టిషన్‌ కమీషన్‌ ఆఫీసర్‌గా, ఛైర్మన్‌గా ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి స్టేష్ట 
ఆఫీసర్‌, పార్టిషన్‌ కమిటీని ఛైర్మన్‌గా సి.యం. త్రివేదిని వేస్తారు. ఈ పార్టషన్‌ 


స. 
'కమిటీకి సెక్రటరీ జి. పుల్టారెడ్డి ఆనాటి మద్రాసు" గవర్నమెంటుకి చీఫ్‌ సెక్రటరి 
ఈ కమిటీ మెంబర్లుగా అసెంబ్లీలో ఉన్న మూడు పార్టీలనుండి యీ క్రింది వార 
నియమించారు. =. 
(శ నీలం సంజీవరెడ్డి-కాం(గెన్‌ పార్టీ 

2. (శ్రీ సర్దార్‌ గౌతు లచ్చన్న-KLP. లెజిస్టేటివ్‌ పార్టీ 

3. (శ్రీ తేనేటి విశ్వనాధం- ప్రజాపార్టీ నేత. 
"ముఖ్య విధులు; 


1. సిబ్బంది విభజన, 
2. ఆస్తుల విభజన. 

సియం. త్రివేది Non Political Leader అయిన ప్రభుత్వోద్యోగి మ 
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జవహర్‌లాల్‌ వెహ్రూ అభిప్రాయాన్ని మాచన్ల 
ప్రాయంగా, కమిటీ మెంబర్లకు కలిగించే వారని అచ్చన్నగారు తెలిపారు. శై. 
సంజీవ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి నియమించిన మంచిదని సి. యళ్మ 
త్రివేది పరోక్షంగా ప్రబోధించేవారన్నది లచ్చన్న గారి అభిప్రాయం. | 
లచ్చన్న-సంజీవరెడ్డిగార్హ విందు రాజకీయం 

ఉమ్మడి మ।[దాసు రాష్ట్ర ఆస్తుల విభజన- ఆస్తుల పంపకం జరుగుతున్న 
నేపథ్యంలో సంజీవరెడ్డిగారు త్వరలో ఏర్పడనున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 
పదవినధిష్టించ అభిలషించి గాబోలు ఒకనాడు ఆసరికి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర 
శాసనసభలో 1L.P. శాసన, సభాపార్టీ నాయకునిగానున్న సర్దార్‌ గౌతు లచ్చన్న 
గారిని ఒక దినమున పార్టీ కమీషన్‌ జరుగుతుండగా తన ఇంటికి విందు గుడున' 
సాదరంగా స్వయంగా పిలిచారు. శ 

లచ్చన్నగారు, సంజీవరెడ్డిగారు ఆసరికి ప్రతిద్వందిత ప్రతిపక్ష పార్టీలో చెప్పుకో 
దగిన వ్యక్తులు. పార్టీ నాయకులు లచ్చన్న గారు సంజీవరెడ్డిగారి ఆహ్వానాన్ని 
మన్నించి విందుకు తన ఇంటికి వెళ్ళారు. 


సాదరంగా ఆదరించి సంజీవరెడ్డి లచ్చన్నకు విందునిస్తూ లచ్చన్న గారితో. 











419 


సంజీవరెడ్డి గారు భోజన సమయంలో రంగాజీ ప్రస్తావన తెస్తూ రంగాజీని 
అభినందించే మాటల్ని అసంఖ్యాకంగా గుప్పించడం |ప్రారంభించారు. “నిజానికీ 
లచ్చన్నగారూ ఆ ఒక్క కులతత్వమే లేకపోతే, రంగాజీ నిజానికి దేశానికే 
నాయకుడు నుమా. రంగాజీ బహుముఖ ప్రజ్ఞాశాలి కదా! నిజానికి అతనితో 
సరిరాగలిగే.వారే లేరు. లచ్చన్న గారూ మీతో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 
ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. ఇంత వరకు మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రమున 
ఉన్నాం. మన ప్రత్యేకతలు కొంత వరకు మరుగున పడినాయనే చెప్పాలి. ఈనాడు , 
ఆంధ్ర రాష్ట్రం అవతరించనున్నది మన రాష్ట్రంలో రేపు మనమే కాబోయే అధినేతలం 
కదా! మీరు అన్ని విధాలా నాకు అండదండలివ్వాలి. నా ప్రక్కను మీరున్న 
ఆంధ్రలో నేనేమైనను చేయగలను. మీ పార్టీని రద్దు పరచుకొని మాలో కలవండి 
ఇక ఆంధ్ర కాం(గ్రెన్‌లో మీకు ప్రత్యేకమైన స్థానం ఉండేలా చూస్తాను. నిజానికి మీరు 
గోదావరి గట్టునుండి ఇచ్చాపురం సరిహద్దుల. వరకు, ఏ రాజకీయ వ్యవహారాల్లో 
జోక్యం చేసుకొన్న నేనేమి అడ్డు తగలను సరికదా, ఆ ప్రాంతమున అన్ని విధాలా 
మీమాట నెగ్గేలా చేస్తాను. మీకంతటి (ప్రాముఖ్యాన్ని ఆ ప్రాంతంలో కలుగచేస్తాం 
నన్ను నమ్మండి. ఇవి ప్రామాణిక ధోరణిలో చెబుతున్న మాటలు. అన్నం తింటూ 
మీతో ఉచ్చరిస్తున్న ఈ మాటల్ని మీరు ప్రామాణిక వచనాలుగా పరిగణించంది. 


రెడ్డిగారు చెప్పిన దంతా సావధానంగా విన్న సర్దార్‌జీ ఎంతో నిర్లయం, 
సంస్కారం, సభ్యత ఉట్టిపడేలా సమాధానం యిచ్చారు. అంతేకాదు తన రాజకీయ 
ఉక్తీ చాతుర్యం-తన గురువు పట్లు తనకున్న భక్తి ప్రపత్తులు హెచ్చురెట్టు పెరిగేలా 
చెప్పారు. చూడండి సంజీవరెడ్డి గారూ! మీరు ఆంధ్ర రాష్టం మంచి గురించి 
చెబుతున్న మాటల్ని నేను విశ్వసించక తప్పుదు. తప్పక మీతో సహకరిస్తాను. 
అయితే నేను పార్టీ విధేయుడను. పైగా రంగొజీ శిష్యునిగా పేర్వడసిన వ్యక్తిని. 
మీరు ఒక్క మారు నాతో చెప్పిన విషయాలను మా నాయకుని రంగాతో 
ముచ్చటించిన తదుపరి విషయమంతా సవ్యంగా కొనసాగేలా నేను చూస్తాను. నా 
మాటను మీరు విశ్వసించండి. మీ పట్ట రంగాజీకి ఎటువంటి వ్యక్తిగత ఆవేశకావే 
శాలు కక్షలు లేవు నమ్మండి. మీరు (ప్రస్తావించిన రంగాజీ తప్పక మిమ్మల్ని 
బలపరుస్తారు. బలపరచినట్టు నేను చేస్తాను నమ్మండి. మా గురువు మా నాయకుడు 
రంగాజీతో ఒక్కమారు ఈ ప్రస్తావన చేయండి. అంటూ లచ్చన్న తన సమాధా 
నాన్ని ముగించారు. 


లచ్చన్న సమాధానాన్ని మౌనంగా వింటున్న రెడ్డి బదులు. చెప్పటానికి ఏ 
మాటా దొరకలేదు. పైగా లచ్చన్న చెప్పవలసిన రీతిగా, సహజరీతలో చెప్పారు. 


420 


నాయకుడు కలిసి రాకుండా అనుచరుడు వచ్చి ఏమి చేయగలరు. ఒక వేళ వచ్చి 


చేసిన అది నాయకునికి వెన్నుపోటు అవుతుంది. వచ్చిన వ్యక్తికి మాత్రం దక్కేదిక 
ఏముంటుంది. 


రెడ్డి అంతరంగికంగా ఏమి భావిస్తున్నారో అన్నది ఎవరికి తెలియని విషయం, 
K.L.P. రద్దు కావాలని భావిస్తున్నారు. KLP ని విడిచిన సర్దార్‌ జీని తన పా్యాలోనికి 
రమ్మంటున్నా రా, రంగాజీ నుండి లచ్చన్నను వేరుచేసి రంగాను ఇంకా 
యంగా బలహీన పరచాలని భావిస్తున్నారా లేక లచ్చన్నగారు ఉత్తరాంధ్రలో నేగాక్ష 
యావదాం(ధ 'రాష్ట్రమున ఆనాటికి తనకున్న పేరు ప్రతిష్టల్ని బట్టి తనతో కలన 
వచ్చిన ఇక తనకు ఏర్పడ పోయే ఆంధ్ర రాష్ట్రమున రాజకీయాల్ని నడుపుటలో 
ఇక అడ్డు తగిలే వారెవరూ. ఇక తను రాష్టముఖ్యమంత్రి కావటానికి అవరోధమే 
లేదు. అందుకు లచ్చన్న గారిని తనను ముఖ్యమంత్రిగా బలపఠచమని కోరారు. - 
ఆనాడు రంగాజీని కేంద్రమంత్రి వర్గంలో మంత్రిగా చేరుకోవటానికి మనక 
ఎలాంటి అడ్డంకు లుండవు నన్ను నమ్మండి” అన్నారు రెడ్డిగారు. ఆనాటి కాం(గ్రెన్‌ 
సంభ్యాబలంలో KLP కలసిన అధికార యోగం సునాయాసంగా లభిస్తుంది. 
కాళహస్తి బై ఎలక్షన్‌ 

విందు రాజకీయ సమావేశం ముగిసిన తదుపరి, సర్దార్‌ జీ అభిలషించినట్లు' 
సంజీవరెడ్డిగారు రంగాజీతో కలియాలి. లచ్చన్నగారితో అన్ని విషయాలను 
(ప్రస్తావించడంగానీ చేయలేదు. నిజానికి ఏ అవరోధం, లోపం రంగాజీలో ఉందని' 
రెడ్డిగారు అన్నార్‌.' అదే అవరోదం ఇతనికి ఉందేమో! లేకపోతే కలిసి చర్చించటా 
నికి అభ్యంతరం ఏటుంటుందన్నది సర్దార్‌ జీ అభిప్రాయం. ఆంధ్ర రాష్ట్ర (ప్రథమ. 
ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్టించాలని భావిస్తూ రెడ్డిగారు ఏలనో మర్‌ 
'రంగాజీతో కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. 


మరల రాజకీయ పోరాటాలు ప్రారంభం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రమున కాభహస్తీ 
నియోజకవర్గం కాం(గ్రెన్‌ సభ్యులు (శ్రీ) బలరామిరెడ్డిగారి చేత రాజీనామా చేయించి 
ఆ స్థానానికి సంజీవరెడ్డి పోటీ చేయదలచారు. విందు రాజకీయ నమావేశమున 
విషయం ప్రస్తావనకు వచ్చింది కూడా. KLP. ఏ ఒక్కరినీ పోటీ పెట్ట వద్దనే 


రెడ్డిగారు కోరారు. 


అయినప్పటికీ సంజీవరెడ్డి గారిమీద K.L.R. ఒక అభ్యర్థిని పెట్టింది. ఆ ప్రచాళే 
రంగంలో రంగాజీ లచ్చన్నతో సహా అందరూ దిగారు. పోట చేస్తున్న వ్యక్‌ 
ప్రప్రథమ రాష్ట్ర ముఖ్యమంత్రి అని 1౬... భావించి పోరాటాన్ని ఉధృత 
నంజీవరెడ్డి గారే గెలుపొందారు. _.L.P. కాళహస్తిలో తన అభ్యర్థిని పెట్టినందుకు 


421 


నిరసనగా తిమ్మారెడ్డి కృషివరలోక పార్టీనుండి ' రాజీనామా యిస్తూ బయటకు 
వెళ్ళారు. ఆసరికే లచ్చన్నగారితో జరిపినట్టు తిమ్మారెడ్డి గారితో విందు రాజకీయ 
సమావేశం జరిగిందనే భావించాలి. 


ఆంధ్రరాష్ట్ర అవతరణ 

ఆంధ్ర రా|ష్ట్రావతరణం 1953 అక్టోబరు 1వ తేదీన జరుగుతుంది. ఆ 'సరికి 
ఆస్తుల పంపకం విభజన జరిగిపోయింది. (ప్రప్రథమ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 
నుండనభిలషించిన (శ్రీ సంజీవరెడ్డిగారు ఆశయం, అభిలాష నెరవేరలేదు. నిజానికి 
కాం(గ్రైన్‌ ఆనాటికి తన పార్టీతో సరిసమాన సంఖ్యను గల ఉమ్మడి కమ్యూనిష్టు 
పార్టీని జూచి లోలోన భయపడేది. మరల యునైటెడ్‌ ఫ్రంట్‌లు ఏర్పడి, కాం(గైన్‌ 
ప్రభుత్వానికి పరిస్తితులు దారితీస్తాయేమోనన్నది కాంగ్రెన్‌ అధిస్థాన వర్గం భావిం 
చింది. 

అందుకు ప్రత్యామ్నాయం ఆనాటి భారత ప్రధాని నెహ్రూయే కాంగ్రెన్‌ 
అధ్యక్షులు. ఆంధ్ర రాష్ట్రములో కాం(గైన్‌పార్టీ మంత్రివర్గం ఏర్పడటానికి ఆంధ్ర 
కాం(గైన్‌కు వెసులుబాటు కల్పించింది. 


ఆ సరికే సర్దార్‌ జీతో రెడ్డిగారు జరిపిన రాజకీయ సమాలోచనలో కాంగ(గైన్‌ పార్టీ 
విఫలమైంది. లచ్చన్నగారు తన గుప్పిట్లోకి వస్తారన్న [భ్రమలు ఇక కాం(గైన్‌కు లేవు. 
అందుకు వెంటనే ప్రజాపార్టీనేత (ప్రకాశం పంతులుగారితో రాజకీయ సమాలోచన 
జరిపింది. రాయభారం పంపినదే తడవుగా ప్రజాపార్టీనేత పంతులుగారు పదవిలో 
కూర్చోవటానికి ఆంధ్రరాష్ట్ర ప్రప్రథమ ముఖ్యమంత్రిగా ఉండటానికి అంగీకారం 
తెలిపారు. సంజీవరెడ్డిగారితో లచ్చన్న ఆనాడు చేయికలిపిన ఆంధ్ర రాష్ట్రపు 
ముఖ్యమం కత్రిగారే సంబీవరెడ్డిగారు. ప్రకాశంగారు ముఖ్యమంత్రి అన్న ప్రశ్నే లేదు 
రాదు. 


పంతులుగారు తన మేధాశక్తినెంతగానో ప్రదర్శించి తను కాంగగైెన్‌ మంత్రి 
వరానికి నాయకుడై కూర్చొని తన పార్టీ సహచరులెల్లరిని, ప్రజాపార్టీలోనే ఉండేలాగా 
శారు. 


పంతులుగారు అంగీకరించినదే తడవుగా ప్రప్రథమ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 
అని, అభిజ్ఞాన వర్గాల ద్వారా భోగట్టా అని దినపత్రికల్గ్లో వెలువడింది. ఇక మంత్రి 
వర్ష నిర్మాణానికి సన్నాహాలు పంతులు గారితో మంత్రివర్గం ఏర్పడింది. మంత్రివర్గం 
ఏర్పడిన తదుపరి శాసనసభలో బలనిరూపణ కావాలి కదా! అందుకు కాంగెన్‌ 


సంఖ్యా బలాన్ని వృద్దిచేయు పథకం వేసింది. ఉన్న స్వతంత్ర అభ్యర్జులు' బి. యన్‌. 


422 


రెడ్డి మల్లు సుబ్బారెడ్డి (నంధ్యాల), వెంకటకెట్టే , అడునుమిల్లి సు బ్రహ్మణ్యం-గుజీ 
వాడ కాం(గైస్‌ అభిమానులుగా రూపాందారు. 

అంతటితో సరిపెట్టుకొనక, K.L.P. నుండి ఆసరికే కాంగ్రైన్‌లో కలినీన 
తిమ్మారెడ్డితోపాటు, ఆను నీలాద్రి రామిరెడ్డి ఇచ్చాపురం, కునిశెట్టి వెంకటనార్లా 
యణ (సాలూరు), బత్తిన సుబ్బారావు (బురుగుపాడులను కాం(గైన్‌లో కలుపుకు. 
న్నారు. FE 
అయినప్పటికీ కాం(గైెన్‌ శాసననభా పార్టీలో సంభఖ్యాదిక్యత లభించలేదు. 
(ప్రభుత్వాధికారాన్ని వినియోగించి కాం(గ్రసేతర ,నభ్యుల్ని తనలో కలుపుకోవటానికి 
ప్రయత్నించింది. 


తన నాయకుడు కాంగ్రెన్‌ మంత్రివర్గానికి ముఖ్యమంత్రి అయిన, ప్రజాపార్షి 
శాసనసభ్యులు కాం(గ్రెన్‌పాష్టలో కలువకుండా "ఉండేవారు. నిజానికి తెన్నేటి విశ్వనా 
థంగారు మంత్రివర్గంలో |ప్రజాపార్టీ తరపున మంత్రి అనే రీతిని, నీతిని కలిగీ 
వ్యవహరించేవారు. 


ఆనాటి మం ర్రివర్గంలొ పంతులుగారితో డిప్యూటీ చీఫ్‌ మినిష్టరుగా సంజీవరెడ్డి 
ఇతర మంత్రులు సంజీవయ్య, తెన్నేటి విశ్వనాధం, తిమ్మారెడ్డి వగైరాలుండేవారు. 


1953లో ఆంధ్రరాష్ట్రంలో ప్రప్రథమ రాష్ట్ర మంత్రివర్గంఛో ప్రకాశం పంతులు 
గారి నాయకత్వాన ఏర్పడిన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డ, 
ఆర్థిక శాఖ-టి. విశ్వనాధం, యన్‌.బి.పి, పట్టాభి రామారావు-విద్య, 55 
రెడ్డి-రెవన్యూ, డి. తిమ్మారెడ్డి-వ్యవసాయం, సంజీవయ్య- ఆరోగ్యశాఖ, జి. లచ్చ 
న్న- కార్మి కశాఖ, 

అయితే (ప్రకాశం మంత్రి వర్గం 13 నెలల మాత్రమే చేయగలిగింది. అచ్చన్న 
చేసిన ప్రతిపక్ష ప్యాల మద్దతుతో విశ్వాసరాహిత్య తీర్మానం ద్వారా మంత్రి వర్గం 
తొలగించబడింది, 

1955 మధ్యంతర ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది, - 


1935లో ఎన్నికల తదుపరి ఐక్య కాంగ్రెన్‌ పేరిట గెలుపొందిన కాం(గైన్‌ కీ 
నుంతైవర్గం ఏర్పరచింది. (శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు మంత్రి వర్గాన్ని, 
కూవాందల దొరచారు, 

Rie 3ికషంలోనూ సర్దార్‌ గౌతు లచ్చన్న గార్కి ప్రాతినిధ్యం లభించిందో 

జర ల్ల. నీలం వారే. నీలకంఠ రామారావు అటవీశాఖ, ఓబుల్‌ రె 





423. 


వ్యవసాయం, కళావంకట్రావు గార్కి ప్రణాళికా శాఖ, కళ్టూరి చం(ద్రమౌళిగార్కి 
భూమిశిస్తు శాఖ, డి, సంజీవయ్యకు రవాణాశాఖ, ఎ.బి. నాగేశ్వరావుగారికి స్టానిక 
పాలన, గౌతు లచ్చన్న గార్కి కార్మికశాఖ- సాంఘీక సంకేమ శాఖలు లభించాయి. 


అయితే ఈ మంత్రి వర్గం 1956 సంవత్సరం చివరి వరకే అనగా ఆంధ్రప్రదేశ్‌ 
ఏర్పడినంత_. వరకే కొనసాగింది. ఆసరికే రాష్ట్ర కాం(గ్రెన్‌పార్టీలో బలమైన వర్గాలు 
ఏర్పడి ఉన్నాయి. ప్రాంతాలవారీగా ప్రాతినిథ్యం ఇవ్వవలసి వచ్చింది. ఈ మంత్రి 
వర్గం పెద్దరెడ్డి తిమ్మారెడ్డిగార్కి లభించింది. మన సర్దార్‌ గౌతు లచ్చన్న గార్కి 
లభించలేదు. (శ్రీ) నీలం సంజీవరెడ్డి కాం(గెన్‌ పార్టీ శాసనసభా పార్టీ నాయకునిగా 
ఎన్నుకోబడ్డారు. 


5వ ప్రకరణము 
ఆంధ్ర రాష్ట్రమంత్రి వర్యులుగా లచ్చన్న 
కాం(గ్రెన్‌ కార్యవర్గానికి నాయకునిగా వ్యవహరిస్తున్న పంతులుగారు మంత్రి 
వర్గం అనబడటానికి తగిన సంఖ్యాధిక్యత లేదని .భావించినందున సర్దార్‌ బీక్తి 
కబురుపెట్టుడంలో (ప్రారంభమైనది. ౮.D.F. సభ్యులు 71 మంది. కెయల్‌.పి, ల్లో 
నున్నది ఆనాటికి 12 మంది. నిజానికి వీరిరువురు కలిసిన కాం (గ్రెన్‌ల మంత్రివర్గం 
కూలబడుతుంది. స 


ఆసరికి మద్రాసు నగరంలోనున్న సర్టార్‌జీకి పంతులుగారు, ఎర్నేని మ్ల 
హ్మాణ్యం, సూర్యనారాయణలకు ఒక ఉత్తరం ఇచి ) పంపించారు. ముఖ్యమం త్రిగారు; 
పంపిన ఉత్తరం తెచ్చినవారు (పకాశంగారి శిష్యులు. (గామ స రాజ్య సంఘ సభ్యుల్లు 
లచ్చన్నగారు ఆ ఉత్తరం అందుకొని అందు విషయం చదువుకున్నారు. ఆ వచ్చిన 
వారితో లచ్చన్నగారు అన్నమాటలు “ఏమండీ ఇదేమి వింతండి. నన్ను తనో 
పార్టీలోనికి రమ్మని చెప్పటానికి, నన్ను ఆహ్వానించటానికి పంతులుగారెవరండి 
నా పార్టీ నన్ను పిలవాలి. మా నాయకుడు రంగాజీ మాకు ఆదేశించాలి. అంతే 
తప్పించి ఇలా ఉత్తరాల్ని ముఖ్యమంత్రి కాదు, వాళ్ళ తాత అంపిన వచ్చేవారడ 
మేము కాదండి. క్షమించండి ఈమాటల్ని పంతులుగారికి చెప్పుండి. అంటూ 
ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని లచ్చన్న తిరస్కరించారు. 

అయితే ప్రకాశం పంతులు అభిమానులు వారి ప్రయత్నాన్ని విరమించలేదు. 
ఆసరికే ప్రసిద్దిపడిన దినపత్రిక ఎడిటర్‌ నార్హ వెంకళేశ్వరరావుని లచ్చన్న వద్దకు 
తీసుకొని వచ్చారు. 


ఎడిటర్‌ నార్లవారన్న లచ్చన్నకు ఎంతో గౌరవం భక్తి శ్రద్దలుండేవి. విజ్ఞాని అని, 
ప(త్రికారచచయిత అని గౌరవం, “అయితే నార్ల వెంకకేశ్వరావు దౌత్యాన్ని మన్నించే 
మాటలతో తిరగ్గొట్టారు లచ్చన్నుగారు. “ఏమండీ వెంకశేశ ;రరావు గారు, 
ప్రజాస్వామ్యం మీద పత్రికల్లో వ్యాసాలు వ్రాసిన మీరు ఇలా చెబితే ఎలాగండి. పార్టీ 


క్రమశిక్షణ లోపించినపుడు ఇక పార్టీలెందుకండి క్షమించండి. లోలోన రాయబారాలు 
సరికాదండి'” అని అనా ఎరు. 


రంగాజీని పార్టీని రద్దు పరచుకొని పంతులుగారు రమ్మన్నారు. మంత్రి వర్గంలో 
స్తానం కల్పిస్తామన్నారు, అందుకు రంగాజీ ““మద్రాన్‌ మంత్రివర్గంలోనే రాజాజీ 
పిలువుము నేను అంగీకరించలేదు. మీరు ముఖ్యమంత్రిగా గుర్తిస్తాం. నేను మంత్రిగా 
నువ్న-ఆ. మ 






పతా. 


౧(త్రివర్గంలో నున్న వారు కారు. సరిసమానులు కావాలికదా! వీలులేక 


425 


పొమ్మన్నాను. మా లచ్చన్నగారిని మంత్రివర్గంలోకి తీసికోండి. మిమ్మల్ని బలపర 
చాలని మీ నాయకత్వం ఉండాలన్నది మా అభిప్రాయం. ఏ ఏ పరిస్థితులలోను 
కె.యల్‌.పి. కాంగ్రెన్‌ లో కలియదు. మీ వరకు సహాయం అందిస్తాం. మంత్రివర్గంలో 
స్థానమిచ్చిన మీ సభ్యునికి మంత్రివర్గ నిర్ణయాల్లో ఓటింగ్‌ స్వేచ్చను మాత్రం 
కలిగించాలి. ఈ షరతులమీద మా సభ్యుడ్ని మంత్రివర్గంలోకి తీసుకొన్న 
మాకభ్యంతరం, లేదు.” 


వెంటనే ప్రకాశం పంతులుగారు అంగీకరించారు. మద్రాసులో నున్న అచ్చన్న 
గారికి నవంబరు 6వ తేదీన నిడుబ్రోలు నుండి రంగాజీ అంపిన లేఖ అందుతుంది. 
ఆ లేఖ అందుకొని పార్టీ నాయకుని ఆదేశానుసారం లచ్చన్నగారు 6వ తేదీ 
బయలుదేరి 7వ తేదీన తాత్కాలిక రాజధాని కర్నూలు చేరుకొంటారు. మంత్రివ 
ర్లంలో సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయటానికి (ప్రకాశం సహచరులు మద్రాసు. 
నుండి నిడుబ్రోలు వెళ్లి రంగాజీని కలుస్తారు. అంతేగాక ప్రకాశంగారితో ఫోనులో 
మాట్లాడి రంగాజీతో మాట్లాడమని కోరగా టంగుటూరి రంగాజీతో మాట్లాడు 
తారు. రంగాజీ పంతులుగారి మంత్రివర్గం కొనసాగాలని అభిలషించే వారు. నిజానికి 
(ప్రకాశం మంత్రివర్గం కూలబడిన. ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ అధికారంలోకి రాగలదే 
మోనన్నది రంగాజీ అభిప్రాయం. 


అయితే రంగాజీ ఫోనులో ఖచ్చితంగా పంతులుగారితో చెప్పారు. 


మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఉదయం 10గం. లకు రాజభవనంలో గవర్నర్‌ 
త్రివేది. ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ ప్రమాణస్వీకారానికి పంతులుగారు, 
సంజీవరెడ్డిగారితోసహా మం|[త్రులందరు హాజరైనారు. మంత్రివర్గ పదవీ స్వీకారానం 
తరం విందుభోజనాల్ని డిప్యూటీ ముఖ్యమంత్రిగారు ఏర్పాటు చేస్తారు. 
మంత్రిగా లచ్చన్నగారి కృషి 

లచ్చన్నగారికి వ్యావసాయశాఖ, కార్మికశాఖలను కేటాయించారు. కాం(గెన్‌ 
పార్టీ అయిష్టంమీదనే లచ్చన్నగారిని మంత్రివర్గంలోకి తీసుకున్నది. ఓటింగ్‌ 
"స్వేచ్చను లచ్చన్న గారికివ్వడం కాంగ్రెన్‌ పార్టీకి నుతారాము ఇష్టం లేదు. 
పంతులుగారు ఆకాంక్ష మేరకే లచ్చన్న గారికి మంత్రి పదవి లభించింది. 
కె.యల్‌.పి.కి అధికారంలో స్థానం దొరికింది. 


గుడివాడ వద్దనున్న గుడ్లవల్లేరులో అడుసుమిల్లి సుబ్బారావు, ప్రముఖ రంగా 
గారి అనుచరుడు, ఆత్మీయుడు మంత్రివర్గంలో చేరిన సందర్భంగా ఒక విందు 
సమావేశాన్ని అనేక రాజకీయపార్టీల ప్రతినిధులకు ఏర్పాటు చేసారు. అంతటి 


426 


విసృత (ప్రాతిపదిక మీద పెద్దస్థాయిలో జరిగిన సమావేశం ఆనాడు జరిగిన నన్మావరే.. 
అదివరకు ఎవరికి అంతగా జరగలేదేమో అన్నట్టుగా అభిమానులు ఎంతగానో 
జరిపారు. లచ్చన్నగార్ని లోలోన కృంగి కుమిలిపోయిన వారని “కన్నెర్ర. 
అయింది. 


ఆంధ్ర రాషష్ట్రమున 35 ఏండ్ల (క్రిందట మంత్రి పదవిని అందడం అరుదై 
విషయమేమీకాదు. అత్యంత విలువైన సంఘటన. స్వతంత్ర్యం వచ్చి బానిస 
బ్రతుకులకు స్విస్తిచెప్పి జనసామాన్యం స్వేచ్చా సమానత్వ వాయువుల్ని పీ్ళు 
కుంటున్న శుభతరుణం. 


మంత్రి పదవినధిష్టించిన సర్దార్‌ లచ్చన్నగారిని దేశం నలుమూలల నురడ్తీ; 


అభినందించుటకు వచ్చిన జనావళి అభినందించడమేగాక లచ్చన్నగారు మంథ్రిగ. 
జరిపిన రాష్ట్ర పర్యటనలో అభినందిస్తూ స్వాగత సన్మానాల్ని ఏర్పాటు చేసేవారు. '* 


కొంతమంది పదవినందిన తరువాత ప్రాముఖ్యతను సంతరించుకొంటారు. మరి. 
కొందరు ఆ పదవికే వన్నె తెస్తారు. ప్రజల్ని ఆకర్షిస్తూ జనవాణేని . 
ఆకట్టుకుంటారు. 


బలహీన వర్గాలు ప్రజానాయకుడు, వెనుకబడిన వర్గాల నాయకుడు అంద్రలాల 
మెక్కి అందరి మన్ననలను, అభిమానాల్ని ఆనాడు పొందడం ఈనాడు పొందేనంత 
నులభం కాదు. ఏ ఒకరు అనాడు మంత్రి పదవినందిన దేశ జనమంతా ముక్త 
కంఠంతో అతనిని కొనియాడే దినాలు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న నమరయో 
ధులు దేశభక్తిగల వారు ప్రజానాయకులు మాత్రమే మంత్రి పదవిని నందగల 
మహానుభావులన్నది ఆనాడు ప్రతి ఒకరి ఆత్మలో మెలగాడే విషయం. నలుగురిని 
కూడగట్టుకొని. మెజారిటీని సంపాదించి మంత్రి పదవుల నందే కాలం కాదది. 


వెనుకబడిన వర్గాలకెల్ళా వెలుగు. బలహీన వర్గాలకెల్లా బలమివ్వగల వ్యక్తి అని, 
పీడిత తాడిత ప్రజానీకం సర్జార్‌జీపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్న తరుణం. 
సర్దార్‌ జీ ఏ ప్రాంతానికి వెళ్లిన, ఏ సభలో ప్రసంగించిన జనవాహిని ఆనంద 
పారవశ్యాలతో ఉప్పొంగి పోయేవారు. వారిపట్ల అతడొక ఆశాజీవిగా భావించేది. 


ఇన ల్యోగమంలో దూకి భారతములో దాస్యశ్చంఖలాల్ని ఛేదించ సిద్దపడి 

వత్సరాలు [మగ్గిన దేశభక్తులు సర్దార్‌ జీ. ప్రజానమస్యల్ని పరిష్కరించు 

గ ఒకరు ఆడ్డువచ్చిన, తెగించి నిలచి పోరాడి, పొమాన్య జనాల్ని ఆదుకొనే 

ము మ్రక్తీత్యంగల సర్టార్‌జీ మంత్రిపదవి నందిన కొద్ది వారాల్లోనే దేశవ్యాప్త 
రేటా. తందుకొన్నారు., 








427 


రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల్లో కె.యల్‌.పి: సభ్యునిగా పాల్గొన్న లచ్చన్న గారు 
ప్రజా సమస్యల్ని చర్చించిన, కాదనటాూనికి, లేదనటానికి అతనికి ఎదురు నిలచి 
చెప్పగలిగిన వారు ఆనాడు ముఖ్యమంత్రి టంగుటూరు (ప్రకాశం పంతులు. మంచి 
అయిన, చెడు అయిన ప్రతిఘటించటానికి డెప్యూటీ చీఫ్‌మినిష్టరు నీలం సంజీవరెడ్డి 
గారే. 
కృషికరలోక పార్టీ ఆదేశంపై మంత్రివర్గం నుండి లచ్చన [1 
రాజీనామా! 

కొం(గ్రెన్‌ వారికి కంటగింపు ప్రారంభమైనది. |(ప్రజాపార్టీని విడువకనే తెన్నేటి 
విశ్వనాధం మంత్రిగా కొనసాగుతూ తన విధులను నిర్వర్తిస్తూ ప్రజ్ఞాదురణుడని 
పించు కొంటున్నారు. కృషివరలోక పానీ శాసనసభా నాయకుడయి, సర్దార్‌ 
గౌతులచ్చన్న మంత్రి పదవినంది' (ప్రజలందరిచేత వేనోళ్ళ కొనియాడబడుతు 
న్నారు. ఇక కాం(గ్రెన్‌ పార్టికి చెందిన మంత్రులు ఈ ఇరువురిని అదిగమించటం 
ఎలా? '“ఇంతకూ మంత్రివర్గం కాం(గైెన్‌ నాయకత్వోన్ని అప్పగించారు. 


కాం(గైవ్‌ వారికిది ఏమాత్రం మింగుడుపడని విషయం అయింది. ఏదో 

వ్యూహం, ఎత్తుగడ వేసి సర్దార్‌ జీని మంత్రి వర్గం నుండి ఊడదీయాలి. ప్రకాశం 

పంతులు గారికి క.యల్‌.పి. ప్రజాపార్టీల బలం కావాలి. కాం(గ్లెన్‌ వారికి (ప్రజల్ని 
పాలిస్తున్నది కాం(గైెన్‌ వారే సుమా అన్నది బుజువుకావాలి. 


మంత్రివర్గంలో సమాలోచన చేయటానికి ఎజెండాలో ఒక విషయం చేర్చారు. 

అదే కర్నూలు తాత్కాలిక రాజధాని సమస్య. ఆంధ్ర రాష్టమునకు రాజధాని ఏది 

తాత్కాలిక రాజధాని కర్నూలే శాశ్వత రాజధానిగా పరిగణించాలని డెవ్యూటీ చీఫ్‌ 

. మినిష్టర్‌ నీలం సంజీవరెడ్డి ఖండితంగా బయటచెప్పారు. కాంగగెన్‌ పార్టీ అధ్యక్షుని 

= అభిప్రాయాన్ని పార్టీ త్రోసిపుచ్చలేదు. ఉమ్మడి కమ్యూనిష్టు పార్సీ రాజధానిగా 

ఉండవలసిన అర్హత కేవలం విజయవాడకే ఉందని ప్రకటించింది. తీర్మానం చేసింది. 

ఆది నుండి కమ్యూనిస్టు భావాలను ఉద్యమాలను ఎదుర్కొంటూ వస్తున్న 

రంగాజీ కమ్యునిస్టు పార్టీ ప్రతిపాదనల్ని కాదని, రాజధావిగ ఉండవలసిన అర్హత 
తిరుపతికి ఉందని వాదించింది K.L.P.. 


ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడి నెలలు గడవలేదు. (ప్రజా సమస్యకానీ రాజధాని 
సమస్యపై మంత్రి వర్గంలో ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చిన ఓటు స్వేచ్చ 
(ఉన్నందున తన పార్టీ తిరుపతి రాజధానిగా ఉండాలని లోగడనే తీర్మానం 
చేసినందున, సర్దార్‌జీ తప్పక ఈ అంశాన్ని (ప్రతిఘటిస్తార్లు. ఓటు స్వేచ్చను. 


428 





అడుగుతారు కాంగ్రెస్‌. పార్టీకాదన్న మరుక్షణం మంత్రి పదవి, తన వజ 
పరమార్షమనుకొంటారు లేదా తన పార్టీకి. తిలోదకాలిచ్చి విడిచిపెట్టి పోతారు. జ్జ 
కాం(గైన్‌వారి యుక్తి ఎత్తుగడ వ్యూహం. "| 


స 
We 


ఇక కృషిక్రరలోక పార్టీలో కూడ అంతర్గతంగా కొంతమంది ఉన్నత స్టార్ల 
వ్యక్తులలో అచ్చన్నగారిపై ఈర్ర్యద్వేషాలు చాపక్రింద నీరులా ప్రవహించసాగాయ. 
అధికారంలో భాగస్వామ్యాన్ని పొందిన తమ పార్టీ ప్రజల్లో పలుకుబడి సంపాదించు. 
దని భావించిన కృషివరలోక పార్టీకాదు. సర్దార్‌ గౌతు లచ్చన్నగారే అన్న తకు 
భావం, దురభిప్రాయం చాలా మందికి స్వకీయ పాల్టైలోనే కలిగింది. . 


సర్దార్‌ గౌతులచ్చన్న వెనుకబడిన కులస్టుడు. అంతేగాక ఆం(్రదేళాజ్లే 


యాం. 


Firat ళ్‌ 
a 
ర 








pont Ey 


అనో ఇచ్చాపురం (ప్రక్కన ఉన్నవారు. పాన్ట్రీవెంట తను నడువ వలసిన పరిస్టితి పోయి 
కృషివరలోక పార్టీయే తనవెంట నడవాలా అన్న పరిస్థితి వస్తుందేమో. అగ్రవర్ణాలకు ' 
చెందిన నాయకులు కొంత కాలానికి మరుగునపడి ఈ బలహీన వర్గాల |ప్రజానాయకు, 
డికి ప్రజలు జే జేలు పలికిన పరిస్థితి వచ్చిన ఇక పార్టిలో నున్న ఇతర. పెద్దల 
మాశేమిటి. వారికి పట్టగల దుస్తితి ఏమిటి. బుర్రలో చెడు భావన రాకుండానే 
ఉండాలి. ప్రవేశించిందా పిచ్చి ఎక్కుతుంది. కొన్నాళ్లకు రంగాజీ వెంటనే పార్ట 
వర్కింగ్‌ కమిటీ సమావేశమౌతుందని (ప్రకటిస్తూ కర్నూలులో ఉన్న సర్హార్‌ జి 
ఇంట్లో' మకాం పెట్టారు. ఏ పరిస్థితులలోను మంత్రి వర్గం సమావేశంలో రాజధాని 
సమస్యపై. రాజీపడకూడదని పార్టీ నిర్ణయం మేరకు తిరుపతిని శాశ్వత రాజధానిగా 


ఉండాలని, ఈ సమస్యపై అవసరమైన లచ్చన్నగారు మంత్రి పదవికి రాజీనామా 
యివ్వాలని తీర్మానం. 


కె.యల్‌.పి. వర్కింగ్‌ కమిటీ లచ్చన్నగారి గృహంలోనే సమావేశమై రాజధాని - 
సమస్యపై అవసరమైన మంత్రిపదవిని పరిత్యజించాలని తీర్మానించింది. స్వర్గీయ వి. 
రామకృష్ణ (ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా పాల్గొన్నారు. 

అయితే కృషికరలోక పార్టీ నందలి చెప్పుకోదగిన కార్యకర్తలు అచ్చన్న 
సహచరులువచ్చి అచ్చన్నగారూ మీరు రాజీనామా చేయవద్దు. ఈ రాజధాని సమస్య, 
ఏమంత గొప్పది. తాత్కాలిక రాజధానిగ ప్రస్తుతం కర్నూలు కొనసాగుతున్నది. 
కదా. వర్కింగ్‌ కమిటీ తీర్మానం చేస్తే సరిపోదు. పార్టీ జనరల్‌ బాడీ సమావేశపరచ 
మనండి. మా అందరి అభిప్రాయం మీరు రాజీనామా చేయొద్దని చెబుతాం. మన్న 
పార్టీకి రాకరాక మంశత్రివదవి వచ్చింది. ప్రజ్ఞగల మీరు ఆ పదవిలో నుంట్తూ 
అవిరక్షాలములోనే ప్రజలనుండి మన్ననల వందుకొంటున్నారు. అ(గ్రవర్ణాలవా 
చాడు" ఈనాడు ఏనాడు బలహీన వర్గాల వారి బాగును చూడలేరు. అందలః 


429 


ఎక్కేక వ్యక్తిని క్రిందకు లాగటానికి చూస్తారు. అంటూ లచ్చన్నను రాజీనామా 
చేయొద్దని చెప్పారు. 


అయిన ఆది నుండి పార్టీ విధేయుడు, పార్టీనేత రంగాజీ అనుంగు సహచరుడు 
అయిన లచ్చన్నగారు పార్టీ క్రమశిక్షణను అధిగమించటానికి కలలోకూడ సిద్దపడని 
.సుశిక్షిత రాజకీయ వ్యక్తిత్వం గలవాడు లచ్చన్న. తనకు సలహాయిచ్చిన పార్టీ 
అనుచరులను వారించి కూడదని చెప్పారు. 


మంత్రివర్గ సమావేశాల్ని మూడుమారులు వాయిదావేశారు పంతులుగారు. 
కె.యల్‌.పి. వారు రాజధానిపై మంత్రివర్గ తీర్మానాన్ని బలపరుస్తారేమోనని, అయిన 
ఫలించలేదు. సుశిక్షితుడయిన రాజకీయ సైనికునివలె, పార్మీ ఆదేశాన్ని కాదనక పార్టీ 
తీర్మానం మేరకు కె.యల్‌.పి. ఆంధ్రరాష్ట్ర రాజధాని తిరుపతి కావాలన్న వాదనను 
విరమించుకోదని మంత్రివర్గం అంగీకరించ నందున సర్దార్‌ గౌతులచ్చన్న తన 
పదవికి రాజీనామా యిచ్చారు. అనాటి దిన పత్రికలలో లచ్చన్న మంత్రివర్గం నుండి 
రాజీనామా అంటూ ప్రకటించారు. 


6న ప్రకరణము 


కల్లుగీత పారిశ్రామికుల సత్యాగ్రహోద్యమం- లచ్చన్న 
లచ్చన్నగారు ఆంధ్రరాష్ట్ర శాసనసభలో కృషికరలోక ప్నా శాసననభ్లా, 
నాయకునిగా ఉంటూనే, కల్లుగీత పారిశ్రామికుల రక్షణను గూర్చి ప్రయోజనాల్ని 
గూర్చి విశేషకృషి సలిపినారు. సిద్దాంతరీత్యా ఏ ఒకరితోనైన ఏ ప్యాతోనైన్ల 
పోరాటానికి రంగం సిద్దం చేసినారు. ప్రజాందోళన కార్యక్రమాల్ని కొనసాగించారు. ! 


(ప్రకాశం పంతులుగారు గాంధేయ మార్గాన్వేషి షి అని చెప్పటూనికి ఉన్యు[ 
మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వృత్తివిద్యలను (బేసిక్‌ ఎడ్యుకేషన్‌) ప్రజ 
పెట్టారు. తుదకది ఆచరణలో అందరానిదని తరువాత ధృడపడింది. ఒక వై 
సర్వ (ప్రపంచం ఆధునిక పోకడలతో శాస్త్రీయ సామాజిక దృక్పదంతో పరుగిడ్లి 
తుంకే వేరొక వైపు ప్రాచీన వృత్తుల్ని పట్టుకుని (వేలాడతామనడంలో అర్దంలేదుక 
కాల (క్రమేణ తెలిసివచ్చింది. 


ఇక ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా మధ్యపాన నిషేదాన్ని ప్రవేశపెళ్ష చట్టం చేసీన 
ఘనత ఆయ్యనకే దక్కుతుంది. శాసన సభలో ప్రతిపత్షాలువారు ముఖ్యంగ్లో 
కృషివరలోక పార్టీ ప్రత్యేకంగా బలహీన వర్గాల నాయకుడు. బహుజన బంధ్లు! 
లచ్చన్న మధ్యఫాన నిషేదాన్ని కాదనలేదు. ఆ చట్టం వలన నిరాశ్రయులైన లక్షలాద్ది 
కల్లుగీత పారిశ్రామికులకు పనికల్పించండి. వారి భార్యాబిడ్డల్ని నడివీధిలోనిడై 
నెట్టకండి. ప్రత్యామ్నాయ ఏర్పాట్టు చేయండి, చేయలేని ప్రభుత ;0-లక్షలాడ్‌ 
ప్రజలు కడుపుకొట్టే పథకాలను అమలుచేయ సిద్దపడకండి అంటూ శాసనసభలో 
బయట గర్జించారు. 


లచ్చన్నగారిపై ఇంటా బయట విమర్శలు వచ్చాయి. అతను కల్లుగీత 
పారిశ్రామికుని ఇంట్లో వెలసిన వ్యక్తి కద. నిజమే అందుకే అతడు కల్లు గీత్తో 
పారిశ్రామికులకు కాంతి కిరణం అయినాడు. లచ్చన్నగారు శాసనసభలో బయట: 
వాదించారు. తను గాంధేయవాదినని తన స్వగ్రామం ఒకనాడు తన స్వంత్త 
కుటుంబం చేపట్టిన కల్లు అంగడిని తనే సత్యాగ్రహం చేసి మూసివేయించిన్ల 
సంఘటన తెలిపారు. ఆనాటి నుండి తను నిజమైన గాంధేయవాదిగా ఉంటూ 
వస్తున్నాడు, ఈనాడు .మనం చూడవలసినది “మానవతా దృక్పథం' బహుజజ్లో 
సంకేమం. లక్షలాది ప్రజల్ని విరాశ్రయుల్ని చేయడం ఒక మంచి పని కాగలడాోో 
అని ప్రశ్నించారు. 
' వకఠళుఖగారి. మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 
















431 


గౌతులచ్చన్న సభలో చర్యకు అనుమతించబడింది. అత్యధిక సంఖ్యాబలం ఉన్న 
కాం(గైన్‌ దీనిని అతి చులకన చేస్తూ ఇదొక ఆటపిల్లవాని చర్యగా భావించింది. 


అచ్చన్నగారు శాసనసభలో కల్లుగీత పనవాళ్ళ సంకేమంపై కృషి చేయడంతో 
సరిపెట్టుకొనక, ప్రజాబాహుళ్యంలోనికి వెళ్లి వారి వారి మద్దతను పొంద నభిలషిం 
చారు. బహుజన సంకేమం గనుక కమ్యునిష్టు పార్టీకలసి వచ్చింది. వేలాది వర్కర్లు 
ఉద్యమంలో చేరారు. ఉమ్మడి కమ్యునిష్టుపార్టై నాయకులు తరిమెల నాగిరెడ్డి, 
పుచ్చలపల్లి సుందరయ్యలతో అచ్చన్న మంతనాలు జరిపారు. ఆనాటికి శాసనస 
భలో యునైటెడ్‌ డెమెక్రటిక్‌ ఫ్రంట్‌కి చాలినంత సంఖ్యాధిక్వత ఉండేది. ఇక 
పార్టీలో ఉన్న వారు 12 మంది. 'ఇక స్వతంత్రులు 5 గురు ఇక కాం(గైన్‌లో ఉంటూ 
లోపాయిగా తనను సమర్టిస్తున్నవారు నడీంపల్లి నరసింహారావు, యన్‌ శంకర రెడ్డి, 
అడుసుమిల్లి సుబ్రమణ్యేశ్వర శర్మ, వెంకటశెట్టి, యం. సుబ్బారెడ్డి చివరిలో 
చిదంబరం కలసి వచ్చారు. ఇంత పోరాట ఉద్యమాన్ని లచ్చన్న గుట్టుగా జరిపారు. 
నిజానికి అవిశ్వాస తీర్మానం పంతులుగారి మీద కాదు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న 
నీలం జంజీవరెడ్డి గారిమీదే. 


గుంటూరులో బహిరంగసభ జరుగుతుంది. లక్షలాది (ప్రజానీకం సమావేశానికి 
హాజరయినారు. యావదాంధ్ర కల్లుగీత పనివారలు వారి వృత్తి పనిముట్ణతో సహా ' 
వచ్చి హాజరైనారు. లచ్చన్నగారు పంతులుగారికి కూడా.మద్యపానం అన్న ఇష్టమే 
అని వ్యంగ్యోక్తి అనగా ఏఒకరోలేచి అడ్డుతగలగా లచ్చన్న వెంటనే నిజమో కాదో 
ఆయన అబ్బాయినివెళ్లి అడగండి. మీకే తెలుస్తుంది నిజం అని అనగానే సభ 
గొల్లుమంది. ' 
ప్రభుత్వం ఉద్యమాన్ని అణచటానికి సిద్దమైంది. వాలంటీర్లను జైల్లో నిర్బందిం 
చడం ప్రారంభమైంది. లచ్చన్నగారు జైల్లోకి వెళ్లడం ఏ ఒకరికి ఇష్టంలేదు. అతను 
వెల్లిన, ఉద్యమాన్ని నిడిపేదెవరు. 
తన సహధర్మచారిణి తన ఆత్మలో ఆత్మ. తన ప్రాణంలో ప్రాణం. తన 
ఊపిరిలో ఊపిరి అయిన (శ్రీమతి యశోదాదేవి ధైర్యంగా ముందుకువచ్చి 
సత్యాగ్రహం సమరంలో జైల్లోకి వెళ్లటానికి సిద్దమైంది అయితే ఆనె ఒక్కరే జైల్లోకి 
వెళ్లడం, చూచిన తణుకు వాస్తవ్యులు యన్‌. రామరాయవర్మ తన భార్యను 
సుభద్రాదేవిని కూడా ఆమెతో జైలుకు పంపించారు. రాయవెల్లూరి జైళ్లో నిర్బందిం 


చారు. ఒక. సంవత్సరం జైల్లో గడపవలసి వచ్చింది. ఏ క్లాసు జైల్లో (శ్రీమతి 
యశోదాదేవి గారిని నిర్భందించారు. 


432 


బయట |ప్రజాఉద్యమం తీవ్రరూపం దాల్చింది. శాసనసభలో అవిశ్వాస 
తీర్మానం చర్చకు వచ్చింది. నీలకంఠ రామారావు, ఐన శంకరరెడ్డిగార్హ అవిశ్వాస. 
తీర్మానాన్ని బలపరచడం అందిరికి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆనాడు రావణాసు. 
రుడు సీతను తీసుకొని వెళ్ళి అశోకవనంలో ఉంచిన కారణంగానే అంతమయ్యాడ్డు... 
ఈనాడు అచ్చన్నగారి (శ్రీమతిని యశోదమ్మను జైల్లో ఉంచిన మీరు అప్రతిష్ట 
పాలవుతారని శాసనసభలో ప్రస్తావించారు. 


అవిశ్వాస తీర్మానాన్ని సభ్యులు చేతులెత్తి బలపరచాలి. ఓటింగు సమతూక్తళై: 
అయింది. స్పీకర్‌ సుబ్బారెడ్డి మొగ్గుచూపడంతో ఒక్క ఓటుతో ప్రకాశం మరొక: 
వర్గం ఓడిపోయింది. ప్రభుత్వం పడిపోయిన మరుక్షణం జైలునుండి క్రీమ్‌ 
యశోదాదేవిని విడిచి పెట్టారు. kz 


ఇన్ని ప్రధాన సంఘటనలతో పాటు మరొక సంఘటన లచ్చన్నగారు ఎదురొ 
న్నారు. తన సొంత పార్టీలోనే తనకెదురయిన వ్యక్తులు తటస్టించారు, గీళ్ళి! 
పారిశ్రామికులు కుల ఆందోళన జరుగుతున్న దశలోనే ఆంధ్రరాష్ట్ర కృషివరలోక్లో ! 
పార్టీ వర్కింగు కమిటీ సమావేశం బెజవాడలో జరిగింది. లచ్చన్నగారి అధ్యక్షత్తతో' 
ఉద్యమం కొనసాగించడం, కృషీవరలోక పార్టీకి అపఖ్యాతితెస్తుంది అని ఓబుల రేగ 
వాదించారు. అంతేగాక ఉద్యమం బలపడిన వరకు రాజ్‌ రంగంలోనికే రాలేడు 
కేవలం సానుభూతిని ప్రకటించినారు. ష్‌ 


ఆ సభలో లచ్చన్నను నిలదీసి అడిగారు ఉద్యమాన్ని నడుపుతున్నది 'కె.లఫ్‌ 
ల్‌-పి. సెక్రటరీ అచ్చన్నగారా! లేదు “గీత పారిశ్రామికుల సంఘం అధ్యక్షునిగ్లో 
ఉద్యమాన్ని నడుపుతున్నాను” అని లచ్చన్న సమాధానం. అంతే కాదు మీకు ఇష్టత, 
లేకపోతే ఇదిగో నా రాజీనామా పత్రం పార్టీ నుండి రాజీనామా చేస్తున్నా తీసికోండి. 
అని పత్రం అందించారు. అంతటితో చర్చలు ముగిసాయి. ఆనాడు లచ్చన్నగా శ్రి! 
నిష్క్రమించిన కెయల్‌.పి. కృషివరులులేని కృషికరలోక పార్టీగా మిగిలిపోతుంటో 
న్నది అందరికీ తెలిసినదే. 


ఆ ఉద్యమంద్వారా మద్యపాన నిషేదం ఎత్తివేయడం లక్షలాది కల్లుగీటో 
పారిశ్రామికుల ఇళ్లల్ల్‌' కాంతి రేఖలు వికసించడం జరిగింది. (ప్రకాశం మంత్రి వర్ణానిస్హై 
లఅతృన్న పడగొట్లాడన్నది ముఖ్యంకాదు. అసంఖ్యాక కల్లుగీత పారిశ్రామిక లూ 
జ్రార్యోపిల్లలు వడివీధిని పడకుండా ఆపగలిగిన బహుజన బంధు, బలహీన వర్షాలన్నా' 
యకుడు సర్దార్‌ గౌతులచ్చన్న. | 








is 
లగ, 









7వ పకరణము 


ఐక్య కొం గెస్‌ నిర్మాణము- లచ్చన J) 


మంత్రివర్గం పతనమైన తదుపరి రాయవెల్లూరిలో విడుదలయిన ఇతర 
నాయకులు, మొత్తం అరెస్టు అయిన వారు ఆరువేల మంది. రాయవేలూరులో 40 
మంది. 


ఇంతలో బారువా నుండి తల్లిగారి మరణవార్త విని కృష్ణానదిని పడవ మీద దాటి 
మరల బారువా వచ్చి తల్లిగారి అంత్య క్రియలు చేసారు. 


లచ్చన్న గారు బారువాలో ఉండగా (ప్రకాశం గవర్నమెంటు మారినందున 
ఎలానైన రంగాజీని కాం(గ్రెన్‌లో కలుపుకోవాలని, లాల్‌బహదూర్‌ శాస్త్రి కొత్త 
రఘురామయ్య, మల్లయ్య కాం(గైన్‌ సెక్రటరీలు ఢిల్లీలో రంగాజ్లీని కలిసి 1౬౮. 
ని రద్దు పరచుకొని కాం(గైన్‌ పార్టీలోనికి వస్తారా? లేక రాష్ట్రాన్ని కమ్యూనిష్టులకు 
అప్పగిస్తారా, వి. రామకృష్ణాగారు కూడా రంగాజీకి 'సలహాయిచ్చారు. 


రంగాజీ వెంటనే ఢిల్లీనుండి 2.౫. రద్దు అని అధ్యక్షునిగా ప్రకటిస్తారు 
' పార్టీనేత. ఆమోదించడానికి _1P కార్యవర్గాన్ని సమావేశ పరుస్తారు విజయవాడలో 
లచ్చన్న గారికి బలిగ్రాం యిచ్చారు. బ్రారువాలో ఉన్న లచ్చన్న గారు వెంటనే 
తిరిగి లెలిర్టాం యిస్తారు. తల్లి మరణించి యున్నందున మీటింగ్‌కు రాలేనని 
బెజవాడ ఆఫీసుకు. 


లచ్చన్న రానందునకు లచ్చన్న అసంతృప్తిగా యున్నారని (గ్రహిస్తారు. విలేఖ 
రులు వచ్చి అడిగారు. KL.P. ని రద్దు చేసారుగా ఇక కాంగ(గైన్‌లో కలుస్తారా? 
అన్న (ప్రశ్నకు లచ్చన్న రాజకీయాలనుండి విరమించు కోవటం తప్పించి అన్యదా 
గత్యంతరం లేదని చెబుతారు. పత్రికలో. ప్రకటిస్తారు. ఈ విషయం ఓబులరెడ్డి 
గారిని పత్రికా విలేఖరులు అడుగగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటానికి ఒక 
లచ్చన్న గారిని కాదు వందమంది లచ్చన్నలనైన వదలుకోవటానికి సీద్దమే”* అని 
అన్నారు. 

లచ్చన్న ఉత్తర విశాఖ జిల్లా K.L.P. కార్యకర్తల మీటింగు పెడతారు. ఇంతలో 
రంగాజీ ఇరువురు రాయబారుల్ని లచ్చన్న వద్దకు అంపీస్తారు. కార్యకర్తలు 
విజయవాడ వెళ్లమని [ప్రోత్సాహించోరు. విజయవాడ ' వారు వెళ్తారు. కాం(గైవ్‌ 
నాయకులు ఎల్లరూ విజయవాడలో సమావేశమైనారు. గుడివాడ సెంట్రల్‌ బ్యాంకు 
అతిథి గృహంలో లచ్చన్న దిగుతూ ఐక్య కాం(గెన్‌లో 1౬.౨. ని కలపినట్టుగా 


434 


తీర్మానం చేయాలి. నీరుకొండ రామారావు గారిని రంగాజీ లచ్చన్న ' వళ్లు 
అంపిస్తారు. తరువాత ఓబులరెడ్డి గారు వస్తారు. రమ్మని పిలుస్తారు. రంగాజీ వజ్జక్ల! 
రాలేదు. మీరు నిర్ణయం తీసుకోండి నేను ఏమీ కాదనను. నాకు రాజకీయాల్ళు 
వద్దు. ne 

తరువాత చల్లపల్లి రాజావారి బంగ్లాకు తీసుకొని వెళ్లారు. బల్వంత రాయ్మో, 
హతా, కొత్త రఘురామయ్య, ఏలూరు బంగ్లాలో బసచేసారు. గోపాలరెడ్డి కళావెళేక్లి 
టరావు. 





ఎందుక (గను గ్రూపు అంతా వచ్చి లచ్చన్నను బోధ పరచారు. అయ్యా మీర 
కు నన్ను బోధ పరచడం, రంగాజీకి ఎన్నడు అడ్డు తగలను. నేను ఇంటా 







రంగాజీ ఆ సమయానికి విజయవాడలో నారాయణరావు వారి ఇంట్లో ఉంటాల్లో 
లచ్చన్న గారి కళ్లవెంట నీళ్లు వస్తాయి. రంగాజీ ఓదార్చుతారు. కాం[గ్రెన్‌ పోక 
వత్తాసు' పలకలేను. నన్ను క్షమించండి అన్నారు రంగాజీ నుండి సెలవు పుచ్చుకో 
తిరిగి తన బంగ్లాకు వస్తారు లచ్చన్న. 


కార్యకర్తలు అంతా వచ్చి మీరు మీటింగునకు రండి రంగాజీని ఎదిరించరిళ 
మేము మిమ్ముల్ని బలపరుస్తాం అన్న లచ్చన్న వెళ్లలేదు. స 
ఆ దినం సాయంత్రం గం. 4 30 ని.లకు రామారావు వచ్చి లచ్చన్నను రంగా 
వద్దకు తీసికొని వెళ్లారు రంగాజీ లచ్చన్నతో “నీవు కమ్యూనిస్టులకు రాష్రైని 
అప్పజెప్పుతావా!'” అని గద్దించారు. 





లచ్చన్న వినయంతో రంగాజీ కమ్యూనినులన్న భయపడాల్సింది కాం్రేక్‌ 
వారే. KLP. లో ఎవరికండీ భూములున్నాయి. పెట్టుబడి దారులన్నటి 
కాం(గెన్‌ లోనే. శ్‌ 


అయితే తీర్మానాన్ని పాఠాన్ని మీరే వ్రాయండి అని రంగాజీ అనగానే లచ్చ షే 
గారే “ఆంధ్రప్రదేశ్‌ కృషివరలోక పార్టీ తన ఆశయాలకు సిద్దాంతాలకు విరుద్దక 
కాన్మి ప్రజాస్వామ్య సంరక్షణకై కమ్యూనిస్టేతర పాన్టేలతో కలిసి ఎన్నికలలో 
పాల్ల్గుమటకు సిద్దముగా ఉన్నది. ఆసరికే మధ్యంతర ఎన్నికలు ప్రకటిఆటే 
యున్నారు. ఐక్య కాం(గైెన్‌కి పునాదులు వడ్డాయి-”” . 
సిమిజి-అచ్చన్న గార్ల ఎన్నికల పొత్తు | 

మరల బారువా లచ్చన్న చేరుకుంటూ ఆనాటి సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు 





435 


పి.వి.జి రాజుగారు అనకాపల్లి వెళ్ళి వి.వి.రమణను తీసికొని బారువా చేరుకుం 
టారు. వి.వి. రమణ రాజ్యసభ సభ్యుడు (కె.ఎల్‌ .పి.) బారువా బంగ్లాలో పి.వి.జి 
రాజు లచ్చన్నల ఎన్నికల పొత్తు అంగీకారం కుదిరింది. కె.ఎల్‌ .పి. సోషలిస్టు పార్టీలు ' 


రెండు కాం(గైన్‌ని ఎదురుగా కమ్యూనిస్టుల నెదురుగా ఎన్నికల (ప్రచారం చేయటా 
నికి ఉత్తరాంధ్రలో గల 42 సీట్లకు. అంగీకారం కుదిరింది. 


బల్వంతరాయ మెహతా ఏలూరులోనుండి కాం(గెన్‌ కమ్యూనిస్టేతర ఇతర 
పార్టీలతో పొత్తుకు సిద్దమేనని ప్రకటించారు. 


రంగాజీని బెజవాడ వచ్చికలునుకొని పి.వి.బి. రాజుగారింట్టో కొత్తరఘు 
రామయ్య, తెన్నేటి విశ్వనాధం, రంగాజీ, ఓబులరెడ్డి గోపాలరెడ్డి కళా వెంక 
(టావు, గొట్టిపాటి వెంకట సుబ్బయ్య వగైరాలు సమకూడారు. “ఐక్య కాం(గైన్‌”' 
గా కాం(గెస్‌ కె.యల్‌.పి. ప్రజాపార్టీ కలిసి ఎన్నికలలో పోటీ చేయటానికి 
తీర్మానించింది. వెంటనే సీట్ల కోసం బేరసారాలు (ప్రారంభించారు. ఎవరి చిహ్నంపై 
వారే పోటీ చేస్తారు. యునైబడ్‌ కాంగగ్రెన్‌ అని నామకరణ మిడినారు. పత్రికల్లో 
వార్తలొచ్చాయి. బారువాలోనున్న లచ్చన్న గారికి ఒక బలిగ్రాం యిస్తారు. 


_  లచ్చన్నగారికి అందిన బులిగ్రాంలో విశాఖ జిల్లాకు సంబందించిన సీట్లు పంపిణి 
వ్యవహారం మీరు వస్తేనే తప్ప జరగదు అని రంగాజీ యిచ్చారు. 


పి.వి.జి. రాజు లచ్చన్న ఎన్నికల పొత్తు కుదిరిన తదుపరే కాంగగ్రెన్‌లో 
కె.యల్‌.పి. పొత్తుకు అ(గ్రిమెంటు అయింది. 


లచ్చన్నగారు విజయవాడలో కె.యల్‌.పి. వర్కింగు కమిటీ తీర్మానం వ్రాసిన 
తేదీకి కాం([గైన్‌ ఏ ఇతర పార్టీతో పొత్తుకు అంగీకరించదని, ఆనాటికి ప్రకటించి 
నందున పొత్తు పెట్టుకోవడానికి, సిద్దపడధని కమ్యూనిష్టేతర' పార్టీలతో కైయల్‌.పి. 
పొత్తుకు సిద్దమని వాయడం, కమ్యూనిస్టేతర పార్టీలో కాంగ్రైన్‌ ఎంత మాత్రం 
* ఉండబోదన్నది. ఏ పార్టీ అయిన -కెయల్‌.పి. లో వచ్చి కలసివ ఫర్వాలేదు. 
కె.యల్‌.పి. వెళ్లి ఇతర పార్టీలతో కలియరాదు. 


దాని తదుపరే అయిన ఐక్య కాం(గైన్‌ పొత్తునకు వచ్చి అంగీకరించవలసివదిగా 
వచ్చన్న గారిని పిలిచారు. . 

"బలి(గాంపై లచ్చన్నగారు వెళ్ళారు విజయవాడ. సిరీవ్‌ కంపెనీ రాజు ఇంటికీ 
వెళ్లారు. సమావేశాలచ్చటనే జరిగాయి. కాం(గ్రైవ్‌ తరపున గోపాలరెడ్డి, సువీతరెడ్డి 
కళా వెంకట్రావు. ప్రజాపాన్టే తరపున విశ్వవాధం. కెయల్‌.పి. తరపువ రంగాజ, 
ఓబుల రెడ్డి. 3వ దినమున లచ్చన్నగారు కలిసారు. సమావేశమునకు కెయర్‌.పీ 


436 


అభ్యర్దుల జాబితాను తయారు చేసావా అని రంగాజీ ప్రశ్నించారు లచ్చన్న గారిని 

అప్పటికి అన్ని జిల్లాల అభ్యర్థుల ఎంపిక పూర్తి అయింది. కాంగ్రెన్‌ అభ్యళ్హుళ 
నింకను ఎంపిక చేయలేదు. అనాటికి ఆంధ్ర కాం(గైన్‌ జిల్లాలు 12. 11 జిల్హాలలో 
కె.యల్‌.పి. (ప్రజాపార్టీ అభ్యర్దులు నిర్భయం జరిగింది. 


ఏ పార్టీవారిని ఏయే నీట్టకు పోటీ చేయటానికి కేటాయిస్తారో తెలియకుండ 
అభ్యర్దుల జాబితాను ఎలా తయారు చేస్తాం అని లచ్చన్న రంగాజీని (ప్రశ్నిస్తారు. 

ఏయే సీట్లకు |ప్రజాపార్టీ కె.యల్‌.పి. పోటీ చేస్తుందో తెలుపుతూ అందీ. 
జాబితాను కాంగగెన్‌ ఆమోదిస్తే ఆమేరకు పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం సరిగాద్లు. 
ఐక్య కాం[గైన్‌ అన్ని పార్టీల మధ్య సీట్ల పంపకం జరగాలి. తప్పించి అభ్యర్హు' [ 
నిర్ణయించడం సరికాదు. ఏ పార్టీకి ఆ పార్టీ తన అభ్యర్షుల్ని నిర్ణయించాలి అన్నా 
లచ్చన్న. అంటూ విశాఖ జిల్లాలో పి.వి.బి. తో చేసుకున్న సంధి పత్రాశ్ట 











జిల్లాలో పి.వి. బి.తో ఎన్నికలపాత్తును నేను పాటిస్తాను అని ఖండితంగా ల. 
లచ్చన్న. - 
రంగాజీ, లచ్చన్నగారి నుండి ఎదురు దెబ్బతినడం ఇది రెండవసారి. క్లజ్ఞో 
వెంకట్రావు, లచ్చన్నతో “మీ పార్టీనికాదని మీరెలా పి.వి.జి.తో ఎలా ప్తాక్ట 
కుదిర్చారు*” అనగా “మీ పార్టీ ఎవరితో పొత్తుపెట్టుకోమని చెప్పి మరల యిపుడ్తు 
ఇతర పార్టీలతో పొత్తు ఏమిటని” లచ్చన్న "అడిగారు. ' 


ఐక్య కాం(గెస్‌ ఒప్పందాలు భగ్నమైనవి అని పత్రికలు ప్రకటించాయి. ఆంధ్రథ్రక్లో 


0 


ఎడిటర్‌ నార్ల వెంకటేశ్వరావు ఒక కార్టూను వేసారు. రంగాజీని ఒక గాడిద మీడ్త 
కూర్చోబెట్టుకొని ఆ గాడిదను తీసికొని కమ్యూనిష్టుల గుడిసెల్లోని లచ్చన్నగా! 
ఈడ్చుకొని వెళ్తున్నారు అని వ్యంగ్యంగా వ్రాసారు. 


ఐక్య కాం(గైన్‌ చర్చలు విఫలమైనాయి. రంగాజీ అవమానంగా భావించారు. 





8వ ప్రకరణము 
నెహ్రూ-లచ్భన్నల సమావేశం 

బెజవాడ గోపాలరెడ్డి ఆనాటి ఆంధ్ర కాం(గ్రెన్‌ అధ్యక్షుడు. ఢిల్లీ అధిష్టాన 
వర్గానికి చర్చలు విఫలమైనట్టు తెలిపారు. ఐక్య కాం(గైెన్‌ చర్యలు అనాటి రాత్రి 
విఫలమవడంతో కాం(గైన్‌ నాయకులు, ఢిల్లీలో దీనిని పరిష్కరించాలన్న పథకం 
వేసి రంగాజీ లచ్చన్నలను ఒప్పించారు. కాం(గైెన్‌ అధ్యక్షుడు దౌభర్‌ వైర్‌ లెన్‌ 
ఆదేశాలు వచ్చాయి. వెంటనే కాం(గ్రెస్‌ నాయకులను 'ప్రజాపార్ట కృషివరలోక పార్టి 
నేతల్ని తీసికొని రమ్మని చెప్పారు. నెహ్రూజీ విదేశీ పర్యటనకు వెళ్తున్నందున 
చర్చలు విఫలమైన దినముననే కార్లపై హైదరాబాదు చేరుకొని బెంగుళూరు నుండి 
ఢిల్లీ వయా హైదరాబాద్‌ వెళ్తున్న విమానంపై సీట్లను రిజర్వు చేసినందున 
నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ వెల్లిన కాం[గైన్‌ పార్టీ నాయకులు బెజవాడ 
గోపాలరెడ్డి సంజీవరెడ్డి, కళా వెంకట్రావు 'ప్రజాపార్టీ తరపున తెన్నేటి నిశ్వనాధం, 
కృషివరలోక పార్టీ తరపున రంగాజీ, ఓబులరెడ్డి, లచ్చన్నగారు. 


నిజానికి విజయవాడ చర్చల్లో లచ్చన్న లేవదీసిన (ప్రతిష్టంభన వలననే చర్చల 
ఓ స్థానము ఢిల్లీ చేరింది. నెహ్రూజీ వద్ద సమస్య పరిష్కరించబడాలి. నెహ్రూజీ, 
సర్దార్‌ జీని ఒప్పించాలి లేదా నెహ్రూజీ, లచ్చన్నగారి అభ్యర్షనను తిరస్కరించాలి. 


ఆ ఉదయం నెహ్రూజీతో సమావేశమైనారు. పార్లమెంటు భవనంలో [ప్రధాన 
మంత్రి చాంబర్‌ సమావేశ స్థలము నెహ్రూజీ చర్చల్ని ప్రారంభించారు. గోపాలరెడ్డి 
గారు లేచి చర్చలు ఏ దశలో విఫలమైనాయో తెలిపారు. 


అన్ని విషయాల్ని విన్న నెహ్రూజీ, మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా 
జరిగినది అంతా వివరిస్తారు రంగాజీ. చివరకు నెహ్రూజీ లచ్చన్న గారివైపు తిరిగి 
py సర్దార్‌ జీ మీ అభిప్రాయమేమిటో చెప్పండి. సర్దార్‌ జీ లేచి నెహ్రూజీ ఐక్య కాం(గైన్‌ 
నిర్మాణ ప్రయత్నాలు జరగక ముందే, అశోక్‌ మెహతా కాం(గ్రెస్‌పారా ఏ ఇతర 
పార్టీలతో ఎన్నికల పాత్తునకు దిగదని స్పష్టముగా 'ప్రకటించినందున ఈ నేపద్యమున 
మేము కాం(గైన్‌, కమ్యూనిస్టు పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న ఆంధ్ర సోషలిస్టు ప్యా 
అధ్యక్షతన శ్రీ) పి.వి.జి. రాజుతో ఉత్తరాంధ్ర మేరకు పరస్పరం ఎన్నికల సహకార 
సద్భావాల్ని అందించుకొని ఇరుపార్టీల అభ్యర్దుల ఎన్నికకు కృషిచేయాలన్న 
ఒప్పందాన్ని చేసుకోవడం తప్పనిసరి అయింది. అందువలన జరిగిన ఒప్పందానికి 
నేను కట్టుబడి ఉండక తప్పదు, అది సరే. మీ అభిప్రాయం చెప్పండి అని అన్నారు 
నెహ్రూజీ. 


438 


ఏ సమస్యపై కొం(గ్రెన్‌ ప్రభుత్వంపై పెట్టినవిశ్వాన తీర్మానం నెగ్గి మధ్యంత్రత్ట 
ఎన్నికలకు దారి తీసిందో ఆ గీత పని వారలకు గీత వృత్తుల్ని కలిగించే స్పష్టకైట్ల 
హామీ ఐక్య కాంగ్రెన్‌ ఎన్నికల ప్రణాళికలో మొదటి అంశంగా ఉండాలి” | 

గుంటూరుజిల్లా రేపల్లె నియోజక వర్గం, కృష్ణాజిల్లా బంటుమిల్లి నియోజక వ్ల 
ఈ రెండు స్టానాల్థో కెయల్‌.పి. అభ్యరద్హులే నిర్ణయించాలి నిజానికి ఆ ? డ్డ 
ప్రాంతాల్లోకి గీత పారిశ్రామిక సత్యాగ్రహ ఉద్యమంలో హెచ్చు మంది గీత పనివాళ్ళు ' 
పాల్గొన్నందున కెయల్‌.పి, శే ఆన్దానాల్ని కేటాయించాలి. ల. 

కాం(గ్రెసేతర పార్టీల అభ్యక్హుల జాబితాల్ని కాంగ్రెన్‌ పార్టీ ఆమోదించాలశ్ష్మట్లై 
కూడదు. అ 

లచ్చన్న గారు చెప్పినదంతా సావధానంగా విన్న నెహ్రూజీ వెంటనే .ఫీష్ల్టు' 
ఆలోచించకనే “లచ్చన్నగారు చెప్పిన విషయాలన్ని సమర్లనీయమే, మనం అక్ష: 
రిద్దాం”' అన్నారు. ఐక్య కొంగ్రెన్‌ “పార్టీ ఎన్నికల (ప్రణాళికను లాల్‌ బహటూల్త.. 
శాస్త్రి ఆధ్వర్యమున ఢిల్లీలోనే వీరంతా రూపకల్పన చేయండి?” 
నాయకుల్ని ఉద్దేశిస్తూ అన్నారు నెహ్రూ, 
యని ఎకల (ప్రచారం . 

అఖిల భారత కాంగగ్రెన్‌ అధ్యక్షులు దేభర్‌ ఆంధ్ర రాష్ట్రం రాగా ఐక్య కాం(గ్రెక్లో 
నాయకులు అంతా అతనిని అనుసరిస్తారు. అని 








నుండి నెచ్చర్ల రాములు, 

కొత్తపల్లి పున్నయ్య, పాతప 
యణ, నరనన్నపేట సమ్మ 
నరసింహారావు పాచిపెంట , ' సమనవడ్లక్షు 
రామేశ్ల్యరం పంతులు, నరి పట్నం లచ్చాపాత్రుడు, కొత్తకోట సుంకర ఆన్నలక్లా 
యుడు చింతఫల్లి అనాకాపల్లి భీంశెట్టి అప్పారావు, ఎలమెంచలి పప్పుల పాప్లిజ్లా 





యుడు షోడ్లవరం రామేశ్వరం పంతులు. 


439 


(శ్రీకాకుళం బిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో ఓడిపోయిన (శ్రీ చీకటి 
పరశురాం నాయుడు, విశాఖ బిల్లా జామిని నియోజకవర్గంలో ఓడిపోయిన గొట్టిపాటి 
బుచ్చి అప్పారావును శాసనమండలి నుండి KLP. వలన MLC. లుగ 
గెలుపాందుతారు. . 
ఐక్య కొం(గైెస్‌ పార్టీ ఎన్నిక 

ఆం(ధ రాష్ట్రలో మంత్రి వర్గం ఏర్పాటుకు రంగం సిద్దమైనది. నాయకత్వము 
నకు పోటి జరిగింది. గోపాలరెడ్డి, సంజీవరెడ్డి రహస్య ఓటింగ్‌ ప్రాతిఫదికన ఓటింగ్‌ 
జరిగింది. ఎవరికి ఎన్ని ఓట్టు వచ్చాయో చెప్పకుండ గోపాలరెడ్డికి మెజారిటీ 
వచ్చినట్టు డిక్లేర్‌ చేసారు ఆనాటి గవర్నర్‌ చందూలాల్‌. మాధనలాల్‌, త్రివేది, 
గోపాలరెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తారు. కాం(గ్రైన్‌ పార్టీ నుండి సంజీవరెడ్డి, 
సంజీవయ్య, గోపాలరెడ్డి కళారి చంద్రమౌళి, (ప్రజాపార్టీ తరపున వి.బి. నాగేశ్వర 
రావు, రాజమండ్రి కృషివరలోక పార్టీ తరపున నీరుకొండ రామారావు, (శ్రీ) సర్దార్‌ 
గాతులచ్చన్న గార్లు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. 
రాష్ట్ర మంత్రి వర్గంలో మరల లచ్చన్న 
_ ఈ మంత్రివర్గంలో విద్యుత్‌శాఖ సోషల్‌ మైనర్‌పోర్టు లేబర్‌ శాఖల్ని 

నిర్వహించారు. ఆనాడు మంత్రి వర్గంలో నున్నది ఏడుగురే. ఈనాడు వలె 30 
మంది కాదు. 


స్వీకర్‌ ఎన్నికలు కృషికరలోక పార్టీ రొక్కం నరసింహారావుని ప్రతిపాదించింది. 
కాం(గ్రెన్‌ పార్మీ నుండి (శ్రీ) బ్రహ్మానందరెడ్డి స్పీకర్‌ గా ఎన్నికవటానికి సిద్దమౌతారు. 


బ్రహ్మానందరెడ్డి సంజీవరెడ్డి అభిమానిగా రంగంలోనికి వస్తారు. అయితే 
ముఖ్యమంత్రిగా ఎన్నికయిన గోపాలరెడ్డి గారు బ్రహ్మానందరెడ్డిని బలపరచటానికి 
అంగీకరించలేదు. దీనికీ వెనుక ఒక కథ ఉంది. అధిష్టాన వర్గంచారు గోపాలరెడ్డిని 
ముఖ్యమంత్రిగా డిక్లేర్‌" చేసిన నిజానికి సంజీవరెడ్డగారికే పార్టీతో బలముందని, 
అందువలననే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రకటించలేదని ప్రచారం బాగానే 
వచ్చింది. సంజీవరెడ్డి గారికి కూడ ఈ ఆలోచన తన మనసులో బాగానే ఉండేది. 


అందువలన (బ్రహ్మానందరెడ్డిగారే స్పీకర్‌ గా ఎన్నికైన,. సంజీవరెడ్డిగారికే పాస్టైలో 
బలముందని తేలిపోతుంది. అందుకు గోపాలరెడ్డిగారు (బ్రహ్మానందరెడ్డి స్పీకరుగా 
ఎన్నుకోబడటానికి అంగీకరించలేదు. అందుకు ప్రత్యామ్నాయంగా (బ్రహ్మానంద 
రెడ్డి. ఇతర పాష్టల నాయకులంతా మంతనాలు ప్రారంభించారు. ఒక దినమున 
స్వయముగా సర్జార్‌జీ ఇంటికి వచ్చి స్పీకర్‌ ఎన్నికలు తనను బలపరచమని 





కదా. రంగాజీతో సంప్రదించి సహాయ పడతామని చెప్పగానే ఇది జరగవి శకి. 
లోలోన భావిస్తూనే ఇంటిముఖం పట్టారు. en 


గోపాలరెడ్డిగారు లచ్చన్నగారిని పిలిచి స్పీకర్‌ అభ్యర్షిని నిర్ణయించమని కోరగో 
(శ్రీకాకుళంలో గెలుపొందిన రుక్కం లక్ష్మీనారాయణ చదువరి, మంచివాథి 
పెడదాం: అనగానే నిర్ణయం జరిగిపోయింది. స్పీకర్‌ గా రొక్కం ఎన్నుకోబడినార్యు 
ప్రథమంగా ఉత్తరాంధ్రకు శాసనసభా స్పీకర్‌ స్థానాన్ని గొనితెచ్చిన ఖ్యాతి సర్దార్‌: జ్‌ 
దక్కుతుంది. 

అజ్ఞానాంధకారంలో మునిగి తేలుతున్న తన జాతి వారికి బలహీన వర్గాల వారస 
తనే ఒక విజ్ఞాన జ్యోతిగా వెలుగొందిన లచ్చన్న చీకటిలో జీవితాల్ని వేచ్చిస్తున్న! 
పల్లె ప్రజానీకానికి వెలుగునిచ్చే బృహత్తర మహత్తర అవకాశం లభించింది. విద్యుళ్నో 
పథకాలు, విద్యుత్‌ లైనులు ఏర్పాట్లు చురుకుగా సాగడం ప్రారంభమైనది. అనొట్ల 








వరకు దీపం చువ్వలను వెలిగిస్తూ దీపం ప్రమిదలతో (బతుకుల్ని ఇళ. 
రైతాంగం విద్యుత్‌ ను పొందే శుభ ఘడియలొచ్చాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట స్ట 
ఛీప్‌ ఇంజనీరుగా నుంటూ వస్తున్న శ్రీ సోమయాజులు ఆంధ్ర రా్ట్రమేర్య న్స్‌ 
తదుపరి ఎలక్ట్రికల్‌ చీప్‌ ఇంజనీరుగా వచ్చారు. మద్రాసు రాష్ట్రము నుండి ఆస్తుల్లో 


పంపకం జరుగుతుండగా, మద్రాసు గిండిస్ట్రోర్‌ ను గుంతకల్లు స్థోరుకు అనంఖ్యా 
మైన వస్తువుల్ని రవాణా చేయించారు. 


ప్రతిభావంతుడు సమర్హవంతుడయిన ఆఫీసర్‌ అయితే కేంద్ర ప్రభుత్వ ౩ 

పరిశోధనా శాఖ అతనిపై కొన్ని అభియోగాల్ని మోపి ఆతనిని సస్పెన్షన్‌ల్‌ గ్‌ 
పెట్టమని ఆంధ్రప్రదేశ్‌ (ప్రభుత్వాన్ని కోరింది. స 
. గవర్నర్‌ యం. త్రివేది అతనిని గూర్చి చర్చించి నిర్ణయం తీసికోవటానిక్లీ 
ముఖ్యమంత్రి పి.డబ్యు. డి. మంత్రి సంజీవరెడ్డిని ఫైనాన్స్‌ మినిష్టర్‌ కళావెంకట్రా న్న 
అతను రాగా లచ్చన్న గారిని రమ్మని కబురు పెట్టారు. అచ్చన్న హాజరై అనల్లు 
విషయాల్ని తెలుసుకొన్నారు. స్ట 









ప్రవర్తిచను అని తీసికొని కొంతకాలం ఆతనిపై చర్య తీసికోవడం wae 
చేద్దాం. ఆతని వలన రాష్ట్రమున మనం ఎలె క్రిసిీకి వ్యాపింపచేసే ప వదహత 
అమలుచేల్దాం ఆతడు ఉమ్మడి మద్రాసు రాష్టమున ఉండిన అనుభవనీయ 


441 


ఆతని సేవలు మనకవసరం అన్న లచ్చన్న వాదనను అంగీకరించారు. 


14 వందల (గ్రామాలకు అతి తక్కువ కాలంలో విద్యుత్‌ సదుపాయాన్ని 
కలిగించారు. 


గరివిడి గర్భాం గనులు 
లచ్చన్నగారు విద్యుత్‌ శాఖామాత్యులుగా నున్న సమయంలోనే పుట్టపర్తి 
సత్యసాయిబాబా వారు తెరచిన హాస్పిటల్‌ కు విద్యుత్‌ జనరేటర్‌ను కల్పించారు. 


ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లా గరివిడి గర్బ్చాం గనులకు దరిగా చీపురుపల్లి వద్ద 
మార్వాడీ (ప్రముఖులు సేట్‌ దుర్గాప్రసాద్‌ (శ్రీరాంనగర్‌ పేరున ఒక పెద్ద 
పరిశ్రమను స్థాపించారు. 

భారత దేశమున (ప్రథమ 5వ పంచవర్ష ప్రణాళిక రూపొందిన తరుణం ఆ గరివిడి 
గర్భాం గనులకు విద్యుత్‌ సరఫరాకానిదే పరిశ్రమ |ప్రారంభించబడదు. రాష్ట 
(ప్రభుత్వం రికమెండ్‌ చేస్తూ కేంద్రానికి అంపిన అది ఫ్టానింగ్‌ కమీషన్‌ ఆమోదిం 
చాలి. 


రాష్ట్ర స్థాయిలో జరగవలసిన ఈ పనిని స్వయంగా చేయించుకొని వద్దామని 
షరాబ్‌ దుర్గా ప్రసాద్‌ ఆతని మేనేజరు కలిసి హైదరాబాదులో ఆనాటి విద్యుత్‌ 
శాఖామాత్యులు లచ్చన్న గారిని కలిసారు. 


లచ్చన్నగారు కూడ వెనుకబడిన [ప్రాంతంలో నెలకొల్పబడుతున్న ఫ్యాక్టరీ 
స్థాపనకు ఎంతయిన అభినందించారు. ఇంతలో దుర్గాప్రసాద్‌ అతని మేనేజర్‌ ఒక 
కవరును లచ్చన్నగారికి అందించారు. లచ్చన్నగారు కవరువిప్పి చూడగా అందులో 
రు. 10,000/- లు ఉన్నాయి. 


ముందుగానే ఉన్న దుర్గాప్రసాద్‌ను చూచి లచ్చన్న గడించారు. ఇదేమిపనండి, 
మీరు మమ్మల్ని అంచనా వేసే తీరు ఇదా, వెనుకబడిన తరగతుల నుండి మేము 
వచ్చిన గుణశీలాల్లో మేము వెనుకబడిన వారము కాము. మీవంటి ధనికులకె 
ఇటువంటి అల్పమైన భావాలు-సంకుచిత మనస్తత్వాలు ఉంటాయి. (ప్రతి ఒకరు 
డబ్బుకు లొంగితీరుతారన్నది మీ జీవిత సిద్దాంతము. చూడండి దుర్గాప్రసాద్‌ 
మీరు లాభాపేక్షతో ఫ్యాక్టరీ పెడుతున్నారు. -మాకు కావలసింది మా వెనుకబడిన 
ప్రాంతం భాగుపడగలదన్నది మా అపేక్ష ప్రజాసంకేమం జరుగగలదన్న నమ్మ 
కంతో మీ పనిని నేను చేసి సాధిస్తాను. ఇదిగో తీసికోండి అంటూ పదివేల 
రూపాయిల నోట్ల కట్టను వాళ్ళపై విసిరి కొడతారు. 


జరిగిన దానికి క్షమాపణ చెప్పుకున్నారు. దుర్గాప్రసాద్‌ అతని మేనేజర్‌ ఇంత 


442 


జరిగిన లచ్చన్న గారు వారికి పనిచేసి పెడతామనడం వెనుకబడిన ఉత్తరాషక్ల, 
బాగుపడగలదన్న ఆకాంక్ష లచ్చన్నగారిలో బలీయంగా ఉండటమే. 


లచ్చన్నగారు స్వయంగా ఢిల్లీ వెళ్లి ఫ్లానింగ్‌ కమీషన్‌ చైర్మన్‌గా విట 





నెహ్రూజీ మేము అధికారంలోనికి రాకమునుపే ప్రథమ పంచవర్ష ప్రణాళికకు 
రూప కల్పన జరిగింది. అయితే ఈనాడు మేము చట్టబద్దమైన హక్కుక్వి, 
కలిగియున్నాము. మా అభిప్రాయాల్ని గౌరవించి మేము రికమెండ్‌ చేస్త; 





నడపబడలేదని, వాటిని స్వాధీనం పరచుకొని ప్రభుత్వమే నడపాలన్న వా 
లచ్చన్న సమర్టించాకు. హరిజన నాయకులు ఒక్కమారుగా అతని మీద విరుచుకు." 
ఫడ్డారు. రిచ్చన్నగారు హరిజన వోష్టల్ని నదువుతున ష హరిజన నాయక్షుత్రి స్‌ 
న ఉంటై పవని చేసాడని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి గాయభార్లగి 





443 


ఆ [ప్రతిపాదనను విరమించుకోమని గోపాలరెడ్డిగారు అచ్చన్నగారి నోట్‌ ఆర్డర్‌ పై 
తెలుపగా ఆ నోట్‌ను తిప్పికొట్టి లచ్చన్న ఈవిధంగా వ్రాసారు. గవర్నమెంటు 
డబ్బు నిరుపయోగం అవుతున్న నాన్‌ గవర్నమెంటు హాస్టలు సక్రమంగా 
పనిచేయలేదు. దొంగ లెక్కలతో నడపుబడుతున్నవి. అందుకు వాటిని గవర్న 
మెంటు తీసుకోవాలి. నాయీ ప్రతిపాదనలకు మీరు అంగీకరించకపోయిన, నాఈ 
పోర్టుపోలియోను కూడా మీరే దయతో స్వీకరించండి అంటూ నోట్‌ కాసి 
అంపించారు. ఇంతటితో ఆ కథ ముగిసింది. లచ్చన్న గారి ప్రతిపాదనలను 
ముఖ్యమంత్రి ఆమోదించారు. ఎయిడెడ్‌ హోస్టల్‌ విధానం పోయి (ప్రభుత్వమే 
హాస్టలు నడిపే విధానం రావటానికి ముఖ్యకారణం శ సర్దార్‌ లచ్చన్నగారే. 
మొదటగా తాలూకా స్థాయిలోనే జి.ఓ. విడుదలయింది. 


వెనుకబడిన తరగతుల సభ 

గుంటూరు వెనుకబడిన తరగతుల మహాసభ అఖిలాంధ్ర స్థాయిలో జరుగు 
తుంది. ఆనాటివరకు ఆ సభకు అధ్యక్షునిగా లచ్చన్న మంత్రిగా ఉన్నందున వేరొక 
వ్యక్తిని ఆ సభకు అధ్యక్షునిగా ఎన్నుకోబడాలి. ఆ సరికే [గ్రూపు రాజకీయాలు 
గూడుకట్టుకున్నాయి. వెనుకబడిన తరగతుల మహాసభకు రంగాగారి (గ్రూపు 
నుండి తప్పించాలి. మంత్రి వర్షం (గ్రూపు ప్రగడ కోటయ్యను నిలబెట్టించి రంగా 
లచ్చన్నల అనగాని భగవంతరావును నిలబెట్టారు. రాష్ట్ర ప్రతి నిధుల మద్య 
తప్పనిసరి మద్య ఎన్నికలు జరిగాయి. (క్రీ) అనగాని భగవంతరావుని జయం 
వరించింది. 


ఆ సభలోనే రిజర్వేషన్‌ కోటాపెంచాలని, ప్రమోషన్‌లో కూడ రిజర్వేషన్‌ 
అమలు పరచాలని మహాసభ తీర్మానించింది. రిజర్వుడు అభ్యర్థుల్ని ఎంపిక చేసి 
పెట్టారు. జనరల్‌ సీట్టు కూడ రిజర్వుడు అభ్యర్దులను కూడ వారి మెరిట్‌ 
ప్రాతిపదికగా తీసికోవాలి. 


మంత్రిగా మహాసభకు తీర్మానాల్ని ఆసరా చేసుకొని ముఖ్యమంత్రికి. ఒక 
(ప్రతిపాదన పంపించారు. ఆ (ప్రతిపాదన 14 శాతం నుండి 28% వరకు పెంచాలి. 
1951 బి.సి. జనాభా పెరిగింది కావున రిజర్వేషన్‌ శాతం కూడ పెంచమని కోరారు. 
ముఖ్యమంత్రి అంగీకరించారు. అయితే (ప్రమోషన్‌ల్లో రిజర్వేషన్‌ లను అమలు 
పరచాలన్న దానికి జనరల్‌ సీట్లకు మెరిట్‌ పై బి.సి. లు వచ్చి పోటీపడటానికి 
అంగీకరించ లేదు. 


అయితే లచ్చన్న గారికి అన్ని డిపార్టుమెంటులకు చెంచిన డిప్యూటీ సెక్రటరీ 
లతో చర్చించి, ఒక నిర్ణయానికి రావలసినది ముఖ్యమంత్రి. లచ్చన్న గారిని 


444 


కోరతారు. లచ్చన్నగారి అధ్యక్షతన సమావేశంలో ఎంతో (ప్రాముఖ్యత గల పాళా 
నెరవేరుస్తారు. ప్రమోషన్‌లో : రిజర్వేషన్లు అమలుపరచిన పరిపాలనా సిబ్బంత్ష చల్‌ 
సామర్ద్యం కొరవడుతుందన్నది నిజంకాదని ఏక(గీవంగా తీర్మానం చేసారు. 
రకు జిఓ. జారీ చేయబడింది. 


కార్మికశాఖను చేపట్టిన లచ్చన్న pp 

కార్మికమంత్రిగా లచ్చన్న ప్రతి ఒక కార్మిక సంఘాన్ని చైతన్యపరచాాళ్ల * 
(త్రిపాక్షిక సంఘం ఏర్పాటుచేసారు. 1) గవర్నమెంటు 2) మేనేజ్‌ మెంట్‌; ఖై |: 
కార్మిక సంఘాల లచ్చన్న (ప్రతిపాదించిన ఈ |ప్రతిపాదనల వలన రాథ్చ్రిలలోై 
సమ్మెలు తన కాలమున జరగలేదు. 


డుడుమా వాటర్‌ఫాల్‌ వలన వచ్చిన ఒరిస్సా-ఆం[ధ తగవుల్లో లజ క 
మధ్యవర్తిగా వెళ్తారు. మాచ్‌ఖండ్‌ 'ప్రాబ్‌ర్లుకి తగువు వచ్చిన నివేదించాలి తపి 














తీసికొన్నారు. (ప్రప్రథమంగా కాలనీలు అనేవి నిర్మించడం అన్న విధా? 


మొదటిగా ప్రవేశ పెట్టంది మంత్రిగానున్న సర్దార్‌ లచ ఎన్నగారే. శ/కాకుళం జే న 


గ 


సోంపేటలో కాలనీ గిరిజనులకు నిర్మించారు. కిళ్ళాయి గ్రామం గిరిజనుళు 
కృష్ణాబిల్లా బెజవాడవద్ద పారిశ్రామికల కాలనీ నిర్మించారు. ఇళ్లు ఏ వద్దకి క 
ఉండాలన్నది, మోడల్స్‌ కట్టిస్తారు. కాలనీలు కథాప్రారంభమౌతుంది. నెల్లూరు 
తన పర్యటనలో హరిజనులు తాము సరుగుడు తోటలను ఒక మాజీమంత్రిగ్ల 
ఆ భూములను ఆ(క్రమించినారని తెలపగా వెంటనే ఆ భూములపై పట్టా 
దాఖలుపడేలా చూసారు. భూమిలేని నిరుపేదలకే భూములపై పట్టాలు యినా 
తప్పించి, భూవసతి గల భూస్వామలకు పట్టాలు యివ్వడం సరికాదని, స 
త్రిగారికి వ్రతిపాదనల్ని పంపించారు. ఆ మాజీమంత్రి బెజవాడ గోపాలరెడ్డి రిస 
(ప్రకాశంగారి గవర్నమెంటులో అటవీశాఖామంత్రి. 11/2 నంవత్సరకాలములో'జు. 
మాజీమంత్రి ఎన్నిమార్లు వచ్చి లచ్చన్నగారిని దర్శించుకున్న ఫలితం దక్కలేదు... నే 
అయితే ఆంధ్రరాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌గా అవతరించిన తదుపరి సదరు మాజీమంక స 
గారి పేరునే ఆ భూములకు పట్టాలిస్తారు. రెవన్యూమంత్రి కళావెంకట్రాన్తు 
ముఖ్యమంత్రి సంజీవరెడ్డి ఈ ఇరువురు వచ్చిన తదుపరే భూములపై పట్టాలని! 
ఆ, మాజీమంత్రి పొందారు అని లచ్చన్న అన్నారు. 
మైనర్‌ పోక్టుమ నిర్వహించే మంత్రిగా లచ్చన్న 
చాలవరకు అభివృద్ది రవాణా సదుపాయాల్ని కల్పించటానికి మట జామ 
కంలో అన్నిమైవర్‌ పోర్టుల్ని మరల బాగువరచాలి. గోపాలపురం, : వార్తుహ్తా 


















445 


కళింగపట్నం, పూడిగి, భీమునిపట్నం, కాండ్ల రేవుల్ని బాగుపరచాలన్న ప్రతిపాద 
నలను రూపొందించారు. 
ఎల|క్రిసిటే స్కీముల ప్రతిపాదన _ కళావెంక[ట్రావు- లచ్చన్నల 
వాగ్వివాదం 
పల్లెల్లో, మూల మూలల్లో విద్యుత్‌ నెలకొల్పాలని లచ్చన్నగారి ఆశయం. 
ఆనాటికి (శ్రీకాకుళంలో తప్ప మరి ఎచట విద్యుత్‌ లేదు. లచ్చన్నగారే ఈనాటి 
ఉత్తరాంధ్ర ముఖ్యపట్టుణాలకు విద్యుత్‌ నిచ్చారు. 
పల్లెైల్ని విద్యుణ్‌ తో నింపాలన్న ఆకాంక్షతో లచ్చన్న కాం(గైన్‌ చేసిన పథకాలు 
అసంఖ్యాకంగా రూపొందాయి. బడ్జెట్‌ ఫండ్‌ ) ఏనాడో అయిపోయేవి. మరి 
స్కీములో అమలుపరిచేదెలా? 


మంత్రివర్గంలో ఈ సమన్య వచ్చింది. కళావెంకట్రావు ఆర్థికమంత్రి లచ్చన్న 
గారు ముందుపడి కరెంటు స్మ్రీములి ్న అమలుపరచడం కంటగింపుగా నుండేదట. 
అయితే మంత్రివర్గంలో లచ్చన్న న్మ్కీములకు మనం డబ్బు యివ్వకపోయిన 
ప్రస్తుతం మనవద్ద డబ్బులేకపోయిన, మనం స్కీముల్ని 007072 చేద్దాం అనగానే 
డబ్బు మంజూరులేనిదే స్కీములు Aంpr0e ఎందుకు అని కళావెంకట్రావు 
స్కీములో Approval అయిన తదుపరి డబ్బు ఉన పుడు అమలుచేయొచ్చని 
లచ్చన్న వాదన నెగ్గింది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత ఒక సంవత్సరం వరకు 
ఆనాడు లచ్చన్న మంత్రివర్గం App0Ve చేసిన స్కీముల్ని అమలుపరచిన పరిస్థితి 
వచ్చింది. 
హరిజన సమస్యలపై లచ్చన్న 

వ్యక్తిగత సమస్యల్ని కూడా లచ్చన్నగారు తీర్చేవారు. ఒక హరిజనుడయిన 
కలెక్టర్‌ కు రివర్షన్‌ వచ్చింది. సంజీవయ్య వద్దకువెళ్లగా అచ్చన్న వద్దకు వెళ్లిన నీకు 
సహాయం అందగలదని సలహాయిచ్చారు. 

లచ్చన్నగారు .కలుగచేసికొని ముఖ్యమంత్రితో అతనిని సెక్రటరియట్‌లో 
డిప్యూటీ సెక్రటరీగా వేయించారు. 
పబ్లిక్‌ పిటిషన్స్‌ పై లచ్చన్న 

తన మంత్రివర్గంకి సంబందించిన పబ్లిక్‌ పిటిషన్స్‌ తను స్వయంగా వెంటనే 
పరిష్కరించటమేగాక, ఏ ఇతర మంత్రికి ఏ ఒకరు వచ్చి పిటిషన్‌ యిచ్చిన ఆ 
యిచ్చిన వారిని తీసికొని ఆ మందత్రులవద్దకు వెళ్లి వారి సమస్యల్ని తీర్చమని అడిగే 
ఉత్సాహం అతనిలో ఉండేది. 


446 








ఐక్య కాంగగెన్‌ మంత్రివర్గం ఏర్పడిన వెనువెంటనే ఢిల్లీలో రంగాజీ ఆ. 
ఇండియా కృషికరలోక పార్టీ సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రతిఒక వర్కింగ్‌ 
మెంబర్‌కి లులిగ్రాం యిస్తారు. ఐక్య కాంగ్రెన్‌లో కృషికరలోక పార్టీని క 
వేయటానికి చర్చలు వెంటనే రమ్మని పిలుపుఇచ్చారు. 


పిలుపునిచ్చిన అచ్చన్నగారు ఢిల్లీ వెళ్ళలేదు. ఎలాను ఐక్య కాంగ్రెడ్‌= 
కృషినరలోక పార్టీ కలసిపోతుంది. ఇక తను వెళ్లిన వెళ్లకపోయిన జరుగవలసిన జే 
అదే. అంతటితో కృషికరలోక పార్టీ రద్దు అవుతుంది. ఆలా 


ఇక మంత్రివర్గంలో ఉన్న సర్దార్‌ గౌతులచ్చన్న, నీరుకొండ రామాల్త 
ఇరువురు కెయల్‌.పి. వారసుని చెప్పుకోవటానికి చట్టబద్దంగా ఆధారం అ 
ఐక్యకాం(గ్రెన్‌ వారిగనే ఉండాలి. అయితే లచ్చన్నగారి నోటి బలంవల్ల ప్రత్యేకక్షై 
వ్యక్తిత్వంవల్ల కె.యల్‌.పి. రద్దుఅయిన ఆనాటి నుండి కె.యల్‌.పి. లోఉంక్లు నా. 
వస్తున్నమేము ఒక పార్టీవారంగనే ఆనాడు ఈనాడు ఏనాడు ఉంటామని, : లత 
త్రోవఅని నిరూపించేవారు. నీరుకొండ రామారావు మరణించగా, ఆ అ 
ఓబులరెడ్డిగార్కి ఇమ్మని గట్టి ప్రయత్నం చేసారు. ఆనాటి ఢిల్లీ కాం. 
అధిస్థానవర్గం వల్లభపంత్‌ వద్దకు లచ్చన్నగారు వెల్లి ఓబులరెడ్డిగారిని ఖాళీ అయి * 
స్థానంలోకి వేస్తారా, నా రాజీనామా లేఖను స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. వెలగా! 
ఓబులరెడ్డిగారిని మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. అచ్చన్నగారు ఏపని క 
తలపెట్టిన తన పట్టును పంతాన్ని చేతల్లో చూపిస్తారు తపి ఎంచి వ్రాతష్త్యో 
రాజకీయ రణంలో దూకరు. 
















₹ర్లాంల్లాలు రవళి 











4 


అ 
ల 

ఖ్‌ 

| 


/. 
4 


టె 








శ్‌ షం 


Q- 
జ 
వ్‌ 


3 





: a శ మా వా 


FT 


> లో 





MT" TOE EY 
' ణ్‌ ) ta 
: i 


ల 
! 
న 
+ 





నె 
DEE: ల 
ల్‌! En): శ్‌ nh 


4 


rp 
మ్‌ 
a 


Nw ను 


i . 4న 
న్న 












న్‌ు || లా స | న్‌ా | | 
|; a వ 
| y WF 4 షే f ట్ల Ye 
న tan 
ig) ef | గ శూ ఖా 
నా pegs యటం wor ర శో ఆలి శ లద wea శ G&G 
a 4 (=. ॥ య 





7 
Vy 


మారన! 
య ఆల్లు శ 
/ న్‌ా 
E 





Mh 
Rrra 


ట్‌ ౪ 


త్‌ 
ఇ 





ta ' 


hh. 


శ 





2% గా ఓ 
గ ' 
టు యు క ఈ అర్మరా a 
"ff 
న Fen ౧. |! 
' hit Ua 


4 


- అచ్చన్న :1968) 








I. 
(క 


pH 


ఇ 
లు! 
b 
wil] 


స జ్‌ 
y 
sy 
ut 
tui 








న. 
రేగింపు 


. 
డ్‌ 


1959వ 
ల్‌ ఎవం 


గగ 


అన 
దినో 


r 
i 
త్రీ 
ల్‌ 








టే 
న 
' 7 
ఇ 
BETTS 
ఇ 
| 0 
+ | 
గ్‌ 
> pS Hr (| + 7 
ప . ॥ ఆ య ॥ i 
. న. en hg oe ra 1 + 
hp 
ప 1 
కం ఇ జ్‌ కా శ 
వు 
§ బ్‌ ప wu కా గారా 1 శ ums tr శ చ్‌ క్‌ చ mw OF క - a మవ 
' 








జ గో 
4 Hay A eg 
tt స ర ఇ ఈ 
య. 


ల్‌ PHM నం గ 

గ ల ji . 
pS ల వల Wr వో + 
Shy = er Vd 





a] 
స్తో. 
ke args 


a 











fF our 


( 


+ 
శ 
Mn 
క ఆం 
a 
పుడు 
స్తు 
టే 


3 


ITY A ల 


బో 
1 థు 
శ య 


న 


అచ్చన్న 







జ 







Fe: 
కు 





1 





/] 
+ 


DAT ei TGR AEN. దా 


WV 
న్న 
లా 


వ ర 






EI 
/ 


Tht caret TE 





a 


న్‌ శ్‌! 
జు. 
be rn 


యి 
స 
మ. జ 


ట్‌ 
ష్‌ 
గ 





"| 
శీ Te లు 
EEE గ్‌ ప 
షం. 


ల్‌ 


నో 








నో గ. En ' 
న్‌ & జ 








లాగా లా 
- Hal 











స్ట ' క 
$n 
ఆల్‌ స్త ui 
> wl sha 9 
Mm 


Cra 
yey tHE 
ల + hey 


t 


౯ 


< 
~ 
షు 
Lal 
క్‌ 
3 
3 
ఇ 1 
జ్య 
శ 


Al 


te 


Fr Ft, wy Hee 
age Ee hry, A 5 
Wy BH” PPT aw Boe: 
gn FE. WE 
వా 


గ 
ర్‌ 


pn 
7 


నం? 
మత 
నీ 

క 


గ్గ 
ris ar Moe 





9న ప్రకరణము 


1955 భాషాప్రయుక్త రామాల పునర్విభజన 
1953 అక్టోబరు ఆంధ్రరాష్ట్ర అవతరించిన ' అమృతఘడియల్సోనే భాషాప్రయుక్త 
రాష్ట్రాలు ఏర్పడితేనే ప్రత్యేకజాతి వ్యక్తిత్వం వారసత్వం సంస్కృతి భాషాచారిత్రక 


విషయాలు బాగా స్పష్టపడుతాయన్నది ఆంధ్రలో బలీయమైన ప్రజాభిప్రాయంగా 
ఏర్పడింది. 


ఊ్ల భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేభావనకు రూపమిచ్చి అఖిలభారత 

దేశ స్థాయిలో వాటిని ఏర్పడే. జనాభిప్రాయమిచ్చింది ఆంధ్ర ప్రజానీకమే. 1953 
డిసెంబర్‌ 22వ తేదీన నెహ్రూగారు లోక్‌సభలో రాష్ట్రాల పునర్వువస్త్రీకరణను 
బాషాసంస్కృతుల పరంగా ఏర్పరచ ఒక సంఘాన్ని నియమిస్తున్నట్లు ప్రకటించారు. 
ఆ సంఘానికి అధ్యక్షులు ఫజులాలీ-కుంజూ-ఫణిక్కర్‌ సభ్యులు. 


తెలంగాణాతో ఆంధ్రతో కలిపి హైదరాబాదు రాజధానిగా చేయాలన్న వాదన ప్రత్యేక 
తెలంగాణా ఏర్పడాలన్న పౌదన పోటీపడి వర్గాల్ని ఏర్పరచగా కమ్యూనిష్టు పార్టీ 
విశాలాంధ్ర కావాలని ఉద్లోదించింది. రజాకారుల ప్రమాదం తొలగిన తదుపరి 
1951లో పార్టీపైనున్న నిషేదం తొలగింది. 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టులు తెలంగా 
ణాలో కాం[గ్రెన్‌పై గట్టిపోటీగా నిలచిన కాం(గైన్‌ హెచ్చు స్టానాలుపొంది నందున 
తెలుగువాడే ముఖ్యమంత్రి కావాలని భూర్గుల రామకృష్ట్ణారావుని అధిస్థాన వర్గం 
నిర్ణయించింది. విశాలాంధ్ర స్థాపన కోరిక ఒకనాటిదికాదు. అయ్యదేవర కాళేశ్వరరావు 
1949లో' నినాదమివ్వగా అదే సంవత్సరమున చక్రవర్తి రాజగోపాలాచారి కూడ 
“రాష్ట్రం” పలుబాషా ప్రాంతంగా ఉండటంలో తప్పులేదన్నారు. 1951లో. నెహూగా 
రితో యీ విషయం చర్చించిన ఒక కాం(గైన్‌ నేతను తప్పని మందలించారట. 
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తదుపరి కమ్యునిష్టులు అదికారంలోనికి రాకుండ, గట్టి 
వ్యూహాన్ని ఎత్తుగడను కృషికరలోకపార్టీ ప్రజాసోషలిష్టుపాన్టలు వేశాయనడంలో వి ప్రపత్తి 
లేదు. విశాలాంధ్ర ఏర్పడిన తమకధికారం వస్తుందన్నది ఆనాటి ఉమ్మడి కమ్యూనిష్టు 
పార్టీ అభిప్రాయం కావచ్చు. వీరు ఒకే జాతి ప్రజ. అనేక విభాగాలుగా పరిపాలించడంలో 
అనైక్యతలు, అసమానతలు తలెత్తగలవన్నది వారి అభిప్రాయమే. విశాలాంధ్ర స్టాపనక్రై 
కృషి సలిపిన మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య. 

విశాలాం(ధ్ర స్థాపన మంచిదే అని ప్రకటనలిచ్చిన కొద్ది కాలంలోనే హైదరాబాదు రాష్ట్ర 
కాం(గెన్‌ అధ్యక్షుడు కొండా వెంకట రంగారెడ్డిగారు వారి మేనల్లుడు చెన్నారెడ్డి వారి వాదన 
ల్నిమార్చి ప్రత్యేక తెలంగ్లణా కావాలని గట్టిపట్టు పట్టారు. (ప్రజాందోఖనకు దిగారు. 


448 


1955 సెస్టెంబరు 30వ తేదీన ఫజులాలీ సంఘం, కేంద్రానికి తమ నివేదిక? 
అందచేసింది. హైదరాబాదు రాష్ట్ర విభజన సర్వోత్తమమని ప్రకటించింది. ముక్కోటి ' 
ఆంధ్రులు ఒక్కటిగా నిలుస్తారు. నీటి విద్యుచ్చక్తి ఖనిజనంపద ముడిపదార్జాలు 
వెనుకబడిన [ప్రాంతానికి లభిస్తాయి. రాజధాని సమస్య తీరుతుంది. కృష్ణ గోదావరి. 
నదుల అభివృద్దికి ఆటంకాలుండవు. ఆహార ధాన్యాల కొరత తెలంగాణా ఏర్పాటువాదన: 
లలో కూడ బలముందని రాజకీయ మాటలను వల్లించింది. తెలంగాణా తలసరి 
ఆదాయం హెచ్చు. తెలంగాణా ఆర్థిక స్తితి దెబ్బతినగలదు. విద్యారంగంలో వెనుకబడిన 
తెలంగాణా ప్రాంతంలో కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన విద్యాధికులు ప్రవేశిస్తారన్నది 
వారి ఆందోళన. తెలంగాణా ఆంధ్రకు వలస భూభాగము అయిపోథుందేమోనన్న 
దివారి భయం. 


ఏది ఏమైన విశాలాంధ్ర అనివార్యం, అవసరమనీ సంఘం అభిప్రాయ పడింది. తుదకు 
వారి నిర్ణయం హైదరాబాద్‌ (ప్రత్యేక రాష్ట్రంగా ఉంటూ 1955లో జరిగే ఎన్నికల 
తరువాత హైదరాబాదు రాష్ట్రంలోని శాసననభలలో 3/2 వంతు సభ్యులు అంగీకరిస్తేనే 
ఆంధ్రలో తెలంగాణాను విలీనం చేయాలి. ఇదీవారిచ్చిన నివేదిక. 


ఆ రాష్ట్ర రాజకీయ వాయకులను హైదరాబాదు (తెలంగాణా) రాష్ట్ర రాజకీయ 
వాయకులకు ఒక పెద్ద పనితగిలింది. తర్జన భర్జనలు జరిగాయి. వాదోపవాదాలు. 


పోయారు. ఎన్ని ప్రజాందోళనల్ని నడిపిన అది వావుగా నిలచాయి తప్ప బలువుగా 


కమ్యూవిస్థులు “విశాలాంధ్ర'ను ఏర్పరుస్తారా. లేదా మా పదవులకు రాజీనామా 
లిస్తాం. మరల [ప్రజల్లోకి వెళ్తాం అంటూ ప్రకటించారు. రంగారెడ్డి, చెన్నారెడ్డి ఇరువురు 
తెలంగాణా ప్రజానీకానికి జీవనాడులుగా నుండగలరన్నది ఆనాడు ఏ ఒకరు కాదనలేని - 
విషయం. తెలంగాణా 10 జిల్జా కాం(గ్రెస్‌ సంఘాల్లో 7 జిలా కాంగ్రైన్‌ సంఘాల 
విశాలాం[ధను సమర్షించాయి. 

ఇక ఆయాప్రాంతంలో గల రాజకీయ నాయకులెల్లరు కృషికరలోక పార్టీనాయకులు 
గౌతు ఇచ్చన్నగారితో సహా అందరూ విశాలాంధ్ర స్టానకై అర్రులు చాచారు అహర్నిశలు 
(శ్రమించారు. ప్రధమ దశలో మాత్రం రంగాజీ రాజకీయ ఎత్తుగడలో నొక భాగంగ- 
ెశాలాలభ్రతు. కాధని ప్రసంగించారు. తదుపరి తన ధోరణిని మార్చుకొన్నారు. 


AE ere తె కమిషన్‌ ఇచ్చిన రిపోర్టు కొన్ని చిక్కులను తెచ్చిపెట్టింది. అనేక 


4 

tia న + 
ఓ hyn 

fet 


|! 






449 


ప్రాంతాల్లో నూతన ప్రమాద ధోరణులు దేశవిచ్చిత్తికి దారితీసే ప్రకటనలు ప్రజాందోళ 
నలు |(ప్రారంభించబడినాయి. 


అయితే కేంద్ర ప్రభుత ఏం ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలు ఒకే రాష్ట్రంగా ఉండాలన్న 
వాదనను అంగీకరించాయి. ఆ నరికే హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగ నున్న 
బూర్గుల రామకృష్ణారావు, విశాలాం(ధ్ర స్టాపనకే మొగ్గు జూపినారు. రంగారెడ్డి, చెన్నారెడ్డి 
ఇరువురు ఆంధ్ర తెలంగాణాలు ఒకటవటానికి అడ్డు చెబుతూ వచ్చారు మొదట్లో. 

కారణాలేమిటి రంగారెడ్డి అకళంక దేశభక్తుడు. చెన్నారెడ్డి ప్రాంతీయాభిమానంతో 
ప్రజల అభ్యుదయాన్ని కాంక్షించే రాజకీయ నాయకుడు. ఆ ఇరువురు సందేహిస్తున్నా 
రని తెలంగాణాలో అత్యధిక ప్రజానీకం ఆంధ్రలో కలియటానికి సందేహిస్తున్నారనేగా 
అయితే అభిప్రాయ భేదాలు తొలగిపోవాలి. 


అరీదులో ఒక ప్రయత్నమే పెద్ద మనుషుల ఒప్పందం ఆంధ్ర, తెలంగాణా రాజకీయ 
నాయకులమధ్య జరిగాయి. 
పెద్దమనుషుల ఒప్పదంలో ఒక "పెద్దగా గొతులచ్చన య 

తెలంగాణా రాజకీయ నాయకులు ఆంధ్ర రాష్ట్రాజకీయ నాయకుల నుండి కొన్ని 
“హామీలను కోరింది. ఒప్పందం జరగాలని ఆశించింది. ఆంధ్రరాష్ట్రం తరపున ఎవరు 
తెలంగాణాకు హామీ లిస్తూ ఒప్పందం జరపగలరు తెలంగాణా తరపున ఎవరు ఆంధ్ర 
నుండి హామీలను పొందగలరు. నాటి ఆయా రాష్టైల ముఖ్యమం(త్రులే ఒప్పందం 
చేసుకోవాలి. 


అయితే ముఖ్యమంత్రులే శాశ్వతంకాదు. వారికి రాజకీయ హోదా పదవి ఉన్నా 
లేకున్న వారు ఆయాప్రాంతాల్లో పెద్ద మనుషులే రాజకీయ నాయుకలే. |ప్రజా(ప్రతిని 
ధులు ప్రజాభిమానులు ప్రజాశ్రేయోభిలాషులు. 


» ఆంధ్ర ప్రజలతరపున ఒప్పందానికి ఒడంబడికను సిద్దపడినారు. నర్దార్‌ గౌతుల 
చృన్న, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, సత్యనారాయణరాజు గారు తెలంగాణా 
ప్రజలకు ఆం(ధులనుండి భరోసాలనందుకొన బోతున్నవారు, బూర్గుల రామకృష్ణా 
రావు, కొండా వెంకటరెడ్డి, మర్రి చెన్నారెడ్డి జె.వి. నరసింగరావు ప్రభుతులు ఈ 
ఒప్పందం ఎవరి మధ్య జరిగింది బలహీనులు బలవంతుల మధ్య కాదు ఒప్పందం అలా 
జరిగిన అది ఎన్నటికి సఫలంకాదు. సరి సమానులమద్యనే సంధి ఒప్పందం అనేది 
కుదురుతుందని (ప్రాచీన భారతీయత రాజకీయ తాత్విక ఆచార్య చాణక్యుడు ప్రవచిం 
చాడు. 


అయితే విచిత్రమేమన ఆనాడు జరిగినన ఒప్పందం ఆంధ్ర రాష్ట్ర కాం(గైెన్‌తో 


450 


హైదరాబాద్‌ రాష్ట్ర కాం(గ్రెన్‌తో జరిగిందని చెప్పడంలో విప్రపత్తి లేదు. అందకు " 
కాం(గెన్‌ పార్టీ నాయకులె ఒక్క సర్దార్‌ గౌతులచ్చన్న గారు తప్పించి నిజానికీ, 
లచ్చన్నగారు కూడ ఆనాటికి ఐక్య కాం(గ్రెన్‌వాది. దేశాన్ని పాలిస్తున్నది కాం(గ్రెన్‌ పారే 
అట్టి కాం(గెస్‌ పార్టీ నాయకుల మద్యజరిగిన ఒప్పందం కలకాలం నిలువగలడనే.. 
భావించారేమో. ఒప్పందంలో తెలంగాణా ప్రయోజనాలకు రక్షణలు కల్పించారు. 


ఒప్పందంలోని షరతులు 
తెలంగాణా ఆర్థిక మిగుల నిల్వలను తెలంగాణాలోనే ఖర్చు చేయాలి. 


మద్య నిషేదం ఆ [ప్రాంతముల శాసననభల అభిప్రాయం మేరకే అమలు. 

తెలంగాణా విద్యార్దుల విద్యావసతులకు రక్షణ. 

ఆ ప్రాంతములోగల విద్యామేధావుళ్లో ఆ ప్రాంతం వరకే ప్రాతినిధ్యం. ఉద్యోగ "- 
నియామకాల్లో జనాభానిష్టత్తిని తీసికోవాలి. 12 ఏండు స్తిర నివాసమున్నగాని తెలంగా, 
ణాలో ప్రభుతోద్యోగమివ్వరాదు (స్థ్రీరనివాస నిబంధనలు) తెలంగాణాకు ఒక ప్రాంతీయ ' 
సంఘం ఏర్పడాలి. రాజ్యాంగబద్దమైన అధికారాలుండాలి. ప్రణాళిక అదివృద్ది విషయాల 
నిర్ణయం [ప్రాంతీయ సంఘావి కుండాలి. కేబినేట్‌ మంత్రుల సంఖ్యలు ఆం(ధ్రులకు 
తెలంగాణాకు 3-2 నిష్ట్రత్తి ఉండాలి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమం త్రిః్ల 
అయిన తెలంగాణా వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. తెలంగాణా వ్యక్తి ముఖ్యమంత్రి. ' 
అయిన ఆంధ్ర [ప్రాంతం వ్యక్తి ఉప ముఖ్యమంత్రి. 

పై ఒప్పందంపై సంతకాలు చేసినపై పెద్దమనుషులు రాజకీయపార్టీల నాయకులుగా . 
గాక అధికార హోదాల్లో ఉన్నారనిగాక, ఒక్కొక్క ప్రాంతానికే ఆ ప్రాంతాం స్‌ లన 


అభిప్రాయానికి అభీస్ట్రాలకు ప్రతిరూపులని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాయల 


ఉత్తరాంధ్ర కోస్తాప్రాంతాల తెలంగాణాలో ముఖ్యమైన [ప్రాంతాలకు వారానాడు ప్రతిని 
ధులు ప్రజలకు జవాబుదారులు. 


ఆంధ్ర తెలంగాణా రాష్ట్రంగ పేర్కొన్న, ప్రాంతీయ శక్తులను ప్రవేశిస్తుందని 
ఆంధ్రప్రదేశ్‌ గా పేరిడినారు. ఈ ఒప్పందానికి భారత ప్రభుత్వం శాననపరమైన రక్షణ 
కల్పించింది. 
1957 లచ్చన్నగారిపై నేరారోపణల పర్వం 


సర్దార్‌ గౌతులచ్చన్న గారు 1956లో రాష్ట్ర రాజకీయాల్లో పేరెన్నికగన్న . 
నాయకునిగా ఒక పాన్టేనేతగా చెప్పుకోదిగిన స్థానానికి చేరుకొన్నారు: ఆంధ్ర 
తెలంగాణా రాజకీయ నాయకుల మద్య జరిగిన ఒప్పందంలో భాగస్వామి ఒక పెద్ద ' 


మనిషి ఒక (గ్రామానికి ప్రాంతానికి కాదు ఆంధ్ర రాష్ట్రానికే. భావించి నందువలననే 


451 
కదా ఆ అర్హతలు స్థాయి, దేశభక్తి ఉన్నందువలననే 'కదా పెద్ద మనుషులు ఒక పెద్ద 
మనిషిగా ఒప్పందంలో సంతకం చేసారు. అనాటి రాష్ట్రాల మద్య ఏర్పడిన ఒప్పదంపై 
రాష్ట్రలో ఆనాడొక పెద్దమనిషిగా రూపొందిన మరుక్షణమే లచ్చన్నగారిసై కొద్ది 
బుద్దులు గల వారు అభియోగాల్ని మోపటానికి ఆయుత్తమయినారు. ఏఒకరికైన 


నిజానికి ఉన్నతస్టానానికి చేరబోతున్న సమయంలోనే సంకుచిత దురభిమాన అసూయ 
శక్తులు అడ్డువచ్చి వారికి అవరోదాల్ని సృష్టిస్తుంటాయి. 


కులం తక్కువ వారింట్లో జన్మించినవ్యక్తి కులాలను, మతాలను అధిగమించి, 
బలహీనవర్గాల నాయకుడయి, బహుజనబందుగా ప్రజలచే ' వేనోళ్ల కొనియాడబడటం 
సాటి రాజకీయ నయకులకు నచ్చలేదు. తన పార్టీలో తనతోనున్న రాజకీయ 
నాయకులకే ఈర్ష్య ద్వేషాలు జనించాయేమో, ఉత్తరాంధ్రలో ఏమూలన జన్మించిన వ్యక్తి 
ఒక రాజకీయశక్తిగా విజృంభించి రాష్ట్రస్టాయిలోనే ఒక పెద్దమనిషిగా రూపొంది 
కేంద్రంలో నున్న కాంగగ్రెన్‌ అదిష్టానవర్గం దృష్టినే ఆకర్షించే స్థితిగతులకు నెలకొల్పుకుం 
టున్న నాటి సర్దార్‌ గౌతు లచ్చన్నగారిని అభియోగాల ద్వారా నేరారోపణల ద్వారా 
కించపరిస్తేనే తప్ప అధిష్టాన వర్గానికి లచ్చన్న నైతిక పరుడుకాదన్న [భ్రమను కలిగిస్తేనే 
తప్ప తమ ఆటలుసాగవని తమకు అధ్యక్షత రాజకీయపదవులు రావని, బలహీన వర్గాల 
నాయకుడు రాజకీయంగా బలవంతుడై ఆంధ్రప్రదేశ్‌ లోనే రాజకీయాధికారాన్ని చేజి 
క్కించుకొని తమవంటి పెద్ద కులాల వారికి ప్రాముఖ్యత లేకుండా చేసేస్తాడేమోన్న 
భయభీతులు కుమ్ముకున్నాయి కొందరికి! వారెవరో సాధారణ వ్యక్తులుకారు. ఆరితేరిన 
రాజకీయ నాయకులే. 


రంగాజీ ఆల్‌ ఇండియా స్థాయిలో ఏర్పడిన కృషివరలోక పార్టీని ఢిల్లీలో సభను 
ఏర్పాటుచేసి రద్దుఇస్తారు. పిలుపువచ్చిన లచ్చన్న ఢిల్లీ వెళ్లలేదు. మంత్రి వర్గంలో 
నున్నలచ్చన్న, .నీరుకొండరామారావు ఐక్యకాం[గెన్‌ అని పేరిడుకోవాఠి. తప్పించి 
,కె.యల్‌ .పి. వారమని చెప్పుకోవటానికి మరి వీలులేదు. ధృడమైన ప్రాతిపదిక 
పోయింది. ఇక ఐక్యకాం(గ్రెన్‌ నామమాక్రమే. మంత్రి వర్గం కాం(గ్రెన్‌ పాన్మీవారిది ఐక్య 
కాం(గెన్‌ అన్నదే అందులో లేదు. నీరుకొండ రామారావు మరిణిస్తూ వారి స్థానంలో 
ఓబులరెడ్డిని అధిష్థాన వర్గంతో ఒప్పించి వేయించినది లచ్చన్నగారే అన్నది, అందరిలో 
ధృడపడింది. 

అంతేగాదు రాంగాజీ సతీమణి భారతీదేవి రంగాకు రాష్ట్రమంత్రి వర్షంలో స్థానం 
యివ్వాలని ఆంధ్రప్రదేశ్‌ కాం(గెన్‌ భావిస్తున్న, అందుకు లచ్చన్నగారే లోలోన అడ్డు 
తగులుతున్నారన్న అపోహను రంగాజీలో సృష్టించడానికి ఆనాటి లచ్చన్నను |ప్రతిఘటి , 
స్తున్న శక్తులు ప్రయత్నించాయి. లచ్చన్నగారు కె.యల్‌.పి. నుండగా బలీయమైన 


452 


స్థానాన్ని రాజకీయంగా సంపాదించుకొన్నారు. ఐక్య కాం(గెన్‌కు లచ్చన్నను వద్దుబాబో 
అంటున్నా అందులోదించి, తన రాజకీయ పరువును తూర్పూర పట్టబోయారు. . 


లచ్చన్నపై ఇరువైపుల నుండి అనుకూల ప్రతికూల పవనాలు వీచాయి. పార్టీగాని 
పార్టీఐక్య కాం(గ్రెన్‌లో ఉంటూ తనేమీ సాధించలేని పరిస్థితి తాను 1951 వరకు నిజమైన 
కాం(గెన్‌ వారిని అన్ని కోణాలనుండి కాం[గెన్‌ నాయకులు ఈతనిపై ధ్వజమెత్తి (క్రిందకు 
పడ|ద్రోయాలన్న ఎత్తుగడలు కుద్రమైన ఆలోచనలు. ' 


అయితే ఇవి రాజకీయాలలో చోటు చేసుకొంటావని ఆశ్చర్యపడవలసిన పనిలేదు, 
ఒకేస్టాయిని స్థానాన్ని ఆశించిన వ్యక్తులమధ్య సంఘాల మధ్య పాల మధ్య తప్పనిసరి 
విరోదం తలఎత్తుతుంది అనివార్యం. ఆరోపణలు ప్రత్యారోపణలు పర్వం ప్రారంభమౌ. 
తుంది. రాజకీయాలలో నీతి అవినీతి పదాలకు అర్హం ఉండదని ప్రఖ్యాత పాశ్చాత్య 
రాజనీతివేత్త మెకియవెల్లి అభిప్రాయపడినారు. 
ఒక ఆరోపణ 


40 ఏండ్ల క్రిందటి గుంటూరు జిల్లాలో నూజివీడువీడు తాలూకాలో రంగాపు'. 
రంలో చెల్లని బంజరు భూముల్నికానీ విలువ చెయ్యని పోరంబోకు భూముల్ని, 
కాసులిచ్చి కొన్నాడని అది నూరు ఎకరాలు ఏ ఒకరు ఆశించినది అడుసుమిల్లిో 
సుబ్రమణ్యేశ్వరరావు, విశ్వేశ్వరావు స్టానిక ధనిక కమ్మకులస్తులు వారికి తాత తండ్రుల . 
ద్వారా లభించిన మన్యపు ప్రాంతాన్ని కొన్ని వందల విస్తీర్ణంలో ఉండగా, రాబోయే 
చట్టాన్ని దృష్టిలో నిడుకొని ఒకరి పేరున వారికి బాగా తెలిసిన వారికి కయరూపేణ 
దాఖలుపరచివట్లు వారు రంగాజీని సంప్రదించి లచ్చన్న భార్యపేర 100 ఎకరములు 
వారి అధీనంలో నున్న పోరంబోకు భూముల్ని క్రయచీటి "వ్రాయగా, లచ్చన్న 
ఆశ్చర్యపోయారు. ఆందులో మాకెందుకు భాగస్వామ్యం అందులో వచ్చిందేమిటి, 
అపఖ్యాతి తప్ప అయితే భూమిని యిచ్చిన వారు ఏమి ఆశించక (ప్రేమతో వ్రాసి 
యిచ్చివచి మీరు కాదొనడం దేనికి ఇందులో మీకు పోయిందేమిటి అని అనడం జరిగింది. 


అయితే రాజకీయ [ప్రత్యర్థులు దీనిని మరోలా మలచారు. ఆనాటికి లచ్చన్న 
విద్యుశ్చక్తి శాఖామాత్యులు రంగాపురం (గ్రామానికి విద్యుత్‌ శాంక్షన్‌ చేయించుకోవటా 
వికి అడుసుమిల్లి వారు లచ్చన్నగారి భార్య పేర వారి భూముల్ని వ్రాసారని 
లచ్చవ్నగారు నిజావికి ఆనాటికి రంగాపురానికి విద్యుత్‌ సరఫరా చేయలేదు. ఏనాడు 
చేసిపెడతారవి అన్నది వారి వాదన. ఇంతకు తన భార్య పేర వ్రాసిన ఆ బంజరు 
భూమి మండి లచ్చన్నగారికి సంక్రమించింది లేదు. (ప్రస్తుతం అది తన వద్దనలేదు. . 
ఇంతకు ఆ భూమి ఏలువ రు. 2,500/- లు మాత్రమే. వెనుకబడిన వాడకి ఆస్తి ' 


గౌస్తులు ఉండకూడదు. ఏమాత్రం ఉన్న వారి సామర్ధ్యం మేరకు వారు అందుకున్న 


453 


ఆర్థికశక్రికి ప్రతిరూపంగా ఉండవు. అక్రమార్జన (క్రిందకు వస్తాయని అ(గ్రకులముల వారి 
దురభిప్రాయం. 


మరొక ఆరోపణ 

లచ్చన్నగారి భార్య యశోదమ్మ తన మెడలో డైమండ్‌ నెక్టన్‌ వేసికొని 
తిరుగుతున్నదని ఏ మంత్రిగారి భార్య తీసుకొన్న నిజాని కిదొక ఆరోపణగా ఏ ఒకరు 
చేయరు. బెల్లపల్లివారి సలహాదారుడు అందచేసిన డబ్బుతో కొన్నాడన్నది అభియో 
గము. వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తి భార్య తరతరాలుగా గొప్పోళ్ళు కుటుంబా 
నికి చెందిన వ్యక్తి భార్యవలె తన భర్త మంత్రి అయినంత మాత్రాన ఆభరణాలు 
ధరించడమా? ఈ ఆరోపణ విన్నవారికి ఆశ్చర్యం వేస్తుంది. “డైమండ్‌ * అనగానే 
ప్రజల్లో లక్షల కోట్ల ఖరీదు అన్నది వస్తుంది. అసలు సంగతి తెలియదు. 1948 నుండి 
1957 వరకు శాసన సభ్యునిగా కొన్నాళ్లు మంత్రిగా ఉంటూ వస్తున్న లచ్చన్న భార్య 
మెడలో ఆభరణం ఉండటం ఒక విడ్దూరమా! ఆ మాత్రం ఆర్దిక శక్తి పుంజుకోదా! 
అదికాదు విషయం, డైమండ్‌ అన్నది ఆరోపణ. 

లచ్చన్నగారికి తన , పెళ్లి పందిరిలో వద్దంటున్న అప్పలనాయుడు తన భార్య 
యశోదమ్మకు అరు తులాల బంగారు నెక్టన్‌ను కట్నంగా చదివించారు. అన్నయ్య 
సోదరికి ఇచ్చిన బహుమతి. తరువాత మరికొన్నాళ్లుకు బారువాలోనున్న ఆచారి గారు 
పాడులతో మరొక రూపం తెచ్చారు. అనెక్టన్‌ ప్రత్యర్ణుల దృష్టిలో లక్షల ఖరీదై 
కూర్చున్నది. వేసిన అభియోగం లచ్చన్న నైతిక బలాన్ని దెబ్బతీయాలనే లేకున్న 
లచ్చన్నగారు ప్రతీ ఒకరి వద్దకు వెళ్లి ఇదిగో చూడండి ఈ నెక్టన్‌ డైమండ్‌ ) కావని 
చూపెట్టగలరా, దీనులకోసం రైతులకోసం, వెనుకబడిన వారికోసం అహర్నిశలు 
శ్రమిస్తున్న లచ్చన్నకు అందిన బహుమానమా ఇది లచ్చన్న యశోదమ్మల ఆదర్శ 
దాంపత్యానికి ఇది వారు ప్రజలకు చేసిన చేస్తున్న సేవలకు అందిస్తున్న బహుమానమా 
ఇది. కూలివారు మనసుకుట్టుకొని కూడబెట్టిన ధనంతోనైన మేలిమిగా [బ్రతక 
కూడదు. ధనవంతుడు వ్యసనపరుడైన, దరిద్రుడైనా నేలపడ కూడదు. ఈ దౌర్భా 
గ్యపు వారసత్వం సామాజిక దురాలోచన నళొస్తేనే తప్ప నీవ్య జగతికి నాంధీ ప్రస్తావన 
కాదు. 


వేరొక ఆరోపణ: లచ్చన్న తన భార్య పేర తన స్వగ్రామమున 3 ఎకరాల భూమిని 
కొన్నాడని దానిఖరీదు రు. 500/- లుఅని పాపం తనపై అభియోగం చేస్తున్న వ్యక్తికి 
తెలియదు. నిజానికి ఆ భూమి ఖరీదు రు. 500/- లు అని లచ్చన్నగారు 
(ప్రకటించారు. తన దాయాదుల వద్దనుండి అప్పుడప్పుడు కొంచెం కొంచెం డబ్బును 
యిస్తు తన భార్య యశోదమ్మ తన పుట్టింటి వారిచ్చిన వేరొకచోట ఉన్న భూముల్ని 


454 


అమ్మి (స్త్రీధనంగా కొనుక్కొని చేయించుకోవడం జరిగింది. 


అసందర్భమైన అదొక ఆరోపణ: తన |ప్రాంతంలోగల ఉద్దానీ [ప్రాంతంలో 28 ఎకరాల 
భూమిని కొనటానికి అగ్రిమెంట్‌ జరిగిందని, అది ఉద్దానం ప్రాంతంలో ఇదొక 
కట్టుకథ. అభూతకల్పున, నిజానికి నిలబడనిది. ఒక వెనుకబడిన తరగతికి చెందినవారు 
ఎదిగిపోతున్నాడని ఎగాదిగా చూడకుండా మోసిన అభియోగం అక్కసుకి ప్రతిరూపం. 


పరిపాలనలో జోక్యంచేసుకుంటాడన్నదొక ఆరోపణ 
_ నిజానికిదొక ఆరోపణకాదు లచ్చన్నగారు ప్రతి ఒకరికి సహాయం చేయాలన్న 
అభిలాషతో సర్వులకు సౌభాగ్యం అందాలన్న ఆకాంక్షతో తను మంత్రిగా అధికారంలో 
నున్న శాసన నభ్యునిగానున్న (ప్రతి ఒక డిపార్టుమెంటుకువెల్లి కష్టసుఖాల్ని అధికారులకు 
చెప్పి ప్రజాసమస్యల్ని అతి'చాకచక్యంతో పరిష్కరించుకొనగలరన్న దిట్ట లచ్చన్నగారు. 
అని చెప్పలేక ఆతనిశక్తియుక్తుల్ని మెచ్చుకోలేక అవి కూడ అక్రమమని అందువలన 
తనేదో లాభం పొందుతున్నాడేమోనని శంకిస్తున్న వారెల్ల నిత్యం అన్నింటిలో శంకితులే 
అని చెప్పాలి. సంశయాత్మ వినశ్యతి అనికదా! ' 


హైదరాబాదులో ఒక ఇంటిని కొన్నానడన్నదొక అభియోగం 


1930 ఉప్పు సత్యాగ్రహంలో లాఠీ దెబ్బలుతిని జైళ్ళపాలయ్యారు. 1940లో 


ఎ 


క్విట్‌ ఇండియా ఉద్యమంలో అరెస్ట్‌చేయబడి కారాగార శిక్షలకు బలియై ఇంటిని 


ఇల్టాలినీ విడిచి, దేశంకోసం నానాపాట్టు పడినపుడు నేనెచట ఉంటున్నాను. నా నివాస 
స్థలం ఏది అన్నది ఈ అభియోగం చేసిన వ్యక్తికి అనవసరం అనుకుంటాను. 


కాని మద్రాసు శాసనహభలో నేను శాసనసభ్యునిగా ఉంటూ నా భార్యను. 


కుటుంబాన్ని జారువాలో ఉంచి ఇండియన్‌ నేషనల్‌ (కైడ్‌ యూనియన్‌ కాంగ(గైన్‌లో 
పనిచేస్తూ దేశం నలుమూలలా పర్యటిస్తూ ఉండేవాడ్ని. మంత్రినైన తదుపరి కర్నూ 
లులో బస. 1954లో కల్లుగీత పారిశ్రామికుల సత్యాగ్రహపోరాట సమరంలో పాల్గొని 
తన భార్య యశోదమ్మ కొన్నాళ్లు ఏలూరు సెంట్రల్‌ జైల్లో ఉండటం జరిగింది అని 
అన్నారు లచ్చన్న ఆవేదనతో. 


ఆం|ధ్ర[ఫదేశ్‌ ఏర్పడింది. శాసనసభ్యునిగా కొన్నాళ్లు ప్రజాబలం మీద (ప్రజలు 
తనకు ఇస్తున్న మద్దతు మేరకు హైదరాబాదులో ఉండవలని వచ్చిండి. అదైైఇళ్లట్లో 
తరుచు మగ్గుతూ వస్తున్న లచ్చన్నగారిని తన మిత్రులు యిచి న సలహాతో ఒక స్వంత 
ఇంటిని సమకూక్షుకోవాలన్న తలంపు కలిగింది. పాన్టే అభిమానులు లచ్చన్న 
శ్రేయోభిళాష్తులు అచ్చన్నకు సహాయపడే అవకాశం వదులుకో లేదు. _ బలహీనవర్గాల్లో 
మండి ఫకానాతుకులుగా ఆవతరించిన వ్రారి బుణం తీర్చుకోవాలని, లచ్చన్నకు ఆర్థిక 


455 


సహాయ పడగలమని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రు. 2000/-లు ఇచ్చి లచ్చన్న 
ఒక స్థలాన్ని ఖరీదు పత్రాన్ని వ్రాసి సంపాదించారు. తదుపరి స్నేహితులిచ్చిన 
విరాళాలతో 1957లో ఖాళీ స్థలం రిజిష్టర్‌ అయింది. అభిమానులకు అందచేసిన ఆర్థిక 
సహాయాన్ని వ।క్రీకరించటానికి ఏ ఒకరివద్ద ఏ సాష్ష్యాధారాలు లభించలలేదు. ఇది కూడ 
రహస్యంగా జరుగలేదు శాసన సభ్యుడు యన్‌.పి. చెంగల్రాయునాయుడు ఎంతగానో 
సహకరించారు. 20/3/57 దక్కన్‌ క్రానికళ్లో కూడా ఎంతో ఘనంగా ఇది ప్రచురించబ 
డింది. నేను మంత్రిగా ఉండగా ఇది జరుగలేదు. ఇది ఏ ఒకరిచేత ఆనాడు 
కాదనిపించుకోలేదు. 


తన స్వంత ఇంటిని బారువాలో నురమ్మత్‌ రు. 40,000, '-లు 
వెచ్చించి బాగుచేసుకొనా ఎడని ఆరోపణ 

1943లో బారువాలోనున్న తన స్వంత ఇల్లు శిదిలావస్టలో నుండగా తన 
సోదరుడు టీచరుగా ఉంటూ ఇంటిని కాపాడుకుంటూ వచ్చాడు. పాడయిపోయిన 
ఇంటిని అపుడప్పుడు బాగుచేయించు కోవటానికి రు. 3000/-లు మాత్రమే కాగా, 
కనీసం రు. 40,000/- వెచ్చించి ఇంటిని బాగుచేయించు కొన్నారన్నది అభియోగం. 
అభియోగం మోపిన వ్యక్తి లచ్చన్నపై ఎంతటి అక్కసు ఈర్ధ్యను కలిగియున్నాడన్నది 
కనిపిస్తూనే ఉంది. 


హైదరాబాదు హిమయత్‌ నగర్‌ లో రంగాభవన నిర్మాణం లచ్చన్నదా! 
భార్యదా! ఇదొక ఆరోపణ 

ఈ ఆరోపణమోపిన వ్యక్తికి లచ్చన్నను తుదముట్టించాలన్నదే ధ్యేయంగా 
కన్పిస్తున్నది. లేనిచో ఆ భవనం పేరే “రంగా భవనం” లచ్చన్న రంగా అనుచరులలో 
ఒకరు మాత్రమే. లచ్చన్న భవనం అవుతుందా. 1952లో రూపొందిన రంగా 
సజీవవి[గ్రహ [ప్రతిష్టాపన సంఘం అందుకున్న విరాళాలతో రూపొందినదే ఆభవనం. 
జనసామాన్యానికి అందచేసిన సేవలకు ప్రతిరూపంగా ఆతని విగ్రహ స్థాపన చేయటానికి 
ఆతని పేర భవనం నిర్మించటానికి సంఘం తలపెట్టుంది. లచ్చన్నగారు మంత్రిగా 
నుండగా నిధులు సేకరించలేదు. కృషివరలోకప్తాది ఆ భవనం అని ఒకమారు, 
వేరొకమారు లచ్చన్నగారిదే ఆ భవనం అన్న ఆరోపణలనే అసందిగ్షృత అసందర్భం 
ఉంది. నిజానికి కె.యల్‌.పి. ఏనాడు 1955లో అంతరించిది కదా! 


పారిశ్రామిక వాదులతో లచ్చన్న “మిలాఖత్‌?” ఇది ఆరోపణ 
ఊరూ పేరు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో నున్న టి. సత్యనారాయణ వేసిన 

కరపదత్రంలో ఉన్న వాటిని ఆధారంగా ఆరోపణకర్త చేసిన అభియోగాళల్లో ఇదొకటి, 

పారిశ్రామికవేత్త వెలగలపూడి రామకృష్ణతో జరిపిన వ్యవహారాల్ని చెప్పలేక ఏమోమో 


456 

జరిపారనటం అసందర్భం, అక్రమం. కాం(గైన్‌ అభిమానిగా, విరామ కృష్ణ ఏమేరకు 
తగినవ్యక్తిఅని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల పర్యవేక్షకునిగా వచ్చిన ఆల్‌ ఇండియా కాంగగైెన్‌క 
మిటీ (ప్రత్యేక (ప్రతినిధి యన్‌.కె. పాటిల్‌ ను అడిగితే తెలుస్తుంది తెలియజెప్పుకోలేని 
అభియోగాలు, నిరూపించుకోలేని అపప్రదలు వేయడం చేతకాని తనానికి పరాకాష్టలు. 

అధికార కాం(గైన్‌ అదిష్టానవర్గాలు లచ్చన్నగారిపై రోతపుట్టించడానికి పన్నిన 
పన్నాగాల్లో ఈ అభియోగాల పర్వం ఒకటి అన్నది ప్రజలకు బోధపడుతూనే ఉందని 
లచ్చన్నగారి ధృడ అభిప్రాయం. తప్పుడు అభియోగాలు దుష్ట్రచారానికి ఉపయోగపడ 
గలవు. నిజానికి దూరంగా నిలవగలవి లేకున్నఏమిటి. వ్యక్తి జీవితమున కనీస 
అవసరాల్ని కష్టపడి కూడబెట్టుకొని, గణన చేసుకొని లేదా అభిమానుల అండదండ 
లతో ఒక ఇల్లు కట్టుకుంకే, ఒక ఆభరణం కొనుక్కొంటే, తనున్న పాత ఇల్లుని 
బాగుచేయించుకొంకే, తనొక కొత్త ఇంటిని సమకూర్చుకొంకే వాటిని ఎలా -సంపాదిం. 
చాడన్న రీతిని నీతిని వక్రీకరించి అపకీర్తిని తెచ్చిపెట్టే విశేషంగా వాటికి రంగుపులిమి 
లేనిపోని పిట్ట కథలతో (ప్రజలను మభ్యపరచి వ్యక్తి బాన్నత్యాన్ని దెబ్బతీసే దిగజారుడు 
చర్యల్ని (ప్రజానీకం సమర్షిస్తుందా? ఎన్నటికీ నమర్శించదు. 

అందుకే కాం(గైన్‌ అదిస్ట్రాన వర్గం వారు ఎన్ని మార్లు లచ్చన్నగారు విజ్ఞాపనలు : 
అంపుకున్నా అతీగతీ లేదు. సమాధానాలు లేవు. ఆ బహిరంగ విచారణ జరపాలని 
లచ్చన్న సవాల్‌ చేసారు. వారి కాదమ్ములు లేవు. అంతేకాదు నిజానికి ఆ ఆరోపణలను 
చేసింది ఊరు పేరు తెలియజెప్పుకోలేని ఒక సత్యన్నారాయణ అనేవ్యక్తి ఆ కరపత్రాల 
ఆధారంగా నాటి రెవెన్యూ మినిష్టరు కళావెంకట్రావు రూపొందించిన అభియోగాల 
పత్రంపై సంతకం చేసినది మంతెన వెంకటరాజైగారని, ఈ ఇరువురు తన రాజకీయ 
(ప్రత్యర్థి నీలం సంజీవరెడ్డిగారి అనుంగు మి[త్రులు, అనుచరులని సర్దార్‌ గౌతు లచ్చన్న 
తేటతెల్లంచేస్తూ అధిస్ట్రానవర్గం వారికి విన్నవించుకోవడం జరిగింది. అంతేగాక ఆం(ధ్రప్ర 
దేశ్‌ ప్రజానీకానికి అసలు విషయాలు అవగతం కావటానికి ఏది నిజం ఏది నిజంకాదు 
అని చెప్పటానికి నాటి ఆంధ్రప్రదేశ్‌లో డెమోక్రటిక్‌ పార్టీవారు.''గ్రూప్‌ పాలిటిక్స్‌ 
ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ *”” అన్న పేరుతో ఒక గ్రంధాన్ని అంగ్రమున ప్రచురించారు. ఇందులో 
ఆ కాం(గైన్‌ అధిష్థాన వర్గానికి సర్దార్‌ గౌతులచ్చన్న గారికి మద్య జరిగిన ఉత్తర 
పత్యుత్తరాలున్నవి. దానిని పరిశీలించిన నిజమేమిటో తెలుస్తుంది. లచ్చన్నగారిపై 
మోపిన ప్రతి ఒక అభియోగం స్వల్పమైనదే గాక, నిజానికి నిలువలేనిదని రూఢి 
అవుతుంది. వెనుకబడిన వారు వెలుగు చూడకూడదని అ(గ్రకులస్తులే ఏనాడు అందలా 


లపై ఉండాలని ఆశించినవారి అక్రోశమే లచ్చన్నగారిపై వేసిన అభియోగాలకు మూల 
మవి ఇట్టే తెలిసిపోతుంది. 


10వ ప్రకరణము 


1957 డెమోక్రటిక్‌ పార్టీ అవతరణ-లచ్చన్న 


1956లో సంజీవరెడ్డి మంత్రివర్గం నిర్మాణంలోనే కాం[గైన్‌లో అసంతృప్తి వర్గం 
ఏర్పడింది. కల్లూరిని చంద్రమౌళి ఎగ్ఫోడౌను ఎలిమినేట్‌ చేస్తారు. చెన్నారెడ్డిని 
ఎలిమినేట్‌ చేస్తూ గోపాలరెడ్డిని, అతని అనుచరుని తీసికొంటారు. సంజీవరెడ్డిగారి 
అక్రమాలను కేంద్రానికి నివేదించుటకు గోపాలరెడ్డి ఎగ్పోడౌగారి ఇంట్లో సమావే 
శాలు జరిగేవి. బొమ్మకంటి సత్యన్నారాయణ, గోపాలరావు ఏగ్పోట్‌ - సంజీవరెడ్డి 
యొక్క రాజకీయాలమీద రిపోర్టు తయారుచేసి అంపిస్తారు. 


కాం(గ్రెన్‌ తిరిగి అధికారంలోకి రావటానికి కె.యల్‌.పి. కాం(గ్రైన్‌లో కలిసినం 
దున జరిగింది. అందువలన రడ్డుఅయిన కాం(గైన్‌లో కలిసి కె._యల్‌.పి. వ 
నుండి ఒకరిని మంతత్రివర్గంలోనికి తీసికోవాలని డిమాండ్‌ చేసిన సంజీవరెడ్డి 
లక్ష పెట్టలేదు. గోపాలరెడ్డి అనుయాయులు, బూర్గుల రామకృష్ణ అనుయాయులు 
చెన్నారెడ్డి వర్గం క.యల్‌.పి. వర్గం మరి ఒక వర్షంలో ప్రాతినిద్యం కోసం ఆందోళన 
కొనసాగిస్తారు. (పార్టీలో అంతర్గతంగా) అసెంబ్లీ సెక్రటరీ జె.బి. చౌదరి రంగాజీకి 
బందువు. నిడుబ్రోలు నివాసి. ఈతని పాపుగా ఉపయోగించుకొని, రంగాజీతో 
లచ్చన్నగారిపై లేనిపోని అనుమానాలు వచ్చినట్లు చేయిస్తారు. అచ్చన్నగారే 
అడ్డువస్తున్నారు లేనిచో (శ్రీమతి భారతీదేవి రంగాని, మంత్రివర్గంలోకి తీసికొని 
ఉండేవాళ్లం ఆనాడు భారతీదేవి యం.యల్‌.సి. భారతీదేవిని మం|త్రివగ్గంలోనికి 
తీసుకున్న మాజీ కె.యల్‌.పి. లీడర్లకేమి అభ్యంతరంలేదని లచ్చన్న ప్రకటన 
యిస్తారు. రంగాజీకి లచ్చన్న మద్యరాజకీయ విభేదం కల్లించటానికి ఆడిన 
పన్నాగం అని తేలిపోయింది. 


1957 ఫిబ్రవరిలో తెలంగాణా ప్రాంతమున అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కొత్త 
శాసనసభ్యులు వచ్చినందున మరల కాంగగ్రెన్‌ పార్టీ లీడర్‌ షిప్‌ నాయకత్వానికి పోటీ 
వచ్చింది. అయితే సంజీవరెడ్డిపై అసంతృప్తి వర్షం పోటీ పెట్టలేదు. ఆనాటికి 0164 
MLA Quarter లో రెస్ట్‌ తీసికొంటూ ప్రకాశం పంతులుగారికి 85 సం. దాటింది. 
కనీసం వెళ్లివచ్చుటకు వెళ్లలేని పరిస్తితి. లచ్చన్నగారికి కబురుపెట్టి తనను ప్వా ' 
నాయకత్వానికి ప్రతిపాదనలన్ని అంపమని కోరగా అనుయాయులు ఆశ్చర్యంతో 
పాటు ఆవేదనకు గురైనారు. ఆతనిని సేవ చేయాలన్న తలంపు అవసాన దశలో 
కూడ ఉండటం విశేషమే కధ. 


1957లో పిబ్రవరి బడ్జెట్‌ ప్రసంగాలలో సంజీవరెడ్డిగారు వెనుకబడిన తరగతుల 


458 


జాబితాలు కుల|ప్రాతిపదికపై ఏర్పడినవి. వీటిని అమలుపరచక కులతత్వం పోవా 
లన్న ఆర్థికంగా వెనుకబడిన తనాన్ని తీసికోవాలి అన్న భావనతో బయటపడ్డారు. 
ఆదే శాసన సభలో కాం(గైన్‌ సభ్యునిగానున్న లచ్చన్నగారు లేచి సంబీవరెడ్డిని ఆ 
విషయంపై రెడ్డిగారిది తప్పుడు భావన అని నొక్కి చెప్పారు. అ(గ్రవర్షాల వారిలో 
ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ప్రభుత్వ అన్ని విధాల సదుపాయాల్ని. 
అందించడంలో వెనుకబడిన వర్గాలకు అభ్యంతరంలేదు. అయితే తరతరాలుగా 
సాంఘికంగా వైజ్ఞానిక విద్యారంగాల్లో ప్రభుత్వం ముందుపడి వెనుకబడిన జాతులని 
పేర్కొంటూ రిజర్వేషన్‌. లను కల్పించకపోతే వారెల ముందుపడతారు అని లచ్చన్న 
అసెంబ్లిలో గర్జించారు. 

సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగ బలహీన వర్గాలకు ఇచ్చిన అర్హం ఎంతో విమర్శనీయ 
మైనది. ఏనాడు చదువు సంధ్యలు ముఖం తెలియక తరతరాల నుండి బానిసలుగా 
బ్రతుకుతూ నిత్యం దరిద్రంలో జీవితాల్ని గడుపుతున్న బాలురు బాలికలను, 
అ(గ్రవర్ణాలవారి పిల్లలకు, అనాదిగా సంస్కారం సభ్యత అలవడుతూ వస్తున్నది. 
అందుకు ఆ ఇరువర్గాల మద్య పోటీ కుదరదు కావాలన్న సంజీవరెడ్డి మగవాడే, 
గామా మగవాడే ఇరువురి మద్య మల్లయుద్దం జరిగితే సంజీవరెడ్డి గారికి ఎముకలు 
మిగులుతాయని లచ్చన్న గద్దించగా సభ ఒక్కమారుగా గొల్లుమంది. 


రంగాజీ కె.యల్‌.పి. వి రద్దుపరచిన తదుపరి లచ్చన్న (ప్రభావితుడై మొదట 
ఐక్య కాం(గెవ్‌వాదులై తదుపరి కాం(గైన్‌ వాదులుగనే యున్నారు. 


అయితే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి మెజారిటీ బలం ఉన్నందున ఆంధ్రరాష్ట్ర 
మాజీ ముఖ్యమంత్రి ప్రకాశం గారి బాగోగుల్ని పట్టించుకోలేదు సరికదా కాం(గైన్‌పొ 
రో అసంతృప్తివర్గంల్లో పేరొందిన నాయకులలో ఒకరైన సర్దార్‌ గౌతులచ్చన్న 
ఎడ వదిలి లన్న దుష్ట తలంపుతోనే అచ్చన్నగారిని, బ్లాక్‌ మెయిల్‌ 
చేయడం, మంతిన వెకటరాజి పిటిషన్‌ తోనే ప్రారంభమైనది. నిజానికి లచ్చన్నగా 
రికి కాం(గైస్‌ నుండి విడిపోవాలన్నది ఆనాటికి లేదు. అయితే తన పార్ట 
అ(గ్రవాయకత్వం తనమీద అభియోగాలు మోపి వారన్‌ హేస్టింగ్పు ఇంపీచ్‌ మెంట్‌ ను 
స్థాయిలో ముఠాల ప్రాబల్యం కేంద్రంలో సంజీవరెడ్డిగారి 

మాటకే విల్లువిచ్చి నే జరిగిన సంజీవరెడ్డి దుష్కార్యాల్ని పట్టించుకొన పోవడం 
వలన బొమ్మకంటి సత్యన్నారాయణ అద్వర్యమున తరంగళ్లో సమావేశం చెన్నారెడ్డి 
వాయకత్తాగణ డెమొక్రటిక్‌ పార్టీని ప్రారంభించారు. ఇంతలో సోషలిస్టు భావాలు 
గల వ్యక్తీ అని పేరొందిన విజయనగరం మహారాజు సి.వి.బి. రాజు కేంద్ర స్థాయి 
పోషక పార్టీ ముండి నిడ్షినడి అం|ధ్రలో కాం(గైన్‌ షొద్టిలన్న అసంతృప్తి వాదులతో . 








459 


కూడ ఒక నూతన పార్టీని ఏర్పాటు చేయాలన్న తలంపుతో ఉండటం. 


ఈ దశలో లచ్చన్న పి.వి.బి.తో కలసి నడవటానికి అంగీకరించారు. ఆనాటికి 
ఏర్పడిన డెమొక్రటిక్‌ పార్టి పి.వి.జి.ని కలియడంతో తెనాలి సదస్సులు అది 
సోషలిస్టు డెమొక్రటిక్‌ పాష్టై అయింది. ఇందులోని ప్రముఖులు. లచ్చన్నగారే ఈ 
పార్టీకి అధ్యక్షులు, సెక్రటరీ బి. సత్యన్నారాయణ. వర్కింగ్‌ కమిటీ మెంబరు 
పి.వి.బి. 1957లో కేంద్ర హోం మంత్రి పంపిన గోవిందవల్లభ పంత్‌ స్వాతంత్ర్యం 
రాకముందు నుండి ఇండియాలో 1957 వరకు ఉన్న వెనుకబడిన కులస్తులకు ఉన్న 
సదుపాయాల్ని రద్దుపరచారు. అదే మన ప్రత్యేకత వెనుకబడిన తరగతుల 
జాబితాల్ని ప్రకటించడం మెరిఖెడ్‌ పూర్‌ బాక్‌ వార్డు తరగతికి చెందిన విద్యార్థినీ 
విద్యార్దులకు స్కాలర్‌ షిప్‌ లిచ్చి విదేశాలకు అంపించడంపై ఈవిధానం కుల(ప్రాతిప 
దిక గలదని గోవింద వల్లభపంత్‌ రడ్డుచేయగా లచ్చన్న బలహీనవర్గాల నాయకుడు 
లచ్చన్న దీనిని (ప్రతిఘటించారు. 1957లో ఢిల్టలో పంజాబ్‌ రావు దేశముఖ్‌ 
అధ్యక్షతన కన్వెన్షన్‌ లో జరిపి, జగబజ్జీవవ్‌ రావ్‌ స్వాగతోపన్యాసం యిస్తారు. ఈ 
కన్వెన్షన్‌ జరిపించిన కీర్తి ప్రతిష్టలు లచ్చన్నగారిదే. విజానికి ఉత్తరాంధ్రలో । 1952లో 
జరిగిన (శ్రీకాకుళం "పార్లమెంటరీ స్థానానికి ఇండిపెండెంట్‌ గా గెలుపాందిన 
శ్రీబాడ్డపక రాజగోపాలరావుని అచ్చన్నగాళు సమర్దించారన్నది కాం(గైన్‌ వారికి 
లచ్చన్నపై దుగ్గం. 

1957 జనరల్‌ ఎన్నికలు అయేసరికి లచ్చన్నగారు ,కాంగ్రాన్‌ లోనే ఉన్నారు. 
అయితే ఉత్తరాంధ్రలో అచ్చన్నగారు కాంగగైన్‌ను ఎన్నికలలో గలిపించలేరన్నది 
కాం(గైన్‌వారి ఆరోపణ. 


1958 మద్యంతర ఎన్నికలకు ఎన్నుకోబడి లచ్చన్నగారు ఏడు సంవత్సరాలు 
కంటిన్యు MLA గా నున్నారు. 1957లో దేశం మొత్తంమీద" జనరల్‌ ఎన్నికలు 
వచ్చాయి. అందుకు భారత పార్లమెంట్‌ సవరణ తెచ్చి ఆంధ్రలో గల శాసనసభ్యుల 
పదవీ కాలాన్ని పెంచింది 1962 వరకు. 


లచ్చన్న బొమ్మకంటి హయి(గ్రీవాచారి పి.వి.జి. చెన్నారెడ్డి వగైరాలుండేవారు. 


శాసనసభలో డెమెక్రటిక్‌ పానీ ప్రతిపక్షంగా నిలిచింది. శాసన సభానాయకులు 
అసెంబ్లీలో ' చెన్నారెడ్డి శాసనమండలిలో చీకటీ పరశురాం నాయుడు. 


11వ ప్రకరణము 


స్వతంత్ర పార్టీ నిర్మాణము-లచ్చన్న పాత్ర 
డెమోక్రటిక్‌ ప్యాలోనున్న భాగస్వామ్య పార్టీలు వేరొక మార్గం అన్వేషించే 
స్టీతిగతులు తటస్టించాయి. ఆంధ్రలో ఉత్తరాంధ్రలో పేరెన్నికగన్న బలహీన వర్గాల 
నాయకుడు లచ్చన్న. తెలంగాణాలో ఎదురులేని నాయకత్వాన్ని కొనసాగిన్తున్న డా. 
మర్రి చెన్నారెడ్డి ఉత్తరాంధ్రలో సోషలిస్టులలో నాయకుడు విజయ నగరం మహారాజు 
పి.వి.జి. రాజుగారు డెమోక్రటిక్‌ పార్టీకి నేతలు. 


దేశంలో రాజకీయ పరిస్తితులు తారుమారవుతూ వచ్చాయి. దేశ స్థాయిలో 
కాం(గైన్‌ పార్ఫీ ప్రణాళికను ఆర్హిక సిద్దాంతాన్ని అవహేళన చేస్తూ దేశానికి అవి 
ఉపకరించలేవని సిద్దాంతీకరిస్తూ వచ్చారు. 


కాం(గైన్‌లో ఒకనాటి నేతలయిన మేధావులు రైతురంగా రాజాజీలు దేశ స్థాయిలో 
కాం(గ్రెన్‌ను ఎదిరించే రాజకీయ శక్తిని దానితో పోటీ చేయు రాజకీయ పార్టీని స్థాపించ 
తల పెట్టారు, 

రాజాజీ మహా మేధావి, వక్త రచయిత, రాజకీయవేత్త సిద్దాంత [ప్రవక్త వ్యక్తికి 
ఆర్థిక స్వాతంత్రం స్వేచ్చ- సమానత $0 కొవాలని, సే వచ్చా వాణిజ్యం వ్యక్తిలో గల 
అంతర్గత శక్తుల్ని పెల్లుబికిస్తుందని అన్న సిద్దాంతంపై ఆర్థిక సిద్దాంతాన్ని 
(ప్రతిపాదిస్తూ భారతదేశ స్టాయిలో స్వతంత్ర పార్టీ అన్న పేరుతో స్థాపించదలచి 
మొదటగా బొంబాయిలో కన్వెన్షన్‌ జరుపుతారు. మద్రాసులో జరిగిన కన్వెన్షన్‌ 
హాజరైన ప్రముఖ రాజగోపాలాచారి మినూమసానీ, జైప్రకాక్‌ నారాయణ, హెచ్‌.పీ. 
మోడి, కెయం. మున్షీ బెజవాడ రామచంద్రరావు విద్యావేత్తలు, సిద్దాంత వేత్తలు 
సమావేశమైనారు. 

జయప్రకాశ్‌ నారాయణ సర్వోదయ నాయకుడు ఆ సిద్దాంతాన్ని అమలు 
చేయదలచిన వాటి జయప్రకాశ్‌ నారాయణ స్వతంత్ర పాస్థని వ్యతిరేకించిన 
కాంగగైన్‌పై పోరాటానికి తన నైతిక బలం లభించగలదని (ప్రకటించారు. 

చ్వతంత్ర పార్టీ అవతరణ "బొంబాయిలో జరిగింది. అధ్యక్షులు ఆచార్య రైతు 
రంగా కాం(గ్రెవ్‌నుండి రాబీవామాచేసి స్వతం|త్రపార్టీ అధ్యక్షులయ్యారు. పాప్టే 
సిద్దాంత వివేదిక-పా్యా ప్రణాళిక, పార్టీ నిర్మాణకర్త అన్ని చక్రవర్తుల రాజగోపాలచారి 





కాంగగైన్‌ పాకీ 


461 


వ్యతిరేకులయిన పాసి నాయకులను ఆహ్వానిస్తూ తన పాష్టైలో కలియాలని కోరతారు. 

అంతవరకు రాష్ట్ర స్థాయిలోనే ' ఉన్న డెమోక్రటిక్‌ పార్టీలోనున్న రాజకీయ 
నాయకుళ్స్‌ ఆలోచన రేకెత్తింది. దేశస్థాయిలో నున్న కాం(గెన్‌ పాన్షీని ఎదిరించి 
నిలవాలన్న దీనిని ఓడించాలన్న అదే స్టాయిలోనున్న పార్టీలో చేరడం అవసరమన్న 
భావానికి వచ్చారు. ఆనాటి డెమోక్రటిక్‌ పార్టీ నాయకులు డా. మర్రి చెన్నారెడ్డి, 
సర్దార్‌ గౌతు లచ్చన్న. 

అయితే పి.వి.జి. రాజు స్వతంత్ర పార్టి సిద్దాంతాన్ని వ్యతిరేకించారు. ధనిక 
స్వాముల పార్క్‌ భూస్వాముల పా స్వతంత్ర పానీ తాను అందులో చేరేది లేదని, 
సోషలిస్టు ఇండియా అన్నదే తన ధ్యేయం, ఆశయం అన్నారు. తత్పలితంగా 
డెమోక్రటిక్‌ పార్సీ డిసాల్వు అయింది. పి.వి.జి. రాజు ఆంధ్రప్రదేశ్‌లో డెమోక్రటిక్‌ 
సోషలిస్టు ప్యా అన్న పేరుతో ఎంతో కీర్తి ప్రతిష్టల్ని పెంపాందించుటకై యత్నిం 
చారు. ఆనాటికి దేశ స్థాయిలో సోషలిస్టు పార్టీతో విబేధాలు వచ్చినందున తనే 
రాష్ట్రస్థాయిలో డెమోక్రటిక్‌ సోషలిస్టుల్ని పి.వి.జీ నడిపారు. 


రాజాజీ పిలుపుపై స్వతంత్ర పార్టీలో చేరిన ఆనాటి రాజకీయ నేతలు సర్దార్‌ 
గౌతు లచ్చన్న, డా. మర్రి చెన్నారెడ్డి ఓబుల్‌రెడ్డి చెంగా(ల్రావు నాయుడు, 
రాజగోపాల నాయుడు, రావుగోపాలరావు. 


నాటికి ఆంధ్ర (ప్రదేశ్‌ ప్రజానీకంచే ఎంతో అభిమానించబడుతున్న నాయకులు 
స్వతంత్ర పాన్సీలో చేరడంతో యువత ఆంధ్ర ప్రజానీకం స్వతంత్ర పార్తీలో చేరారా 
అని అనిపించినంత ఉత్సాహం, ఉద్రేకం, ఉల్టాసాలు ఆంధ్రలో అనాడు వెళ్లి 
విరిసాయి. 


ఆంధ్రప్రదేశ్‌ స్వతంత్ర పార్టి అధ్యక్షులు గొట్టిపాటి వెంకటసుబ్బయ్య, కందుల 
ఓబుల్‌ రెడ్డి. సెక్రటరి-సర్జార్‌ గౌతులచ్చన్న, జాయింట్‌ సెక్రటరీ, ఉపాధ్యక్షు 
లు-డా. మర్రి చెన్నారెడ్డి, రాష్ట్ర స్వతంత్ర పాన్టీ కార్యవర్గాన్ని ఏర్పరచడంలో 
రంగాజీ కొత్త పద్దతిని ప్రవేశ పెట్టారని అనేకులు ప్రశ్నించారు. కాం(గెన్‌ పాష్టైలో 
గురు శిష్యులుగా మెలగి కృషివరలోక పాలో కృష్ణార్ణునులై ఐక్య కాం(గ్రైెన్‌లో రంగా 
లచ్చన్నలుగా మెలగి ఒకరు డెమోక్రటిక్‌ పార్టీ వేరొకరు కాంగ(గెన్‌ పార్టికి చేరిపోయి, 
మరల స్వతంత్ర పార్టీలో కలిసి ఒకరు దేశ స్థాయిలో స్వతం[త్ర పాస్టీ అధ్యక్షులుకాగా, 
వేరొకరు ఈనాడు ఆంధ్ర రాష్ట్ర స్వతంత్ర పార్టీ జాయింట్‌ సెక్రటరీగా మాత్రమే 
రూపాందారు. 


ఏది ఏమైన మరల పూర్వపు బతికి వచ్చి మరల ఆంధ్ర రాష్ట్రమున (ప్రజలను 


462 


స్వతంత్ర పార్టీలోనికి రప్పించాలని తెప్పించాలని, చేయని ప్రయత్నం లేదు. రాష్ట్ర 
స్థాయిలో అనేక సమావేశాల్ని జరిపి పార్టీ సిద్దాంతాలను నచ్చజెప్పారు. 


ఆల్‌ ఇండియా స్వతంత్ర పార్టీ అధ్యక్షునిగా రంగాజీ హైదరాబాదులో 


రాజాజీతో పబ్లిక్‌ మీటింగ్‌ జరిపిన తదుపరి రాష్ట్ర కమిటీని వేస్తారు. పై తెలిపిన 


వాలే' అందులో సభ్యులు. 


రాజాజీ ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటన జరుపుతారు. అన్ని ముఖ్య కేంద్రాలలో. 


రాజాజీ బహిరంగ సభల్ని జరిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నాయకులు తనతో 
పర్యటించారు. రాజాజీ ఆంగ్లమున ఉపన్యసిస్తే, సర్జార్‌జీ తెలుగులో అనువాదం 
చేసేవారు. సర్దార్‌ అనువాదాన్ని రాజాజీ ఎంతగానో మెచ్చుకొని అభినందించే 
వారు. 


రాజమండ్రిలో బసచేసి కాకినాడ సభకు వెళ్తుండగా రాజాజీ ఆనాటి దినపత్రికను, 
జూఛారు అందులో స్వతంత్ర పార్టీ అవతరణ ప్రచారంపై ఆనాటి భారతదేశ ప్రధాని 
దుమ్మెత్తి పోస్తూ తన దుష్త్రచారంలో భాగంగా స్వతం[త్రపార్టీని నడుపుతున్నది 


వయోవృద్దులు. వారి వలన పార్టీ బాగు పడేదేముందని అపహాస్యం చేస్తూ వచ్చిన 


వార్త పడింది. 

మహాసభలో రాజాజీ ప్రసంగిస్తుండగా లచ్చన్న అనువదిస్తున్నారు. రాజాజీ 
నెహ్రూ తన పార్టీపై వేసిన అపహాస్యాన్ని తిప్పి కొట్టాలని ప్రజలారా పార్టీకి వయో 
వృద్దులు చాలా ఆవసరం ఎందువలన అన వయసు అనుభవం, విజ్ఞానం, వివేకాలు 


గూడుకట్టుకొని వికసించేది, నడివయసు దాటిన తరువాతే. నిజానికి ముసలి వాళ్లు ' 


పెళ్లిళ్లు చేనుకోగూడదు గాని పార్టీలను నడిపితే వచ్చిన (ప్రమాద మేమీలేదని దెప్పి 
పొడవటం తడవు అసంఖ్యాక ప్రజానీకం ఒక్కమారు ఎలుగెత్తి చప్పట్లు చరచారు. 


న్వతంత్ర పార్టిని నిత్యం దెప్పి పొడిచే కార్యక్రమాన్ని నెహ్రూజీ చేపక్టువారు 


ఆది ధనవంతుల పార్టీ భూస్వాముల పార్టీ రాజాజీ ధనిక స్వాముల ఏజెంట్‌ ' 


వ్యవపాయ కేత్రాలు నెలకొల్పాలి. సామాజిక వ్యవసాయ కేత్రాలే కర్షకుల పాలిట 
వరాలు. సమిష్టి వ్యవపాయ కేత్రాలు స్టాపించాలి తప్పించి, భూముల్ని స్వంతం 
చేసుకొని భూస్వాములను మనం' స్రోత్సాహించరాదు, స్వేచ్చా వాణిజ్యం పేరిట 


బలహీన వర్గాలను దోపిడీ చేయడం, అక్రమం, అన్యాయం అంటూ నెహ్రూజీ 


దివవత్రికలలో స్వతంత్ర పారి విధానాన్ని ఖండిస్తూ ఉండేవారు. 
విజానికి భారతదేశంలో వెహ్రూకి ఎదురుగా నిలిచి తన సిద్దాంతాన్ని కాదనీ 
వ్యకీత్తాల వికాసం, స్వేచ్చా వాణిజ్యం, ప్రజాస్వామ్యం అన్న వ్యక్తినాద సిద్దాంత 


‘ 
' 
(| 


J 
3 
' 
॥ 
phy 
' 


ం 
గ 
* 
॥ 
4 
. 


=a 


463 


మును (ప్రచారం చేస్తున్న మేధావులలో రాజాజీ రంగాజీ ప్రముఖులు. 


నెహ్రూ వాదనలని రాజాజీ పత్రికలలో వ్యాసాలద్వారా ఖండిస్తు వచ్చేవారు. 
సమిష్టి వ్యవసాయ కేత్రాల పేరుతో చిన్న చిన్న కమతాలనన్నింటిని విశాలమైన 
రీతిలో ఏకమొత్తంగా జేస్తే ఉత్సత్తి అధికమవుతుందని నెహ్రూజీ అంకే-టీ కప్పుకు 
అంచు ఎంత అవసరమో మడికి గట్టు అంత అవసరం పాపం నెహ్రూజీ రత్నాల 
ఆనంద భవనంలో జన్మించిన వారు. భూముల సంగతి తనకేమీ తెలుసు అని 
ఎగతాళి చేసేవారు. 


ఇక పరిశ్రమలను జాతీయం చేయాలని నెహ్రూజీ వాదించగా అందువలన 
కార్మికులలో ఉత్సాహం చొరవ, శ్రద్ద కొరవడి జాతీయాదాయం దెబ్బతింటుందని 
రాజాజీ వాదన వ్యక్తి స్వతహాగా స్వార్థానికి ప్రతీకగా నుంటారు. తనది అన్న భావం 
తనలో ఎనలేని ఇన్ఫెంట్‌ను తెచ్చి పెడుతుంది. ఉత్సాహం పరవళ్ళు త్రొక్కు 
తుంది. స్వకీయ ప్రోత్సాహం చిందులేస్తుంది. స్వీయ తఫన చిగురిస్తుంది. అది 
అధికోతృత్తికి స్వతం కృషికి దోహద పడుతుంది అండుకు వ్యక్తిగత ఆస్తిపాస్తులుం 
డటం అవసరం. 
వ్యక్తిగత ఆస్తి రద్దు విధానం తప్పు 

సోషలిస్టు పాడ్డెర్న్‌ ఆప్‌ సొసైటీని నిర్మించటానికి తలపడిన కాం(గైన్‌ భారత 
రాజ్యాంగంలో నున్న ప్రాపర్టీ రైట్‌నే మార్చాలన్న ధోరణి లోనికి ఒక నాడు 
వచ్చింది కారణం ఆనాడున్న సోషలిస్టు శక్తులు కమ్యూనిస్టుల (ప్రాబల్యం వలన 
భారత పార్లమెంటులో రాజ్యాంగంలో పొందు పరచిన ఇండివిడ్యాలిటీ ప్రాపర్షీ రైట్‌నే 
మార్చాలని సెక్షన్‌ “బి ని ప్రవేశ పెట్టి రాజ్యాంగ సవరణ తేవాలని అభిప్రాయం 
వచ్చింది. 

రాజాజీ స్వతంత్ర పార్టీ నిర్మాతగా దీనికి గట్టిగా ప్రతిఘటించారు. వ్యక్తిగత ఆస్తి 
హక్కును రద్దు చేయడం వ్యక్తిని రద్దు చేయడమే అని ఆస్తిపాస్తులు లేని వ్యక్తికి 
వ్యక్తిని ఆదేశించే శక్తి నశించి- బానిసత్వపు బందాల్లో చిక్కుకొనక తప్పని పరిస్థితిలో 
నికి చెళ్లగలడని పార్టీ అడ్డు తగిలింది. అసమానతలు తొలగించటానికి న్వతం|త్ర 
పార్టీ సిద్దమే తప్పించి సమానత్వం పేరిట ఉన్న వ్యక్తిగత ఆస్తిహక్కును -రద్దు 
చేయడం, అక్రమమని వాదించింది. అయితే వ్యక్తి ఆస్తిపాస్తుల్ని పరిమితికి లోబడి 
ఉండాలని ప్రకటించే హక్కు ప్రభుత్వానికి ఉండటంలో తమకు అభ్యంతరం లేదని 
తన ప్రణాళికలో ప్రకటించింది. 


స్వతం[త్రపార్టీ సిద్దాంతాన్ని తప్పుగా చిత్రించి ప్రజలపయి ఉసీగొల్సి సాంఘిక 


464 


సంకేమ రాజ్యాన్ని స్వతంత్రపార్టీ కోరలేదని తెగ ప్రచారం జరిగింది. అయితే 
మానవుని "సైకాలజి ప్రకారం (ప్రతి ఒక వ్యక్తివ్యక్తిత్వం కావాలని కోరతాడని వ్యక్తిగత 
ఆస్తిపాస్తులుండటం తన అభివృద్దికి అభ్యుదయానికి అవసరమని, వాంచిస్తాడని 
తెలియని దెవరికని. 


రాజాజి ఒక మారు సోషలిజంపై వ్యాఖ్యానిస్తూ- సోషలిజం వినటానికి ఇంపయినో' 
మాట ఆచరణలో జరగని మాట ఎవరి ప్రతిభా సామర్థ్యాల మేరకు వారు 
(బతకడంలో నున్న అక్రమ మేమిటని ప్రశ్నించాడు. ఒకరి కొకరు ఇచ్చిపుచ్చుకోవ 
డమే సోషలిజం అయిన (ప్రతి ఒకరు ప్రతి ఒకరికి యిస్తే ఏ ఒకరు ఏ ఒకరికి ఏమీ 
ఇవ్వకపోవడమే కదా అందులో ఏ ఒకరు యిస్తే నీవు అభివృద్ది పొందడం కాదు 
నీ అభివృద్ది నీ స్వంత కృషిపై పోరాటాల ఫలితాలపై ఉంటుందని రాజాజీ 
నిర్వచించారు. 


స్వతంత్ర పారి సాధించిన ఘన విజయం 

రాజ్యాంగంలో వ్యక్తిగత ఆస్తిపాస్తులు సంరక్షించడానికి కాం(గ్లెన్‌ సిద్దపడగా 
స్వతంత్ర పార్టీ ఢిల్లీలో అఖిల భారత 'రైతు సదస్సును ఏర్పాటు చేసింది. 
భారతదేశం నలుమూలల నుండి లక్షలాది జనం వచ్చి వారి అసంతృప్తిని, 
(ప్రకటిస్తారు. 'ప్రజావెల్లువను [గ్రహించి ప్రధానమైన ప్రాథమిక హక్కులలో ముఖ్యమైన 
వ్యక్తిగత ఆస్తిహక్కును మార్చటానికి నెహ్రూజీ తలపడలేదు. స్వతంత్ర పార్టీ 
ఆనాడు ఆందోళన చేయకున్న ఈనాడు మనకున్న వ్యక్తిగత ఆస్తి హక్కు ఏనాడో 
నీరు కారిపోయి ఉండేది. దేశంలో అరాచకం ఎంతగానో ప్రబలి ఉండేదని 
లచ్చున్నగారు అభిప్రాయ పడతారు. అయితే వ్యక్తుల ఆస్తిపాస్తులు రాజ్యాంగం 
అనుమతించిన మేరకే ఉండాలన్నది ఆతని ధృడ అభిప్రాయం. 
సహకార సమిష్టి వ్యవసాయ కే(త్రాలు 

రైతులకు భూములపై గల వ్యక్తిగత హక్కుల్ని రద్దుచేస్తేనే తప్ప సహకార 
సమిష్టి వ్యవపాయ కేత్రాలు అమలు కావు. చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి. 
అయితే స్వతంత్రపార్టీఈ కేత్రాల అమలుకు అడ్డుతగిలింది. ఆచరణలో సాధ్యంకాని 
కార్యక్రమం అని తీర్మానించింది. నేటికి సహకార సమిష్టి వ్యవసాయ కేత్రాలు 
ఒక్కటి గూడా అమలు కాలేదన్న నాటి స్వతంత్ర పార్టీ ప్రణాళిక విధానం, 
పిద్దాంతం తపువి అనగలమా!. 
ప్రతి ఒక పరిశ్రమను జాతీయం చేసే విధానం సరికాదు 

దేశ రక్షణకు సంబంధించిన పరిశ్రమలు, దేశస్థాయిలో గల పరిశ్రమలు 
మూల(B2$) పరిశ్రమలను జాతీయం చేయాలి తప్పించి, ప్రతి ఒక పరిశ్రమను 


465 


బలీయం చేస్తూపోవాలన్న విధానం సరికాదు. కుటీర పరిశ్రమల్ని (ప్రోత్సాహించాలి. 
జాతీయ ఉత్పత్తి విధానం అభివృద్ది పొందాలి. చిన్నచిన్న పరిశ్రమల వ్యక్తుల చేతుల్లో 
ఉంటేనే వికసిస్తాయి. అందుకు ఉదాహరణ “'(పైవేట్‌ ఇండగస్ట్రీన్‌'” అభివృద్ది 
పొందతుండగా కార్పోరేషన్‌, (ప్రభుత్వ పరిశ్రమలు మూలలు పడటం, నష్ట 
పోవడం నిత్యం మనం నేడు చూస్తున్నాం. ఈనాటికి మనకు ప్రభుత్వ విధానం 
సరికానందున 7 పంచవర్ష ప్రణాళికలు అమలు అయిన తదుపరి కూడ, విద్యుత్‌ 
కొరత, మంచి నీళ్ళ కొరత నిర్భంద (ప్రాథమిక విద్యా విధానాన్ని అమలు పరచ 
లేక పోవడం-నానాటికీ జాతీయాదాయం సన్నగిల్లుతూ ఉండటం, వ్యక్తిగత 
ఆదాయాలు తగ్గడం, నిరాశ్రయులైన నిర్భాగ్యులే దాదాపు 30 కోట్లమంది 
నేడుండగా రాజ్యాంగం పీఠికలో ఉదహరించిన భారతదేశం ఆశయాల్ని అమళ్లోనికి 
తేలేక పోయాము. ఆర్డిక స్వాతంత్ర్యం లేని రాజకీయ స్వాతంత్ర్యం రాజకీయ 
హక్కుల్ని వ్యిక్తుల్ని బాగు చేస్తాయా? సోషలిజం పేరుతో వెళ్లిన పరవాలేదు. 
నెహ్రూజీ కాం(గైన్‌ సోషలిస్టు తరహా సమాజం అన్నారు. సోషలిస్టు వ్యవస్హ కాదు 
అటువంటిది నిజానికిది నకిలీ అయి యుండాలి లేదా అందుక్తు విరుగుడు అయి 
1 ఉండాలి. లేక తగనిదై ఉండాలి. అందుకే సోషలిజంపై వ్యాఖ్యాసిస్తూ మానవుని 

అంతరంగానికి పట్టుని సిద్దాంతాలు అమలుకావు. అందుకే ఈనాడు మరల 
““థక్ట్‌నోన్‌””, ''పెరిస్ర్రియికా” అన్న రష్యన్‌ పదాల అర్థాలను మనం నేడు మరల 
జ్ఞప్రిలోనికి తెచ్చుకొని అమళ్లోనికి తేవాలన్న దారిలోనికి మరల వస్తున్నాం. వారూ 
వస్తున్నారు. 


12వ ప్రకరణము 
1962 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీలచన్న 

భారతదేశంలో జనరల్‌ ఎన్నికలు వచ్చాయి. స్వతంత్ర పార్టీ దేశ స్థాయిలో. 
పోటీ చేసింది. షుమారు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని సీట్లకు స్వతంత్ర పాకీ పోటీ' 
చేసింది. అభ్యర్థుల ఎంపికలో సర్దార్‌ జీ కోస్తా ఆంధ్రా అంతటికి ప్రాధాన్యత వహించి ? 
ఆనాటి రాష్ట్ర స్వతంత్ర పాన్టీ అధ్యక్షునిగా బెజవాడ రామచంద్రారెడ్డి గారు సెక్రటరీ 
టి. కృష్ణయ్య చౌదరి రాష్ట్ర ఎంపిక కమిటీ మెంబరు సర్దార్‌ గౌతులచ్చన్న స్వతంత్ర 
పార్టీ తరపున పోటీ చేయటానికి నిర్ణయించిన అభ్యర్థులలో సర్దార్‌ గౌతులచ్చన్న 
(సోంపేట), బమ్మిడి నారాయణ స్వామి (టిక్కల్సి, కింజరాపు కృష్ణమూర్తి 
(హరిశ్చంద్రపురం) సిమ్మ జగన్నాథం (నరసన్నపేట), తంగి సత్యన్నారాయణ 
(శ్రీకాకుళం), మరిశర్ల వెంకట రామినాయుడు (పార్వతీపురం), జెమ్మాన జోజి 
(పాలకొండ), కొల్లి కూర్మినాయుడు (బొబ్బిలి) మండవ నరసింహారావు 
ఢకొత్తూరు), గొట్టిపాటి బుచ్చప్పారావు (జామి) వి. పాలవెల్లి, చోడవరం రామేశం 
పంతులు, భీంకెట్టి అప్పారావు (అనకాపల్లి, పాపినాయుడు (ఎలిమించిలి), 
అచ్చాపాత్రుడు (నర్బీంపట్నం), సొంకర అప్పలనాయుడు (కొత్తపేట), 'సైలాడో 
పైడితల్లి నాయుడు (విశాఖపట్నం). 

స్వతంత్రప్నా తరపున రాష్ట్రలో నాయకులు పర్యటించారు. రాజాజి కూడా 
వచ్చి పర్యటించారు. చిత్తూరు జిల్లాలో 4గురు, కడపలో 4గురు, అనంతపురంలో 
ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, గుంటూరులో 5గురు, కృష్ణాలో ఇద్దరు, విశాఖపట్నం, 
(శ్రీకాకుళం బిల్దాలో 22 గురు స్వతంత్ర పార్టీ శాసనసభ్యులుగా గెలుపొందారు. 
ప్రతాపలింగం గౌడ్‌, యం. జగన్నాధం (వరంగల్‌). 

ఆవాటి రాష్ట్ర శాసనసభలో నున్న పార్టిలు కాంగ్రెన్‌ స్వతంత్ర ప్మా ఉమ్మడ్ని 
కమ్యూనిష్టు ప్మా జనసంఘం, స్వతంత్రలుగా ఉండేవారు. కాం(గ్లెన్‌ పార్టీ మంత్రి 
వర్గాన్ని ఏర్పరిచింది. ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డిని అధిస్టైన వర్గం నియమిం 
చింది. అవధికార ప్రధాన ప్రతిపక్షం-స్వతంత్ర ప్మాా స్వతంత్ర పార్ట శాసనసభా 
నాయకుడు సర్దార్‌ గౌతు లచ్చన్న గారే. 
. ప్రతిపక్ష నాయకునిగా లచ్చన్న 

శాసవపభా బయట లోపల (ప్రచా కార్యక్రమాల్ని అమలు పరచడంలో. 
ఆరితేరిన దిట్ట-ప్రజలకు ఆయువు పట్టు. సర్దార్‌జీ ఒకనాడు KLP లోనున్న 
ఆనాడు ఐక్య కాంగ్రెస్‌లో నున్న ఈనాడు స్వతంత్ర పాన్టీలో నున్న తనున్న: 


467 


ఉత్తరాంధ్రలో తనతో పాటు అనేక మంది శాసనసభ్యుల్ని గెలిపించుకొన్న పేరు 
(ప్రఖ్యాతులు సర్దార్‌ గౌతు లచ్చన్న గారినే. గౌతు లచ్చన్న గారు' ప్రజలు 
ఉత్తరాంధ్ర మేరకు, రెండుకాదు ఒకటి అన్న నినోదాన్ని నిలిపారు. వీరు ఏ పాడీ 
అన్న (ప్రజలానాడు ఆ పార్టి (ప్రజలే పా్యని కావాలన్న లచ్చన్న గారా పార్టే 


లచ్చన్న ఆనాడు ఈనాడు ఏనాడు పోరాడుతున్నది కాం(గైన్‌ పార్టీని 
కాలమట్ట కాలగర్భంలోనికి తోయగలదన్నబే ఆతని అభిమతం. దేశంలో నిరు 
ద్యోగం ప్రబలటానికి, అధిక ధరలు అవటానికి ఉత్పత్తి చేస్తున్న కర్షక కార్మికుల 
జీవన స్థితి అధోగతి పట్టటానికి కారణం కాం(గ్రెన్‌ విధానాలే దోపిడి పద్దతులే. 
వారసత్వంగా వస్తున్న కుటుంబ పాలనా. విధానమే. 


అందుకు లచ్చన్న తన ప్రధాన శత్రువుపై లఘించి పోరాటం సలపటానికి తన 
అమ్ముల పాద నుండి అనేక శస్త్రాలను తీసి సంధిస్తున్నారు తన ప్రధాన (ప్రత్యర్థిని 
ఎదిరించ అమ్ముల పొదునుండి, విభిన్న అమ్ములను తీసిన మాట వాస్తవం తప్పించి 
తను కాంగగ్రెన్‌ పార్టీనీ ప్రతిఘటించే కార్యక్రమంలో ఏ మాత్రం తప్పు!ద్రోవ పట్టలేదు 
తన విధానం పద్దతి మార్చలేదు. 
భూమి పన్ను హెచ్చింపు చట్టము-లచ్చున్న ప్రతిఘటన 
సంజీవరెడ్డి కాం(గైన్‌ ప్రభుత్వం రైతాంగానికి చేసిందేమి లేకపోగా వారికున్న 
పంట భూములపై రెట్టింవు రెవెన్యూ శిస్తు వేయడం-చట్టం సభలో ప్రవేశ పెట్టడం 
(ప్రతిపక్ష నాయకునిగా లచ్చన్న (ప్రతిఘటించారు. 


' అయిన రోడ్‌ రోలర్‌ మెజారిటీయున్న కాం(గైన్‌ ప్రతిపక్షాల వారి మాట పెడ 

చెవిసి పెట్ట చట్టం చేసింది. రైతుల్లో ఆందోళన "పెరిగింది. 

స్వతంత్ర పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసికొన్నది. రాష్ట్ర స్థాయిలో చట్టు వ్యతిరేక 
. పోరాటాన్ని నడిపింది. నాయకులు రాష్ట్ర ప్రధాన పట్టుణాళల్లో బహిరంగ సభలు 
' జరిపారు. ప్రభుత్వం నిషేదాజ్ఞల్ని జారీ చేసిన వ్రతిఘటించిన సుమారు 5 వేల 
పైగా స్వతంత్ర పాన్టై అభ్యర్హుల్ని జైళ్లలో నిర్భందించింది. 

అయిన ప్రభుత్వం దారికి రాలేదు. స్వతంత్ర న్యాయస్థ్రానాలే శరణ్యం. అయితే 
స్వతంత్ర పార్టీ నాయకులు లచ్చన్న రాజుగోపాలనాయుడు, సి. నాయుడు, ధనేకుల 
నరసింహం, నాదెండ్ల వెంకకేశ్వరరావు, రెడ్డిపాటి వెంకట్రావు, గోగినేని లక్ష్మీనారా 
యణ, పసుపులేటి కోటేశ్వరరావు యన్‌. వీరాచారి. 
సత్యన్నారాయణ, వడ్డే శోభనాద్రి, కొఠారి వెంక 
బాపయ్య చౌదరి, వాడపల్లి సూర్యనారాయణ రా 


468 


(అనకాపల్లి, జి.చి. అప్పారావు (జామి), పాలవెల్లి (చోడవరం), రామేశం 
పంతులు, శిరిమ్మ జగన్నాధం, బొమ్మిడి నారాయణస్వామి, నిచ్చెర్ల రాములు, 
తంగి సత్యన్నారాయణ, చీకటి పరశురాం నాయుడు MLC (పార్వతీపురం), 
గరిమెల్ల కామేశ్వరరావు, పయిల సుబ్బారావు, కొర్ల హరికృష్ణ చౌదరి, మొదలగు. 
వారు. వారివారి ప్రాంతాల లచ్చన్న నాయకత్వంలో గట్టిగా కృషి సలిపి; 
రైతాంగాన్ని హైకోర్టులో వ్యాజ్యం చేయ సిద్దం చేసారు. 


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాసనసభ ఆమోదించిన “సర్వే అండ్‌ రిసెటిల్‌ మెంట్‌ 
ఆక్టు”ను రద్డుపరచింది. పిటిషన్‌ పెట్టిన దరఖాస్తుల నందలి వాదనలతో హైకోర్టు 
ఏకీభవించింది. 

(1) భూములు నిజానికి 8 తరగతులు 

(2) భూ వర్గీకరణ జరిగి, భూముల వివరాలను స్ట్రిరీకరించి సర్వే జరిపించాలి. = 

(3) భూములపై హెచ్చు ఫలసాయం ఆదాయం వచ్చినట్టుగా ప్రభుత్వం 

నిరూపిస్తేనే తప్ప భూములపై హెచ్చింపు పన్నులు ప్రభుత్వం శాసన 
రీత్యా పెంచటానికి వీలుపడదు. 

అందువలన ఫలసాయం ఆదాయం తరగతి నిర్దారణ చేయబడాలి: ఆమేరకు * 
భూములపై పన్నులు చెల్లించాలి. అందువలన శాసనసభ చేసిన చటాన్ని హైకోర్టు 
కొట్టివేసింది స్వతం[త్రపార్టీ - స్వతంత్రపార్షీ నాయకులు చేసిన ఘనకార్యాల్లో 
రైతులకు చేసిన మహోపకారాల్లో ఇది ఒకటి. 
బలహీన వర్గాల భాగ్యోదయానికి ఇల్లు కుదవపెట్టి పత్రికను 
స్టాపించిన లచ ఎన్న 
బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను బట్టుబయలు చేసితీరా 
లన్న పట్టుదలతో ఎన్ని బహిరంగసభలో ఉపన్యసించిన ఎన్నికల పత్రాలు వ్రాసిన 
వన్ని పత్రికల్ళో [ప్రచురించిన తన అక్కను తీరలేదు. ఒక పత్రికను స్థాపించి 
వారపత్రికగా స్త్రిరంచేసి, బహుజనులుగా ఉన్న బలహీనవర్గాల్గో చైతన్యం తేవటానికి 
వారివి ముందుకు నడపటానికి పత్రికను ఒక సాధనంగా చేసుకోవాలన్న తపనతో 
తనవద్ద పెట్టుబడికి అంతసామ్ము లేకున్నా-తనున్న స్వతం[త్రపార్టీ ఇందుకు తనకు 
సహకరించకపోయిన తను నివసిస్తున్న హైదరాబాదులో నున్న “బహుజనకురీర్‌*' 
ఇంటిని ఆంధ్రద్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పోరేషన్‌ వారికి తనభఖాపెట్టి సుమారు 
1లక్ష రూపాయిల్ని అప్పుచేస్తారు. | 


లోగడవే బందరు రైనుమిల్లు ప్రా. ప్రసాదరావు కొనకల్ల గణపతి సిఫారునుమై ' 


469 


నోటిమాటపై 20వేలు లచ్చన్న గారు సెకండ్‌ హాండ్‌ (పెన్‌ను కొంటారు. 
అంతేగాక ఆంధ్రాబ్యాంక్‌ నుండి వర్కింగ్‌ కాఫిలేషన్‌ను సంపాదించి బహుజన 
వారప్రికను నడపటానికి సిద్దపడ్డారు. కోపులవెలమ కులాభి వృద్ది సంఘాన్ని 1944 
లోనే స్థాపించి ఎంతో వెనుక బడి, మూలబడి మూల్లుతున్న తన కులాట్లో రాజకీయ 
చైతన్యాన్ని తెచ్చి పెట్ట సిద్దపడి రానురాను విశాలభావంపై (ప్రాంతం- రాష్ట్రం- దేశ, 
బాగుపడాలన్న తపన దీక్షతో వెనుకబడిన కులాల్ని వర్గాల్ని ఉద్దరించి తీరాలన్న 
పట్టుదలతో రైతాంగాన్ని బాగుచేయగా రాజకీయాల్లో [ప్రవేశించి ఒక నాటికి 
లచ్చన్న గారి సహచరుడై కొన్నాళ్ళకు అనుచరుడై పార్వతీపురం ప్రాంతంలో 
మేధావి, బలహీన వర్గాల రాజకీయ నాయకుడు అనిపించుకున్న చీకటి పరుశు 
రాంనాయుడు గారిని శాసనసభ నియోజక వర్గం నుండి స్వతంత్ర పార్టీ 
శాసనమండలి సభ్యునిగా ఎంపిక చేసింది. త్రిపురాన రాఘవ దాసుని స్థానిక సంస్థ 
నియోజక వర్గం నుండి స్వతంత్ర ప్మా గెలిపించింది. 


1952 లో రంగాజీ గుంటూరు నియోజక వర్గంలో కమ్యూనిష్టు అభ్యర్థి కొల్దా 
వెంకయ్య చేతుల్లో ఓడిపోతారు. అయితే మహామేధావి పార్టీ నిర్మాణకర్త సిద్దాంతవేత్త 
అయిన రంగాజీని KLP రాజ్యసభ సభ్యునిగా గెలిపిస్తుంది. 

తదుపరి. మరల 1957లో రంగాజీ గెలుపొందారు. అయితే 1962లో గుంటూ 
రులో మరల నడింపల్లి నరసింహారావు కాంగగైన్‌ పార్టీ అభ్యర్థి చేతుల్లో రంగాజీ 
ఓడిపోతారు. 


అయితే కొద్ది మాసాల్లో చిత్తూరు పార్లమెంటు స్తానంలో గెలుపొందిన అనంత 
శయనం అయ్యంగారు మరణించగా అదే స్థానంలో ఉప ఎన్నికల్లో రంగాజీ చిత్తూరు 
నుండి స్వతంత్ర పార్షీ తరపున పార్లమెంటుకు పోటీ చేసి 800 ఓట్టు తేడాతో 
గెలుపొందారు. ఎన్నికల యుద్దం అనే చెప్పాలి. రాజాజీ ఒక ప్రక్క, ఇండియన్‌ 
కాం[(గెన్‌ నెహ్రూ ఒక (ప్రక్క నిలిచి పోరాటం సలిపారు. అఖిలాంధ్ర రైతాంగం 
చిత్తూరు వెళ్లి రంగాజీని గెలిపించటానికి అహర్నిశలు కృషి సలిపారు. 


మరల 1962 ఎన్నికల తదుపరి (శ్రీ, నీలం సంజీవరెడ్డి గారే కాం(గ్రైెన్‌ రథాన్ని 
నడిపించే నాయకులయినారు. మంత్రివర్గం ఏర్చడింది-*' నీలం)” ముఖ్యమం త్రి- అసా 
ధారణ రాజకీయ చతురుడు-పరిపాలనా దక్షుడు. పదవిని అవసరమైన తృణ॥ప్రా 
యంగా భావించి విడిచిపెట్టగల రాజనీతిజ్ఞాడు- సంజీవరెడ్డి, తప్పుడు విధానాల్ని 
అనుసరిస్తున్న ఏ అధికారపార్టీనైన ఎదిరించగల గుండెదైర్యం కలవారు లచ్చన్న. 


అందువలననే వారిరువురు ఒక తరం రాజకీయాలకు ప్రతినిధులు. నీలం 
మంత్రివర్గంలో గల (ప్రముఖులు. రెవిన్యూ' - రామచంద్రారెడ్డి ఆర్థికశాక - 


470 


బ్రహ్మానందరెడ్డి పంచాయితీరాజ్‌ - చెన్నారెడ్డి విద్య - పి.వి. రాజులు, 
నీటిపారుదల - ఎ.సి. సుబ్బారెడ్డి. తెలంగాణా ప్రాంతంనుండి మం|త్రివర్గంలోనికి 
సహాయమంత్రిగా' (ప్రవేశించారు సి.వి. నరసింహారావుగారు. 


13వ ప్రకరణము 
1967 జనరల్‌ ఎన్నికల్లో-స్వతం త్రపార్టీ 
జాతీయస్థాయిలో ఎన్నికలలో పోటీ చేస్తున్న పార్టీలు కాం(గెన్‌ స్వతం త్రపార్టీ 
కమ్యునిష్టు పార్టీ సోషలిస్టు పార్టీ జనసంఘం. కాంగగైస్‌ అధినేత నెహూ స్వతంత్ర 
పార్టీ నిర్మాత. రాజాజీతో సిద్దాంతపరమైన సమరం సాగించారు. దేశం నలుమూలలు 
తిరగి స్వతంత్ర పార్టీ పై ప్రచారం చేసారు. .న్వతం[త్రపాొర్టీ దేశస్థాయిలో కాం(గైన్‌ పై 
జబ్బచరిచింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్త్రపేరున వ్యక్తిగత ఆస్తిహక్కును స్వేచ్చాస్వాతం 
(త్రాల్ని హరింపచేస్తున్నది కాం(గైన్‌ ఓడించండని రాజాజీ ఎలుగెత్తి చాటారు. నాటికి 
నేటికి ఒకనాటికి ఏనాటికి ప్రపంచ కార్మికుల్ణారా ఏకంకండు అంటూ శ్రామికశక్తిని 
'గెలిపించమని ఓటర్లను కమ్యూనిష్టు పార్టీ కోరింది. లోహియా సోషలిష్టుప్నా ఒక్కటే 
దేశానికి గమ్యమని, శరణ్యమని, సమసమాజ స్థాపన జరిగితీరాలని, నెహ్రూజీ చెబు 
తున్న . భూటక సోషలిజం అని దేశం నలుమూలలా తిరిగి సోషరిస్టుపార్టీ తన 
సిద్దాంతాన్ని ప్రతిధ్వనింప . చేసింది. 
ఆంధ్రప్రదేశ్‌ లో స్వతం త్రపార్టీ ఎన్నికల రంగంలోనికి దిగింది. రాష్ట్ర స్వతం త్రపార్టీ 
అధ్యక్షులు బెజవాడ రామచంద్రారెడ్డి, సెక్రటరీ కృష్ణమ్మ చౌదరి ఇతర (ప్రధాన 
స్వతంత్రపార్టీ నాయకులు పి.వి. రమణ, కొమ్మారెడ్డి, బాపయ్య చౌదరి, జాగర్లమూడి 
చంద్రమౌళి (గురుపాదం) ధనేకుల నరసింహం, నెల్లూరు పి. రాజగోపాల నాయుడు 
(చిత్తూరు). 
1967లో ఒరిస్సాలో స్వతం|త్రపార్టీ తరపున లచ్చన్నగారు వెళ్లి ప్రచారం చేసారు. 
బరహంపూర్‌, కొరాపూట్‌, పర్థాకిమిడి జయపూర్‌ మొదలగు ప్రధాన పట్టణాల్లో 
ఎన్నికలసభళ్లో (ప్రసంగించారు. కాం(గైెన్‌ను ఓడించమని ప్రజలను కోరారు. 


1962లో కామరాజు పధకం నాడార్‌ ప్రవేశపెడతారు. నెహ్రూ నాడార్‌ పధకం 
మేరకు నీలం సంజీవరెడ్డి రాజీనామా యిస్తారు. మద్రాసు ముఖ్యమంత్రి నాడార్‌ను 
కాం(గెన్‌కు అధ్యక్ష పీఠానికి అంపిచారు. నెహ్రూజీ ఈవ్యూహం ఎత్తుగడలో నీలం , 
వారిని కేంద్ర ప్రభుత్వమునకు తీసుకొని ఇనుము-ఉక్కు గనులశాఖా మాత్యులుగా 
నియమిస్తారు. నీలం సంజీవరెడ్డి స్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని నియమించాలన్న 
సమస్యపై కాం(గ్రెన్‌లో అంతర్గత మార్గాలు బయలుదేరాయి. సంజీవరెడ్డిని ప్రతిఘటించే 
వ్యక్తిగా సత్యన్నారాయణ రాజు పేరందినారు. బ్రహ్మానంద రెడ్డిని సంజీవరెడ్డి ప్రతిపొదిం 
చగా వలదని సత్యన్నారాయణ రాజు తిరుగుబాటు చేస్తారు. 


స్వతంత్రపార్టీ శాసనసభ ప్రతిపక్ష నాయకునిగా నాడున్న సర్దార్‌ లచ్చన్న బలహీన 


472 


వర్గాల నుండి ముఖ్యమంత్రిగా ఏ ఒకరు వచ్చిన రాష్ట్రానికి శుభదాయకం అంటూ 
(ప్రకటన లిచ్చారు. : 


కాం(గెన్‌ పార్టీలో చివరికి ఒక అంగీకారానికి వచ్చింది. రాజీ అభ్యర్థిని తెచ్చాం... 
సత్యన్నారాయణరాజు గాక ఏ ఒకరైన నేను సిద్దమే అని సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి. 
మినహా ఏ ఒకరైన నాకభ్యంతరంలేదని సత్యన్నారాయణ రాజు అనగానే సంధి. 
కుదిరంది. అయితే రాష్ట్ర కాంగ్రెన్‌ అధ్యక్షులు వారికి ఎవరు ముఖ్యమంత్రి కావాలో 
చెప్ప మన్నారు. రాయలసీమకు చెందిన సంజీవయ్య పేరును సూచించారు. ఇందుకు 
అభ్యంతరం నీలంవారు చెబుతారని ఆశించిన రాజుగారికి ఆశాభంగమే ఎదురైందని 
ఆనాటి సంఘటనల్ని పేర్కొంటూ సర్దార్‌జీ ప్రవచించారు. 


సురాసురులు క్షీరసాగర మధనంలో పాల్గొనగా మోహినీవలె సంజీవయ్య ఉద్భవించా 
రని లచ్చన్న వ్యాఖ్యానించారు. ఏది ఏమైన చరిత్రలో మొదటిగా భారతదేశంలో ఒక 
రా(్టానికి హరిజనుడు ముఖ్యమంత్రిగా రూపొందిన దినం. 


1957లో హైకోర్టులో రద్దుచేయబడిన వెనుకబడిన తరగతుల జాబితాలను పునరుద్ద 
రించిన కీర్తిప్రతిష్టలు (క్రీ) సంజీవయ్యగారికే దక్కుతాయి. సాంఘికంగా విద్యావిషయి 
కంగా వెనుకబడిన తరగతిని |ప్రాతిపదికలేని ''కాపు” కులాన్ని వెనుకబడిన తరగతుల 
జాబితాలో ఛేర్చినందున మరల హైకోర్టులో ఈజాబితాపై రిట్‌ పిటిషన్‌ దాఖలుకాగా, 
హైకోర్టు మొత్తం జాబితాలను రద్దు చేసింది. 


1962లో చైనా మన ధేశంపై దండయాత్ర చేసిన సందర్భంగా లచ్చన్న కాం(గైన్‌ పై 
ఉన్న ద్వేషం ఎదురుప్రచారాన్ని విస్మరించి దేశ సమ(గ్రతను సుస్థిరతను జాతీయతను 
దృష్టిలో నిడుకొని వెహూజీని సమర్షించినారు. అన్నివిధాలా చైనా దండయాత్రను 
(త్రిప్పికొట్టడానికి కాం(గ్రెన్‌ పార్టీకి కొండంత బలంగా నిలిసి, జాతీయవాది అనిపించుకొ 
న్నారు. మరల 1965లో మవదేశంపై పాకిస్తాన్‌ దండెత్తగా ఒక రాష్ట్రశ్రాసన సభా ప్రతిపక్ష 
నాయకునిగా తన విధిని తానుప్రజలందరు దేశం మెచ్చుకోదగిన రీతిని కృషి చేసారు. 


1964 మే 27వ తేదీన భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పరమపదించాగా, 
ఆవాటికి ఢిల్లీలో నున్న సర్జార్‌జీ నెహ్రూ అంతిమ యాత్రలో పాల్గొని “తీన్‌ 
మోర్తిభవనం” కివెళ్లి ఆతని భౌతికకాయంపై ఒక పూలమాలను వేసి ఆతని అంతిమ 
యాత్రలో పాల్గొంటారు. 

1964 మార్చి 30న నెహ్రూ జీవించి ఉండగా వ్యక్తిగత పట్టా హక్కుల రద్దు చేస్తూ 
సహకార కేత్రాల్ని అమలు పెట్టటానికి నెహూ రాజ్యాంగానికి 17వ సవరణ 
తెచ్చిపెడతారు. స్వతంత్రపార్హ దేశ స్థాయిలో దీనిపై ఆందోళనలు సాగుతాయి. 


473 


బ్రహ్మాండంగ సత్యా(గహాలు జరుగుతాయి. జైళ్లకి వెళతారు. 1964 మార్చి 30వతేదీ 
ఢిల్లీలో భారత కిసాన్‌ సమ్మేళన రాజాజీ అధ్యక్షతన “ర్యాలీ? జరుగుతుంది. 
పెల్లుబికిన (ప్రజాభిప్రాయమని, జడిసి నెహ్రూజీ తన రాజ్యాంగ సవరణను విరమించు 
కొంటారు. నిజానికి స్వతం[త్రపార్టీకి రైతాంగానికి సమకూర్చిన జారిపోతున్న రైతుల 
హక్కుల్ని కాపాడిన ఘనత దక్కుతుంది. 


అనాటి భారత దేశస్థ్రాయి రాజకీయ పార్టీలు కాం(గెన్‌ జన సంఘ్‌, స్వతంత్ర పార్టీ 
సోషలిస్టు, కమ్యునిస్టు పార్టీలు రా(ప్రస్థాయిలో శాసనసభకు, దేశ స్థాయిలో లోక్‌ సభకు 
ఒకే మారు ఎన్నికలు జరిగాయి. 


సర్దార్‌ గౌతులచ్చన్న సోంపేట నియోజనక వర్గం నుండి మరల స్వతంత్ర పార్టి 
అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అంతేగాక (శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానానికి కూడ 
పోటీచేసి గెలుపొందారు. స్వతంత్రపార్షీ మొత్తం శాసనసభకు 23గురు ఎన్నికయినారు. 
నెల్లూరు బిల్దాలో ఇరువురు గెలుపొందారు. ధనికల నరసింహం (నెల్లూరు), చిత్తూరు 
జిల్లాలో 3గురు గెలుపొందారు, కడపలో ఇరువురు గెలుపొందారు. 


స్వతంత్ర పార్టీ అభ్యర్లులుగా పోటీచేసి గెలుపొందిన శాసన సభ్యులు. (శ్రీ/కాకుళం 
జిల్లాలో లచ్చన్న-సోంపేట, కింజరావు కృష్ణమూర్తి (హరిచ్చంద్రపురం), శిమ్మ 
జగన్నాధం (నరసన్నపేట), తంగి సత్యన్నారాయణ (శ్రీకాకుళం), జమ్మానబోజి 
(పాలకొండ), మరిశర్హ వెంకట రామినాయుడు (పార్వతీపురం), మెరంగి రాజు 
(నాగూరు), చౌదరి సత్యన్నారాయణ (షేరమ మహ్మద్‌పురం). విశాఖపట్నం 
పాలవెల్లి (చోడవరం), జి.బి. అప్పారావు (జామి), బుచ్చయ్య చౌదరి (గుంటూరు), 
ఎడపాటి వెంక[ట్రావు (గుంటూరు). 


1964లో శాసనమండలి సభ్యునిగా ఎన్నుకోబడిన స్వతం(త్రపార్లీ నాయకుడు చీకటి 
పరశురాం నాయుడు తన పదవీ కాలం శాసనమండలి సభ్యునిగా ఉన్నందున 1967లో 
శాసనసభకు పోటీచేయలేదు. మరల కాంగగెన్‌ పార్టీయే రాష్ట్రంలోను కేంద్రంలో 
అధికారంలోనికి వచ్చింది. మరల లచ్చన్నగారే ప్రధమ ప్రతిపక్ష స్వతంత్రప్యా 
నాయకునిగా ఎన్నుకోబడినారు. అంతేగాక లచ్చన్నగారే పబ్లిక్‌ అక్కౌంట్‌ కమిట 
ఛైర్మన్‌గా ఎన్నుకోబడినారు. సుమారు 10 ఏండ్లు పబ్చిక్‌ అక్కౌంట్‌ ఛైర్మన్‌ గా 
పనిచేసిన ఘనత అవకాశం ఒక్క లచ్చన్న గారికే దక్కింది. 

నీలం సంజీవరెడ్డిగారు కేంద్రం నుండి మరల రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబ 


డతారు. ఆనాటికి (శ్రీమతి ఇందిరాగాంధి భారతదేశ ప్రధానమంత్రిగా ఉండేవారు. 
రాష్ట్ర ఎన్నికల (ప్రచారానికి విచ్చేసిన జాతీయ దేశస్థాయి స్వతంత్ర పార్టీ నాయకులు 


474 


మినుమసాని, దండేకర్‌, షిలూమోడి, కర్పూరీ ఠాకూర్‌, రాజాజీ, రంగాజీ. 


1967లో శాసన సభ్యునిగ పార్టమెంటు సభ్యునిగా గెలిచిన లచ్చన్న ఏదో బీకీ: 
స్థానానికి రాజీనామా యివ్వ తప్పనిపరిస్తితి. అయితే కనీసం లచ్చన్నగారు ఢిర్లీకేక్ట 
ప్రమాణన్వీకారం చేయలేదు. చేయగల పరిస్టితి రాలేదు. స్వతం[త్రపార్టీ పార్లమెర్దున ౯ 
బోర్డు సభ్యునిగా లచ్చన్న మద్రాన్‌ సమావేశంలో పాల్గొనటానికి వెళ్లగా రాజాజీ 
రంగాజీలు ఇతర నాయకులు (శ్రీకాకుళం స్టానానికి రాజీనామా యిచ్చి రంగాబీని నిలిపి 
గెలిపించ మంటారు. అచ్చన్న గారు ఢిల్లీ వెళ్లి ప్రమాణ స్వీకారం చేసిన తదువరీ . 
ఆ సీటుకు రాజీనామా చేయవచ్చు. అయితే ఈలోగా లచ్చన్నగారు పార్లమెంటు 
సభ్యునిగా కొనసాగటానికి ఇష్టపడతారేమోనన్న పెద్దల భయాందోళనలను దృష్టిల్‌ 
నిడికొని పార్టీలో పెద్దలు రాజాజీ, రంగాబీని బై. ఎలక్షన్‌ లో (శ్రీకాకుళం పార్లమెంటరీ 
స్థానానికి నిలబెట్టి లచ్చన్నగారు రంగాజీని గెలిపించమని లచ్చన్నను కోరతారు. ఎంతో 
మెజారిటీతో రంగాజీ గెల్పించిన ఆకీర్తి అచ్చన్నగారిదే. ఈ గెలుపు పై. ఓడిపోయిన 
బొడ్డేపల్లి రాజగోపా(ల్రావు అభ్యర్థి దావావేస్తారు. 3 సంవత్సరాలు నడుస్తుంది. 


అదనపు శిస్తుల హెచ్చింపు చట్టాన్ని 1963లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా 
ఉండగా [ప్రవేశపెట్టగా స్వతం[త్రపార్టీ ప్రతిఘటిస్తుంది. లచ్చన్నగారు తదితర నాయ 
కులు సత్యా(గ్రహాల్లో పాల్గొంటారు. నుమారు 5 వేల మందిని జైళ్లు నిర్భందించారు. 
హైకోర్టులో దావా వేస్తారు. 

రైతాంగాన్ని బాధించగల చట్టమును ప్రవేశపెట్టినందున శాసనసభలో కూడ 
లచ్చన్న పోరాడుతారు. స్పీకర్‌పై తలపడి లౌడ్‌ స్పీకర్‌ను లాగి, తన ఆవేశాన్ని 
ఉక్రోషాన్ని ప్రభుత్వంపై చూపెట్టిన సన్నివేశాలున్నాయి. తదుపరి సుప్రీంకోర్టులో 
కేనువేసి శిస్తు హెచ్చింపు పద్దతి సరికాదని తీర్చును పొందారు. రాష్ట్ర స్థాయలో పి.ఏ.. 
చోదరి కేంద్రస్థాయిలో గజేంద్ర గడ్కర్‌ కేసును వాదించారు. తుదకు కేసును గెలిచారు 
చట్టం అమలులోనికి రాలేదు. 

1962తో నీలం ముఖ్యమంత్రిగా నుండగనే బస్సుల జాతీయంపై చట్టం వచ్చింది. 
మరల 1967లో ముఖ్యమంత్రిగా విచ్చేసిన నీలంవారు బస్సుల జాతీయకార్య క్రమం 
తేవాలవి నిర్ణయిస్తూ మొదటిగా కర్నూలు జిల్హాలో గల బస్సుల్ని జాతీయం 
చేస్తు వోటిఫీకేషన్‌ యిస్తారు. అందుపై కర్నూలు జిల్లాలో పేరెన్నికగన్న ట్రాన్స్‌పో 
క్రత్తు తుం.జి ఖైదర్స్‌ హైకోర్టులో రిట్‌ వేస్తారు. ఆ రిట్‌లో సంజీవరెడ్డి గారు 
తోటకీయంగా ఈమ జ్రత్యప్టని వారి రాజకీయ పాక్టీకీ వారు మొదటి నుండి అడ్డు 
తగులుతున్నందున్న కక్షతో భాజ్ఞ్రంలో. ఎచట అమలు పరచని చట్టాన్ని మొదటగా 
కర్నూలు జిల్టాత్‌'నే అమలు వరచారని అక్రమం, అన్యాయం అని వాదించారు. 









475 


“హైకోర్టువారు పరిశీలించి, జాతీయం చేయ కార్యక్రమం ప్రభుత్వం అమలు పరచుటలో 
అక్రమం ఉందని తీర్పు ఇచ్చింది. 


నిజానికీతీర్వుపై నీలం సంజీవరెడ్డి గారు తీసికొన్న రాజకీయ నిర్ణయాలే ఆతని 
శాశ్వతకీర్తి ప్రతిష్టల్ని నేటికి తెచ్చిపెడుతూ ఉంది. హైకోర్టు తీర్పు దినపత్రికలు 
జూచిన “నీలం” వారు వెంటనే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా యిచ్చారు. 
న్యాయస్థానాల పవిత్రతను కాపాడినారు. నిజానికి ఆ తీర్పులో సంజీవరెడ్డిగారి పేరు 
ఎచటను (ప్రస్తావించలేకపోయిన తన (ప్రభుత్వ విధానం తప్పని చెప్పిన మరుక్షణం పదవి 
నుండి తప్పుకొన్న రాజకీయ నాయకుడు. 


హైకోర్టు తీర్చును గౌరవించిన నీలం వారికి ఆనాటి శాసనసభా పార్టీపక్ష నాయకుడు 
గౌతు లచ్చన్నగారు ఎంతగానో అభినందించారు. 
1967 శిస్తు హెచ్చింపు చట్ట వ్యతిరేకోద్యమం 

స్వతం[త్రపార్టి శాసనసభా నాయకత్వ పదివి చేపట్టిన లచ్చన్నగారిని కాం(గైెవ్‌ 
(ప్రభుత్యం ప్రతిపవాల మాటనుకాదని, శిస్తు హెచ్చింపు చట్టాన్ని రూపొందించింది. 
రూపాయికి రూపాయిని శిస్తు హెచ్చింపు జరిగింది. అయితే రీసర్వే సెటిల్‌ మెంట్‌ 
మొదట చేయకుండా శిన్తులు పెంచకూడదు. చట్టరీత్యా కూడని పని. వ్యవసాయిక 
ఉత్పత్తుల ధరలు పెరిగాయి. కాబట్టే భూమిశిస్తులు పెంచాలని ప్రభుత్వంవారు జీవన 
వ్యయం పెరిగినందున వ్యవసాయక ఉత్పత్తుల ధరలు పెరిగిన లాభంలేదు. కారణం 
వ్యవపాయిక మదుపులు కూలి రేట్లు పెరిగాయి. 


(ప్రజాందోళనలు జరిపిన సత్యా(గ్రహాల్ని జరిపిన సుమారు 5 వేల మందిపైగా జైల్లోకి 
వెళ్ళారు. అయిన ప్రభుత్వం తనకున్న రోడ్డురోలరు మెజారిటీ 'ఆధారంగా చట్టాన్ని 
అమలు పరచారు. 

ఇక న్యాయస్థానాలకు వెళ్లవలసిన పరిస్తితి వచ్చింది. హైకోర్టులో ప్రజలకు ఆనుకూ 
లంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వం తన మొండి పట్టుదలను విడువక సుప్రీంకోర్లుకు 
అప్పీల్‌ చేసిన సుప్రీంకోర్టు కొట్టివేసింది. చట్టం అమలులోనికి రాలేకపోవటానికి 
ఆనాటి ప్రతిపక్ష నాయకుని సర్దార్‌ లచ్చన్న పాత్ర గణనీయమని వేరే నుడువనవసరమే 
లేదు. 


1968 తుఫాను బాదితుల సమస్య 

ఉత్తరకోస్తా (శ్రీకాకుళం నుండి గంజాం బిల్లా గోపాలపురం వరకు తుఫాను 
తాకిడికి గురి అయింది. (ప్రకృతి కల్పించిన భీభత్సాన్ని మానవుడు తట్టుకొవి 
నిలబడాలి. అయిన ఆనాటి (శ్రీకాకుళం బిల్లా కలెక్టరు BRK కాస్రి ఉస్షపషీ 


476 


విధానాన్ని అమలుపరుస్తున్నారని తుఫాను బాదితులు ఆదుకోలేదని లచ్చన్న (ప్రకటన 
ఇచ్చారు. కలెక్టర్‌ రెట్టింపు సంఖ్యలో వరదబాదితుల సహాయాన్ని ప్రభుత్వం నుండి 
అందించారు. ఆనాటికి రంగాగారు స్వతంత్ర పార్టీ లోక్‌సభ సభ్యులు (శ్రీకాకుళానికి 
ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ సభానాయకుడు లచ్చన్న. 


ప్రభుత్వం తుఫాను బాదితుల సహాయార్హం ప్రకటించిన కార్యక్రమాళ్లో సముద్రం 
తాకిన భూముల్ని సందర్శించే పధకాల్ని చేపట్టురాదు. ఇచ్చాపురం సముద్రతీరాన గల 
పల్లపుభూముల్ని వానకాలపు వర్షాలవల్ల వరద ముంపిడికి, ఉప్పునీరు ముంపుడికి 
గురికాకుండా 30 ఏంధ్లుగ పేండింగులో నున్న “'గుడారి గెడ్డ స్కీము” ను జీవమిచ్చిన 
వారు లచ్చన్న. కేంద్ర ఇరిగేషన్‌ శాఖామాత్యులు కె.యల్‌. రావు వచ్చి లచ్చన్న 
తదితర నాయకుల కోరికపై ఆ ప్రాజెక్టును మంజూరు చేసారు. కొబ్బరి తోటల్ని 
పోగొట్టుకున్న వారికి తగిన ఆర్డిక, సహాయం అందచేసారు. 


14వ ప్రకరణము 


ప్రత్యేక తెలంగాణోద్యమం- లచ్చన్న 
(శ్రీబాగ్‌ ఒడంబడిక 


ఒకనాడు మద్రాన్‌ నుండి ఆంధ్ర విడివడటానికి రాయలసీమ (ప్రజలు వారిని 
సర్కారు జిల్జాలవారు అణగద్రొక్కుతారేమో నన్న భయసందేహాలను పార(ద్రోలటా 
నికి (శ్రీబాగ్‌ ఒడంబడిక జరిగింది. 1936 నవంబరు 16వ తేదీన ఆంధ్రపత్రిక 
సంపాదకులు కాశీనాధుని నాగేశ్వరరావు గృహము ““శ్రీబాగ్‌'” నందు సమావేశమై 
నది. సమావేశ పెద్దలు కొండా వెంకటప్పయ్య పంతులు దేశిరాజు హనుమంతరావు, 
కడప కోటిరెడ్డి సీతారామిరెడ్డి వల్లూరి సుబ్బారావు, గాడిచెర్లహరి సర్వోత్తమ 
రావు. 
1. విశ్వ విద్యాలయాలు వాల్తేరులోన - అనంతపూర్‌ లోను ఏర్పడాలి. 
2. కోస్తా ప్రాంతాల స్థాయిలో - తుంగభ(ద్ర పెన్నానది జలాల వినియోగం జరగాలి. 
3. విశ్వ విద్యాలయం రాజధాని - హైకోర్టు స్టాపన ఒకేచోటు గాక పలుచోట్ల 

పెట్టాలి. 

ఆంధ్రప్రాంతం రాయలసీమ (ప్రాంతం ఒక రాష్ట్రంగా మనగలగ టానికి ఈ 
ఒప్పందం అవసరమైనది. 
పెద్దమనుషుల ఒప ందం 

అట్టాగే 1957లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటానికి వేరొక ఒడంబడిక జరిగింది. 
పెద్దమనుషుల ఒప్పందం సభ్యులు (శ్రీ) సంజీవరెడ్డి చెన్నారెడ్డి, గౌతులచ్చన్న, 
బెజవాడ గోపాలరెడ్డి ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ జరిగింది. ఒకే భాష 
సంస్కృతి ఆచార సాంప్రదాయాలుగల ఈ (ప్రాంతాల ప్రజల మద్య ఒడంబడికలు 
ఏల అవసరమైనయి. ఒకరిపై ఒకరికి గల అపోహలు అనుమానాలు కారణం. వీటిని 


నివారించడం ఎలా. కట్టలు తెగి ప్రవహించే ప్రజాభిప్రాయానికి ఈ ఒడంబడికలు 
నిలుస్తాయా. 


రాజకీయాల్లో (ప్రాంతీయ భావాలు, బాషాబేదాలు తీ[వ్రతరమైయావి. భూమి 
పుత్రులకు (ప్రాధాన్యం అన్నది బలపడసాగింది. (ప్రాంతాల 'ప్రజల మధ్య అనుమానాలు 
అంతరాలు అసూయాద్వేషాలు తీవ్రమైనాయి. 


సర్కార్‌ ప్రాంతం నదీపరీవాహక (ప్రాంతం. రాయలసీమ వీటివవరులు 


476 


లేనిప్రాంతం. ఇక తెలంగాణా దక్కను పీఠభూమిపై ఉంది. భౌగోళిక స్పితిగతులలో 
ఈమూడు ప్రాంతాలు త్రివిధాలైన పరిస్తితులకులోనై ఉంటాయి. 


తెలంగాణా నైజాం పాలనలో క్రుంగి కృశించిపోయింది. ఉత్తరాంధ్ర జమీందా 


రులు రైతుల రక్తనాళాల్ని పిండుకు తిన్నారు. ఇక రాయలసీమలో అభివృద్దికి 
అవకాశాలే సన్నగిల్థాయి. 


తెలంగాణోద్యమానికి కారణాలు 

సర్కార్‌ రాయలసీమ (ప్రజలు. విద్య ఉద్యోగాల్లో ముందంజ వేశారు. చాలా 
ఉద్యోగాల్లో పూర్వపు ఆంధ్ర రాష్ట్రం వారు అధికంగా ఉండేవారు. తెలంగాణా 
అభివృద్దికి కేటాయించిన నిధులు దానికై ఖర్చు ెట్టలేదు.సర్కారు (ప్రాంతానికి 
చెందిన ఆం(ద్రులు. తెలంగాణాలో స్థిరపడి వ్యావసాయిక భూములను ఆక్రమించుకొ 
న్నారు. పాలాల్లో పని చేసేవారు తెలంగాణావారు భూస్వాముల తెలంగాణేతరులు, 
హైదరాబాదు నివాసస్థలాలకి ముల్కీ సర్టిఫికెట్లను తెలంగాణేతరులు సంపాదించారు. 
ఉద్యోగ-వ్యవసాయ రంగాలలో తెలంగాణేతరులు (ప్రాధాన్యం పొందడం స్థానికులకు 
కన్నెర్ర అయింది. 1956లో సంజీవరెడ్డిగారు ముఖ్యమంత్రి కనీసం ఉప ముఖ్య 
' మంత్రి తెలంగాణా ప్రొంతానికిచ్చిన బాగుండేది. ఉప ముఖ్యమంత్రి 'ఆరవ డి 
వంటిదని నిరుపయోగమని (శీ రెడ్డిగారి అభిప్రాయం. పెద్దమనుషుల ఒప ఒప్పంకోటే 
గౌరవించలేదనే అపోహ తెలంగాణా ప్రజల్లో కలిగింది. ఆంధ్రుల్ని తరిమివేస్తే వ లారు 
చేస్తున్న ఉద్యోగాల్ని పొందవచ్చని వారి ఆస్తుల్ని స్వాదీనం చేసుకోవచ్చని కొరిదరు 
విద్యావంతులు చదువులేని వారిని రెచ్చగొట్టారు. ప్రత్యేక తెలంగాణాలోనే వారి 
చరిత్ర, సంస్కృతి, భాష వికసిస్తుందన్న వాదన చెలరేగింది. 


ఆనాటికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (క్రీ స్ట బ్రహ్మానందరెడ్డి కాం(గైెన్‌ అదిష్ట్రాన 


వర్గం ఏర్పాటు వాదాన్ని ఖండించింది. రాష్ట్ర శ్ర ప్రభుత $0 ఉద్యమానికి ఎదురుదెబ్బ 
తీసింది. 


అనాటి రాష్ట్ర స్వతంత్ర పార్టీ నాయకుడు సర్దార్‌ గౌతులచ్చన్న తన పామి 
అభిప్రాయాల్ని ప్రకటించారు. తెలంగాణోద్యమం సక్రమైనదే అని చాటిచెప్పారు. 
ఒక భాష మాట్టాడేవారయి నంతమాత్రాన ఒక రాష్ట్రంలోనే ఉండాల్సిన పనిలేదు. 
ఎన్ని రాష్ట్రాల పరిధిలో నున్నవారెల్లరిది ఒకే జాతి, సంస్కృతి, చరిత్ర అవుతుంది. 
అపోహలుర్గానే కూడదు. వచ్చిన వెంటనే విడిపోవడం ఉత్తమం అన్నదమ్ములు 
విడీనడివే' మఠల ఏక కుటుంబీకులుగా మనగలగలేదు. విడివడి కలపీ కట్టుగా 
అన్నిటిలో ఉండటానికి అభ్యంతరం ఏమిటి?. హిందీ భాష మాట్లాడే ప్రజలు 
గతతకేశంలో సహక. -శాష్టైట్లో. ఉన్నారు. వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలని 









జా 


479 


కోరుకుంటమా? తెలంగాణా ఆంధ్ర నుండి విడివడిపోవడం తప్పుకాదన్నది తమ 
వాదం అని సర్దార్‌జీ ప్రకటించారు. 


కోస్తా ఆంధ్ర బిల్హాల నుండి వేలాది ప్రజలు హైదరాబాదు నగరంలో చేరడంతో 
సాంఘిక పరమైన ఇబ్బందులు కొన్ని ఏర్పడినాయి. ఆంధ్రప్రాంతంవారు వచ్చి 
తెలంగాణాలో సాధించిన అభివృద్దిని పరిగణించక వారి ప్రయోజనాల్ని ఆంధ్రులు 
దోజుకొంటున్నారన్న దురభిప్రాయం చెలరేగింది. ఉద్యోగాల్లో, వ్యవసాయిక 
రంగాంలో, పారిశ్రామిక వాడల్లో తమను మించిపోతున్నారన్న అక్కసు తెలంగాణా 
ప్రజానీకంలో చోటుచేసు కొన్నది. 


1968 జులై 10వ తేదీన తెలంగాణా ప్రయోజన పరిరక్షణ దినాన్ని జరపడంలో 
ప్రారంభమై కార్మిక నాయకుడు మహదేవ్‌ సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలంగాణా 
విడివడిపోవడం ఖాయమన్న వాదన వరకు వెల్లింది. 


దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌ (ప్రభుత్వం తెలంగాణా ప్రాంతంలోని పెక్కు 
ఉద్యోగాలలో అర్హులైన స్టానిక అభ్యర్దులు లేనందున ఆ స్థానాలను ఆంధ్రప్రాంతం 
వారితో భర్తీ చేయడంతో వారి అసంతృప్తి అగ్నికి ఆజ్యంపోసి నట్టయింది. 


1969లో ఉద్యమం అన్ని జిల్హాలకు వ్యాపించి, విద్యార్దులు ఉద్యమానికి 
వెన్నెముకగా నిలచినారు. వీరికితోడు తెలంగాణా నాన్‌ గజిబుడ్‌ ఉద్యోగస్తులు 
ఉద్యమంలో చేరి తెలంగాణాకు చెందిన 6 వేల ఉద్యోగాల నుండి అంధద్రుల్ని 
తరలించుకుపోతే ప్రత్యక్ష చర్యకు తలపడతామని హెచ్చరించింది. 


1969 జనవరి 18, 19 తేదీలలో అన్ని రాజకీయ పక్షాలలో ముఖ్యమంత్రి 
సమావేశమైనారు. తెలంగాణాలోని ఆంధ్ర ఉద్యోగుల్ని వారి ప్రాంతానికి తరలిం 
చడం తెలంగాణా నిధులు లెక్కవేయడం జరుగుతుందని ప్రకటించారు. అయితే 
విద్యార్థులపై పోలీసు కాల్పులు జరిగాయి. రైల్వే ప్రభుత్వ ఆస్తులకు విపరీతమైన 
నష్టం వాటిల్లింది. 

తెలంగాణాలో ఆంధ్రులు హింసింపబడుతున్నారన్న వదంతులు వ్యాపించి, 
ఆంధ్రలో తెలంగాణా వారిని బాధించటానికి ప్రతీకారోద్యమం లేచింది. 

ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఎనిమిది సూత్రాల పధకాన్ని లోక్‌ 
సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వోద్యోగాలలో తెలంగాణా [ప్రాంతం వారికి ప్రత్యేక 
రక్షణలు కల్పించటానికి అవకాశాలు కల్పిస్తామన్నారు. 


అయిన ప్రధాని పధకాన్ని అంగీకరించని ఆందోళన రాజకీయ నాయకులు 


. తెలంగాణా ప్రజాసమితిని స్థాపించి ఉద్యమాన్ని నడిపారు. ప్రజాసమితి నాయకులు 


480 


డా. చెన్నారెడ్డిగారు, విద్యార్దినాయకుడు మల్లికార్దున్‌ ॥ బ్రహ్మానందరెడ్డి రాజీనామా 
చేయాలన్నంత వరకు వెళ్లింది. అయితే రెడ్డి మంత్రి వర్గాన్ని విస్తరించి పి.వి, 
నరసింహారావుని ఉపముఖ్యమంత్రిగా నియమించారు. 


అయినప్పటికి ఉద్యమం వేడి చల్చారలేదు. 1971లో సెప్టెంబరులో తెలంగాణా 
వారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం (బ్రహ్మానందరెడ్డి రాజీనామా యివ్వక_ 
తప్పలేదు. తెలంగాణా (ప్రజాసమితి సభ్యులు కాం(గైన్‌లో పునః (ప్రవేశం చేసినారు, 
తెలంగాణా ప్రాంతానికి చెందిన పి.వి. నరసింహారావు కాం(గ్రైెన్‌ సభా నాయకునిగొ 
ఎన్నికయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంతో ప్రత్యేక తెలంగాణోద్యమం 
సన్నగిల్లింది. రాష్ట్ర పరిపాలనాధికారం తమకు దక్కిందన్న భావంతో తెలంగాణా 
ప్రజాసమితి పోరాటాన్ని విరమించుకున్నది. ఆంధ్ర తెలంగాణా సమస్య తీరిందన్న 
వాదనను సర్దార్‌ జీ ఖండిస్తారు. పదవుల పంపకాలలో ప్రాంతీయ విభేదాలు సన్నగి, 
ల్లవు. సహజమైన రీతుల్లో సమస్యలు విభేదాలు పరిష్కారం కావాలి. కాం(గ్రెస్‌ ' 
అధిష్టాన వర్గం ఢిల్లీ నుండి కీలు బొమ్మలాట ఆడించి కథలో నాయకులను మార్చిన: 
కధ కంచికి మనమింటికి అన్న సోదె చెప్పిన దీని పర్యవసానం త్వరలోనే ఆంధ్రులు, 
అనుభవిస్తారని నాటి రాష్ట్ర స్వతంత్ర పార్టీ నాయకులు సర్దార్‌ గౌతులచ్చన్న తన 
అభిప్రాయాన్ని నిర్య్వంద్యముగా (ప్రకటించారు. రాజకీయాల్లో ఆటుపోటుల్ని 
భరించిన లచ్చన్న ఆద్యతన బావిలో రాగల రాజకీయ పరిణామాల్ని అంచనా 
వేయడంలో అప్రతిహత సిద్దహస్తులు సర్దార్‌ గౌతు లచ్చన్న. / 
అన్నదమ్ములమని ఒక ఇంటిలో ఉంటూ కొట్టుకొని చస్తూ బయటకు 
మేమంతా ఒకే రక్తానికి పుట్టిన వారమని డప్పాలు కొట్టుకొని ఆత్మ వంచన చేసికొని, 
జీవించడంకన్న, వేరువేరు ఇళ్ళలో ఉంటూ పరస్పరాభిమానాల్ని సహకారాల్ని 
అందించుకొంటూ అన్నదమ్ముల అనుబందాలతో, అనురాగాలతో [బ్రతకడం 
మానవతకే మహర్షశ. సంకుచిత స్వార్దాల సంకెళ్లకు అందని మహోన్నత దిశగా 


పయనించాలన్నదే సర్దార్‌ జీ ఏరాపటు ఉద్యమాన్ని బలపరచడంలో ఇమిడియున్న్న 
©. 


15వ ప్రకరణం 


స్వతంత్రపార్షి జయనికేతనం- లచ్చన్న 


భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దేశస్థాయిలో స్వతంత్ర పార్టీని విధానాల్ని 
ఎంతగా ఖండిస్తున్నప్పటికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం-స్వతం త్రపార్టీకి విజయ పతాకం 
ఎగురవేసింది. ప్రజలు దీనిని అధికార పక్షంలోగాక, ప్రతిపక్షంగా ప్రతిపతాలలో ఉండేలా 
చేసారు. 


రాష్ట్రమంతటా గాక ఉత్తరాంధ్రలో స్వతంత్రపాన్టీ గెలుపు సాధించింది. ఉత్తరాంద్ర 
ప్రజానీకం తమకు తిరుగులేని నాయకుడు సర్దార్‌ జీ అని భావిస్తున్నందున అనేకచోట్ల 
చుక్కపార్టీ: (స్టార్‌ పార్టీ ఎన్నికల గుర్తు) గెలిచింది. 


నాటి ఉత్తరాంధ్రలో అనగా (శ్రీకాకుళం, విశాఖ బిల్లాలు (నాటికి విజయనగరం 
జిల్హా ఏర్పడలేదు) మొత్తం'39 స్ట్రానాట్లో 24 స్థానాలకు పోటీచేసి 11 స్థానాల్లో స్వతంత్ర 
పార్టీ గెలిచింది. ఆనాడు స్వతంత్ర పార్టీ అనగానే గుర్తుకొచ్చేది సర్దార్‌ గౌతు 
లచ్చన్నగారే. అందరూ అచ్చన్న పార్టీ గెలిచింది అనేవారు తప్పించి చుక్క పార్టీ 
అనేవారు కాదు. స్వతంత్ర పార్టీ తన సిద్దాంతాన్ని ప్రాతిపదికగా ఎన్నికలలో 
ఐజయమందలేదని తెలుస్తూనే ఉన్నది. నాటికి విద్యాగందము 25% కూడాలేని ఓటర్లు 
సిద్దాంత ప్రాతిపదికగ ఎన్నికల్లో అభ్యర్దుల్ని ఎలా ఎన్నుకో గలరు? ఓడించ గలరు. 
నేటికి కూడ ఆ పరిస్పితియున్నదన అతిశయోక్తిగా ఉండదు. 


1967లో తిరిగి ఎన్నికల్లో రాష్ట్రమున పోటీచేసిన పార్టీలు కాం[గ్రెన్స్‌ స్వతంత్ర, 
ఉభయ కమ్యూనిష్టు పార్టీలు, భారతీయ జనసంఘం, (ప్రజాసోషలిష్టు, యునైబుడ్‌ 
సోషలిస్టు, రిపబ్లికన్‌ పార్టీలు ఎన్నికల్లో పార్టీ సిద్దాంతా రాహిత్యంగా వ్యక్తి ఆరాధనమేరకు 
ప్రజాస్వామ్య రక్షకులుగా తన స్వీయ |ప్రతిభాశక్రియుక్తులచే కాపాడగలరన్న ధీమాతో 
అభ్యర్హుల్ని ఎంపికచేసే ఓటర్లు ఉంటారనటానికి నిదర్శనం. స్వతంత్రులు ఎన్ని 
పార్టీలున్నా ఉండటం ఉంటూ వస్తూ ఉండటం సర్వోదయ నాయకులు జయప్రకాష్‌ 
నారాయణ, లోకనాయక్‌ అనిపించుకున్న రాజకీయ నాయకుడు పాస్టీరహిత ప్రజా 
స్వామ్యం కావాలని నినాదం యిచ్చిన దానికి సరిపోతుందేమో. అయినా పార్ధ రహిత 
ప్రజాస్వామ్యం వర్షిలదంటూ అనాటి. తన సమకాలీన రాజనీతి విజ్ఞాని ఆచార్య 
మామిడిపూడి వెంకటరంగయ్య సోదాహరణంగా ఖండించి యున్నారు. 

భావప్రకటనా స్వాతంత్ర్యం ఉన్న మన దేశంలో అన్ని పార్టీలతోపాటు స్వతం|త్రు 
లుండటం అసహజమేమీ కాదు. ఉండటం కూడా అవసరమేమో. పార్టీ సిద్దాంత 
నిరంకుశ విధానాల్ని ఖండించటానికి వీరు అంకుశాలుగా మెలగిన నిజానికి ప్రజాస్వా 


482 


మ్యానికి (శ్రీరామరక్ష అవుతుంది. 


స్వాతరత్రపార్ట్‌ అభ్యర్దులు స్వతంత్ర అభ్యర్షులు ఒకటి కారు. వారు స్వతంత్రప్నా 
అభ్యర్దులు. వీరు స్వతంత్ర అభ్యర్షులు ఆర్డిక విదానం-పార్టీ ప్రణాళిక ఉన్నది 
“స్వతంత్ర పార్టీ? 

సర్దార్‌ గౌతు లచ్చన్న (శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తారు. కాంగగెన్‌ ' 
అభ్యర్షి బొడ్డేపల్లి రాజగోపాలరావు మరియొక ఇండిపెండెంట్‌ అభ్యర్షి ఇరువురు తమ 
తమ డిపాజిట్లను కోల్పోతారు. పార్వతీపురం స్థానం నుండి విశ్వాస నరసింహారవు, 
కాం(గెస్‌ అభ్యర్థి బి. సత్యన్నారయణను ఓడిస్తారు. బొబ్బిలి స్థానాన్ని కాం(గైన్‌ అభ్యర్థి 
కర్రి నారాయణరావు దక్కించుకొంటారు. విశాఖపట్నం పార్లమెంటరీ స్థానంలో 
తెన్నేటి విశ్వనాధం గారు ఇండిపెండెంటు అభ్యర్థిగా గెలుస్తారు. ఈ ఎన్నికల్లో విశాఖ 
జిల్దాలో పేరెన్నికగన్న స్వాతంత్ర సమరయోధుడు గొట్టిపాటి బుచ్చప్పారావు ఓటమిని 
పాందుతారు. అనకాపల్లిలో యం. సూర్యనారాయణపై స్వతంత్రపార్టీ అభ్యర్థి వి.వి... 
రమణ ఓడిపోతారు. 


నరసాపురం యం.పి. స్థానంలో స్వతంత్ర 'పార్టీ అభ్యర్థి తెళ్ల కృష్ణమ్మ చౌదరి. 
గెలుస్తారు. దివికొండయ్య .చౌదరి స్వతం|[త్రపార్టీ అభ్యర్షి కావలి యం.పి. స్థానాన్ని ' 
'దక్కించుకొంటారు. నెల్లూరు, చిత్తూరు, రాజంపేట, హిందుపురం, కర్నూలు, 
సిద్దిపేట, మెదక్‌, వరంగల్‌, మిర్యాలగూడ స్థానాల్ని స్వతం[త్రపార్టీ పోగొట్లుకున్నది. 

రాష్ట్రలో గల 287 స్టానాల్లో నాటి స్వతం[త్రపార్టీ గెలుపొందిన స్థానాలు. 
స్వతంత్రపార్హి అభ్యర్హులు 

(శ్రీకాకుళం జిల్లాలో 9 స్టానాల్ని స్వతం[త్రపార్టీ దక్కించుకొన్నది. గౌతులచ్చన్న 
(సోంపేట), కామయ్యరెడ్డి (ఇచ్చాపురం), కింజరాపు కృష్ణమూర్తి (హరిశ్చంద్ర 
పురం), నెచ్చెర్ల రాము (బుక్కలి), శత్రుచర్ల ప్రతాపరుద్రరాజు (నాగూరు), మరిశర్ల _ 
వెంకటరామి నాయుడు (పార్వతీఫురం), స్వతంత్ర పార్టీ బలపరచిన ఇండిపెండెంటు 
అభ్యర్షి ముదిలి బాబూపరాంకుశం నాయుడు (ఉనుకూరు) జమ్మాన జోబి (పాల 
కొండ, తంగి సత్యన్నారాయణ ((శ్రీకాకుళం), చౌదరి. సత్యన్నారాయణ 
(పాంధూరు) మొత్తం 9 స్థానాల్లో గెలిచారు. | 

విశాఖ జిల్టాలోగల "8 స్టానాల్లో స్వతం|త్రపార్టీ గెలుపొందిన స్టానాలు. గొజ్బపాటే 
బుచ్చప్పారావు (జామి) పాలవెల్లి (చోడవరం) తెన్నేటి విశ్వనాధం ఇండిపెండెంట్‌ గా 
*టీచేపి గెలుపొందారు. 7 స్థానాలకు పోటీచేసి రెండు స్ట్రానాల్లో గెలిచారు. 


"కపోతే రాష్ట్రస్థాయిలో స్వతంత్ర పార్టీ పోటీచేసిన స్థానాలు. తూర్పుగోదావరి, 


483 


ఎల్లవరం, బూరుగుపూడి, పెద్దాపురం, అమలాపురం, పశ్చిమగోదావరి, పాలకొల్లు, 
అత్తిలి, గోపాలపురం, కృష్ణాజిల్లా, నందిగామ, గుంటూరు, వేమూరు, అద్దంకి, 
నరసారావు, పత్తిపాడు, మాచెర్ల అయితే స్వతం[త్రపార్టీ వేమూరులో ఎడ్లపాటి 
వెంక[టావుని, ప్రత్తిపాడులో మున్నె చిననాగయ్యను గెలిపించుకొన్నది. 


నెల్లూరు బిల్దాలో దర్శి, ఉదయగిరి స్టానాల్లో రావిపాటి మహానందాన్ని , ధనికు 
నరసింహంగారిని గెలిపించుకొన్నది. కందుకూరు స్థానంలో ఓడిపోయింది. కావలిలో 
గొట్టిపాటి సుబ్బానాయుడిని గెలిపించుకొన్నది. పి. రామచంద్రారెడ్డి ఆత్మకూరులో 
గెలుపొందారు. సూళ్లూరుపేట స్థానంలో ఓటమి. చిత్తూరుజిల్లాలో స్వతం|[త్రపార్టీ 
సత్యవేడు స్థానం నుండి కె. మునుస్వామి, పలమునూరు స్థానం నుండి టి.సి. 
రాజన్నను, తిరుపతి నుండి అగరాల ఈశ్వరరెడ్డిని గెలిపించుకొన్నది. నగరి, వేపంజరి, 
చిత్తూరు, బంగారిపాలెం, కుప్పం, పాగ నుండి కుంబులపల్లె-పీలేరు స్థానాల్ని 
పోగొట్టుకుంది. 


కడప జిల్హాలో-కోదూరులో యన్‌. పెంచలయ్య గెలిచారు. లక్కంరెడ్డిపాలెం-కడ 
పలో ఓటమి పొందారు. అనంతపురం జిల్లాలో యతి రాజారావు మడకసిరి నుండి 
తిప్పయస్వామి, రాయదుర్గ నుండి పాలెం వెంకటేశ్వరావు, ధర్మవరం నుండి 
గెలుపొందారు. కర్నూలు జిల్లాలో ఆలూరు స్థానంలో డి. గోవిందదాన్‌ను కొడిమూడు 
స్థానం నుండి పి. రాజరత్నంలను స్వతం త్రపార్టీ గలిపించుకున్నది. ఎమ్మిగనూరు, 
ఆదోదిలో ఓటమి నందింది. '““డోన స్థానంలో కె. వెంకట కృష్ణమూర్తి గెలుపొందారు. 
కోయిలగుంట్ల, ఆల్లగడ్డ, నంద్యాల స్టానాల్సో ఓటమి ఎదురైంది. 

రాయలసీమలో గల నాలుగు జిల్టాల్సో పోటీచేసిన స్వతం[్రపార్టీ హెచ్చు స్థానాల్ని 
సంపాదించలేక పోయింది. అన్ని స్థానాల్లో కాం(గైన్‌ పార్టీకి సరిసమాన స్ట్రాయిలో 
నిలచింది. ప్రధాన పోటీపక్షంగా రూపం దాల్చింది. 


తెలంగాణా ప్రాంతంలో స్వతంత్ర పార్టీ ఒక్కసీటును గూడా సంపాదించలేక 
పోయింది. తెలంగాణాలోగల అన్ని జిల్టాల్లో పోటీచేసిన ఒక్కనీటు కూడా లభించలేదు. 
మహబూబ్‌ నగర్‌ జిల్హాలో-షాద్‌ నగర్‌లో ఓటమి. హైదరాబాద్‌ జిల్జాలో ఆసిఫ్‌నగర్‌లో 
ఓటమి. మిరియాలగూడలో ఓటమి. నడిమికెల్ల భువనగిరలో ఓటమి. తెలంగాణా 
ప్రజానీకంలో స్వతం(త్రషార్షీ తన ప్రభావాన్ని చూపలేకపోయింది. అచటగల నాయ 
కత్వం లోపమై ఉండాలి. ఉత్తరాంధ్రలో స్వతంత్రపార్టీ సంపాదించిన స్థానాల్ని కూడా 
రాష్టం మొత్తంలో మరి ఎచ్చటా సంపాదించలేక పోయింది. స్వతం[త్రపార్టీ బలమైన 
నాయకత్వాన్ని గలిగిఉన్నా రాష్ట్రస్థాయిలో హెచ్చు స్థానాల్ని పొందలేక పోయింది. 


484 


సర్దార్‌ జీ వ్యక్తిత్వం- ప్రజాభిమానం- దేశభక్తి ఉత్తరాంధ్రలో హెచ్చు స్థానాల్ని పొంద 
గలిగేలా చేసాయన్నది బుజువు అవుతూనే ఉంది. స్వతంత్ర పార్టీ అన్న ఆంధ్రప్రదే 
శ్‌లో సర్జార్‌జీ అన్న అభిప్రాయానికి రూపం ఏర్పడింది. 


అయినప్పటికి నాటి కాం(గైన్‌ పార్టీకి బలమైన (ప్రతిపక్షంగా రూపాొందినది. సంఖ్యాబ 
లంలోనే గాక స్వతం|[త్రపార్టీ నాయకత్వం వహిస్తున్న సర్జార్‌జీ శాసనసభలో (ప్రతిపక్ష 
నాయకునిగా గట్టిపోటీ నిచ్చారు. ప్రభుత్వాన్ని అన్నివిధాలా నిలదీసి, నిగ్గుతీసే రూపం 
దాల్బారు. 


స్వతంత్రపార్టీ శాసన సభ్యులెల్లరు, సర్దార్‌ గౌతు లచ్చన్నగారికే తమ నాయకునిగా 
ఎన్నుకొన్నారు. వారి అడుగుజాడల్లో నడిచేలా మొదట్లో రూపొందారు. 
బ్రస్మానందరెడ్డి మంత్రి వర్గం 

(శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు 1967 ఎన్నికల అనంతరం అత్యధిక 
సంఖ్యాబలాన్ని శాసనసభలో సంపాదించిన కాం(గైన్‌పార్టీ తరుపున ముఖ్యమంత్రిగా 
మంత్రివర్గాన్ని ఏర్పరిచారు. కృషివరలోక పార్టీ స్థాపనలో రంగాజీకి, అచ్చన్నగారితో 
పాటు అన్నివిధాలా సహకరించిన లచ్చన్న సమజఉజ్లీ నాయకుల పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి! 
ఆసరికే కాంగ్రెన్‌లో కలసినందున కాం(గ్రైన్‌ పార్టీ టిక్కెట్‌పై గెలిచినందున బ్రహ్మానంద 
రెడ్డి మంత్రివర్గంలో స్థానం ఏర్పడింది. వ్యవసాయ మంత్రి అయ్యారు. 1964 
మంత్రివర్గంలో రాష్ట్ర ఆర్హికమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డిగారికి ఈ మంత్రివ 
ర్లంలో స్థానం ఇవ్వలేదు. 1969లో గల ప్రత్యేక తెలంగాణా పోరాటానికి, బీజము 
ఏర్పడటానికి కాం(గైెన్‌ అధిష్టాన వర్గం ఇచటనే అవకాశం యిచ్చిందేమో, అయితే 
తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్‌ కి ముఖ్యమంత్రికాగల పి.వి. నరసింహారావుగారిని 
మాత్రం సహాయ మంత్రిగా కొనసాగించారు. నూకల రామచంద్రారెడ్డికి కూడా 
మంత్రివర్గంలో స్థానం దొరకలేదు. పెద్దమనుషుల ఒప్పందంలో పేర్కొనినట్టు 
మంత్రివర్గంలో స్థానాలు, ఆం(ధ్ర- రాయలసీమ- తెలంగాణా ప్రాంతాలకు లభించలేదు. 
సహాయ మంత్రులు, "కేబినెట్‌? స్టాయిలేని వారు అందులో స్థానం లభించడం 
పూర్తిస్తాయి మంత్రి పదవి లభించలేదన్న నిరాశ నిన్ఫ్సుహలున్నది నాలవి. 


1964లో విద్యాశాఖా మంత్రిగానున్న షి.వి.జి. 1967 మంత్రివర్గంలో స్థానం 
పొందలేకపోవటానికి తను తీవ్రమైన రహదారి ప్రమాదంలో మునిగి తేలడమే పి. వి.జి. 
రాజకీయ జీవితంలో పెనుమార్పు తెచ్చిన పాపిష్టి సంఘటనగా నేటికి. అది నిలిచిపో 
తుంది, అనారోగ్య కారణంగా రాజకీయ జీవిత, చదరంగం నుండి పి.వి.బి. 
వైద్‌లగుతారు. ఆతని స్థానంలో టి.వి. రాఘవులు విద్యాశాఖామాత్యులుగా వస్తారు. 
"జకీయాల్ని రసవత్తరంగా నడిపించగల సమర్షుడు. వల్లూరి బసవరాజుకి రెవెన్యూశాఖ 


485 


లభిస్తుంది. జె.వి. నరసింగరావు పి. డబ్బు. డి- బలహీన వర్గాల నాయకుడు కొండాలక్మణ 
బాపూజీకి- కార్మి కశాఖ. పి.పి. నరసింహారావుకి ఆరోగ్యశాఖ, రాయలసీమ నాయకులు 
కె.వి. నారాయణరెడ్డికి న్యాయశాఖ. టీ. రామస్వామి-జి.వి గురుమూర్తి చెంచు 
రామానాయుడు, రుద్రరాజు రామలింగరాజు, శీలం సిద్ధారెడ్డి, వి. సత్యన్నారాయణ, 
ఎ. రామస్వామి, ఇబ్రహీం ఆలీ అన్సారీ, ఇతర మంత్రులు. 


మంత్రివర్గంలో ఆంధ్ర, తెలంగాణాలకు సమతూకంపై స్థానాలు లభించలేక పోవటా 
నికి కారణం ఇదమిద్దంగా ఇది అని చెప్పలేము. కాం(గెన్‌ అధిష్టాన వర్గం తన వ్యూహం 
ఎత్తుగడల మేరకు తన విధానాన్ని అనాటికి నిర్ణయించి ఉంటుంది. 


అందువలననే కాబోలు మరల 1969లో మంత్రివర్ల పునర్నిర్మాణం జరిగింది. 
ముఖ్యమైన మార్పులు చేయబడ్డాయి. (ప్రత్యేక తెలంగాణా ఉద్యమ ఫలితం ఇది. జె.వి. 
నరసింహారావు ఉపముఖ్యమంత్రి. అయ్యారు. జలగం వెంగళరావు మంత్రి వర్గంలో 
ఆంతరంగిక శాఖామాత్యులుగా ప్రవేశించారు. పి.వి. నరసింహారావు కేబినేట్‌ మంత్రి 
అయి వద్యాశాఖను పొందగలిగారు. కె. విజయభాస్కంరరెడ్డికి ఆర్థికశాఖ లభించింది. 
కాకాని వెంకటరత్నం, వి. కృష్ణమూర్తినాయుడు, సాగి సూర్యనారాయణ రాజులకు 
. మంత్రి వర్గంలో స్థానాలు లభించాయి. ఏRAS అప్పుల నాయుడుగారు సహాయమంతత్రిగా 
చేరారు. 11మంది సహాయ మంత్రులు, కేబినేట్‌లో తీరప్రాంతాలకు 2, రాయలసీమకు 
3, తెలంగాణాకు 13. ఇది కేవలం తెలంగాణోద్యమ (ప్రభావమన్నది ఏ ఒకరూ 
కాధనలేనిది. పెద్దిరెడ్డి తిమ్మా రెడ్డి గారు రెవెన్యూ శాఖామాత్యులు కాగలిగారు. ఆద్యతన 
రాబోయే జై ఆంధ్రోద్యమానికిది త్వరలోనే స్వాగతం పలుకుతుంది. సర్టార్‌ జీ (ప్రతిపక్ష 
నాయకునిగా శాసనసభలో నాడున్నారు. 


16వ ప్రకరణముఎ 


1971 మధ్యంతర ఐన్నికలు- గ్రాండ్‌ ఎలఅలియన్నుు- లచ్చన్న 


స్యతం[త్రపార్టీ దేశస్టాయిలో కాంగ్రెన్‌ పార్టీని ఆధి గమించలేక పోతున్నదని 
తెలిసికొన్న నాయకులు కేంద్రమున కాంగగెన్‌ నిరంకుజా థికారాన్ని ఎదుర్కోవాలన్న 
రాజకీయ వ్యూహం పన్నింది. ఏ ఒక పార్టీ కాం(గైన్‌ ను ఎదిరించలేదని, ఉమ్మడీగొ 
కాం(గెసేతర |ప్రతిపక్షపార్టీలు ఐక్యమవనిదే కాం(గ్రెన్‌ను జయించలేమన్న ఈ భావం 
ఈనాడువలె కుడిఎడమ పక్షాల మధ్యగాక కేవలం వామపకేతర పార్టీల మధ్యవే 
ఏర్పడింది. 


ఎలియన్సులో చేరిన పార్టీలు 

అయితే ఈకలయిక వాటి వాటి స్వరూప స్వభావాల్ని విడిచిపెట్టుకనే ఉమ్ముడీ 
ప్రాతిపదికపై ఒకటిగా చారిత్రాత్మక ఒప్పందంపై (గ్రాండ్‌ ఎలియన్ఫు, చీర, 
కాం(గైన్‌ పార్టీపై పోటీచేయ అభ్యర్డుల్ని నిలబెట్టటానికి అంగీకారాన్ని కుదుర్చుకు 
న్నాయి. గ్రాండు ఎలియన్సులో నున్న పార్టీలు (1) న్వతంత్ర ప్కా ,2 
ఆర్గనైజేపనల్‌, కాం(గైన్‌ (3) భారతీయ జన సంఘం, రాజగోపాలాచారి, నిజలిం 
గప్ప, యల్‌.కె. అద్వానీ, ఉమ్మడి నాయకత్వంలో (గ్రాండ్‌ ఎలియన్స్‌ రూపొండదు 
తుంది. కాం(గైన్‌ (ఐ)ని ప్రతిఘటించాలి, ఓడించాలి; వీరి ధ్యేయం, ఆశయం. 


1969లో కాంగగన్‌పార్ట్రీ చీలిపోయి, ఆర్గనైజేషనల్‌ కాం(గైన్‌-ఇందిరా కొంగగెస్‌గా 
పిలవబడుతుంది. నిజలింగప్ప అధ్యక్షతన భారతదేశ రాజకీయాలలో సిండికేట్‌ 
వర్గం రూపొందుతుంది. సంజీవరెడ్డి, కామరాజనాడారు, సిద్దారం శంకర్‌ గ్ర 
ఒకవర్గంగా ఏర్పడి ఇందిరాగాందీని ప్రతిఘటిస్తారు. భాతత మాజీ (ప్రధాని ఇందిరాజీ 
కూడ ఎత్తుకు పైఎత్తువేసి సిండికేట్‌ వర్గాన్ని దెబ్బతీయాలని పథకం పన్నింది. 


పార్టేలో ఆంతరంగిక విభేదాలు, కుమ్ములాట తదుపరి స్పష్టమైన అభిప్రాయ 
భేదాలలో బయటకు వస్తారు. 


కాంగెన్‌ వర్కింగ్‌ కమిటీ బెంగుళూరులో సమావేశమౌతుంది. ఇందిరాగాంథీపై 
(క్రమశిషణ తీసుకొంటారు. పర్యవసానం ఇందిరాగాంథధ్‌ తన పార్టీ కాం(గెన్‌ (బగా 
ప్రకటిస్తారు. సిండికేట్‌ నీలం వారిని భారత రాష్ట్రపతాగా ప్రతిపాదించగా ఇందిర 
ఎత్తుగడమేరకు సంజీవరెడ్డి నామినేషన్‌ బలపరుస్తూ ప్రతాపాదనలి  సమర్షిన్తు “ఆంత 
రాత్మ ప్రబోదం మేరకు ఓటు వినియోగం” అన్న నూతన రాజకీయ ఎత్తు గడమ 
ద్రవేశపెడతారు. కాం(గ్రైవ్‌ పార్టీలో ఉంటూనే తనకు పోలక్‌గా నిలుస్తున ఎ సిండికేట్‌ 
వర్గాన్ని ఓడించాలన్నది (శ్రీమతి ఇందిరాజీ వ్యూహం. ఇండిపెండెంట్‌ గొ 


487 


నామినేషన్‌ దాఖలుచేసిన ఆనాటి ఉపరాష్ట్రపతి వి.వి. గిరిని ఇందిరాజీ దేశవ్యాప్తంగా 
పర్యటించి గెలిపిస్తారు. సంజీవరెడ్డి ఓటమితో సిండికేట్‌ కు మొండి చెయ్యి 
మిగిలింది. 


1969 కాంగగ్రెన్‌ పార్టీ చీలికలో ఇందిరాజీకి బాబూ జగజ్జీవన రాం కుడిభుజముగా 
నిలచి, యావత్‌ భారతదేశ దళిత సమాజమంతా ఇందిరవైపీ ఉన్నారనిపిస్తారు. తను 
బలపరచిన రాష్ట్రపతిని గెలిపించుకున్న (ప్రధాని ఇందిర తన బలాన్ని తన పార్టీ 
బలాన్ని నిరూపించుకోవటానికి పార్లమెంటరీ ఎన్నికలను గడువు ముందే జరిపించ 
సిద్దపడతారు. 


ఈ నేపద్యమున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాటి బ్రహ్మానందరెడ్డి ఇందిరా 
కాం(గైస్‌ను బలపరుస్తారు. నీలం సంజీవరెడ్డి గారిని ప్రతిఘటిస్తారు. 


ఇందిరాగాంధి జీ ఎత్తుగడల్ని పరిశీలించిన సిండికేట్‌ వర్గం నిజలింగప్ప 
అధ్యక్షతన కాంగ[గ్రెన్‌ (ఎన్స్‌గా రూపొందుతుంది. కాం(గెన్‌ (ఐ)లో ఎన్నికల్లో 
పోటీకి సిద్దపడుతుంది. పార్టీని నిరంకుశాధికారంతో నడపాలన్న నాయకత్వం, తన 
పార్టీలో తనంతటి వారున్నవారిని బయటకు అంపే వరకు ని(ద్రపోరని, రాజనీతిజ్ఞాల 
ఉవాచ. సిండికేటును జయించి ప్రజల అభిమానాన్ని పొందగలనన్న ధీమాతో తన 
పార్టీలోనే ఉంటూ భారతదేశ విముక్త జాతులకు తిరుగులేని ప్రతినిధినని భావిస్తూ 
వస్తున్న బాబూ జగజ్జీవన రాంను కూడ ఎదుర్కోవటానికి ఇందిరాజీ రంగం 
తయారుచేసారు. 'సైద్దాంతిక విభేదాలన్న తీరును ప్రయోగించారు. బాబూ జగజ్జీవ 
నరాం కూడా బయటపడి కాం(గైన్‌ (జె) పార్టీగా రూపొందారు. 


సిండికేట్‌ కాం(గైస్‌ బడాపెట్టుబడిదార్ల భూస్వామ్య వర్గానికి చెందినదని 
స్వతంత్ర పార్టీ బూర్జువా వర్గానికి చెందిన ధనవంతులపార్ట్‌ అని అయితే [ప్రజాసం 
కేమం తన ధ్యేయంలఅని, సోషలిజం తన లక్ష్యమని, బ్యాంకుల్ని జాతీయం 
చేయడంద్వారా, రాజభరణాల్ని రడ్డుపరచడం ద్వారా ఇందిరాజీ సోషలిజానికి 
మార్గం సుగమం చేసారన్న కీర్తిప్రతిష్టలు వచ్చాయి. ఆ నేపద్యమున భారత ప్రధాని 
ఇందిరిజీ 1971లో పార్లమెంటుకి మధ్యంతర ఎన్నికల్ని ప్రకటిస్తారు. 

ఆనాడు దేశ స్థాయిలో పోటీచేసిన రాజకీయ పార్టీలు కాం(గెన్‌ (ఐ) కాంగ్రెస్‌ 
(యన్‌), కాం(గైన్‌ (జె) స్వతంత్ర పార్టీ ఉభయ కమ్యూనిష్టు పార్టీలు, భారతీయ 
జనసంఘం సంయుక్త సోషలిస్టుపార్టీ డా. మర్రి చెన్నారెడ్డిగారి అధ్యక్షతన తెలంగాణా 
(ప్రజాసమితి రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తెలంగాణా కాం(గైన్‌-రామరాజ్య 
పరిషత్‌ -బేక్వర్లుక్రాసు మహాసభ ముఖ్యంగా కాంగగ్రెన్‌ (ఐ)ను ప్రతిఘటించాలన్నది 


488 


అన్ని పార్టీల ఆశయం. వీటన్నింటిని గెలిచి, అధికారంలోనికి రావాలన్నది కాంగ్రెన్‌ 
(ఐ) లక్ష్యం. దేశ స్థాయిలో అన్ని సీట్లకు పోటీ చేయగలిగిన ప్రజాభిమానం కాంగ(గెన్‌ 
(ఐ) సంతరించుకొన్నది. ఈ ఎన్నికల్లో ప్రత్యేకత తనింటినుండి విడివడినవారినే 
గాక ఇరుగుపారుగువారిని ఓడించాలి. ఇందిరాజీ ,తన యావశ్ళక్తి యుక్తుల్ని 
వినియోగించారు. అనాటి ఇందిరా కాం(గ్రెస్‌కు అనుకూల విషయం, తన ప్రత్యర్జుల 
పార్టీలలో ఏ ఒక్కటికూడ తన పార్టీవలె దేశంలోగల అన్ని స్థానాలకు పోటీ 
చేయలేదు. అన్ని పార్టీలు రాష్ట్రస్థాయిలో తనను ప్రతిఘటించగా మరికొన్ని 
దేశస్తాయిలో (ప్రతిఘటించ నిలచాయి. ఇందిరా కాం(గైెన్‌ను దేశ స్థాయిలో ఎదు 
ర్కొన్న పార్టీలు కాంగ్రెస్‌ యన్‌ మరియు జె. ఉభయ కమ్యూనిష్టు పార్టీలు, 
భారతీయ జనసంఘం, స్వతంత్రపార్టీలు మాత్రమే. 

స్వతంత్రపార్చీ అభ్యర్హిగా లచ్చన్న గురువర్యులు ఆచార్య యన్‌.జి. రంగా 
(శ్రీకాకుళం పార్లమెంటరీ స్టానానికి పోటీ చేస్తారు. కాం(గ్రెన్‌ (ఐ) అభ్యర్థి బొడ్డేపల్లి 
రాజగోపాల్లరావు 1967లో ఇదే స్థానం నుండి రంగాజీ ఒకమారు గెలిచి యున్నారు. 
రంగాజీ 14. రద్దు 


ఓటింగు మార్చి 5వ తేదీన జరిగింది. ఓట్ల లెక్కింపు జరుగుతుండగా 
రంగాజీ సోంపేట సర్దార్‌జీ నివాసంలో ఉన్నారు. సోంపేట, ఇచ్చాపురం, "టెక్కలి 
నియోజక వర్గాల్డో కాంగగ్రెన్‌ గెలిచినట్టు ప్రకటనరాగా ఇక ఓటమి తధ్యం అన్నది 
తెలిసీ రంగాజీ అత్యంత సన్నిహితుడు కావూరి వెంకయ్యను పిలిచి తదుపరి 
లచ్చన్నను పిలుస్తారు. రహస్య చర్చల్లో మీరు అంతా కాం(గ్రెన్‌పార్టీలో చేరడానికి 
సిద్దంగా ఉండండి అని రంగాజీ అనడంతో సర్దార్‌జీ వంతు ఆశ్చర్యఫోవడం 
అయింది. ఇరువురు కొద్ది సేపు మౌనం వహించి తొందరపడి నిర్ణయానికి రావద్దు. 
గెలుపు ఓటమిబట్టై మనం నిర్ణయాలు తీసికోవద్దు అని వారిరువురు చెప్పారు. 


రంగాజీ వెంటనే కారుసిద్దం చేయమని చెప్పి నిడుబ్రోలు స్వగ్రామానికి ఆ దినమే 
వెళ్లిపోయారు. 


తదుపరి రాష్ట్ర పార్టీ కార్యవర్గం అయింది. ఆ సమావేశంలో రంగాజీ అందరికి 
కాం(గ్రైన్‌ లో కలవడం మంచిదని చెప్పగా సుంకర- శోభనాద్రి వి.వి. రమణ, కావూరు 
వెంకయ్య, జాగర్లమూడి చంద్రమౌళి రాజగోపాలరావు. వారు ఏమనక మౌనంగా 
ఉండిపోతారు. అయితే ఎదిరించిన వారిలో సర్దార్‌జీ ఒక్కరే బలమైన వారు. 
కాం(గ్రైన్‌లో దూరడం మన రాజకీయ జీవితాశయం. దెబ్బతింటుందని అన్నారు. 


1972లో రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. 1972లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 


489 


స్వతంత్ర పార్టీ సభ్యులు 16 మంది మాత్రమే గెలిచి యున్నారు. రంగాజీ 
రాజ్యసభకు పోటీచేయాలని సహచరులతో చెప్పారు. అందరూ ముక్తకంఠంతో పోటీ 
చేయవద్దు. మనకు బలం లేదు అన్నారు. ఆనాటి పార్టీ మార్పిడి నిరోదక చట్టం 
లేదుకదా. ఎవరు డబ్బును మంచినీళ్ళలా ప్రవహింప చేస్తారో విజయం వారిని వరించే 
స్పితిగతులానాటివి. రంగాజీకి ఓటమి తటస్ట్రించింది. 
రంగాజీ కొం(గైస్‌లో ప్రవేశం 

1972 జూన్‌లో రంగాజీ ఢిల్లీవెళ్లి కాంగ్రెస్‌లో చేరిపోగా పత్రికల్లో వార్తవస్తే 
లచ్చన్నగారు చూచిన పరిస్టితి ఆనాటికి రంగాజీ ఆల్‌ ఇండియా స్వతంత్రపార్టీ 
జాతీయ కార్యవర్గ సభ్యులు పార్టీకి రాజీనామా యిచ్చి కాంగగెన్‌లో చేరుతారు. 
రాజగోపాలాచారికి, అధ్యక్షులు యం.ఆర్‌. మసాని గారికి రాజీనామా యిస్తారు. గత 
రాజకీయ నాయకుల చరిత్రను వివరిస్తూ. 


దరిమిలా రాజగోపాలాచారిని చూడటానికి సర్దార్‌ జీ మద్రాసు వెళ్లగా రాజగోపా 

లాచారి రంగాజీపై నిష్టూరంగా మాట్లాడతారు. ఫిరాయింపుదారుడు అని రాజగోపా 

లాచారి అనగా సర్దార్‌ జీ, ఎవరు ఫిరాయింపుదారులు కారండి, రాజాజీ గారు! 
అందరూ అటువంటి వారేఅని గురువును సమర్జించారు. 


ఆ మాటను విని రాజాజీ లచ్చన్న భుజం తట్టి, మీ వంటి అనుచరులున్న 
రాజకీయవేత్త ఏనాటికీ చిరస్మరణీయుడే అని అన్నారు. 


ఉత్తరాంద్రలో నిజానికి స్వతంత్ర పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ప్రజాభిమానాన్ని 
పూర్తిగా కోల్పోయింది. స్వతంత్రపార్టీ అభ్యర్థి వి. నరసింహారావు ఓడిపోయారు. 
కాం(గైన్‌ (జె) అభ్యర్థి బిడ్డిక సత్యన్నారాయణ పార్వతీపురం నుండి గెలుస్తారు. 
స్వతంత్రపార్షీ అభ్యర్షి రౌతు చంద్రశేఖరం ఓడిపోగా కాంగగైన్‌ (ఐ) అభ్యర్థి కర్రి 
నారాయణరావు గెలుస్తారు. విశాఖపట్నంలో పి.వి.జి. ఇండిపెండెంటుగా తెన్నేటి 
విశ్వనాధంపై గెలుపొందుతారు. అనకాపల్లి నుండి ఏRAఏ అప్పలనాయుడు గెలుపాం 
దుతారు. స్వతం[త్రపార్టీ అభ్యర్థి వి.వి. రమణ ఓడిపోతారు. గుడివాడ-మచిలీప 
ట్నం-ఒంగోలు స్థానాల్ని కూడ స్వతం[త్రపార్టీ పోగొట్టుకుంటుంది. రంగాజీ 
సతీమణి భారతీదేవి, రంగాకూడ ఓడిపోతారు. (శ్రీకాకుళం స్థానాన్ని బొడ్డేపల్లి 
రాజగోపాలరావు గెలుపొందారు. 


ఇందిరాగాంధీజీకి పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది. వాస్తవికమైన 
మోసాల్ని జాతీయ దినపత్రికలు వెల్లడి చేస్తాయి. ఎండమావుల నినాదాల్ని బట్టుబ 
యలు చేస్తాయి. కష్టజీవులు సామాన్య ప్రజలు (స్త్రీలు ఇందిరాజీని తమ రాజకీయ 


490 


ఇష్టదైవంగా భావించే రాజకీయ దినాలవి. అధిక సంఖ్యాకులు ఆవుదూడ గుర్తుకేవేసి 
కాం(గైస్‌ని గెలిపిస్తారు. ఆంధ్రలో ఒక్క సీటు కూడా స్వతం[త్రపార్టీ సంపాదించలేక 


పోయింది. ఇందిరా ప్రభంజనానికి ఏ ఒకపార్టీ స్వతంత్రపార్టీతోసహా నిలవలేకపో 
యింది. 


స్థానిక స్వతంత్ర పార్టీ నాయకులు- రాష్ట్రస్టాయి స్వతంత్రపార్టీ నాయకులు సర్దార్‌ 
గౌతు లచ్చన్న రత్న సభాపతి. పి. రాజగోపాలనాయుడు, రంగారావు, జాగర్ల 
మూడ చంద్రమౌళి వెంకట్రావు, కె. రోశయ్య వంటి అనుభవంగల రాజకీయ 
ధీరులెల్లరు ఆనాటి కాంగ్రెన్‌ (ఐ)ను ప్రతిఘటించలేక పోయారు. 


17వ ప్రకరణము 


1972 జైఆంధ్రోద్యమం- లచ్చన్న 

సర్దార్‌ గౌతు లచ్చన్న రాష్ట్ర స్వతంత్రపార్టీ నాయకులుగా ఆంధ్రలో 
వ్యాపించిన రెండు ఏర్పాటు ఉద్యమాలను ఎదుర్కొన్నారు. లచ్చన్నగారు తిరుగు 
లేని ఏర్పాటువాది. రాష్ట్రాలు చిన్నవిగా ఉంటేనే ఆర్జికాభివృద్దిని సంతరించుకొంటా 
యన్నది లచ్చన్నగారి వాదన. అయితే ఇతర సమస్యలుండవని కాదు. నిజానికి 
ఈ ప్రపంచంలో ఏ వాదము సంపూర్ణం కాదు. వాదము (ప్రతివాదము- చివరికి 
సమన్వయం. ఏ విషయానికి తప్పదు కదా! అందుకు రాజనీతి విజ్ఞానులు-విద్యాధి 
కులు గుడ్డిగా ఈవాదం గొప్ప, ఆ వాదం తప్పని వాదించరు. లోకజ్ఞానం తెలియని 
వారు తప్ప దేశకాలమాన పరిస్థితులను బట్టి ఏ వాదం, సమన్వయం కాగలదో తీర్పు 
చెప్పగలరు. 

తన 40 ఏండ్ల రాజకీయ చరిత్రలో రాజకీయ నాయకులకు' ఆదర్శప్రాయంగా 
నిలచిన వారు, నిస్వార్హ ప్రజాసేవలకు మారుపేరు. ఇచ్చకం మొగమాటం ఆశ్రితప 
క్షము, బందుప్రీతి లాంటి గుణాలకు అతీతుడు. విమర్శలకు తావులేని రాజకీయ 
చరిత్రగల ప్రజ్ఞాశాలి. త్యాగశీలి. ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా ఏర్పడాలని కోరిన 
ఆలోచించాలి తప్పించి ఆవేశంలో తప్పుడు నిర్ణయాలకు రాకూడదు. 

తొలుత రాష్ట్ర స్వతం[త్రపార్టీ ఉపాధ్యక్షులుగా తరువాత రెండు పర్యాయములు, 
అధ్యక్షులుగా ఎన్నికై అఖిలభారత స్వతంత్ర పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ లో సభ్యత్వం 
అందినవారు, జాతీయ కార్యవర్గం సభ్యులు. కేంద్ర పార్లమెంటరీ బోడ్డు సభ్యులు. 


ఒకనాడు తెలంగాణా ఉద్యమం సన్నగిల్లి నాడు సర్దార్‌ జీ చెప్పినది అక్షర సత్యం. 
1972లో ఎన్నికలయిన తదుపరి (శ్రీ పి.వి. నరసింహారావు మంత్రి కావడం. మళ్లీ 
ఏర్పాటువాదం తలెత్తింది. ఆంధ్రప్రాతం వారంతా ముల్కి సర్జిఫికేట్టను సంపాదిం 
చుకొని తెలంగాణాలో స్థీరపడిపోయారన్న వాదం లేచింది. ఆంధ్రులు మీరు 
తరలివెళ్లండి అన్న తెలంగాణా ఉద్యమం, .ఆం(ధ్రులు హైదరాబాదులో ఆలంగాణాలు 
స్పిరపడిపోయారన్న అపోహ లేచింది. వారిని తరలించడం ఎలా ముల్కీసిర 
నివాసంగల వారికి ఇచ్చేది ముల్కీ సర్టిఫికేట్‌ స్థిర నివాసం ఉన్న ఆంధ్రులు ముల్కీ 
నిబంధనల మేరకు తెలంగాణాలో ఉండటం నేరమా. ముల్కీ నిబంధనలు మరి 
దేనికి విషయం కోర్ట్షుకెక్కింది. హైకోర్టు కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
సుప్రీంకోర్టుకి వెళ్లింది. మళ్లీ వాదం చట్టసమ్మతం అని తీర్చు వచ్చింది. ఈసారి 
ఆంధ్రప్రాంతంలో ఈ ఉద్యమం జై ఆంధ్ర అన్నపేరుతో తలెత్తింది. 


492 


ముల్కీ అంకే ఏమిటి 
1919లో హైదరాబాద్‌ నైజాం ఒక 'ఫర్మానా జారీ చేసారు. తన రాష్ట్రంలో 
(తెలంగాణా) ముల్కీలు మాత్రమే ఉద్యోగాలకు అర్హులని ఈ ఫర్మాను ప్రకటిం 
చింది. ముల్కీ సర్టిఫికేట్‌ కి ఎవరు అర్హులు హైదరాబాద్‌ రాష్ట్రం (తెలంగాణా)లో 
జన్మించిన వారు లేదా అక్కడ 15 ఏండ్లు స్రిరనివాసం చేసిన తమ జన్మస్టానానికీ 
వేళ్లే ఉద్దేశం లేనివారు ఇందువలన తెలిసిందేమిటి. 1919 నాటికే ఇతరులు వచ్చి 
తెలంగాణాలో స్పీరపడుతున్నారన్నది స్పష్టం. అటు సిరపడినవారు 15 ఏండ్ల నుండి 
ఉన్నవారు తెలంగాణాలో స్థిరనివాసముగా ఉండగలదన్నది ఫర్మానా యిచ్చిన హామి, 


ఆనాడు యిచ్చిన హామిని ఈనాడు త్రోసిపుచ్చడం న్యాయమా? హైదరాబాదు 
'రాష్ట్రం 1956లో మూడు భాగాలైనాయి. నాటినుండి తెలంగాణా (ప్రాంతంలో 
ఉద్యోగం చేయాలన్న కుదరదు. 15 ఏండ్ల స్టిరనివాసం కావాలి. ఇది అన్యాయం. 
ఆంధ్రప్రదేశ్‌ లో అసమానత లేమిటి అని ఉద్యోగస్తులు హైకోర్టును ఆశ్రయించారు. 
ముల్కీనిబంధనల రాజ్యాంగ విరుద్దమని హైకోర్లుతీర్చు ఇచ్చింది. తెలంగాణా 
ప్రజల్లో ఇవెడిపుట్టింది. [పభుత్వం సుప్రీంకోర్టులో దావావేయగా ముల్కీనిబంధనఖి 
చెల్లుతాయని సుప్రింకోర్లు తీర్చు చెప్పింది. 

ఆంధ్రప్రాంతం ఉద్యోగులు తెలంగాణాలో ఉద్యోగాలకు అనర్హులనడంతో 
ఆంధ్రలో మహోద్యమంలేచింది. తమ రాజధాని నగరంలో తాము ద్వితీయశ్రేణి 
పౌరులుగా ఉండటం దురదృష్టం అని భావించారు. తెలంగాణాతో తెగతెంపులు 
చేసుకుంటేనే గౌరవం దక్కుతుందన్న భావనకు లోనయ్యారు. 
ఉద్యమం దేనికి 

ఆంధ్రలో ఉద్యమం వ్యాపించింది పట్నాల్సోనేగాక పల్లెల ఈభావం 
బలపడింది రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు వారి వారి పార్టీల విభేదాల్ని విస్మరించి, 
ఏర్పాటు వాదులు సమైక్య వాదులుగా మారిపోయారు. రాష్ట్ర నలుమూలల 
పర్యటిస్తు సభల్ని సమావేశాల్ని జరిపించడంలో సర్దార్‌ జీ నిమగ్నమైనారు. 


ఒక (ప్రాంతం వారు తరతరాలుగా వారి ప్రక్క నివశిస్తున్నవారిని వేరొక 
'ప్రాంతంవారని దెప్పిపాడుస్తూ అసౌకర్యాన్ని కలుగచేస్తుంకే ఎన్నాళ్ళు చూస్తుఊరు 
కుంటాము. తెలుగు జాతి ఒకటి తెలుగుభాష ఒకటే అయితే వేర్వేరు ప్రాంతాళ్ళో 
జీవిస్తూ వేర్వేరు రాష్ట్రాల్లో జీవిస్తే వారి మధ్యగల సమైక్యత సన్నగిల్లదు. 1972లో 
పార్టమెంటు 1985 వరకు మాత్రమే ముల్కీ నిబంధనలు కొనసాగ గలవని 
శాసించడం తగనిది. స్వీయ గౌరవ మర్యాదలు సన్నగిల్లిననాడు కలిసి జీవించడం 
కష్ట్రపాధ్యం. చిన్న రా(్ఞాలు పరిపాలనకు అనుకూలంగా ఉంటాయి. సర్కార్‌ 


జ 


493 


రాయలసీమ తెలంగాణా ఆధ్యతన విభజించబడి (ప్రత్యేక రా(జ్ఞాలుగా అవతరి స్తేనే 
నిజానికి ఆంధ్రుల ప్రాబల్యం ఏమిటో దేశ స్థాయిలో తెలుస్తుంది. ఏనాటికయిన 
ఈ రాష్ట్రాల పునర్విభజన జరగక తప్పుదు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌ 
ఏనాటికైన విడివడతాయి. భౌగోళిక పరిస్థితులనుబట్టి కూడ సర్కార్‌ రాయలసీమ 
తెలంగాణాలో ప్రత్యేకతల్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతానికి రాయలసీమ వారిని 
కలుపుకొని సర్కారు (ప్రాంతం “డై ఆం(ధి'గా రూపాందారి. అదే ఉద్యమం. 


లచ్చన్నగారు ఆం(ధ్రప్రాంతం అంతటా పర్యటించి ఉద్యమాన్ని బలపరుస్తారు. 
ప్రజల్ని సమీకరిస్తారు. 

ప్రతిపక్షాలతోబాటు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాం(గ్రెన్‌ పార్టీకూడా ఆందోళనలో 
భాగం పంచుకొంటుంది. ముల్కీ నిబంధనలపై 8 మం|[త్రుల రాజీనామా చేస్తారు. 
బి.వి. సుబ్బారెడ్డి ఉపముఖ్యమంత్రి పదవిని వదులుకుంటారు. 


తిరుపతి సమావేశము 

1972లో తిరుపతిలో ఆంధ్రప్రాంతానికి చెందిన కాం(గైన్‌ వాదుల సమావేశం 
జరిగింది. బి.వి. సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. ప్రభుత్వానికి పన్నులు 
చెల్లించవద్దని నిషేదాజ్ఞల్ని ధిక్కరించమని పిలుపు నిచ్చింది. జై ఆంధ్రోద్యమం 
రాష్ట్రంలో ఒక దావాగ్నిలా (ప్రజ్వారిల్లింది. పాలనా వ్యవస్తను స్పందింపజేసింది. 

జై ఆంధ్ర ఉద్యమం రెండు నెలలుసాగినా ప్రభుత్వం లొంగిరాలేదు. 1973 
మార్చిలో కాం(గ్రెన్‌వారు జరిపిన సమావేశం భగ్నమైంది. రాష్ట్రంలో రా(ష్ట్రపతిపాలన 
విధించారు. ఉద్యోగులు సమ్మెలు కొనసాగాయి. 108 దినాల సమ్మె జరిగింది. 


తెలంగాణాలో జన్మించినవారు ముల్కీలుకారని, అక్కడ స్లిరపడినవారే 
ముల్కీలు అని కోర్టుతీర్చు చెప్పింది. ఉద్యమంలో ఆసక్తి తగ్గింది. పరిస్థితిని 
}(గహించిన కేంద్రం ఉభయ ప్రాంతాల నాయకులను చర్చకు పిలిచి ఆరు సూత్రాల 
పధకాన్ని ఆమోదింప జేసింది. 


ఈ సందర్భంగా ఒక బహిరంగ సభలో సర్దార్‌ గౌతు లచ్చన్న వ్యాఖ్యానించారు. 
కేంద్రానికి వెళ్లిన కాంగ్రెసు మంత్రులకు కాంగగెన్‌ ప్రభుత్వం ఒక మూటనుకట్టి 
ఇచ్చింది. ఆ మూటను తెచ్చి హైదరాబాదులో విప్పితే వారికి దొరికాయి మంత్రి 
పదవులు. సూత్రాలు ఇకపోతే ఆరు సూత్రాల పధకం ద్వారా రాష్ట్రం రెండుగాక 
ఆరు ముక్కలై ఏడు ప్రాంతాలుగా పీలవబడుతూంది. తెలంగాణాలో ఈ పధకం 
నిరుద్యోగాన్ని చూపలేదు సరికదా చిరుద్యోగాల్ని మాత్రం వారికి ఇప్పించగలి 
గింది. జిల్లా సరిహద్దుల్నిదాటితే క్లాసు 1V ఎఫ్టాయిమెంట్‌ దొరకని సితివచ్చింది. 


494 


ఆరు సూత్రాల పథకం 
1. ముల్కీ నిబంధనలు రద్దు. తెలంగాణా ప్రాంతీయ సంఘం రద్దు. 2 
నాన్‌ .గెజిటుడ్‌ ఉద్యోగాలకు స్టానికులనే తీసుకోవాలి. 3. ఉద్యోగస్తుల కొరకు 
అభినివేశ సంఘం. 4. రాష్ట్రస్థాయి ప్రణాళికా సంఘం- ప్రాంతీయ సంఘాలు. 5. 
హైద్రాబాదులో కేంద్రీయ విశ్వవిద్యాలయం. 6. రాజ్యాంగ సవరణల (ప్రతిపాదన. | 


1973లో రాష్ట్రపతి పాలన ఎత్తివేయబడింది. జలగం ముఖ్యమంత్రిగా మం త్రివర్షదీ 
ఏర్పడింది. జై ఆంధ్ర ఉద్యమం- ఏర్పాటువాది కాకాని వెంకటరత్నం మరణిం 
చడం, బి.వి. సుబ్బారెడ్డిగారి అనారోగ్యం, రాష్ట్ర విభజనకు కమ్యూనిష్టుల 
ప్రతిఘటన కారణాలుగ సన్నగిల్లింది. 


ప్రజానీకంలో తాత్కాలిక సౌకర్యాల్ని తప్పించి దూరదృష్టితో ఆధ్యతన. 
భవిష్యత్‌ లో రాగల ఇబ్బందుల్ని ఊహించుకోలేక పోవడం జై ఆంధ్ర ఉద్యమం.. 
సన్నగిల్లింది. ఆంధ్రలో ఒకటిగా ఉంటేనే ఒక జాతిగా ఒక సంసృతిగా వెలుగొందగో 
లదని అనేక మంది కవులు, రాజకీయ నాయకులు భావించడం వలన కూడా జె 
ఆంధ్ర ఉద్యమం ముందుకు కొనసాగలేక పోయింది. 


జై ఆంధ్ర ఉద్యమానికి ఉత్తరాంధ్రలో ఊపిరిపోసి ముందుకు నడిపిన ప్రజానేతా 
సర్దార్‌ గౌతు లచ్చన్న తను ఏర్పాటువాదినన్న అభిప్రాయాన్ని ఈనాటికి 
విడిచిపెట్టలేదు. అందుకు గల కారణాల్ని ఎంతగానో విశదీకరిస్తుంటారు. 
ఏ.వి. నరసింహారావు ముఖ్యమంత్రి na 

ఢిల్లీ కాం(గైన్‌ అధిస్ట్రానవర్గం ఎన్నివిధాలుగా ఎంతగా ప్రయత్నించిన y= 
ఆంధ్రోద్యమం చల్చారలేదు. ఆంధ ప్రాంతానికి చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి 
రాజీనామా. తెలంగాణా ప్రాంతానికి “చెందిన పి.వి. నరసింహారావు ముఖం జో 








తెలంగాణా ప్రాంతం వ పి.వి. నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామ 
యివ్వనిదే ఆంద్ర ద్యమం ఆగలేదు. మం|త్రివర్గం రాజీనామా చేసింది. 


అయితే తెలంగాణోద్యమకారుల్ని సంతోష పరచటానికి బ్రహ్మానందరెడ్డి నుండీ 
పదవిని పి.వి. నరసింహారావుగారికి బదిలీ చేసిన కాం(గ్రెన్‌ అధిస్థానవర్గం - పి.మ్మ 
నరసింహారావును తప్పించిన వెంటనే ఆంధ్ర (ప్రాంతం వారికి కట్టబెట్టలే ము 
దూరంగా ఆలోచించి 1973 డిసెంబరు వరకు రాష్ట్రతిపాలన కొనసాగింది. ,; 






పరిపాలనాదక్షుడు ఆంధ్ర తెలంగాణా (ప్రజానీకాన్ని ఇరువురికీ సమతుల్యుథ్త్లు 
జలగం వెంగళరావు 1973 డిశంబరు 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకాఠళ్లి 


yr. 


aii ty ' 
స్య ల Me 
Hie గ 
ము. సట 


గ్‌ 
లే 
న. 


TA gir EF 
ల a 


mo టక 




















we 


ca 
| నాట 





RS 


శవ 


- 


A AY. 


WRAL CT 











నో ల 
నం శ్‌ 


ఇ 


అచ్చ | 
గమ q 
ba r 








1 17 
Bry MICE 


iar 












































- ళ్‌ ల | 3 జ జట 
Fe a om . _ _ జ స్లో hry త a 
To DAES AT శం 4 TEEN ga (షే జై PAC IEF YE pet gm సీ శీ cr శా కళ “ట్ల క ల... 0 మకటఓ...ుట " aru కా 280 కెర్టలోగ్‌ న 1 ట్‌! 
. - za aa Be as 7 , i : మం వ ర. 














న. 





కా Ae Tae" 


Tu 


లో 
స్త 
శ 


wo 


గా 









Ae um 


య ¥ జ 
య rena 


Mm 
i Crew ల చిట్ట! 


= వ్య కా 
HE 1 

Fhe ei 

న 





శ 
జ 








క UN 
x గ ఆ కార్త! BIL శ A 





ELL శా 








a rey TR ల ANA వ 
న. అకీరా ష్‌ si} లో $వో 


| 9 34 
by = ఖై J [1 


ల leg సూ ps 


హార వరా వా 


ఇ 


ర ఎరంంల! ముంభంఓి 










24 


త 


త్న pie, 


> 


ఎండి 
రర ల్ల 


glon -₹ 


Qa ys 


G 0H 
త్త 


% ge 
glo 


ate 
Ser 


(సాథి 
ల్ల" 
ల 


ల 
ogi 


“hh 
శ 


కత 


495 


చేసారు. మరల బి.వి. సుబ్బారెడ్డిగారే ఉప ముఖ్యమంత్రి. పిడదల రంగారెడ్డి 
ఆర్థికశాఖ, వాసిరెడ్డి నీటిపారుదల, టి. అంజయ్య కార్మికశాఖా మంత్రిగా రంగప్ర 
వేశం చేసారు. చనుమోలు వెంకట్రావు, కె.వి. కేశవులు మంత్రులుగా వచ్చారు. 
కేబినేట్‌ మంత్రులుగా 17, సహాయ మంత్రులుగా 10 మంది నియమించబడినారు. 


18వ (ప్రకరణము 


తన యం.ఎల్‌.సి. పదవికి రాజీనామా ఇచ్చిన-లచ్చన్న 


1967లో దేశవ్యాప్తంగా ఘనవిజయాల్ని సాధించిన స్వతం[త్రపార్టీ 1972లో దేశ 
ప్రజలపూర్తి అభిమాన ఆదరణల్ని అందలేకపోయింది. 1972లో ఆంధప్రదేశ్‌ శాసన 
సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల రణరంగంలో అనాడు నిలచిన పార్టీలు కాంగ్రెస్‌ 
(ఐ), ఆర్ల్గనైజేషనల్‌ కాం(గెన్‌ స్వతం[త్రపార్టీ జనసంఘం, ఉభయ కమ్యునిష్టుపార్టీలు, 
సోషలిష్టుపార్టీ డి.యం.కె, ఆర్‌.పి.కె, బేక్‌వార్డు క్లాసు మహాసభ ముఖ్యమైనవి పోటీ 
దేశస్థాయి పార్టీల మద్యనే జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి నందిన స్వతంత్ర 
పార్టీ రాష్ట్రశాసన సభ ఎన్నికల్లో పాల్గొన్నది. అయితే సర్దార్‌ జీ సోంపేట నుండి 
ఓడిపోయారు. బెందాళ వెంకటేశ్వర శర్మ, సిమ్మా జగన్నాధం ఓటమినందారు. 
పార్వతీపురంలో చీలిటి పరశురాం నాయుడు గెలుపొందారు. స్వతంత్రపార్టీ బలపరచిన 
హరి యప్పుడు ఎచ్చెర్ల నుండి గెలుపొందుతారు. పి. అప్పల సూర్యనారాయణ 
విశాఖజిల్లా జామి నుండి గెలుస్తారు. ఆనాటికి గొట్టిపాటి బుచ్చప్పారావు కాం(గ్రైన్‌లో 
చేరిపోయారు. పాలవెల్లి కాం(గైన్‌లో ప్రవేశించి చోడవరం నుండి గెలుస్తారు. పి.వి. . 
రమణ కాం(గైెస్‌ అభ్యర్షిగా గెలుస్తారు. వేమూరులో ఎడ్లపాటి వెంకట్రావు ఈనాటి 
కర్నూలు జిల్హా పరిషత్‌ చైర్మన్‌, మీసాల ఈరన్న ఆనాటి స్వతంత్రపార్టీ అభ్యర్ది 
రాష్టం మొత్తంలో స్వతం[త్రపార్టీ కేవలం 16 స్థానాల్ని మాత్రమే సంపాదించ 
గలుగుతుంది. శాసనసభలో స్టానాలసంఖ్య 287. ఓటర్ల సంఖ్య సుమారు కోటిన్నర 
మాత్రమే. ఈనాడు ఈ సంఖ్య రెట్టింపు అయింది. రాష్ట్ర స్వతంత్ర పార్టీ రధసారధి 
లచ్చన్న ఓటమి కారణంగా స్వతం[త్రపార్టీ నాయకత్వానికి లోపం వచ్చింది. అయితే 
లచ్చన్నగారికి శాసనమండలి తమ పార్టీ తరపున శాసనమండలి ఎన్నికలలో పోటీ 
చేయించి గెలుపొందేట్టుగాచేస్తూ, ఆ లోపాన్ని పూర్తిచేసారు. శాసనమండలిలో 
స్వతంత్ర పార్టీ ప్రతిపక్ష నాయకునిగా లచ్చన్న వ్యవహరించేవారు. పార్వతీపురం నుండి 
ఎన్నికయిన చీకటి పరశురాం నాయుడుగారు శాసనసభ స్వతం|[త్రపార్టీ నాయకులుగా 
ఉండేవారు. 
లచ్చన్న ఒంటరిగా పోరాటం 

1972లో రంగాజీ కాం(గెన్‌ పార్టీలో కలిసిన తదుపరి లచ్చన్న రాజకీయంగా 
బలీయమైన రాజకీయ (ప్రతికక్షల్ని ఒంటరిగా నిలచి పోరాడోవలని వచ్చింది. అంతేగాక 
తన వెన్నుతట్టి తనకు రాజకీయ కర్మయోగాన్ని .బోధించి అంత వరకు తన పార్టీకి 
తనకు నాయకునిగా మెలగిన ఆచార్య రంగాజీ కాం(గైన్‌లోకి దూరడం వలన 

(గైస్‌ను ఎదిరించ తను నిలబడటం, తన గురువును ఎదిరించిన శిష్యుని పరిస్థితి 


497 


దాపురించినది. తనకు రాజకీయ అ;స్త్రశ(స్త్ర, విద్యల్ని బోధించిన ద్రోణాచార్యుడు 
కురుసైన్యంలో ఉండగా ఆతనిపై తలపడిన అర్జునుని పరిస్థితి లచ్చన్నగారికి వచ్చింది. 

ఎన్నో ఏండ్లు తనను అనుసరిస్తున్న శిష్యవర్గాన్ని లచ్చన్నగారిని విడచివెల్లిన 
రంగాజీ విధానం లచ్చన్నలో అంతకు మించి కాంగ(గైన్‌ పార్టీని ప్రతిఘటించి తీరాలన్న 
భావో ద్రేకానికి గురియైనారు. లొసగులతో కూడినది కాం(గ్రెన్‌. దోపిడి విధానాలు కలది 
కాం([గెన్‌ అని తూలనాడిన తన గురువు రంగాజీ కాం(గెన్‌లో చేరడం వలన లచ్చన్న 
మానసిక నిబ్బరాన్ని అలవరచుకొని అధికార పార్టీలోచేరిన తనకు పదవులు రాగలవని 
తెలిసిన తన స్వీయ ఆశయాలకు లక్ష్యాలకు కట్టువడి ఉండిపోయారు అచ్చన్న. 
1972లో బ్రహ్మానందరెడ్డి సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తన మంత్రివర్గంలో 
అర్హికమంటత్రిగా పనిచేసిన (బ్రహ్మానందరెడ్డి నీలంవారు బస్సుల జాతీయకరణకై రాజీ 
నామా చేయగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవుతారు. 


వి.వి. గిరి రాష్ట్రపతి అభ్యరిత్వాన్ని బలపరచడం 

సంజీవరెడ్డి మంత్రివర్గంలో పనిచేసి, ఆతని కెంతగానో సన్నిహితుడు, ఆత్మీ 
యుడు అని పేరొందిన బ్రహ్మానందరెడ్డి నీలంవారిని కాంగ్రెన్‌ అధిష్టాన వర్గం 
(సిండికేట్‌ వర్గం) భారత రాష్ట్రపతిగా పోటీకి నిలబెట్టగా ఇందిరావర్గం (బాబూ 
జగజ్జీవన్‌ రాం వర్షం) లోలోన అంతరాత్మ ప్రబోదం మేరకు స్వతంత్రంగా పోటీచేసిన 
వి.వి. గిరి గారిని బలపరచింది. (బ్రహ్మానందరెడ్డి నీలం వారిని బలపరచక లోలోన 
అంతరాత్మ ప్రబోదం మేరకు ఆంధ్ర శాసనసభ సభ్యుల్లో అధికశాతం ఓట్లు వి.వి. 
గిరి గారికి లభించేలా చూసారు. వి.వి. గిరి గారు గెలవటానికి బ్రహ్మానందరెడ్డి 
కారకులయ్యారని చెప్పిన ఆశ్చర్యం లేదు. నీలంవారిని బ్రహ్మానందరెడ్డి ఓడించ 
ప్రయత్నించడం రాజకీయాల్లో అరుదైనది కాకపోయిన కంటికి నిద్ర వచ్చునే సుఖంబ 
గునే రతికేళి.....తనంతటి శాత్రవుడు ' ప్రక్కనున్నచో అని కవిగారు చమత్కరించ 
డంలో మానవనైజం యిట్టే ద్యోతకమౌతూనే ఉంది. నిజానికి ఒకేస్తాయి ఆశించిన 
వారిమధ్య వైరం అనివార్యం అని చాటిచెప్పాడు కౌటిల్యుడు. అంతియేగాదు ఆశయసా 
ధనలో తనకు అడ్డువచ్చిన దేనినైన తను పరిత్యజించగలరు. ఆనాడు తన మంత్రి 
పదవిని రాజధాని సమస్యపై త్యజించారు. ఈనాడు మరల ఆంధ్రప్రదేశ్‌లో జై 
ఆంధ్రోద్యమం లేవగా ఉద్యమ విస్తరణకు పదవికన్న ప్రజాభిమానం గొప్పదని 
నిరూపించటానికి తన శాసనమండలి సభ్యత్వాన్నే విడిచిపెట్టారు. తన పదవికి 
_ రాజీనామా చెప్పారు. జై ఆంధ్ర ఉద్యమం సఫలీకృతం కావాలి. రాష్ట్రమంతటా 
పర్యటించి సభలు-సమావేశాల్ని జరిపారు. చిన్న రాష్ట్రాలే అభివృద్దికి మిన్న అని 
చాటారు. ఇదే విషయమై జనసంఘం నాయకులు రాజీనామా యిచ్చారు. మరలవారి 


498 


రాజీనామాల్ని ఉపసంహరించుకొని శాసనమండలి సభ్యత్వాన్ని పొందారు. 


అయితే లచ్చన్నగారు మాత్రం అలా చేయలేదు. వేసిన బాణాన్ని మరల వెనుకకు 
తీసికొనే మనస్తత్వానికి ఆమడ దూరంలోనే ఉంటారు. తను ఒక విషయమై ఒక 
నిర్ణయానికి వచ్చిన మరల దానిపై పునరాలోచన అన్నది తన జీవితంలో ఏనాడు 
జరగనిది. రాజకీయంగా నిత్యం ముందడుగు వేయడమే తప్పించి వెనుదిరిగి జాడటమ 
న్నది ఆతని రాజకీయ జాతకములో ఏనాడు లేనిది. 


సమాధానపడటం ఆతని లక్ష్యం ఏనాడు కాదు. జాతి జనులు బాగుపడగలరని తన 
మనసునతోచిన మరుక్షణం సంఘర్షణ పడటమే ఆతని తిరుగులేని రాజకీయ నిర్ణయం. 
1872 ఎన్నికలలో మరల రాష్ట్రంలో కాం(గైన్‌ పార్టీయే అత్యధిక అసెంబ్లీ స్టానాల్ని 
గెలుచుకొన్నది. మరల తెలంగాణా నాయకుడు (శ్రీ) పి.వి. నరసింహారావు గారికే 
ముఖ్యమంత్రి పదవి వరించింది. బి.వి. సుబ్బారెడ్డి ఉప ముఖ్యమంత్రి, జలగం 
వెంగళరావు పరిశ్రమలు, కాకానికి వ్యవసాయం, వి. కృష్ణమూర్తి నాయుడుకు హోం 
శాఖ, భగవంతరావు, మాణిక్యరావు, సుబ్బారావు, మూర్తి రాజులు, బసిరెడ్డి సాగి - 
మం(త్రులయ్యారు. ఈ మూడు కళింగ సీమనుండి లుకరాపు లక్షణదాసు మంత్రివర్గం 
లోనికి వచ్చారు. మండలి కృష్ణారావు, భవనం జయప్రద, కోన ప్రభాకరరెడ్డి 
మం(త్రులయ్యారు. సహాయ మంత్రిగా సోషలిస్టు నాయకుడు బాట్టుం (శ్రీరామమూర్తి 
సెకండరీ విద్యాశాఖ అభించింది. దామోదరం మునిస్వామి మంత్రివర్గంలో నికి వచ్చారు. 

తీర ప్రాంతానికి 11 మంది మంత్రుల్ని, తెలంగాణాకు 13గురు మంత్రుల్ని, 
రాయలసీమకు 5 గురు మంత్రుల్ని మంత్రివర్షంలోనికి తీఘుకొన్నారు. కమ్మలకు, 
రెడ్లకు సరిసమానంగా మంత్రిపదవులివ్వడం మంత్రివర్గ నిర్మాణంలో విశేషం. 


19వ ప్రకరణము 


భారతీయ క్రాంతిదల్‌ - లచ్చన్న 


1972లోనే ఆంధ్ర ప్రజానీకం పార్లమెంటు ఎన్నికలలో స్వతంత్రపార్దీని 
తిరస్కరించింది. ఎన్నికలలో ఏ ఒక అభ్యర్షి గెలవని పరిస్థితి. దేశస్ట్రాయిలో 
స్వతంత్రపార్టీపై నెహ్రూ నుండి ఇందిరాజీ వరకు ధ్వజమెత్తుతూనే ఉన్నారు. బడా 
పెట్టుబడి దారులపార్టీ అని, ధనవంతుల పార్టీఅని, భూస్వాముల పార్టీఅనీ దుమ్మెత్తి 
పోసారు. అయితే అదే పార్టీ వ్యక్తిగత ఆస్తిహక్కును రక్షించగలిగినదని, అర్హతల 
మేరకు ఏ ఒకరైన ఆదాయాల్ని అందగలగవచ్చని రైత్వారీకి తమ భూములపై 
హక్కుల్ని కలిగియుండేలా శాసనాల్ని చేయించగలిగిందని తెలిసికోలేక పోయారు. 
కడుపు మండే వాడికి తిండితప్పించి ప్రాధమిక హక్కులు రాజ్యాంగ హక్కులు 
కావలసిన పరిస్థితి లేదు. అవి వారి దృష్టిలో అర్హంగాని భాష్యాలు- అవగాహనకు రాని 
భావాలు- భ్రమలు మాత్రమే. 


మాటల్లో సరిసమానతలను సాధిస్తామని అందరు అన్నింట సరిసమానులమని 
చెపుతూ చేతల్లో అందుకు విరుద్దంగా ప్రభుత్వ విధానాలున్న తెలిసికోలేని 
నిరక్షరాస్యల సంఖ్య మనదేశంలో బలీయంగా ఉంది. మేధావి రాజగోపాలచారి 
తీర్చిదిద్దిన స్వతం|[త్రపార్టీని రైతు రంగా నడిపించిన పార్టీని రాష్ట్రంలో లచ్చన్నగారు 
అధ్యతక్షునిగానున్న పార్టీని ప్రజలు తిరస్కరించడానికి ప్రజలు ఆ నేతలను శంకించి 
కాదు. ఆ పార్టీ విధానాలు వారికి అవగతంకాలేదు. ఏనాటీకైన ఆ పార్టీవిధానాలే 
రాజకీయాల్లో బలీయమైన స్థానాన్ని పొందగలవన్నది వారికి తెలియని పరిస్టితి. 


ఇందుకు తోడు ప్రజల్లో పలుకుబడిని పెంపొందించుకోవటానికి ఇందిరాగాంధీ 
కొన్ని నినాదాల్ని చేపట్టింది. గరీబీ హఠావో - బలహీన వర్గాల్ని ఉద్దరిస్తానంది. 
బ్యాంకులను జాతీయం చేసింధి. రాజభరణాలను రద్దు పరచింది. పేదవాళ్ళ 
(ప్రతినిధినని చాటిచెప్పుకొని ఆమేరకు తన విధానాలను ప్రకటించింది. 


ఇటువంటి పరిస్థితులలో స్వతం[త్రపార్టీ తన విధానలపై నిలబడే ప్రశ్నలేదు. 
ఒకవేళ ఉన్నవ్యక్తుల గొపృదనంమై ఆధారపడి నడవాలి. నిజానికి ఆంధ్రప్రదేశ్‌ లో 
సర్దార్‌ గౌతు లచ్చన్నగారి వ్యక్తిత్యరపైనే కొన్నాళ్ళు స్వతం|[త్రపార్టీ మనగలిగిం 
దన్న అతిశయోక్తికాదు. 
లచ్చన్న గెలిపించిన అభ్యర్దుల నిష్కమణ 

లచ్చన్నగారిని ప్రజలు అభినందిస్తు పట్టం గడుతున్న తను నిలబెట్టిన 
అభ్యర్హుల్ని గెలిపిస్తున ఎ గెలిచిన అభ్యడ్డులు మాత్రం తదుపరి లచ్చన్నను లచ్చన్న 


500 


పార్టీని వదలి అధికార పక్షములో చేరిపోతున్న పరిస్టితి. (ప్రతిపారీ పదిమందిని 
గెలిపిరచుకోవడం. వారిలో ఎక్కువమంది అధికార పార్టీలోనికి జారుకోవటం 
నిజానికి సర్దార్‌ జీయే గనుక అధికారపక్షంలోనికి జారుకొన్న ఏదో ఒక మంత్రి 
పదవి లభించవచ్చు గాని ఈనాడు తనకున్న పేరు ప్రఖ్యాతులు లభించునా, 
లచ్చన్నగారు పార్టీల్ని ఆశించి పార్టీలోచేర తలపెట్టిన (ప్రతిపక్షపార్టీలో చేరవలసిన 
ఖర్మ లచ్చన్నగారికి లేదు. ప్రభుత్వపక్ష పార్టీలోనే చేరటానికి వారికి ఆప్యాయపూ 
ర్వకమైన స్వాగతం ప్రతీ ఒకసారి లభిస్తుంది. అయిన చేరలేదు. తన లక్ష్యం 
అదికాదు గనుక అందుకే అతను ఏనాడు (శ్రీకాకుళం, సోంపేట ఆంధ్రుల సర్దార్‌ 
అనిపించుకోలేదు. అఖిలాంద్రకోటి సర్దార్‌ గనే నిలబడ్డారు. అంతేగాదు ఆయన 
స్వభావంలో వ్యతిరేకత లేదు. బలహీనవర్గాల సంకేమమని గప్పాలుకొట్టి, బడావ్యాపా 
రుల్ని పెట్టుబడిదార్లను పోషిస్తున్న వ్యవస్థపైనే తన మ్మ తిరేకత కొండంత ధైర్యంతో 
ముందుకు పోతున్న నిండయిన వ్యక్తిత్వంగల రాజకయ వాది లచ్చన్న. 
గురుశిష్యులు రైతురంగా సర్దార్‌ గౌతు లచ్చన్న అన్ని విషయాల్లో గురుశిష్యు 
లని పించుకొన్నారు. తన గురువు కాంగ(గైన్‌ పార్టీలోచేరి ఇందిరాజీని బలపరిస్తే అదే 
స్థాయికి శిష్యుడు పెరిగి దేశస్థాయిలో బలీయమైన కీర్తిప్రతిష్టల్ని కలిగి భారత 
రైతాంగానికి వెన్నెముకగా నిలచిన ఏకైక రాజకీయ నాయకునిగా పేరందిన చౌదరి 
చరణసింగ్‌ సాహెబ్‌ను బలపరచి భారతీయ క్రాంతిదళ్‌ పార్టీలో చేరారు. 


నిజానికి సర్దార్‌ జీ రైతు బాంధవుడు చరణసింగ్‌ పార్టీలోచేరడం ఆంతరంగంలో' 
రైతు రంగా అభినందించి యుండాలి. తను ఆది నుండి రైతాంగానికి చేయని 
సేవలేదు. అందుకే రైతు రంగా అని పిలవబడినారు. 


_ దేశస్టాయిలో (శ్రీమతి ఇందిరాగాంధీని ఎదిరించగల శక్తియుక్తులు ఉత్తరాది 
రాష్ట్రాల్లో బలమైన పలుకుబడి గల చౌదరి చరణసింగ్‌, భారతీయ లోక్‌ దళ్‌ దేశానికి 
ఉపకరించగలదని సర్జార్‌జీ భావించారు. ఒకనాడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 
చేసినవారు జాట్సుల అందరికీ (పేమాస్పదుడు. ఇందిరా కాం(గైన్‌ను ఎదిరించగల 
ధీరుడు చరణసింగ్‌ అన్న విశ్వాసంతో సర్దార్‌ జీ భారతీయ లోక్‌ దళ్‌లోచేరి రాష్ట్ర 
భారతీయ లోక్‌దళ్‌ పార్టీకి అధ్యక్షునిగా ఎన్నుకోబడినారు. 


నిజానికి ఈ దేశంలోఉన్న రాజకీయ వ్యవస్త కాం(గైన్‌ సంస్కృతిని ఆదారం 
చేసుకొని సెరిగినట్టిది. బి.జె.పి, కమ్యూనిష్టు పార్టీలుతప్ప ఈ రెండింటికీ 
ప్రత్యేకమైన బలీయమైన సిద్దాంత పరమైన పునాదులున్నవి. దేశంలోఉన్న అధికార 
పార్టీకి ఇతర పార్టీలకు మద్యఉన్న రేఖ పల్చనిది '“అదృశ్యమైన ఆశ్చర్యపడనవసరం 
లేదు. 


501 


భారతీయ క్రాంతిదళ్‌ లో స్వతంత్రపార్టీ విలీనం 

ఆనాడు కె.యల్‌.పి.ని రద్దుపరచడం అచ్చన్నగారికి ఇష్టంలేకున్నా జరిగింది. 
ఈనాడు తనగురువు తన ఆశయ సాధనలో తనునడుస్తున్న మార్గమద్యంలో తనను 
విడచి ఇందిరా కొం(గైన్‌లో చేరడంతో ఇక శిష్యుడు చేయగలిగిందేమిటి నిరాశపడి 
మూలపడి మూల్గడం కాదు దేశస్థాయిలో కాం(గైన్‌నే ఎదెరించడమే ఏనాడూ తన 
ధ్యేయం కావున ఆనాటికి లచ్చన్న స్వతం త్రపార్టీని చౌదరి చరణ్‌ సింగ్‌ బి.కె.డి.లో 
విలీనం చేసారు. అచ్చన్నగారి స్వతం[త్రపార్టీ బి.కె.డి.లో విలీనంకాగా రైతు 'రంగా 
కాం(గ్రెన్‌ పార్టీలో చేరారు. శిష్యుని వెంట నడచిన పార్టీ వేరొక జాతీయపార్షీలో 
(B.K.D.) లో విలీనంకాగా గురువుగారు కాం (గ్రెన్‌పార్టీలో 1972లోనే చేరిపోయార 
న్నది మనకు గోచరిస్తున్న అక్షరసత్యం. . 


రైతుకూలీ ప్రజారాజ్య సిద్దాంతాల రూపకల్పన చేసిన గురువు ఆచార్య రంగా. 
ఆ సిద్దాంతాన్ని రైతోద్యమం ద్వారా వ్యాపింపజేయాలని సర్వత్రా కృషిచేసిన 
శిష్యుడు సర్దార్‌ గౌతు లచ్చన్న వేరు వేరు పార్టీలలో చేరడం ఆలోచనీయమైన 
విషయం. 


వయసు- విజ్ఞానం- అనుభవం పెరుగుతున్నకొద్ది భావాళ్లో ఆలోచనలో బలీయ 
మైన మార్పులు గోచరించడం సహజమైన విషయం. రైతులు-కూలీలు అన్నివర్గాల 
విభజన సరికాదని చివరకు నమ్మిన సామ్యవాదతరహా సమాజాన్ని నిర్మిస్తామన్న 
కాంగగెన్‌ పార్టీని మరల నమ్మి తనమాత్ప సంస్థలోనికి రంగాజీ వెళ్లింటారు. తను 
ఆదినుండి సలుపుతున్న పోరాటాల వెనుకనున్న ఆంతర్యం బలహీన వర్గాలు 
బాగుపడాలని, దళిత జనావళికి శుభం కలగాలని, దోపిడీ వర్గాల నిర్మూలనం 
కావాలని అయితే కలకొలం నుండి అధికార పీఠంలోనున్న కాం(గైన్‌ అసమానతల్ని ' 
హెచ్చించిందే తప్పించి చెడిపోయిన [బతుకుల్ని బాగుపరచలేక పోయింది. అందుకు 
,నొం(గన్‌ను గద్దెనుండి దింపాలన్న ఏకైక లక్ష్యంతో సర్దార్‌ జీ కాం(గ్రసేతర (ప్రతిపక్షం 
లోచేరి కాం(గ్రెస్‌ మదగజానికి అంకుశంలా నిలబడుతూ వస్తూనే ఉన్నారు. 


జీవితంలో నిత్యం సంఘర్షణగాక సమాధాన పడటం ఉత్తమమని ఒకరు భావిస్తే 
ఆశించిన లక్ష్యం ఆశయం నెరవేరేదాక సమాధాన పడటమన్న (ప్రశ్నేలేదు. 
సంఘర్షణ 'పోరాటం ఉద్యమాలే ఊపిరిగా జీవించడం వేరొకరి అత్యం. వయసుమీద 
పడుతున్న రాజకీయాల సుడిగుండాల్లో దూరి 'పేదప్రజల బ్రతుకుల్లో కాంతి 
కిరణాలు రాగాచూడాలని అభిలషిస్తున్న లచ్చన్నకు త్రి! ఏండ్లు గతిస్తున వ రాజకీయ 
పోరాటాల్లో దూరడమే తప్పించి విరామం వి(శ్రామం అన్నదే లేదు. అందుకు 
సాధనం దేశస్థాయిలోగల కాం(గైన్‌ను గద్దెదించాలన్న భారతీయ క్రాంతిదళ్‌ తనకు 


502 


శరణ్యమైనది. తన స్వతంత్రపార్టీని ఆపార్టీలో విలీనం చేసినదందుకే. రైతోద్యమాల్ళ 
పాల్గొని ఎన్నో విజయాలనందిన లచ్చన్న దేశంలోగల అసంఖ్యాక రైతాంగాన్ని 
బాగుపరచాలన్నదే ఆతని ధ్యేయం. ఆసరికే చౌదరి చరణసింగ్‌ ఉత్తరప్రదేశ్‌ లో 
కాం(గైన్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినవారు ఉత్తర భారతంలోగల '“'జూట్స్‌”కి 
ప్రియతమ నాయకుడు. హర్యానా నుండి బీహారు వరకుగల మైదాన ప్రాంతాలలో గల 
ప్రజానీకంలో తిరుగులేని రాజకీయ ప్రాబల్యం కలవారు రైతులన్న అభిమానం 
రైతురాజ్యమన్న స్థాపించి తీరాలన్న పట్టుదలగలవారు. కేంద్రమున తానున్న 
కొద్దికాలం కాం(గైన్‌ మంత్రిగా ఆర్థికమంత్రిత్వ శాఖలో రైతాంగానికి ఉపయోగపడిన 
ఆర్థిక సంస్కరణల్ని తెచ్చిపెట్టినవారు. 

చౌదరి చరణసింగ్‌ భారతీయ క్రాంతిదళ్‌ అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్‌ భారతీత 
(కాంతిదళ్‌ అధ్యక్ష పదవికి సర్దార్‌ జీని అప్పగించారు. రైతోద్యమాల్ని నిర్వహించిన 
సర్దార్‌జీ అన్న చౌదరి చరణసింగ్‌నకు ప్రత్యేకాభిమానం ఉండేది. ఆనాడు 
భారతీయ క్రాంతిదళంలోనున్న నేటి జనతదళ్‌ నేత భారత ఉపప్రధాని దేవీలాల్‌ 
సర్దార్‌ గౌతు లచ్చన్న కలసి కార్యక్రమాల్ని నిర్వహించినవారు కాంగ్రెస్‌ను 
ప్రతిఘటించగల దిట్టులగా ఇరువురు నేటికి కృషిసలుపు తున్నారు. 


20వ ప్రకరణం 


ఎమరక్డన్ఫీ ప్రకటన- లచ్చన్న నిర్బంధం 
జె.పి. ఉద్యమం-సంపూర్హ్ణ విప్లవం 


బీహార్‌లోని పాట్నాలో విద్యార్షి యూనియన్‌లు అవినీతి నిర్మూలనకై 
ప్రదర్శన నిర్వహిస్తారు. జె.పి. నాయకత్వం వహిస్తారు. నిరుద్యోగ నిర్మూలనకు 
పిలుపును యిస్తారు. 

సర్యోదయ నాయకుడు పార్టీరహిత ప్రజాస్వామ్యం కావాలని అంతవరకు 
వాదిస్తువస్తున్న జయప్రకాష్‌. నారాయణ్‌ (క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశిస్తారు. 
దేశంలోనున్న పరిస్థితులు అతనిని అలా నడిచేలా చేసాయి. 

అఖిలభారత దేశస్థాయిలో అవినీతి నిర్మూలన జరగాలని నిరుద్యోగ నిర్మూలన 
జరగాలని పిలుపుఇస్తూ కాం(గ్రెసేతర రాజకీయనాయకుల్లతో కాం(గ్రెసేతర పాల 
సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేస్తారు. 

జాతీయస్థాయిలో ఇందుకు ఒక కమిటీని నిర్మిస్తారు. దేశమంతటా జె.పి. 
పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో హైదరాబాదు, విశాఖపట్నం, విజయవా 
డలో "బహిరంగ సమావేశాల్ని నిర్వహిస్తు జె.పి.ని లచ్చన్న, తెన్నేటి విశ్వనాధం 
అనుసరిస్తారు. (ప్రజల్లో ఒక ఉద్యమం లేచింది. 


పార్టమెంటును స్ట్రంబింపచేయాలని ఒక కార్యక్రమం తీసికోవడం జరిగింది. 
మిల(ట్రీని కూడ దేశరక్షణకై ముందుకు రావాలని జె.పి. పిలుపునిస్తారు. మాన్‌రాలీ 
ఢిల్లీలో జరుగుతుంది. లోకనాయక్‌ సంపూర్ణ విప్లవం సాధించాలన్నది తన లక్ష్యం 
ఆర్థికంగా, సాంఘికంగా సమసమాజ స్థాపన జరగాలి. కాం(గైన్‌ (5), సోషలిష్టుపార్టీ 
కమ్యూనిస్టుపార్టీ జనసంఘపార్టీ కృపాలానీ, మొరార్జీ చంద్రశేఖర్‌, ఫెర్నాండెజ్‌, 
మధులిమాయా వంటి నాయకులు జె.పి.ని బలపరచారు. దేశంలోగల కాంగ్రెసేతర 
పార్టీలన్నీ కమ్యూనిష్టులు తప్పించి కాంగగెన్‌ని ప్రతిఘటించు ఒకేపార్టీ కావాలని 
పిలుపునిస్తారు. 

దేశ ప్రధాని ఇందిరాజీ లోక్‌నాయక్‌ జె.పి. యిచ్చిన పిలుపుపై ప్రజానీకం 
స్పందించడం జూచి, అమితాశ్చర్యానికి గురైనారు. ప్రజోద్యమం కొత్త పుంతలు 
త్రొక్కింది. దేశం నలుమూలలా జె.పి. అనుకూల పవనాలు వీస్తున ందున కాం(గెన్‌ 
కంచుకోటలు బీటలుపడిపోతున్నదని (గ్రహించిన దేశప్రధాని ఇందిర దేశంలో 
అత్యవసర పరిస్తితిని 1975 జూన్‌లో ప్రకటించారు. అనాటి దేశాధ్యక్షుడు జాకీర్‌ 


504 


హుస్సేన్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. 

తత్పలితంగా జయప్రకాష్‌ మొరార్జీ కృపలానీ, చంద్రశేఖర్‌, ఫెర్నాండెజ్‌, 
మదులియావంటి జాతీయనాయకులును జైల్లో బందించారు. మన రాష్ట్రంలో సర్దార్‌ 
గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాధం, సుందరయ్య వంటి రాజకీయ నాయకుల్ని 
జైల్లో నిర్భందించారు. 
1975 జూన్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటన 

1975 జూన్‌లో అత్యవసర పరిస్టితి ప్రకటించడమే తరువాయి అనాటి రాష్ట్ర 
ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, శాంతిభద్రతల చర్యపై వివిధ కాంగ్రె సేతరపక్షాల 
నాయకులనెల్లరిని పట్టీ జైల్లో బంధించుటకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. 


ఆ తేదీన కాళహస్తిలో సర్దార్‌ జీ బంధువుల ఇంట్లో పెల్లికిహాజరై ఉన్నారు. 1975 
జూన్‌ 25న అర్హరాత్రిన ఎమర్జన్సీ (ప్రకటన. వివిధ కాం[గ్రసేతరపశ్షాల రాజకీయ 
నాయకుల్ని నిర్భందించటానికి తీసికొని జైల్లో వేయడం, ఒకేమారు జరిగింది. 


సోంపేటలోఉన్న లచ్చన్న గారింటికి పోలీసులు వెళ్ళారు. కాళహస్తిలో ఉన్నారన 
గానే తెల్లవారు జామున 4 గంటలకు కాళహస్తిలోనున్న డి.యన్‌.పి. వచ్చి 
తలుపుతట్టి లచ్చన్నగారు ఉన్నారా అని అడుగుతారు. ఉన్నారనటమే తరువాయి 
నిర్భందించి తీసికొనివెల్లి వైజాగ్‌ సెంట్రల్‌ జైల్లో బంధించారు. ఎవరిని అరెస్టుచేసార 
న్నది ఎవరికి తెలియని పరిస్థితి. దిన పత్రికలలో భ్లాంక్‌ పేజీలలో (ప్రత్యక్షం. ఆనంద 
మార్గీయుల్నికూడా అరెస్టుచేసారు. సంపూర్ణ విష్ణవాన్ని బలపరచిన ప్రతీఒకరిని 
అరెస్టుచేసి నిర్భందించారు. 


కమ్యూనిష్టు నాయకుల్ని రాడికల్‌ రైటర్‌ రవిశాసస్త్రిని ఇంజనీరింగ్‌ లభాశాల 
ప్రిన్సిపాల్‌ రాజుగారిని, రాష్ట్రీయ స్వయంసంఘ నాయకుల్ని అందరినీ 'నిర్భందిం 
చారు. 


సర్దార్‌ జీని విశాఖపట్నం జైళ్లో నిర్భందించిన రహస్యమైనందున ఎచటనున్నది 
తెలియరాలేదు. యశోదాలచ్చన్న హైకోర్టులో అడుసుమిల్లి పాండురంగారావు 
అడ్వకేట్‌ ద్వారా రిట్‌ఆఫ్‌ మాండమన్‌ దాఖలుచేయగా (శ్రీమతి యశోదాదేవికి 
వైజాగ్‌ సెంట్రల్‌ జైళ్లోఉన్న లచ్చన్నగారి వద్దకు తీసుకొనివెల్లి “ఇంటర్యూ''కి 
అవకాశం యిస్తారు. అడ్వకేట్‌ ను కూడా అనుమతిస్తూ. 

లచ్చన్నగారు జైలుకు ఇంటర్యూకోసం వచ్చిన ప్లీడరు ద్వారా హైకోర్టులో రిట్‌ 
పిటిషన్‌ దాఖలు చేస్తారు. తనపై ఎట్టి నేరారోపణలు చేయటానికి అవకాశాలులేవని 
తనే స్వయంగా వాదించుకోగలనని కోరతారు. 


505 


ఆరిట్‌ పిటిషన్‌ వలన వైజాగ్‌ సెంట్రల్‌ జైల్లోనున్న సర్దార్‌ గౌతు లచ్చన్న 
హైదరాబాదులోనున్న ముషీరాబాద్‌ సెంట్రల్‌ జైల్లోకి తరలించబడతారు. తనతో 
తరిమిల నాగిరెడ్డివంటి వారు సుమారు 200 మంది వరకు ఉన్నారంటారు 
లచ్చన్నగారు. 

జైల్లో నిర్భందిరచిన నాయకుల్ని విడుదల చేయుని తప్పని పరిస్థితిలో 
ఉంటుంది. కాం(గ్రన్‌ అధిస్థానవర్గం కేంద్ర మంత్రివర్గం 1977 జనవరిలో మొదటి 
పాగా ఎమర్జన్సీని ఎత్తివేస్తు మొదట ప్రధమతరగతి జాతీయ నాయకులందరినీ 
విడుదల చేస్తారు. 


ఢిల్లీలో సమాలోచనలు ప్రారంభమైనాయి. ఇందిరాజీని ఎలా ఎదుర్కోవాలి. జైళ్లో 
నిర్భందించి ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ఇందిరా కాం(గైన్‌ను జయిం 
చడమెలా అన్నది చర్చించారు. ఢిల్లీ అఖిలపక్ష నాయకుల సమావేశం ఢిల్లీలో 
జరుగుతుంది. కాం(గైన్‌ (5),' జనసంఘం, భారతీయ క్రాంతిదళ్‌, సోషలిస్టు పార్టీ 
వీటినాయకులు ఒకేపార్టీగా రూపొందటానికి అంగీకరించారు. 


లచ్చన్నగారు 1977 జనవరి 20న విడుదల 

1977 జనవరి 20 తేదీన సర్దార్‌ గౌతు లచ్చన్నగారిని విడిచిపెట్టారు. అదే 
దినమున ఢిల్లీకి కన్వెన్షన్‌కు విమానంపై వెళ్ళి హాజరగుతారు. అదే దినమున 
లోక్‌నాయక జనతాపార్టీ ఆవిర్భావం, నామకరణం జరుగుతుంది. అధ్యక్షునిగా 
చంద్రశేఖర్‌ ని,. జె.పి. తరువాత ప్రకటిస్తారు. 


దేశస్థాయిలో కాం(గెన్‌ (ఐ)కి ఎదిరించడానికి జనతాపార్టీ దీక్షాకంకణం కట్టుకొ 
న్నది. ఆంధ్రప్రదేశ్‌. జనతాపార్టీ అధ్యక్షులుగా (శ్రీ) తెన్నేటి విశ్వనాధుని నియమి 
స్తారు. సర్దార్‌ గౌతు లచ్చన్నగారిని ఉపాధ్యక్షులుగా నియమిస్తారు. 

ఇందిరాజీ ఎమర్జన్సీ ఎత్తివేసి పార్హమెంటును రద్దుచేసి మరల మధ్యంతర 


ఎన్నికలు జరిపించాలన్నది ఆమె ఉద్దేశం. ఆమె పార్లమెంటుని 1977 ఫిబ్రవరిలో 
మధ్యంతర ఎన్నికలు ప్రకటించబడినాయి. 


21వ ప్రకరణము 


ఎన్నికల్లో జనతాపార్టీ- లచ్చన్న 

1977లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మన రాష్ట్రం నుండి జనతాపార్టీ 
తన అభ్యర్షుల్ని నిలబెట్టింది. ఆనాటి జనరల్‌ ఎన్నికల్టో మూడు రకాలకు చెందిన 
పార్టీలు పాల్తొన్నవి. (1) దేశస్థాయి పార్టీలు (2) రాష్ట్రస్థాయి పార్టీలు (3) గుర్తింపు 
నందని నమోదు అయిన పార్టీలు. 
పార్టీల చిహ్నాలు . 

ఆంధ్రప్రదేశ్‌ లో ఆనాటికి రాగష్టస్థాయి పార్టీలు ఏమీ లేవు. నమోదుఅయి 
గుర్తింపునందని పార్టీలు ఐదు. (1) అఖిలభారత హైదరాబాదు మహాసభ (2) 
రామరాజ్య పరిషత్‌ (3) వెనుకబడిన తరగతుల మహాసభ (4) రిపబ్లికన్‌ పార్టీ 
ఆఫ్‌ ఇండియా (5) సంపూర్ణ తెలంగాణా ప్రజాసమితి. 

జాతీయ స్థాయిలో ఎన్నికల రణరంగంలో దూకిన పార్టీలు ఏడు. (1) 
ఆవుదూడ గుర్తుతో, ఇండియన్‌ నేషనల్‌ కాం(గైన్‌, చర్కా (స్త్రీ గుర్తుతో 
ఆర్షనైజేషనల్‌ కాం(గ్రెన్‌, దీపం గుర్తుతో భారతీయ జనసంఘం, సుత్తికంకి గూర్తుతోణా 
కమ్యూనిస్టుపార్టీ ఆల్‌ ఇండియా సుత్తి-కొడవలి గుర్తుతో మార్కిష్టు కమ్యునిష్టు 
పార్టీ వృక్షం గుర్తుతో సోషలిష్టుపార్టీ కాడి ధరించిన రైతు చిహ్నంతో జనతాపార్టీ 
ఎన్నికల్లో తమ తమ అభ్యర్లుల్ని నిలిపాయి. 

1972లో స్వతం[త్రపార్టీని తిరస్కరించిన ఆంధ్ర ప్రజానీకంవద్దకు మరల 
1977లో జనతాపార్టీని గెలిపించమని సర్దార్‌ గౌతు లచ్చన్న రాష్ట్ర్యూప్తంగా 
పర్యటిస్తారు. (ప్రజల నాడిని పసిగట్టుగల నేతగా గణుతికెక్కిన లచ్చన్న [ప్రజల 
అభిరుచిని లక్ష్యాలకు సరిపడిన పార్టీగా జనతాపార్టీని అభివర్షిస్తారు. దేశస్థాయిలో 
జె.పి. మరియు చరణ్‌ సింగు స్థాపించిన జనతాను గెలిపించమని ప్రజలవద్దకు * 
లచ్చన్న వెళ్తారు. 

అయితే ఆనాటికే ఇందిరాజీ రాజభరణాల్ని రద్దుచేసి బ్యాంకుల్ని. జాతీయం 
చేసిన కార్యక్రమం తీసికున్నందున (ప్రజలు అందుకు ప్రభావితులయి రాజకీయ 
వ్యక్తిత్వాన్ని కాదని, కాం(గ్రెన్‌నే గెలిపించే పరిస్థితికి లోనైంది. భారతీయ లోక్‌ దళ్‌ 
అభ్యర్థిగా (శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుండి పోటీచేసిన లచ్చన్న గారు 
కాం(గ్రెన్‌ అభ్యర్థి బొడ్డేపల్లి రాజగోపాల్రావు చేతిలో ఓడిపోతారు. పార్వతీపురం 
నుండి ఇండిపెండెంటు అభ్యర్థి వైరిచర్ల కిషోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్‌ 
గెలుస్తారు. కేవలం వేల ఓట్లతో కాం(గైన్‌ (ఐ) అభ్యర్థిగా పి.వి.జి. రాజు బొబ్బిలి 


507 


స్థానాన్ని దక్కించుకొంటారు. కేవలం 2వేల ఓట్లతో బి,యల్‌.డి. అభ్యర్ది 
పుండరీకాచారి ఓడిపోతారు. విశాఖ పట్నం స్థానం నుండి కాం(గైన్‌ అభ్యర్థిగా 
ద్రోణంరాజు సత్యన్నారాయణ గెలుస్తారు. భారతీయ లోకదళ్‌ అభ్యర్థిగా పోటీచసిన 
తెన్నేటి విశ్వనాధం ఓడిపోతారు. (శ్రీమతి వాణీ రమణారావుచలపతిరావు భద్రా 
చలం- అనకాపల్లి స్టానాలనుండి పోట చేసి ఓడిపోతారు. యన్‌.ఆర్‌.ఎ.యన్‌. 
అప్పలనాయుడుగారు కాం(గెన్‌ అభ్యర్థిగా కేవలం 3వేల ఓట్లతో గెలుస్తారు. 


ఆంధ్రప్రదేశ్‌ లో జనతా ఓటమి 


జనతా పార్టీని ఉత్తరాంధ్ర వరకు పరిశీలించిన పార్టీని ప్రజలు ఆశించారు. 
అభిమానం చూపారు. ఏ ఒక జనతా అభ్యర్థి తన డిపాడిట్‌ ను కోల్పోలేదు. సరికదా 
వేల ఓట్ల తేడాలోనే అపజయం అందారు. |ప్రతిపక్షాలలోగల అనైక్యతల్ని కాం[గైెన్‌ 
పార్టీ విజయం చేసుకొన్నది. ఇందుకు తోడు నాటీ ఇండిపెండెంటులు హెచ్చు 
స్థాయిలో ప్రతిచోట పోటీకి నిలబడినందున దేశస్థాయి పార్టీల ఆశల్ని, లక్ష్యాల్ని 
చాలవరకు దెబ్బతీశారు. 


కాం[గెన్‌కు ధీటుగా నిలిచిన కాకినాడలో జనతా ఓడిపోయింది. 6వేల ఓట్టతోనే 
అమలాపురం సీటును కాం(గెన్‌ దక్కించుకున్న ప్రధానమైన పోటీ జనతాయే. 
ఏలూరులో కూడా కాంగ(గైన్‌నే గట్టిగానే జనతా ఎదుర్కొన్నది. మచిలీపట్నంలో 
వడ్డె శోభనా(ద్రిరావు పోటీచేసిన ఓటమి లభించింది. విజయవాడ- గుంటూరులో 
కూడా కాంగ్రెన్‌ని బలంగానే ప్రతిఘటించింది. బాపట్లలో జాగర్లమూడి చంద్రమౌళి 
ఓడిపోయారు. నరసాపురంలో కాం(గైన్‌ అభ్యర్థి (బ్రహ్మానందరెడ్డి గెలిచారు. ఒంగోలు 
తిరుపతిలో జనత తన స్థానాన్ని కోల్పోయింది. బీహారు స్థానాన్ని పి. రాజగోపాలనా 
యుడు కాంగ(గైన్‌ అభ్యర్థిగా గెలుచుకున్నారు. రాజంపేటలో జనతా అభ్యర్థిగా 
పోటీచేసి పి. తిమ్మారెడ్డి ఓడిపోయారు. కడప, హిందూపూర్‌, అనంతపూర్‌, 
కనంతపూర్‌ స్టానాల్లో ఓడిపోయిన-నంధ్యాల స్థానాన్ని మాత్రం నీలం సంజీవరెడ్డి 
జనత అభ్యర్థిగ దక్కించుకున్నాడు. కాం(గైన్‌ అభ్యర్థి పి. వెంకటసుబ్బయ్య 
ఓడిపోయారు. నాగర్‌ కర్నూలు మహబూబ్‌ నగర్‌ -హై[ద్రాబాదు స్థానాల్ని జనత 
పోగొట్టుకున్నది. సికిందరాబాదు స్టానాన్ని టి. లక్ష్మీకాంతమ్మ దక్కించుకోలేక 
పోయారు. కేవలం వేయి ఓట్లతో పరాజయం. 


తెలంగాణాలో ఒక్క సీటును కూడా జనత గెలవలేకపోయిన కాంగ(గైన్‌ని ధీటుగా 
నిలచి ఓట్లను సంపాదించినది జనత అనియే చెప్పాలి. రాష్ట్రస్థాయిలో కాం(గైన్‌ను 
ప్రతిఘటించి దీని తదుపరి స్థానంలో నిలచిన రీతిగా ఓట్లును సంపాదించిన ఓటమికి 
జనత గురియైనది. 


508 


1973 డిసెంబరు 10వ (ప్రమాణ స్వీకారం చేసిన వెంగళరావు మంత్రివర్గం తమ 
మంత్రి వర్గాన్ని మరల 1976 ఆగష్టు 13న విస్తరించి పనర్వవస్తీకరించింది. కొత్త 
వారికి స్థానం కల్పించి పరిశ్రమల మంత్రి బసిరెడ్డని బయటకు అంపించింది. 
మంత్రివర్గ సంఖ్య 31 వరకూ పెరిగెంది. 16మంది కేబినెట్‌ మంత్రులు 15మంది 
సహాయమం(త్రులు. 


జలగం వెంగళరావు ముఖ్యమంత్రి 

1977 ఎన్నికల ముందుగా పునర్వవస్త్రీకరించిన మంత్రి వర్గంలో ముఖ్యమంత్రి. 
క్రీ జలగం వెంగళరావు గారే. పీ. రంగారెడ్డికి ఆర్థికశాఖ లభించింది. ఉప 
ముఖ్యమంత్రి పదవిని ఊడదీశారు. బి.వి. సుబ్బారెడ్డని బయటకు అంపించారు. 
అంజయ్యను కార్మికశాఖను ఇచ్చారు. మరల ఉత్తరాంధ్రనుండి వాసిరెడ్డి కృష్ణమూర్తి 
నాయుడును, లుకలాపు లక్మణదాసుని మంత్రివర్షంలోనికి తీసుకొన్నారు. యం.వి. 
కృష్ణారావు విద్యాశాఖమంత్రి- బాట్టుం (శ్రీరామమూర్తి సాంఘిక సంకేమశాఖామా 
త్యులు, సాగి సూర్యనారాయణరాజు దేవదాయ శాఖామాత్యులు, చొక్కారావు 
రాజమల్లు ఆరీ అన్సారీ, నరసారెడ్డి బత్తిన సుబ్బారావు, రాజారాం, వి. మహేంద్ర 
నాథ్‌, డి. మునుస్వామి, కె.బి. నరసము, శేషావతారం ఇతరులు మారినంతో 
మంత్రివర్షంలోనికి వచ్చారు. 


దేశంలో అత్యవసర పరిస్తితి అమలులోనుండగా మనకు ముఖ్యమంత్రి జలగం 
వెంగళరావు ఇందిరాగాంధీ కాం(గైెన్‌కు అన్ని విధాలా సహకార సద్భావాల్ని అందించి 
ఇందిరాకాం(గ్రెన్‌ విజయాలకు ఎంతగానో దోహదపడిన కాం(గ్రెన్‌వాది. పరిపాలనాద 
క్షుడు, (ప్రజ్ఞావంతుడు ముఖ్యమంత్రి. 


22వ ప్రకరణము 
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ (ప్రతిపక్ష నాయకునిగా-లచ్చన్న 


1978లో రాష్ట్ర శాసనసభలకు జనరల్‌ ఎన్నికలు జరిగాయి. ఆ సరికే 
దేశస్తాయిలో గల ఇందిరాకాం[గైన్‌ ఆర్షనైజేషన్‌ కాం(గైెన్‌ తమతమ పార్టీటల 
చిహ్నంగా ఆవుదూడ గుర్తు ఉండాలన్న ఎన్నికల కమీషనుకు విజ్ఞపఫ్రుల్ని అందిం 
చాయి, వివాదం తెగనందున ఎన్నికల కమీషన్‌ ఆవుదూడ గుర్తును స్థంభింపజేయగా 
ఇండియన్‌ నేషనల్‌ కాం(గెన్‌గా ఒకటి 'రూపాంది జాతీయ _ జెండాపై నూలు 
వడకుతున్న (స్త్రీని తనపార్టీ గుర్తుగా ప్రకటించుకొన్నది. వేరొకటి! ఇండియన్‌ 
నేషనల్‌ కాం(గైెన్‌ (ఐ) గారూ పొండి తన గుర్తును హస్తంగా తీర్చిదిద్దుకొన్నది. 
ప్రజలకు ఇది అభయ హస్తం అని ప్రచారం చేసుకున్నది. నిజానికిది భస్మాసుర 
హస్తం అని ప్రతిపక్షాలు లచ్చన్న దీనిపై ఎదురు ప్రచారానికి దిగారు. 
జాతీయస్థాయి పార్టీలు- జనతా 

1978లో దేశస్థాయిలో మరల జాతీయస్థాయి పార్టీలలో మార్పు చేర్పులు 
సంభవించాయి. లోగడ ఉన్న పార్టీలమారుగా ఈ (క్రిదనుదాహరించినవి జాతీయ 
స్థాయి పార్టీలుగా, ఎన్నికల కమీషన్‌ ప్రకటించింది. 


1) ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌. 2) ఇండియన్‌ నేషనల్‌ కాంగగెన్‌ (ఐ). 
3) జనతాపార్టీ 4) కమ్యూనిష్టు పార్టీ ఆఫ్‌ ఇండియా. 5) మార్కిస్టు కమ్యూనిష్టు 
పార్టీ ' 

నిజానికి దేశ రాజకీయ చిత్రపటములో సిద్దాంతపరమైన స్థాయిలో పార్టీలు 
నెలకొల్పబడిననాయని చెప్పాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్యవాద వ్యవస్థ స్థిరమైన 
శాస్త్రీయ పరమైన ఆర్థిక సిద్దాంతాలు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్నది ఈ రెండింటి 
యొక్క సమ్మేళనము మధ్యలో వచ్చినది మన భారతదేశం రూపొందిన మిశ్రమ 
ఆర్థిక వ్యవస్థ విభిన్న సిద్దాంతాలకు కలయిక సాధ్యమన్న నమ్మకం కలదీ. వాగర్ణః 
పితరౌవందే పార్వతీపరమేశ్వరౌ అని కాళిదాసు పార్వతీ పరమేశ్వరుల సంబంధాన్ని 
వాక్‌ అర్థము రెండింటికున్న సంబంధములాంటిదని అభివర్షించాడు. అలానే 
సామ్యవాద వ్యవస్థ పెట్టుబడీదారీ వ్యవస్థ విధానం రెండింటిని సమతూకంలో 
కొనసాగించగలమని మన భారత మాజీ (ప్రధాని స్వర్గీయ జవహర్‌లాల్‌ అనుసరిం 
చిన మిశ్రమ ఆర్థిక విధానానికి రూపకల్పన ఇది. నేటికి ఇదే ఆర్థిక విధానం మన 
దేశాన కొనసాగించబడుచున్నది. 


నిజానికి రాజనీతి సిద్దాంతాలలో ఆదర్శవాదం- భౌతికవాదం అన్నవి రెండే 


510 


సిద్దాంతాలు ఇక ఈ రెండింటిని విశ్లేషించుకొని పూర్వపర అర్జాల్ని మేళవిస్తుపోతే 
అసంఖ్యాక రాజకీయ సిద్దాంతాల్ని ఇందులో నుండి జనిస్తాయి. ద్వివిధ కాం(గైన్‌ 
పార్టీలు సామ్యవాద తరహా సమాజాన్ని ఒకటి, గాంధేయ ఆర్థిక విధానాన్ని వేరొకటి 
అమలు చేయ సిద్దపడగా జనతాపార్టీ సోషలిజాన్ని అమలుచేస్తానన్న జయప్రకాశ్‌ 
నారాయణ్‌ నేతృత్వాన భారత్‌లో వెలసిన పార్టీ ఇక ఉభయ కమ్యూనిస్టులు 
కమ్యూనిజాన్ని స్తాపించగల మన్నది వారి సిద్దాంతం. కారల్‌ మార్క్స్‌, లెనిన్‌ 
సిద్దాంతాలకు అనుగుణంగా వ్యవహరించగల పార్టీలుగా ఆ రెండు ఉండగలవు. 
సోషలిజం స్థాపన జరిగిన తదుపరి, చేరవలసిన ఆర్థిక వ్యవస్థ కమ్యూనిజమే. 
సోషలిజం, కమ్యూనిజం స్థాపనకు మొదటి మెట్టు. అయితే కమ్యూనిజం, సోషలిజం 
స్థాపన కానిదే ఆచరణలో ఎచటను అమలుకానిది. ప్రతిభా సామర్ధ్యాలు మేరకు ప్రతి 
ఒకరు (ప్రతిఫలం అందాలని ఒకటి సిద్దాంతీకరించగా వ్యక్తుల అవసరాలమేలకు 
జాతీయోత్సత్తుల్ని స్వీకరించి (ప్రతిభా సామర్జ్యాల మేరకు సమాజశ్రేయస్సుకు 
పాటు పడాలని వేరొకటి సిద్దాంతీకరిస్తుంది. 


నాలుగుపార్టీల సమ్మేళనం 

జనతాపార్టీ నాలుగు పార్టీల సమ్మేళనం, విభిన్న రాజకీయ సిద్దాంతాలలో 
ఆనాటి వరకు కొనసాగుతూ వస్తున్న నాలుగు పార్టీలు లోకనాయక్‌ జయప్రకాశ్‌ 
నారాయణ ఇచ్చిన పిలుపుమేరకు భావోద్రేకంతో, దేశభక్తితో నిరంకుశ విధానాన్ని 
పారద్రోలాలన్న నమ్మకం విశ్వాసంతో "తమతమ పూర్వపుస్వీయస్తితి గతుల్ని 
సిద్దాంతాల్ని విస్మరించి సోషలిజం బాటలో అడుగువేసాయి. జయప్రకాశ్‌ నారాయ 


ణ్‌ను అనుసరించాయి. రాజకీయ రణరంగంలోకి దూకి ఒక్కటిగా రూపాందినభిల 
షించిన ఫలితమే జనతాపార్టీ, 


కాం(గ్రైెన్‌ (5) తన పూర్వపు గుర్తు చర్కా (స్త్రీని, భారతీయ భనసంఘం తన 
దీపం గుర్తును, సోషలిష్టుపార్టీ తన వృక్షం గుర్తును, భారతీయ క్రాంతిదళ్‌ కాడి 
ధరించిన రైతుగుర్తును రద్దుచేసుకొని జనతాపార్టీగా అవి రూపొందినట్లు జనతాపా 
ర్టీకి కాడి ధరించిన రైతు చక్రంలో పొందుపరచినట్టుగా తమకు గుర్తుకును 
కేటాయించమని ఎన్నికల సంఘాన్ని కోరడం, ఆమోదించడం జరిగింది. 


అందువలన జాతీయస్థాయిలో పోటీచేసిన (ప్రధానపార్టీల గుర్తులు హస్తం, 
చక్రంలో కాడి ధరించిన రైతు కొడవలి-కంకి- సుత్తి. కొడవలి గుర్తులతో ఎన్నికల 
రణరంగంలోనికి ప్రవేశించాయి. 


లోకనాయక్‌ పిలుపుపై దేశం నలుమూలలా రాజకీయ చైతన్యం వెల్లివిరిసేలా 
ఉద్యమాలు, సమావేశాలు, సభలు జరిగాయి. పిలుపుకు అనుకూలంగా యావద్దేశపు 


_ి, 


O90 


నే 


13.3159316.319. 


జో 
వ 


09131613! 


0.9.00: 06:00: 


0.0.00 00, 


BIC 0:6:0:0:0.0. 


$$ 


30:32:39: 





aot 


~1 


బాన లో 





శ్రీ గౌతు లచ్చన్న శ్రీమతి యశోదాదేవిగార్హకు 


హ్నదాబాద్‌నందు క్రైరతాబాద్‌లోని 1.6.56 నంబరుగల 
నివొసన్ఫహప్రదాన మహోత్సవ సందర్భమున మిత్రులు, శ్రేయోభిలాషులు సమం ంచు 


సనాన పత్రము 
లీ నో 








ఆడర్శదంపతులారా! 

వూహ రంగా? నాయకత్వాన, స్వాళ్గరపహీత మైన చేశసీకు జీవితాలను ఆంకిఠంచేసి ఆంధ 
(దశల ఆదరాభిమానాలను మూకగాన్న మాకు, మా అభివంనినాల సందకేయుమా యో నివాస గృాహోన్ని 
(పేరో బహూకరిస్తున్నా ము, 

మో నిస్వార్థ సీజలయెకల, మాకుగల విశ్వాసానః ఇని ఒక చిహ్నము మాత్రమేం 
అన్నా! అచ్చన్నా! 

నిరు పేద (శామిక కటుంబములోవుట్లి, విద్యార్థి దథ్లణోశే పూజ్వుశాపూడీ పిలువ్రునందుకొని 
శవిశనుంతా చేశసేనకంకి తించేసి, 1980 ఉప్పు నత్యా(గవాం, 1988 శాసనోన్ల ంభునోద్వమాలలో లాక్‌ 
ఛాక్గీలకు శా రాగార శ్షేశాలకు గురియై, 1988 లో ఆఈచాక్యరంగా “రైతుకూలీ పజా రా ” నినాదము 
నంచుకొస్క తజేక దీష్షశో జేటినరకు యధాళ క్తి, స్వార్భరహతంగా ఉేనచ్చ్తేన్న మిరు ధన్యజీవ్రలు. 
సర్దార్‌ జీశే 

జీపితరణరంగంలో వనాడు శాలూనినానో అవాటినుండ్‌ నిరంతరంగా సీవు నమ్మిన మహ 
చాకేయాలసిదికి అ్మపతిహాతంగా "పోరాటం సాగిస్తున్నావు, రంగాళ్‌ నై'తాంగ విశ్వ ఏద్యాలయంలో పట్ట 
భదుడ్మ్నళ, 'చేశయొరక, నీ సోదర (శామిసల కొరకు నిరంకుశత్వానికి ఎముపనిలిచావ్రు. ఎన్నో, 
వై చు-హాలీ(పజాపోరాటాలకు నాయకత్యంనహించి, విషమా సాధించి, “సర్దార్‌ లద 
మందాన, మహామంటతిత్వాన్ని కాలదన్ని .(వజలకు కాని అధికారం వ్య క్తీకి ముండ్ల కిరీటమని నిరూ 
వీరిచావృ. అనాటీ మో త్యాగం (ంసా పతకము. అనాటి మో చర్య సముచికమైనదని ఆ తర్వాత 
నచ్చిన ఎన్నికల మవాయద్డృంలో |వ్రజలు రుజున్సు చేశాక. (వజాఉద్యమ చీనక్షునిగా, నాయకు ఏగాజీ 
కాకుండా (వభశ్యపాలకువిగా కూడా నీ (వశిభను నిగూపించుకున్నావు- కర్షక, శాస్ఫెకులకే కాకుండా, 
హారికన = గిరివన - రు క్త వాతులకు _ వెనుకబడిన. తరగతుల సాంఘీక _ ఆర్థిక వుకోభివృద్ధికిగాను 
పాలపనిగా మోస సల్పిన క ఎ (హశంపాషా (త్రం 
సోదరా! 

డాచాళన్ళు మాకు దశాబ్దాలుగా (వజూ సేవారంగంలో (వముఖప్మాతన్లు వహిస్తున్న నీకు 
కొసీనం తలచాచుకొజీందుకు ఇన్నయినా లేదు. నీకున్న సంపద అంతయూ - త్యాగం = సేనమా తకు, 
ఇట్టి సీస (పంలవశ్రాన మా అభిమాన చిన్నాంగా ఒక నివాసగృహోన్ని నమహాక్చృటం మా విద్యు క్ర 
ధర్మంగా ఛావించాం. 

అనురశీవి పొట్టి శ్రీకాములు త్యాగ ఫలితంగా అంభరాష్ట్రం, అపైన అంధ వ్రజేక్‌ నిర్మాణం 
వరిగింది. హై దాబాద్‌ ఆంధ్రుల శాశ్వత రాజధాగా నిర్భయించుకొన్నాం. ముక్కోటి ఆంధుల భవిన్య 
తును తీర్చిదస్లు ఆధికాం _ అనధికార కార్యక మాబన్ని ంటికీ శీర్యడమైన మెదాబాదమళలో మూసు సెర 
నివాన్నులై మా సేనలను అంధులకు అందజేయూలనే మూ ఆకార. ఆ సదుగ్తేళ్యముళో నీ మేమి 
కార్యానికి తలపెట్టి ఈ నివాస గృహోన్ని మోకు బవాూశరిస్తు న్నా ము, 

ఈ గృవ్నావడాన మహోక్నవానికి మా అవ్య్వోనాన్ని మ్నాంచి విచ్చేసిన పెన్షలందరకు 
మూ కృతభ్ధతాభివందనములు. 

మిరు చిరాయు రారో శా వదిశకాలాలపాటు (పజలను నీనించుటకు వలసిన ధైర్యం 
ఖ్రర్యాలను మోకు (వసాదించవలసినదిగా భగవంతుని పాక్టిన్తున్నాము, 


హైడ్రా కాద్‌ ఇట్లు 
= మా 


- మి|తులు, (శేయోభిలాపులు 


ICO O00: 00:00 





nt 


38:0 


లీ 
ఇళ 


౮19.3:5.4 


36.3313:30:3:9:03:3:3:09:39093: 


జ 


ఉక.93:50:5353 





he 


+ ae fy 


గొతులచ్చ్చ్హుగార్సి 














c3 
QeCan te 


cafceecee 


న్స్‌ glee = 














నందా నారాయణరావును సన్మానిస్తూ గోపాలరావు * 





అల 


pa 


ain క్ష 


స 


గ్‌ 
స గా 
for ya గ 
« rhe trim art 
+ 


> 





ర్రంయ/ంం "కం లగాంలంలి gy 











శ న న | 


రాగం 


Yr 








జ్‌ శ 


ome, onc] దిగండి (0౫ ఇ 
mare 7 ణ్‌ o 


1 











vlegm 


x లీ 


CER NAD. 

















ఎల అచ న్నన కేరళ ముఖ్యమం 


- టీ 





నవే - 


ఆయా ‘eC రంర్హల్ల గ 2g గ్లాయిణ YS lgn 5. te gWtel(ma 















లచ్చన్న 


అదిన ఎ 


స్నో 


లుగా గెలు 


on 


x 


ఫే 


= శాసనసభ 


శీ 


చొ 


లో రాష్ట్రంలో స్వతంత 


ఇ 


1967 


511 


రాజకీయ ప్రజావాణి స్పందించింది. తూర్పు పడమరల సిద్దాంతాలలో రూపొందిన 
పార్ట్‌లు స్వీయస్థాయిని గుర్తింపును రద్దుచేసుకొన్నాయి. ఒకే ధ్యేయం, నిరంకుశాధి 
కాల్ని వెలగబెడుతున్న కాం(గ్రెన్‌ (ఐ)ని గద్దెదించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. 
దేశాన్ని రక్షించాలి అన్న నినాదాలు ఉవ్వెత్తున లేచాయి. అనుకూల పవనాలు 
సాగాయి. దేశం నలుమూలల ఎచట పిలచిన పలికేదిగా జనతాపార్టీ ఉండేదన్న 
అతిశయోక్తి కాదు. 


ఆంధ్రప్రదేశ్‌ జనతాపార్టీ అధ్యక్షులు తెన్నేటి విశ్వనాధం, ఉపాధ్యక్షులు మన 
సర్దార్‌ గౌతు లచ్చన్న. 
జనతాపార్టీ శాసనసభ్యునిగా గెలుపు 

సర్దార్‌ 7 గౌతు లచ్చన్న జనతాపార్టీ నాయకులుగా మరల సోం పేటలో పోటీచేసి 
గెలుపొందారు. ఉత్తరాంధ్రలో 37 స్టానాల్డో పోటీచేసి 16 స్థానాల్లో జనతాపార్టీ విజయ 
పతాకం ఎగురవేసింది. 


ఉత్తరాంధ్రలో గెలిచిన అభ్యర్థులు 

బెందాళం వెంకటశర్మ (ఇచ్చాపురం), గౌతు లచ్చన్న (సోంపేట), బొమ్మిడి 
నారాయణస్వామి (బక్కలి), విశ్వేశర నరసింహారావు (కొత్తూరు), శత్రుచర్ల 
విజయరామారాజు (నాగూరు), చీకటీ పరశురాం నాయుడు (పార్వతీపురం), కొల్లి 
వెంకటకూర్మి నాయుడు (బొబ్బిలి), ముదిలి బాబూపరాంకుశం (ఉనుకూరు), 
కె. రాజరత్నం (పాలకొండ), చలా లక్ష్మీనారాయణ (శ్రీకాకుళం), కొత్తపల్లి 
నరసయ్య (ఎచ్చెర్ల, జనతాపార్టీ అభ్యర్లులుగా గెలుపొందారు. 


విశాఖజిల్జాలో వంగపండు నారాయణప్పలనాయుడు (గజపతినగరం), పూస 
పాటి అశోకగజపతి రాజు (విజయనగరం), నేటి తెలుగుదేశం పార్టీ జనరల్‌ 
శక్రటరీ - యన్‌.యన్‌.యన్‌. రెడ్డి (విశాఖపట్నం), గాడి అప్పలనాయుడు 
(పాడేరు), ఈమని సీతారామశాస్త్రి (చోడవరం), జనతాపార్టీ అభ్యర్థులుగా 
'గెలుపొందినవారు. 


తూర్పుగోదావరిలో 6 స్థానాల్ని, కృష్ణాజిల్లాలో ౩ స్టానాల్ని, గుంటూరు జిలాలో 

4 స్థానాల్ని, నెల్లూరు జిల్హాలో 1 స్థానాన్ని, చిత్తూరు జిలాలో 3 స్టానాల్ని కడప 
బిల్హాలలో 4 స్థానాల్ని, గంప జిలాలో స్థానాల్ని, కర్నూలు జిలాలో 3 
స్థానాల్ని, మహబూబ్‌ నగర్‌ జిలాలో 3 స్థానాల్ని, హైదరాబాద్‌ జిలాలో 5 స్టానాల్ని, 
కరీంనగర్‌ జిలాలో 1 స్థానాన్ని, వరంగల్‌ జిలాలో 2 స్తానాల్ని, ఖమ్మంబిల్టాలో 
1 స్థానాన్ని, నల్లొండజిల్హాలో 1 స్థానాన్ని జనతాపార్టీ గెలుచుకున్నది. 


512 


లచ్చన్నగారితో కలసి జనతాపార్టీ నాయకులుగా సహచరులుగా,' అనుచరులుగా 
పనిచేసి ఈనాడు ఇతరపార్టీలలో ఉన్నవారు. 


అశోక్‌ గజపతి రాజు - $5N రెడ్డి. ముద్రగడ పద్మనాభం - MVS. సుబ్బరాజు. 
వడ్డేశోభనా(ద్రీశ్వరావు - వడ్డే రంగారావు. దొడ్డపనేని ఇందిర = జి.వి. రత్తయ్య. 
యం. వెంకయ్య సాయుడు - పాలకొండ రాయుడు. అంకిరెడ్డి - అయ్యపురెడ్డి 
- జైపాల్‌ రెడ్డి. రాంభూపాల్‌ రెడ్డి - నరసింహారెడ్డి - పి. జనార్దనరెడ్డి చేకూరి 
కాశయ్య మొదలగువారు జనతాపార్టీని విడచి నేడు ఇతర పార్టీలలో ఉన్నారు. 
లచ్చన్నగారిపై లక్ష్మీకాంతమ్మ పోటీ 

1978 మార్చి నెలలో జరిగిన ఎన్నికలలో పార్టీ ప్రతిపక్ష నాయకునిగా ఎవరు 
ఎన్నిక కావాలి. అఖిలభారత జనతాపార్టీ ప్రధానకార్యదర్శి సురేంద్ర మోహన్‌ వచ్చి 
ఆంధ్రలో పోటీలేకుండ ప్రయత్నిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ లో మొదటినుండి ప్రతిపక్ష 
నాయకునిగా అసెంబ్లి సభ్యునిగా చాలా అనుభవమున్నవారు పార్టీ నాయకునిగా 
పేరందుతు వచ్చినవారు సర్దార్‌ గౌతు లచృన్నగారు జనతాపార్టీ శాసనసభా 
నాయకునిగా పోటీచేసిన బలపరచ వలసిందిపోయి మీరు నిలబడిన ఓడిపోతారేమో 
నని, వచ్చిన పరిశీలకుడు లచ్చన్నగారిని (ప్రశ్నించడం భయపెట్టడం వెనకాల 
స్వార్హపర సంకుచితాభిప్రాయాలు ఉంటావన్నది అబ్బురమైన విషయం కాదు. 


అసెంబ్లీ అధికార ప్రతిపక్షంగా ఏర్పడటానికి తగిన బలమున్నందున జనతాప్పా 
శాసనసభ నాయకునిగా గుర్తింపు (ప్రభుత్వ రాచమర్యాదలు సౌకర్యాలుంటాయి. 
(శ్రీమతి లక్మీకాంతమ్మగారు లచ్చన్నగారితో పోటీచేయ సిద్దపడినారు. పోటీ 
జరిగింది. అత్యధిక సంఖ్యాకులు ఆదరాభిమానాలతో లచ్చన్న జనతాపాన్హై శాసన 
సభా నాయకునిగా ఎన్నుకోబడినారు. 


1978 నుండి 1980 జూన్‌ వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా పనిచేసారు. 
పబ్లిక్‌ అక్కౌంట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయిన సర్దార్‌ గౌతు లచ్చన్న ప్రభుత్వం 
చేసిన తప్పుల్ని ఎత్తిచూపడంలో ఎంతగానో కృతకృత్యులయ్యారు. తెలంగాణా 
'ప్రజాసమితిని స్టాపించి తెలంగాణాలో మంచి పేరుప్రతిష్టల్ని తెచ్చుకొన్న డా. మర్రి 
చెన్నారెడ్డి కాం(గ్రెన్‌ పార్టీకి సారధ్యం. వహించారు. కాం(గైన్‌ను గెలిపించారు. 

బ్రహ్మానందరెడ్డి కాం(గ్రెన్‌, ఇందిరా కాంగగ్రెన్‌, జగజ్జీవన్‌ రాం కాం(గ్రెన్‌లు కలసి ' 

(ప్రాబల్య అధికార సమతుల్యాన్ని దెబ్బతీసాయి. జలగం వెంగళరావు ' 
ఇందిరాకాం(గ్రైవ్‌ ఎమర్జన్సీ విధించిన రోజుల్లో ముఖ్యమంత్రిగా రాష్టంలో కొనసాగిన * 
1978 ఎన్నికల తదనంతరం తన మార్గం దృక్పదం వేరైనది. ఇందిరా కాంగ్రెన్‌ ; 


513 


(1) తన వ్యూహాన్ని మార్చి తెలంగాణా ప్రజాసమితిని కాం(గ్రెన్‌ పార్టీలోనికి అహ్వా 
నించి చెన్నారెడ్డి గారికి నాయకత్వం యిచ్చారు. 


డా. మర్రి చెన్నారెడ్డిగారు 1978 మార్చి నెల 6వ తేదీన మన రాష్ట్ర 
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వకారం చేసారు. చెన్నారెడ్డి మంత్రివర్గంలో బ్రహ్మానంద 
(గెడ్డ పీవి. నరసింహారావు, జలగం చెంగళరావు, రాష్ట్రమంత్రి వర్గంలోనున్న 
అందరినీ గాక భారీ మార్పులతో తన మంత్రివర్గాన్ని “చెన్నా” ఏర్పరచారు. ఉప 
ముఖ్యమంత్రి పదవిని రద్దుచేసారు. నాదెండ్ల భాస్కరావు, అమరనాధరెడ్డి పద్మనాభ 
రాజు, గొర్లె (శ్రీరాములు నాయుడు, భవనం వెంక[ట్రామరెడ్డ్‌ జి. వెంకట 
స్వామివంటి ప్రభుతులు మంత్రివర్షంలోనికి వచ్చారు. మంత్రివర్గం కొత్త ముఖాలతో 
అవతరించింది. హోంశాఖ-షాషీం, ఆర్థికశాఖ- రాజారాం, పి. జనార్దనరెడ్డి రెవెన్యూ, 
బాగారెడ్డి-పంచాయితీరాజ్‌, 28 మంది మంత్రులు. 


23న ప్రకరణము 


జనతాపార్టీ విచ్చిత్తి భారతీయ లోక్‌ దళ్‌ అవతరణ- లచ్చన్న 


ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌ సింగ్‌ లోగడ స్థాపించిన క్రాంతిదళ్‌, 
రాజగోపాలాచారి స్టాపించిన స్వతంత్ర పార్టీ బీహార్‌లోని కాంగర్‌ పార్టీ మూడు. 
పార్టీలు కలిసి భారతీయ లోక్‌ దళ్‌ గా-జనతాపార్టీ విచ్చిత్తి తదుపరి ఢిల్లీలో జరిగిన 
కన్వెన్షన్‌ లో రూపొందుతాయి. చరణ్‌సింగ్‌ దేశస్థాయిలో పార్టీకి అధ్యక్షత 
వహిస్తారు. 

ఈ రాజకీయపార్టీ అవతరణకు ముందు జరిగిన రాజకీయ మార్చిడి కధ యిది. 
జనతాపార్టీ నాయకునిగా కేంద్రమున మొరార్టీదేశాయ్‌ ఎన్నుకోబడతారు.. జనతా 
పార్లమెంటరీ నాయకునిగా ప్రధానిగా వ్యవహరిస్తారు. 


జనతాపార్టీ రాజకీయ మార్పిడి కధ 

జనతాపార్టీ అధికారంలోనికి రాగానే కాం(గెన్‌ అధికారంలోనున్న ఆరు. 
రాష్ట్రాలలోగల శాసన సభల్ని రడ్డుపరచి, ఎన్నికల్ని జరిపిస్తుంది. కారణం ఆ 
రాస్ట్రైల్లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ అభ్యర్లులే గెలుపొంది, 
కా0(గ్రెన్‌పార్టీ అభ్యర్హులు ఓడిపోయారు. ఈ సాంప్రదాయానికి రూపం కల్పించినది 
జనతాపార్టీయే. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, హర్యానా, హిమాచళి 
ప్రదేశ్‌ రాష్ట్రాలో ఎన్నికలు జరగడం జనతాపార్టీ 6 రాష్ట్రాల్లో అధికారంలోనికి 
రావడం జరిగిపోయింది. ఇక ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నియామకాల్లో 
జనతాపార్టీ నియమించడంలో విఫలమైంధి. పార్టీ నిజస్వరూపం బయటపడి 
తగాదాల్టోకి అడుగిడింది. 


జనతాపార్టీ అధికారంలోనికి తమకు అంపించినందున ప్రజల్ని అభినందించకో 
తమకు ప్రతిపక్షంగా నిలచి ఎన్నికల్టో ఓటమినందిన కాం(గైన్‌పార్టీ అ(గ్రనాయక 
త్వంపై ప్రతీకారం తీర్చుకొన అర్రులు చాచింది. వ్యక్తిగత కావేశఆవేశాలకు లోనై 
మాజీ భారత ప్రధానమంత్రి ఇందిరాజీపై కక్ష తీర్చుకొన, కక్ష సాధింపు చర్యగా 
““షా కమిషన్‌** నియమించి విచారణ (ప్రారంబించింది. ఇక న్యాయపరమైన అంశాలు 
ఈలెత్తాయి. 


జనతాపార్టలో అంతర్గత తగాదాలు విజ్బంబిస్తాయి. జయప్రకాష్‌ ఏమిచేయలేని 


పరిస్థితికి లోనవుతారు. విపరీతమైన మానసిక ఒత్తిడికి గురై వ్యాది[గ్రస్తుడవుతార్ను 
కర లక్ష్యం నెరవేరనందుకు ఎంతగానో దిగులుపడతారు. 


515 


(ప్రతి ఒక పార్టీ తన పూర్వపు పార్టీ యధాస్తితిగతుల్ని ఆశించుట 
భారతీయ లోక్‌దళ్‌ పునరుద్దరణ 


మరల (ప్రతీఒక పార్టీనాయకుడు తన పూర్వపు పార్టీ స్థితిగతులను అందటానికి 
సిద్దపడి కార్యరంగంలోనికి దూకుతారు. చరణ్‌ సింగ్‌, Sate! నుండి విడివడిన 
తన పార్టీని భారతీయ లోక్‌ దళ్‌పార్టీగా (ప్రకటిస్తారు. అద్వానీ, వాజ్‌ పాయ్‌ తమ 
పార్టీని భారతీయ జనతాపార్టీగా నామకరణం చేస్తారు. కాం[(గైన్‌ నాయకుడు 
శరద్‌ పవార్‌ తన పార్టీని కాం[గైన్‌ యన్‌గా తీర్చిదిద్దుతారు. పూర్వపు సోషలిస్టు 
నాయకులు చంద్రశేఖర్‌ మదులిమాయే. జార్జిఫెర్నాండెజ్‌ లు జనతాపార్టీగా వుండి 
పోతారు. మరల జనతాపార్టీలో ఆనాడు కలిసిన పార్టీలు తమ తమ పూర 1 రూపాల్ని 
కొద్దిపేర్ల మార్పుతో సంతరించుకొన్నాయి. 


మొరార్జీ దేశాయ్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుంది. కాం(గెన్‌పార్టీ జనతా 
పార్టీ ముక్కలైందున మురార్జీ రాజీనామా చేస్తారు. లోక్‌ సభకు 1980లో మధ్యంతర 
ఎన్నికలు వస్తాయి. 


నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వేరొకరిని ప్రధానిగా ఆహ్వానించి మంత్రివ 
ర్లాన్ని ఏర్పాటుచేయమని కోరారు. దేశంలో పెద్ద ఉత్కంఠ రేగింది. కాం[గెస్‌ (5) 
నాయకుల యన్‌.బి. చవాన్‌ను పిలుస్తారు. అయితే తన అసక్తతను చూపుతారు. 
ఇపుడు కాం(గెన్‌ () నాయకులు జగజ్జీవన రాం తనకు అవకాశ మివ్వమని కోరారు. 
మంత్రివర్గం ఏర్పరచటానికి అయితే నీలం సంజీవరెడ్డి సరియైన వ్యక్తిని పిలవలేదని 
వివాదాలు వస్తాయి. భారతీయ లోక్‌దళ్‌ నాయకులు చరణ్‌ సింగ్‌ను పిలచి కేంద్ర 
మంత్రివర్గాన్ని ఏర్పరచమని కోరతారు. ఆరు.మాసాల్లో పార్లమెంటులో మెజారిటీ 
చూపించాలి అన్నది షరతు. 


రాజకీయాల్లో రాణించగలది విశేషమైనది ఏమన శత్రువును మిత్రుడు బలపర 

? చడం. మిత్రుని శత్రువునమ్మి వ్యవహరించటానికి సిద్దపడుతూ ఉన్నట్లు నటిం 

చడం. నమ్మించటం . ఒకనాటి జనతాపార్టీ నాయకుల్లో ఒకరైన చరణ్‌ సింగ్‌, 

ఇందిరాగాంధీజీపై అభియోగాల్ని పరిశీలించటానికి “షా కమిషన్‌”” వేయటానికి 

ప్రధాన వారసులు ఈనాడు అటువంటి. చరణసింగ్‌ను ఇందిరాగాంధీ కాం(గైస్‌ 

బలపరుస్తుంది కాంగ్రెస్‌ (1) చరణ్‌సింగ్‌ను బలపరచడంతో బలం వచ్చింది. 
కేంద్రమంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తారు. 


అయితే నీలం సంజీవరెడ్డి ఒకషరతుపై కేంద్రమంత్రి వర్గాన్ని ఏర్పరచమని 
కోరతారు. మంత్రివర్గం ఏర్పడిన 3౩ మాసాలలోపున లోక్‌సభలో చరణ్‌ సింగ్‌ తన 


516 


బలాన్ని నిరూపించాలి. ఆ షరుతుపై చరణ్‌సింగ్‌ భారత ప్రధానిగా ప్రమాణస్వీ 
కారం చేస్తారు. కేంద్ర మంత్రివర్గం ఏర్పడుతుంది. 


ఇక బల నిరూపణ సమయంలో ఇందిరా కొం(గెన్‌ తన మద్దతును చరణ్‌ సింగ్‌కు 
ఇవ్వక ఉపసంహరించుకొంటుంది. తత్సలితం చరణ్‌ సింగ్‌ రాజీనామా యివ్వడమే 
లోక్‌సభ రద్దు అయింది. మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 


(శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి పోటీచేసి గౌతు లచ్చన్న మరల కాం(గెన్‌ 
అభ్యర్ది చేతిలో ఓడిపోయారు. పార్వతీపురం లోక్‌ సభ స్థానానికి కాం(గెన్‌ (అర్భు) 
అభ్యర్థిగా వైరిచర్ల కిషోర్‌ చం[ద్ర సూర్యనారాయణ దేవ్‌ ఓడిపోతారు. ఇందిరా 
కాం(గైన్‌ అభ్యర్థిగా విశ్వాసరాయి నరసింహారావు గెలుస్తారు. పి.వి.బి. రాజు బొబ్బిలి 
స్థానంలో గెలుపొందుతారు. యాళ్ళ శశిభూషణరావు J.N.P. (5)గా పోటీచేసి 
ఓడిపోతారు. గెదెల [ప్రసాదరావు (NP పోటీచేసి ఓడిపోతారు. బాట్టుం (శ్రీరామ 
మూర్తి కాం(గ్రైన్‌ (అర్ఫు) అభ్యర్థిగా ఓడిపోతారు. కొమ్మూరి అప్పలస్వామి, , 
కాం(గెన్‌ (1) అభ్యర్షి గెలుస్తారు. అనకాపల్లి కాం(గ్రెస్‌ (1) అభ్యర్షిగెలుస్తారు. INP 
(5) అభ్యర్షిగా పూసపాటి ఆనంద గజపతిరాజు ఓడిపోతారు. 


కాకినాడ స్థానాన్ని INP (5) దక్కించుకోలేక పోయింది. కాంగ్రెన్‌ ([) యం. 
సంజీవరావు గెలిచారు. అమలాపురంలో (శ్రీమతి ఈశ్వరబాయి JNP అభ్యర్షిగా 
పోటీచేసి ఓడిపోతారు. కొమ్మారెడ్డి సూర్యనారాయణ JNP అభ్యర్షిగా ఓడిపోతారు. 
మచిలీపట్నం స్థానం దక్కలేదు. Dr. KL. Rao (JNP) అభ్యర్థిగా పోటీచేసి 
ఓడిపోతారు. గుంటూరు స్టానం-బాపట్లు-ఒంగోలు ఎ.వి.కె. చైతన్య JNP (S) 
పోటీచేసి ఓడిపోతారు. తిరుపతి స్థానం దక్కలేదు. తిమారెడ్డి పెదిదరెడ్డి JNP (8) 
ఓడిపోతారు. కడప-హిందుపూర్‌ -కర్నూలు-నాగర్‌ కర్నూలు-సికింద్రాబాదు-సి 
ద్దిపేట స్థానాల్లో అపజయం. మెదక్‌లో జైపాల్‌రెడ్డి ఓడిపోతారు. నిజామాబాద్‌, 
ఆదిలాబాద్‌, కరీంనగర్‌. 


భారతదేశ స్థాయిలో కాం(గైన్‌ (అర్భు) ఒకవైపు ఇందిరా కాం(గైన్‌ ఒకవైపు 
ఎన్నికల్టోదిగి తమ బలాన్ని ప్రదర్శించాయి. కాం(గైన్‌ (అర్ఫు) ఓడిపోయింది. 
కాం(గైన్‌ (1) ప్రజల అభిమానాన్ని చూరగొన్నది జనతాపార్టీ జనతాపార్టీ (5) గా 
పోటీలో పాల్గొన్నది. భారతీయ సోషలిష్టుప్మా రామరాజ్య ఫ్రంటులో CPI (11 
పాళ్టైలు ఎన్నికట్టో దిగాయి. జనతాపార్టీ మరల తన యధాస్థానపు పూర్వపు పార్తీల 
రూపాల్ని సంతరించుకుంటుంది. " 


517 


జనతాపార్టీ చీలికకు కారణాలు 

6 రాష్ట్రాల్లో కాం(గెన్‌ ఓడిపోయి జనతాపార్టీ గెలిచింది. ఆయా రాష్ట్రాలో 
ముఖ్యమంత్రుల ఎంపికపై నాయకుల్లో విభేదాలు వస్తాయి. .జనతాపార్టీ ఏనాడు 
సింగిల్‌ పార్టీగా పనిచేయలేదు. జాయింట్‌ స్టాక్‌ కంపెనీగానే పనిచేసింది. 


నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌, జాతీయ కార్యవర్గం సమావేశంలో సభ్యునిగానున్న 
సర్దార్‌ గౌతు లచ్చన్న ప్రతిమారు జాతీయ కార్యవర్గం సమావేశంలో పాల్గొనేవారు. 
సోషలిష్టులు చంద్రశేఖర్‌ ఇంటిలో కాం(గైస్‌వారు మురార్జీ ఇంట్లో; జనసంఘం 
వాజ్‌ పాయ్‌ ఇంట్లో, బి.కె.డి. వారు చరణసింగ్‌ ఇంట్లో ముందుగా హాజరై 
ఎజెండాను చర్చించుకొని, ఏఏ తీరుగా ప్రవర్తించాలో ఆలోచించటం ఏ పార్టీ 
రూపొందిన నాటినుండి పార్టీ రద్దు అయినంత వరకు జరిగే పనిగా ఉండేదని 
లచ్చన్నగారి అభిప్రాయం. 


రాజస్ట్రాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్రదేశ్‌ పాత జనసంఘ వర్గం, ఉత్తరప్రదేశ్‌, 
బీహార్‌, హర్యానా మాజీ బి.ఎల్‌.డి. వర్గం పార్లమెంటరీ బోర్డులో ఉన్న పాత 
కాం(గైన్‌కి పాత సోషలిస్టు వర్గానికి తగిన బలం లేనందున పై ఆరు రాల 
ముఖ్యమం|త్రుల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు బి.యల్‌.డి. ముగ్గురు జనసంఘం 
వారివిగా రూపం దాల్భాయి. 


లోక్‌దళ్‌ పార్టీ మాన్‌బేన్‌ గలది. కేడర్‌ బేన్‌ కలది జనసంఘం. ఏ బేన్‌ లేనిది, 
లీడర్‌ బేస్‌ పార్టీలు కాం(గైన్‌ (5) సోషలిష్టుపార్టీలని పలువురి అభిప్రాయం. మురారీ 
ఇంట్లో హర్యానా ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు 
జరుగుట. చంద్రశేఖర్‌ ఇంట్లో బీహార్‌ ముఖ్యమంత్రి, కర్పూరీ ఠాగూర్‌ పై 
అవిశ్వాస తీర్మానంపై సంతకాల సేకరణ. సమైక్యత ఎట్టూ సిద్దిసిద్దిస్తున్నది సమస్య. 
హోంశాఖను విడిచిపెట్టిన చరణ్‌ సింగ్‌ను మరల ఆర్షికశాఖను ఇచ్చారు. మొరార్డ్‌ 
కారణం 7 లక్షల జనం ఢిల్లీలో తనజన్మదినం నాడు 78 లక్షల విరాళంఇచ్చి చరిత్ర 
సృష్ట్రించుట ఆనాడు జరిగిన ర్యాలీకి సర్దార్‌ జీ హాజరైనారు. 


మొరార్జీ కుమారుడు క్రాంతిదేశాయ కుంభకోణాల్లో ఉన్నారని రాజనారాయణ్‌ 
చేత అభియోగం. చరణ్‌సింగ్‌ అల్లుడు అవినీతిషరుడని, చంద్రేశేఖర్‌ అనుచరుని 
అభియోగం. జయ'ప్రకష్‌ నారాయణ్‌ ను అంతర్గత తగాదాల్ని వారించమని ఒకవర్గం 
కోరగా మొరార్జీ నిరాకరించారు. మొండి పట్టుదలకు మారుపేరు మొరార్డి 


ఆనాడు రాష్ట్రపతిగా ఉన్న నీలం సంజీవరెడ్డి జనతాపార్టీ యం.పి.గా ఎన్నికై. 
రాజీనామాచేసి అధ్యక్షపదవికి ఎన్నుకోబడినవారు జనతా నాయకుల్లో ఒకరిగా 


518 


పరిగణింపబడేవారు. ఇటు కాం(గైన్‌పార్టీలో ఉన్న నాయకుళ్ళ్లా తననెరుగని వారు' 
లేరు. వారు ఒకనాటి కాం(గైన్‌.నాయకుల్ణో పెద్దవారు పాలకపార్టీ ప్రతిపక్షం 
నాయకుల్లో ఒక్క లోకనాయక్‌ను తప్పించి ఏ ఒకరు సంజీవరెడ్డిని పెద్దగా భావించే 
పరిస్తితి తప్పించి వారికి సలహాలు, నీతులుచెప్పే పరిస్థితి ఏ ఒకరివీ కాదు. 


అయితే సంజీవరెడ్డిగారే తీవ్రమైన చర్యల్ని వ్యక్తిగతంగా తీసికొన్న జనతాప్మా 
వ్యవహారాలు చక్కబడి ఉండేవన్నది చాలామంది అభిప్రాయం. ఇందిరాజీ కూడ 
రాజకీయ ఎత్తుగడలను పాలకపక్షం వారిపై ప్రయోగించరని చెప్పనలవి కాదు. 
రాజకీయాల్లో. అందువలననే కాబోలు సంజీవరెడ్డిగారు తన పదవీ విరమణ 
వీడ్కోలు ఉత్సవంలో ప్రసంగిస్తూ జనతాపార్టీలో చీలికల్ని తేవటానికి ఇందిరాగాం 
దీజీ తనకు కోటి రూపాయిల్ని లంచం యిచ్చారన్న అపవాదు నాపై రావడంకన్న 
ఘూరమేమిటి అంటూ తన విచారాన్ని ప్రకటించారు అని లచ్చన్నగారు వివరణ 
ఇస్తుంటారు. 


మంత్రి వర్గాలు : 

ఆంధ్రప్రదీక్‌లో చెన్నారెడ్డి మంత్రి వర్గంపై తిరుగుబాటు వర్గం ఏర్పడింది. 
ఢిల్లీ అధిస్థానవర్గం చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలని టి. 
అంజయ్యను రాష్ట్ర శాసనసభా కొంగగెన్‌ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించమని 
కోరింది. 


1980 నవంబరు 11వ తేదీన టంగుటూరి అంజయ్య మన రాష్ట్ర ముఖ్యమం 
(త్రిగా పదవీ బాద్యతల్ని చేపట్టారు. అయ్యపురెడ్డి న్యాయశాఖ, పి.వి. చౌదరి 
దేవాదాయశాఖ, జ. (శ్రీరాములు నాయుడు నీటిపారుదల తన మం|త్రివర్గంలో 
సుమారు 40 మందిని మంత్రులుగా చేర్చుకున్న ఘనత అంజయ్యగారికి దక్కు 
తుంది. తన మంత్రివర్గం ఎయిర్‌ బన్‌ అని విమర్శలు వచ్చాయి. ఈతని మంత్రివర్గం 
లోనే ఉత్తరాంధ్రకు చెందిన చీకటి పరశురాం నాయుడు సహాయమంత్రిగా 40 
దినాలు పదవిలో కొనసాగారు. సౌమ్యుడు, సహృదయుడు రాజకీయ యుక్తిని, 
లౌకికాన్ని తెలియని అంజయ్య తన నుంచితనంతో తన మంత్రి వర్గాన్ని ఎంతో 
కాలం నడపలేక పోయారు. రాష్ట్రంలో అసంతృప్తి చెలరేగింది. తత్పలితంగా (శ్రీ) 
భవనం వెంకట్రాం రెడ్డి రంగంలోకి వచ్చారు. 


1982 ఫిబ్రవరి 24వ తేదీన మంత్రివర్గాన్ని ఏర్పరచమని ఢిల్లీ అధిష్టాన వర్గం. 
ఆదేశించింది. భవనం వెంకట్రామరెడ్డి ముఖ్యమంత్రి అయి తన మం|త్రివగ్గంలోనికి 
కొంతమంది కొత్త వారిని తీసుకొన్నారు. 


519 


ఈ సందర్భంలోనే వచ్చిన వారు సినీనటులు యన్‌.టి.ఆర్‌ అల్లుడు నారా 
చంద్రబాబు నాయుడు, సహాయమంత్రి విశాఖ నివాసి ఆళ్వార్‌ దాన్‌, మజ్జి 
తులసీదాస్‌, 10 మంది సహాయమంత్రులు 23 మంది కేబినేట్‌ మంత్రులు. 


ఈ మంత్రివర్గంలో కూడ ఎంతో కాలం మనగలగలేక పోయింది. మరల 
నాయకత్వం మార్చబడింది. కోట్ల విజయభాస్కరరెడ్డి 1982 సెప్టెంబరు 20న 
మంత్రివర్గాన్ని ఏర్పరిచారు. (శ్రీ, కె. రోశయ్య, హోంశాఖ, వైయన్‌. రాజశేఖరరెడ్డి 
విద్య, కోన (ప్రభాకరరావు ఆర్థికశాఖ. సహాయ మంత్రులు 9 గురు కేబినేట్‌ 
మంత్రులు 16 గురు. “ 


విజయభాస్కరరెడ్డి మంత్రి వర్షం తదుపరి కాం(గైన్‌ తన అధికారాన్ని మన 
రాష్టంలో కోల్పోయింది. నటరత్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం 
పార్టీనేత, తన మంత్రివర్గాన్ని 1983 జనవరి 9న రూపొందించారు. ఆంధ్రుల 
ఆత్మగౌరం అంగడిలో అమ్ముడుపోతున్నదని రాష్ట్రంతటా పర్యటించి ఉద్దాటం 
చారు. తెలుగుదేశానికి వెలుగునిస్తాడని ఆశేష ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపాస్తారు. 


24వ ప్రకరణము 
లోక్‌ దళ్‌ పార్టీ లచ్చన్న 


అధికారికంగా ఆం(ధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్ని ప్రకటించిన తదుపరి ఆంధ్రస్ట 
దేశ్‌ శాసనసభ రద్దు ప్రకటన పత్రికలో 1-7-1983న వచ్చింది. (శ్రీ) యన్‌.టి. 
రామారావుగారు తెలుగుదేశం పార్టీ శాసనసభా నాయకునిగా ఎన్నస్పకోబడి త్తే 


9-1-1983న మంత్రివర్గం ఏర్పరిచారు. శాసనసభలో 294 సీట్టలో 202 స్థానాల్ని 
తెలుగుదేశంపార్టీ సాంపాదించుకొన్నది. 


అచ ఎన ఎగొరి ఓటమి 


సర్దార్‌ గౌతు లచ్చన్న సోంపేట నియోజకవర్గంల్‌" లోక్‌దళ్‌ పార్టీ అభ్యర్థిగా 
పోటీచేసి కాం(గ్రెన్‌ అభ్యర్దిచేతిలో ఓడిపోయారు. 35 ఏండ్లు శాసనసభా జీవితంలో 
ఏనాడూ ఓటమి ఎరుగని సర్దార్జీ తన నియోజక వర్గంలో (త్రిముఖపోటీని కల్పించిన 
తెలుగుదేశం పార్టీవ్యూహం ఎత్తుగడలమేరకు పరాజయాన్ని చవిచూడవలని వచ్చింది 
1948లో ప్రారంభమైన తన శాసనసభా జీవితం 1983 సరికి ఆటకం కలిగింది. 


1983 జనవరి 22వ తేదీన యన్‌.టి. రామారావు కేంద్ర తెలుగుదేశం వ 
కార్యాలయంలో (ప్రకటననిస్తూ లోక్‌ దళ్‌ వారిని తన పార్టీలో కలియమని ఆహ్వానిస్తారు. 

లచ్చన్న, సుంకర, శోభనాద్రి, పాండురంగారావువంటి వారెన్నటికి మాకు ఆహ్వాని 
త్తులే. అయితే దరిమిలా 1984 అక్టోబరు 31న ఇందిరాజీ హత్య సందర్భంలో లచ్చన్న 
విమానంలో ఢిల్లీ వెళ్ళారు. ప్రధానమంత్రి నివాసంవడ్డ భౌతికకాయాన్ని చూడటానికే 


వచ్చిన చరణ్‌ సింగ్‌, కర్పూరీ ఠాకూర్‌ అచ్చన్నగారిని కారులో వారి స్వగృహానికి 
తీసుకొనిపోతారు. 


చర్చలు (ప్రారంభమైనాయి. సర్దార్‌ జీ లోక్‌దళ్‌ పార్టీని రద్దుచేయవలసిన పరిస్థితులు 
ను వివరించారు. రాష్ట్రంలో బలహీనవర్గాల స్థితిగతులు ఏమి బాగుపడలేదు అన్నార్ము 
లచ్చన్న. చరణ్‌సింగ్‌ వెంటనే లచ్చన్నగారూ మీరు రాజకీయాల్లో ఆటు పోటుల్ని 
ఎరిగినవారు. మీరు త్వరపడి లోక్‌ దళ్‌ పార్టీని రద్దుపరిచారు. అది మంచి పని కాద్యు 
దేశానికి అవసరమైనది కాదు. మీరు మొదట నుండి బలహీనవర్గాల వారి శ్రేయస్నుకు 
పాటుపడుతున్నారన్నది మేమెవరం కాదనలేనిది. మీ ST, ST, BC మైనారిటేక్‌, 
యూవియన్‌ లక్యాలు-ఆశయాలు మంచివే. స్‌ 


కర్పూరీ ఠాకూర్‌ లచ్చన్నగారిని ఒప్పిస్తు “చూడండి సర్దార్‌ జీ, మీ ఆశయాత్మి 
లోక్‌ దళ్‌ బలపరుస్తుంది. లోక్‌దళ్‌ ప్రణాళికలో స్పష్ట్రపరిచారు. మీరు మరల అంధ్ర, 
దేశ్‌ లో మేము పువరుద్దరిస్తున్న లోక్‌ దళ్‌ అధ్యక్షులుగా వ్యవహరించి తీరాలి. తప్పుట 


nl 






521 


మన నేత చరణ్‌సింగ్‌ నాయకత్వాన్ని మీరు బలపరచాలి అన్నారు. 


తెలుగుదేశం పార్టీ వర్షిల్లాలని లచ్చన్న ఆశీర్వాదం 

లచ్చన్నగారు జాతీయ నాయకుల బోధల్ని కాదనలేక పోయారు. సర్దార్‌ బీ 
ప్రధమం నుండి కాదన్నది ఎవరు చెప్పిన విననిది రాజీపడనిది కాంగ్రెన్‌ పాష్టైతోనే 
సర్దార్‌ జీ ఏనాడు ఈ నియమాన్ని దాటలేదు. ఆదినుండి కాం(గ్లన్‌ పార్టీని దేశహితమా 
శించి ప్రతిఘటించాలన్న తన ఆశయంలో ఏనాడు మార్పులేదు. కాం(గైన్‌కు అనుకూ 
లించిన పార్టీలో చేరలేదు. తెలుగుదేశం పార్టీని బలపరచిన పార్టీ సభ్యుల్ని అందులో 
చేర్చమని నలహా యిచ్చారు. పార్టీ తీర్మానం కూడా చేసారు. 


సర్దార్‌ జీ విలీనానికి అంగీకరించిన తదుపరి పరిణామం చరణసింగ్‌, దేవీలాల్‌, 
ఠాగూర్‌ మరల సమైక్యమవుతున్న దినాలు. దేశస్థాయిలో మరల లోక్‌ దళ్‌ నాయకత్వం 
కావాలని కోరుకుంటున్న సమయం. 


1984 నవంబరు నెలలో అఖిలభారత లోక్‌ దళ్‌ అధ్యక్షులు చరణ్‌ సింగ్‌ సర్టార్‌ జీ 
లచ్చన్నగారికి ఆంధ్రప్రదేశ్‌ లోక్‌దళ్‌ అధ్యక్షులుగా నియమిస్తు తీర్మానం పార్టీపరంగా 
జారీ చేసారు. తదుపరి దీనిని జాతీయ కార్యవర్గం దృవీకరించింది. 


సర్దార్‌ జీ మరల ఆంధ్రప్రదేశ్‌ లోక్‌దళ్‌ పార్టీనాయకునిగా రాష్రంలో మరల వివిధ 
జిల్దాలలో పలు శాఖల్ని ఏర్పరచడంలో రాష్టం అంతటా పర్యటించి ప్యాని 
పటిష్ట్రపరచుటలో నిమగ్నమై నేటికి విశేషమైన కృషి చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ లో సినీరంగంలో ప్రఖ్యాతిగాంచిన యన్‌.టి. రామారావు తెలుగుదేశం 
పార్టీని స్ట్రాపిస్తారు. ఇది ప్రాంతీయపార్టీ దేశస్తాయి రాష్ట్రస్త్రాయి పార్టీలతో పోటీకి 
తలపడుతుంది. (శ్రీ యన్‌.టి. రామారావు నూతనతరహా (ప్రచార విధానాన్ని 
చేవడతారు. లోగడ చ పార్టీనాయకుడు చేపట్టని విధానంలో చైతన్యరధంపై రాష్టం 
నలుమూలలా పర్యటిస్తారు. ఆం(ధ్రులకు అవమానం జరుగుతున్నదని ఆంధ్రజాతి 
పౌరుషాన్ని, ఆం(ధ్రుల గౌరవాన్ని నిలపాలన్న ఆం(ధ్రదేశం బాగుపడాలన్న తన పార్టవి 
గెలిపించమని పిలుపునిచ్చారు. 

ఆ పిలుపుపై ఇంత వరకు కాం(గ్రైస్‌ పార్టీలోనున్న (క్రీనివాసులరెడ్డి, నాదెండ్ల 
భాష రల వంటివారు తెలుగుదేశం పార్టీలో చేరారు. 

కాం(గైన్‌పార్టీ రాష్ట్రంలో గల తన పార్టీనాయకులను తరుచుగా దూర్చుతున్నందున 
ఆంధ్రులు విసిగివేసారి ప్రాంతీయపార్టీని బలపరచే స్ట్రితికి వచ్చారు. 


గౌతు లచ ఎన్న సోంపేట, బొమ్మిడి నారాణస్వామి (మక్కలి, బి. కృష్ణమూర్తి 
(ఇచ్చాపురం), పై పల సుబ్బారావు (పాతపట్నం, వాకముల్ల తిరుపతిరావు (ఉమ 


522 


కూరు), ఉత్తరవిల్లి రామకృష్ణ (పాలకొండ), పి. రాజారం మోహనరావు (విశాఖ 1), 
రేపాటి రామానాయుడు (చోడవరం), ఆర్‌. చినవెంకటస్వామి (ఎలమంచిలి), డీ. 
శోభన చలపతిరావు (బూర్గుపూడి), బి.యన్‌.ఎ. స్వామి (తాళ్ళరేవు), వి.వి. 
గోపాలకృష్ణ (దండులూరు), వి. శోభనేశ్వరావు (ఉయ్యూరు), కనకదుర్గా ప్రసాద్‌ 
(మల్లేశ్వరం), ఇ. సుబ్బారావు (కూచినపూడి), యం. మాదవరావు (కావలి), బీ, 
(శ్రీనివాసులు (కాళహస్తి, జయరామయ్య (సత్తివీడు), రాజగోపాలరెడ్డి (కడప), టి. 
నరసయ్య (కదిరి), యం. మాధవరెడ్డి (నాగర్‌ కర్నూలు), యం.సి. రెడ్డి ( జాడిచెర్ల, 
ఆలిమీర్జా (పరి, పి. ఇంద్రారెడ్డి (బెవాల్థా), యం. జగన్నాధరెడ్డి (రామయ్య పేట), 
యల్‌.టి. రెడ్డి (నిర్మల్‌ ), వి.వి. రావు (మందాని), పి. జనార్షనరెడ్డి (కమలాపూర్‌), 
యన్‌. శంకరయ్య (హన్మకొండ), జి. దామోదర్‌ (పరకాల). 

294 సీట్లలో సగానికి పైగా పోటీచేసిన ఎ.పి. లోక్‌దళ్‌ ఒక్కసీటును కూడా 
పొందలేక పోయింది. జనాకర్షణ, సినీగ్గామర్‌ కల తెలుగుదేశం పార్టీ ధాటికి ఏ ఒక ప్యా 


కూడా తట్టుకోలేక పోయింది. ఆంధ్రులు నిత్యనూతన రాజకీయ గమనాొన్వేషణాభిలా 
షులని మరోమారు నిరూపించుకునా ఎరు. 


25వ (ప్రకరణము 
SC, ST, BC మైనారిటీల మహాసభ-లచ్చన్న 


తెలుగుదేశం పార్టీతో మంతనాలు 


బలహీన వర్గాల సంకేమమే తన ధ్యేయం అని ప్రకటించిన రామారావుగారు 
దళితప్రజాదరణే తన పార్టీ ఆశయమన్న రావురావుగారు ఏనాటి నుండో ఒకపార్టీ 
నేతగనేకాక, బలహీనవర్గాల నాయకునిగా, దళిత జనోద్దరణనేతగా ేరందిన 
సర్దార్‌ జీ ఇరువురి నేతల లక్ష్యం పీడిత ప్రజాసీకం సమస్యల్ని తీర్చడమే ఆయిన 
పుడు సంఘర్షణ ఎలా అనివార్యమైనదో చూడండి. బలహీనవర్గాల మహాసభలు 
మెహబూబియా కళాశాల (గ్రౌండ్‌ సికిందరాబాదు 1983 జూన్‌ 5న జరుగుతాయి. 
అధ్యక్షులుగా సర్జాజీ ప్రారంబోపన్యాసకులు. ఆనాటి ముఖ్యమంత్రి (శ యన్‌.టి. 
రామారావు ముఖ్యఅతిధి ఈసభలోనే ముఖ్యమంత్రి తన అప[శ్రుతులను బి.సి లపై 
వినిపిస్తారు. 

మీ సలహాలు మా శిరోధార్యం. మీరు రాజకీయకురువృద్దులు. మీరు ఆన్నివి 
ధాలా (ప్రభుత్వానికి సూచనలివ్వాలని మాకు మార్గదర్శకులుగా ఉండాలవి ఎల్లరి 
ఎదుట అభిబాషించిన యన్‌.టి. రామారావుగారి మాటలు నిజమని మాటికి మారు 
పాళ్ళు నమ్మిన సర్దార్‌ జ్హీ 1984లో ఆం(ధ(పేధేశ్‌ లో గీత పారిశ్రామికుల సమస్యమ, 
మత్యపారిశ్రామికుల సమస్య వెనుకబడిన తరుగతుల ఉపకారవేతనాల తగ్గింపు 
సమస్యలపై ప్రభుత్వం చర్యలకు ఒక రాజకీయ మిత్రునిగా తనమ గురువుగా 
భావిస్తున్న ముఖ్యమంత్రి వద్దకు వెళ్లక తప్పలేదు. వెళ్లిన తిరస్కారం ఎదురైనది. 
బలహీన వర్షాల (ప్రజల సమస్యల్ని పరిష్కరించమని అచ్చన్న 
యన్‌.టి.ఆరీను అర్జించడం 

లచ్చన్నగారు ఆంధ్రప్రదేశ్‌ బలహీనవర్గాల సంఘాధ్యక్షులు. అంతేగాక 
ఆంధ్రప్రదేశ్‌ గీత పారిశ్రామికులు సంఘాధ్యక్షులు. అందువలన ఆ సంఘాల 
సభ్యులు ఆన్యాయానికి, అవినీతికిగురి అవుతున్నవుడు ఆ సంఘాల వాయకువిగా 
రాష్ట్ర ముఖ్యమంత్రివద్దకు రాయభారం వెళ్లవలసిన పరిస్థితి ఉంది. 

సర్దార్‌ జీ స్వయంగా వెళ్లి యన్‌.టి. రామారావుగారితో యీ విషయంపై తగు 
వివరణఇచ్చి నమస్యల్ని పరిష్కరించమని కోరతారు. 


గీత పారిశ్రామికుల సహకార నంఘాల లీజుపై యిచ్చే ఆచారసాంప్రదాయం పైనే 
వాటిని సాధించారు. 1955 ఎన్నికల ప్రణాళికలో గీత పారిశ్రామికుల సంక్షేమం 


524 


మొదట అంశం కాంగీ పేర్కొన్నట్టు నాడు లచ్చన్నగారు చేయగలిగారు. 
అటువంటి ప్రోత్సాహకాల్ని ఈనాడుకాదని మరల తెలుగుదేశం ప్రభుత్వం ఏలం 
పాటలద్వారా కల్లుగీత దుకాణాల్ని విక్రయించడం కులవృత్తులద్వారా కూడు, 
గుడ్డ, వసతిని సంపాదించుకోవటానికి సహాయపడుతున్న గీతపారిశ్రామిక సహకార 
సంఘాలద్వారా చెట్లను లీజుద్వారా పొందటానికి అవకాశం యివ్వనందున ఏలం 
పాట వలన ఇతరులు ధనవంతులు పెట్టుబడిదారులు ఏలంపాటలో చెట్లను 
స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. వారితో అన్నివిధాలా వెనకబడిన గీత 
పారిశ్రామికులు పోటీపడలేదు. ఇది అన్యాయం గీతపారిశ్రామికుల కడుపుకొప్తే 
పద్దతి ఇది వెంటనే ఏలంపాటల్ని ఆపండిఅన్న విజ్ఞప్రిచేసారు. 


2. మత్స పారిశ్రామిక సహకార సంఘాలద్వారా మతృకారులలకే దక్కవలసిన 
చెరువులు, గెడ్డలుమద్య దళారీలకు పెట్టుబడిదారులకు లభించడం మంచిది కాదు. 
అదే వృత్తిపై తరతరాలుగా జీవిస్తున్న వారిగతి ఏంకావాలి. వారు ఏ ఇతర వృత్తుల్ని 
చేపట్టి స్ట్రీతిగతులు వారికి లేదు. వెంటనే చేపల చేరువులు ఏలంపాట విధానాన్ని 
ఆపండి అని ఎదురుతిరిగారు. 


3. వెనుకబడిన తరగతుల విద్యార్దుల మెన్‌ చార్జీల్ని తగ్గించడం హర్షనీయం 
కాదు. ఉపకారవేతనాన్ని పెంచడంపోయి ఉన్నది ఊడగొట్టడమా! ఏమంత మంచి 
విధానం ఇది ప్రభుత్వం వెంటనే దీనిని సరిదిద్దాలి అని గద్దించారు. 


తన ముందు కూర్చొని సమస్యల్ని సావదానంగా వినిపిస్తూ ప్రభుత్వాన్ని 
నిలదీసి అడుగుతున్న ధోరణిని జూచి ముఖ్యమంత్రి యన్‌.టి.ఆర్‌. అభినందిస్తు 
స్పందించక తప్పలేదు. 


చూడండి సర్టార్‌జీ మీరు బలహీన వర్గాల నయకులు. మాకు హితులు, 
సలహాదారులు. మేము (ప్రభుత్వం బలహీనవర్గాల సంకేమానిక్తై పాటుపడటానికి 
వెంటనే ఇందుకు సంబంధించిన మంత్రుల్ని పిలిచి ఏలం పాటల్ని రద్దుచేయింపి 
స్తాను. ఉపకారవేతనాల్ని మెన్‌ చార్జీల్ని బి.సి. విద్యార్థినీ విద్యార్దులకు తగ్గించినవి 
మరల ఇచ్చేలా చేస్తాను అంటూ సర్దార్‌జీని తన రాయభారం సఫలమైనందుకు 
లోలోన సర్దార్‌ జీ అభినందిస్తూ వెళ్టారు. 


అయితే పర్యవసానం వేరొకటి. ఇంద్కు ప్రతిఫలం ఆమరునాడే అన్ని జిల్లాల . 
కలెక్టర్లనే ““ఆక్షన్‌ విధానం” మార్చవద్దని వెంటనే వేలంపాటల్ని నిర్వహించమని . 
టెలిగ్రాం ఉత్తర్వులు వెళ్లాయి. 

ఈవార్తమ పత్రికళ్ళ్లో చూచిన సర్దార్‌ జీ ఆశ్చర్యపోయారు. అన్యాయం జరిగిందనే. 


525 


మొరపెట్టుకొంకే మరికొన్ని కష్టాల్ని అందించినట్టుంది. అచ్చన్నగారు మరల 
పోరాటపధంలోనికి దిగక తప్పలేదు. లోక్‌దళ్‌ పార్టీని రద్దుపరచి నందున బలహీన 
వర్గాల నాయకునిగా కల్లుగీత పారిశ్రామిక ఉపాధ్యక్షులుగా తన విధిని నిర్వర్తించి 
తీరాలి. 


1984 . ఏప్రిల్‌ 12వ తేదీన చలో అసెంబ్లీ” అనే కార్యక్రమాన్ని తీసికొంటారు. 
వేలాది మంది (స్త్రీలు, పురుషులు అందులో పాల్గొంటారు. రాజధాని నగర వీధుట్లో 
ఊరేగింపుగా వెళ్తారు. 

నిషేదాజ్ఞాల్ని ధిక్కరించినందున సత్యాగ్రహాన్ని నిర్భందిస్తారు. అచ్చన్నగారితో 
సహా అనేకమందిని నిర్భందిస్తారు. 

ఆచరణలో తెలుగుదేశం పార్టీని ఒక యూనియన్‌లో ఉండిగాక ఒక ప్రజాశక్తిగ్రా 
ఏర్పడి ఒక రాజకీయ లక్ష్యంతో ఎదుర్కోవాలని ఒక పార్టీగా రాష్టప్తాయిలో 
ఏర్పడాలన్న నిర్ణయానికి వచ్చారు. బి.సి, యన్‌.స్మి యన్‌.టి, మైనారిటీల 
హక్కుల్ని సాధించుకోవటానికి రాజ్యాం గబద్దమైన న్యాయమైన హక్కుల్ని సాధించు 
కోవాలన్న రాజకీయశక్తిగా రూపొందాలని అధికారం, పదవి, పోరాటశక్తి దయదాక్షి 
[ణ్యాలపై లభించవని హక్కులకై రాజకీయ లక్ష్యంతో పార్టీగా రూపాందవిదే 
హక్కులు సాధించబడవని ఆచరణలో తెలిసికోవడం జరిగింది. పోరాటశక్తి వ్రజాబ 
లంలేనిదే ఏ ప్రభుత్వం లొంగిరాదని బలహీనవర్గాల సంకేమం జరగదని తెలిసిపో 
యిందని అచ్చన్నగారు అభి(ప్రాయానికి వచ్చారు. 


1984 జూన్‌ నెల 2 నుండి 5 వరకు తాడేపల్లిగూడెంలో ప్రధమ బి. స్కీ యవ్‌.స్మి 
యన్‌.టీ, మైనారిటీ మహాసభలు జరుగుతాయి. సారద్య సంఘానికి కషీగనర్‌ 
స్వర్గీయ కె. రంగదాన్‌. ఆహ్వాన సంఘాధ్యక్షులు నండూరి ముసలయ్య. 'ప్రారంబో 
"శృవకులు చౌదరి బ్రహ్మ ప్రకాష్‌ వస్తారు. ముఖ్య అతిథిగా ద్రవిడ కజగం 
కస్‌ ద్రాసు) శెక్రటరీ కె. వీరమణి, యం.ఎ., వస్తారు. మహానభలు విజయవంతం 
(అవుతాయి. 

' మరల పోరాట కార్యక్రమం మొదటగా తీర్మానం చేసింది. తెలుగుదేశం మొండి 
వైఖరికి నిరనన తెలుపుతుంది. వెనుకబడిన తరగతుల, హరిజవ, గిరిజన 
సమస్యలను కనీసపు కోర్కెలను పరిష్కరించుకోవటానికి వోటీము ఇచ్చిన 


ఘుభుత్వం స్పందించదు. అందుకు నిరసన వ్యక్తం చేస్తారు. 


526 


4 డిమాండ్లపై నోటీసు 

రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఆమరణ నిరాహారదీక్ష నోటీసును అసెంబ్లీ 
ముఖ్యమంత్రి చాంబర్‌ లోనికి జొరబడి సర్దార్‌ లచ్చన్నగారు స్వయంగా ఇచ్చారు. 
ముఖ్యమంత్రి తన సహజధోరణిలోనే “చూస్తాం” అని సమాధానం యిచ్చి 
అంపించారు. 


నిరాహారదీక్ష ఆగష్టు 16న తన జన్మదినమున ప్రారంభమైనది. ప్రారంభ 
దినమున పెద్ద సదస్సు జరుగుతుంది. రామకృష్ణాపురంలో నిరాహారదీక్ష -బి.యన్‌. 
స్వామిగారినూ తన గృహమున కొనసాగింది. 


తెలుగుదేశంలో సంకోభం బయలుదేరుతుంది. నాందెండ్ల భాస్కరరావుగారు 
యన్‌.టీ. రామారావు మంత్రివర్గంలో ఆర్దిక శాఖామాత్యులుగా ఉంటూనే ఈ 
మంత్రివర్గాన్ని రద్దుపరచేలా చూస్తారు. 

1984 ముఖ్యమంత్రి జూన్‌ నెలలోనే అమెరికా వైద్యశస్త్ర, చికిత్సకు వెళ్లి మరల 
1984 ఆగష్టు 16వ తేదీన వస్తారు. అదే దినమున నిరాహార దీక్ష ప్రారంభం. (1) 
నిరాహారదీక్షలో మురళీధరరావు కమిటీ సిఫార్సులను అమలుచేయాలని, (2) 
రిజర్వేషన్లు అమలుపరచాలి. (3) పేద విద్యార్దులకు ఉపకార వేతనాలు విడుదల 
చేయాలి. కల్లు దుకాణాలు ఏలం పాటల్ని రద్డుపరచాలి. ఇంకా మరికొన్ని 
డిమాండ్లు. 

గవర్నర్‌ ఆగష్టువెల 16వ తేదీన యన్‌.టి. రామారావును తొలగించి (శ్రీ) 
నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా మంత్రివర్గాన్ని ఏర్పచమని కోరతారు. ' 
నాదెండ్ల మంత్రివర్గం ఏర్పడుతుంది. 

ముఖ్యమంత్రిగా ఆనాడు (ప్రమాణస్వీకారం చేసిన నాదెండ్ల భాస్కరరావు 
నిరాహారదీక్ష చేస్తున్న సర్దార్‌ జీ వద్దకు ఇద్దరు మంత్రులను రాయభారం అంపి దీక్ష 
విరమణ చేయమని కోరతారు. వెల్లిన మంత్రులు సత్యన్నారాయణ, ఇంద్రారెడ్డి, 
సంప్రదింపులకు రమ్మని పిలుస్తారు. 

అయితే నాలుగు డిమాండ్లను అంగీకరించి ఆర్జరుపై సంతకంచేసి అమలు పెట్టిన 
తదుపరే నిరాహారదీక్ష విరమిస్తానని లచ్చన్నగారి సమాధానం. 

నాల్గు డిమాండ్లలో మూడు డిమాండ్లను ప్రభుత్వం ఆమోదిస్తు ఉత్తర్వులు 
జారీచేసింది. నాల్గవ డిమాండు మంత్రివర్గం చర్చించి అమలుపరచటానికి మాట 
యివ్వండం జరిగింది. లచ్చన్నగారు తన ఆమరణ నిరాహారదీక్షను విరమించుకు 


వ్నారు. 


వ్‌27 


యన్‌.టి. రామారావుగారు ముఖ్యమంత్రిగా ఉండగనే జులై నెలలో ఆమరణ 
నిరాహారదీక్ష నోటీసును లచ్చన్నగారు ఇచ్చారు. అయితే కాకతాళీయంగా అనుకోని 
విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు మారారు. పార్టీలో సంకోభం ఏర్పడి మంత్రి 
వర్గంలో రెండవ స్టానంలోఉన్న నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిఅయి అచ్చన్న 
గారి ఆమరణ నిరాహారదీక్షను తన డిమాండును పరిరిస్తూ విలమించుకొనేలా 
చేయడం అలా తన డిమాండ్లను సాధించుకొన్న బి.సి యస్‌.సి యన్‌.టి. 
మైనారిటీ పార్టీ తన కృతజ్ఞతకు చిహ్నంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రిని 
అభినందించడానికి సభ జరపడం- (ప్రభుత $పక్షం, (ప్రతిపక్షాలు పరిపాలనలో నిర్వర్తిం 
చదగిన భాగాలేతప్ప నాటి ముఖ్యమంత్రి నాదెండ్లను అభిమానించి కాదు. ఒకరిపై 
ఏ ఒకరు (ప్రత్యేకమైన అభిమానం (పేమ చూపించి ఈ సభలు జరిగినవిగా 
భావించడం రాజకీయ విజ్ఞత. (ప్రాపంచిక విజ్ఞానం లోపించినపుడే జరుగుతుంది. 
1984లో మహాసభ కార్యవర్గం సమావేశం 

1984 మార్చి నెల 5వ తేదీన AP. State Union of BC, 560 ST 
Mimarities హైదరాబాదులో సమావేశం జరిగింది. 1984 మార్చి నెల 13వ తేదీన 
హరిపురంలో మందసా BC, $6, $T కార్యకర్తల సమావేశం జరిగి Dr. BS. 
నారాయణగారి అధ్యక్షత వహించారు. ఆగస్టు 1వ తేదీన కాకినాడలో BC, 50 
ST మైనారిమీట పార్టీ అభిమానులు గీతపారి[శ్రామికుల తమ్మారావు అధ్యక్షతలో 
జరిగింది. 


1984 ఆగష్టు నెల 16వ తేదీన యన్‌.టి.ఆర్‌.ను ముఖ్యమంత్రి పదవి నుండి 
గవర్నర్‌ రాంలాల్‌ తొలగించడం జరిగింది. అదే దినాలలోన లచ్చన్నగారి 76వ 
జన్మదినోత్నవం జరగడం, నాందెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా కొనసాగడం 
జరిగింది. ఆగష్టు 19న NTR ఢిల్లీవెళ్లి రాష్ట్రపతివద్ద స్వీయబలాన్ని ప్రదర్శిస్తారు. 
ఢిల్లీనగరంలో తెలుగుదేశం నేతలు విజ్బంభిస్తారు. 


లచ్చన్నగారు నాదెరడ్డ భాస్కరరావుగారిని బలపరుస్తారన్న రీతి నీతుల్ని 
పుట్టించారు. పత్రికారంగంలో వెన్నుపోటుదారుడని లచ్చన్నగారు నాదెండ్లను 
బలపరుస్తున్నారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈనాడు విలేఖరి విజయనగరం 
బంగ్థాకువచ్చి వారిని దుర్చాషలాడే సంఘటనలు కూడా ఉన్నాయి. 

లచ్నన్నగారు హైదరాబాదువెల్లి బహిరంగలేఖను ప్రకటించారు. ఏ స్టానంలో 
ఎవరున్నదికాదు కల్లు దుకాణాల వేలంపాటల్ని. ఆపాలని మురళీధరరావు కమిషన్‌ 
చేసిన సిఫార్చులని అమలుపరచాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. తదుపరి 
రాష్ట్రంలో జరిగిన జనభీభత్సం, ఆందోళనల పర్యవసానంగా సెస్టెంబరు నెల 17వ 


528 


తేదీన మరల NTR గద్దె నెక్కడం. కాంగగెన్‌ (ఐ) పార్టీ ప్రజాస్వామ్య సిద్దాంతాలకు 


కట్టుబడి యున్నట్లు సాక్ష్యంగా కాం[గ్రెన్‌ అధిష్థానవర్గం దీనిని చెప్పుకోవడం 
జరిగింది. 


మరల రాష్ట్ర దేశస్థాయిలో రాజకీయశక్తుల పునరీకీకరణ ప్రయత్నాలు కొనసా 
గాయి. జనతా, లోక్‌దళ్‌ పార్టీలు విలీనం తప్పవన్నవార్తలొచ్చాయి. (క్రీ) బిజూప 
ట్నాయక్‌ సెప్టెంబరు 29న (శ్రీ) మురార్జీని బొంబాయివెల్లి సమాలోచనల్నీ 


ప్రారంభించారు. సమైక్యతకు ప[త్రికాముఖంగా లోక్‌దళ్‌ నాయకుడు చరణ్‌సింగ్‌ 
ప్రకటించడం జరిగింది. 


26వ ప్రకరణము 
దళిత మజ్జూర్‌ కిసాన్‌ పార్టీలచ్యన్న 


భారతదేశంలో రైతన్నలకు అండగానిలచిన జాతీయ నాయకుడని పేరందిన 
చరణ్‌ సింగ్‌ సాహెబ్‌ ఉత్తర భారతంలో *““జట్స్‌”కు తిరుగులేని నాయకుడు. 
అంతేగాక ఉత్తర ప్రదేశ్‌ కు ఒకనాడు ముఖ్యమంత్రి, దేశస్థాయిలో కాం(గ్రెన్‌ను ఎదిరించడా 
నికి క్రాంతిదళ్‌ పార్టీని మొదటగా ఉత్తరప్రదేశ్‌లో నెహ్రూ జీవించి యుండగనే 
(బ్రారంభించినవాడు. నెహ్రూజీ రైతాంగానికి చేసినదేమీలేదని ఎలుగెత్తిచాటిన ఉత్తరాదిలో 
మొదటీ రైతునాయకుడు. 


లోక్‌నాయక్‌ జైప్రకాష్‌ నాయకత్వాన ఆతని అభిలాష మేరకు కాంగగెన్‌ (5) 
భారతీయ లోక్‌దళ్‌ జనసంఘం సోషలిష్టుపార్టీ స్థాయి పార్టీలు తరువాత కాం(గైన్‌ (జె) 
విలీనంలో చేరుతుంది. అన్ని పార్టీలు కలిసి జనతాపార్టగా రూపొందాయి. 


మరల అనేక కారణాల వలన విచ్చిన్నమై జనతాపా్థ అనేక పార్టీలుగా మారిపో 
యింది. అద్వానీ, వాజ్‌పాయ్‌ నాయకత్వంలో భరతీయ జనతాపార్టీగా చరణసింగ్‌, 
మధులిమాయే నాయకత్వాన లోక్‌ దళ్‌పార్టీగా మొరార్జీదేశాయి, ఉన్నికృష్ణన్‌ నాయక 
త్వాన కాం(గైన్‌ (యన్‌) పార్టీగా, మాధులిమాయే, జార్జి ఫెర్నాండెజ్‌ , మధుదండావతె 
నాయకత్వాన జనతా పార్టీగా జగబజ్జీవన్‌రాం కాం(గైన్‌ మరల కాం(గైన్‌ (జ్సెగావే 
ఉంటుంది. 


లోక్‌ దళ్‌పార్టీ దళిత మజ్జార్‌ కిసాన్‌ పార్టీగా పిలవబడటం 

లోక్‌ దళ్‌పార్టీ మరల దళిత మజ్జార్‌ కిసాన్‌పార్టీగా పిలవబడుతూ వచ్చింది. 
ఆంధ్రలో సర్దార్‌ జీ ఈ పార్టీకి ఆధ్వర్యం వహించేవారు. మరల లోక్‌దళ్‌ డి.యం.'కె. 
దేశస్థాయిలో మరొక చీలిక ఏర్పడింది. 


చరణ్‌సింగ్‌ అవసానదశలో మరణశయ్యపై ఉండగనే ఆతని కుమారుడు ఆజిత్‌ 
సింగ్‌ తండ్రికి వారసునిగా ప్రకటించుకొనే స్థితిగతుల్ని సంపాదించుకొనే ప్రయ 
త్నంలో నిమగ్నమవగా రాజనీతి విజ్ఞాని సుబ్రమణ్యస్వామి అజిత్‌ సింగ్‌ పార్టీకి సారధ్యం 
వహించారు. అదే సమయాన రాజనీతి విజ్ఞాని బహుగుణ, దేవీలాల్‌ ఒకటిగా రూపొంది 
లోక్‌దళ్‌ వేరొకటి ఏర్పడింది. పర్యవసానం లోక్‌దళ్‌ (ఎ), లోక్‌దళ్‌ (బగా 
రూపాందాయి. 


ఆంధ్రప్రదేశ్‌ లోక్‌దళ్‌ పార్టీనాయకులు విభజనకు కలతచెంది ఢిల్లీవెళ్లి తమ 
నాయకులతో చర్చించసిద్దపడినారు. వర్శింగు (ప్రెసిడెంట్‌ ఎ. పాండురంగారావు, 


530 


(పెన్‌ (ప్రెసిడెంట్‌ నాదెండ్ల వెంకటేశ్వరావు, జాయింట్‌ సెక్రటరీగారు (శ్రీ), పావులూరి 
(శ్రీమన్నారాయణ, విశాఖ జిల్లా లోక్‌దళ్‌ అధ్యక్షులు పంపాన అప్పారావు, రాష్ట్ర 
లోక్‌దళ్‌ అధ్యక్షులు లచ్చన్నగారు కమిటీగా ఏర్పడి వెళ్ళారు. 


చీలిక వరదని నాయకులకు చెప్పారు. అజిత్‌ సింగ్‌ వర్గంతో చర్చించారు. రాజీపడ 
లేదు. 


ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌దళ్‌ నాయకులు ఒక తీర్మానం చేసారు. అదే మన 
దేశస్థాయిలో లోక్‌దళ్‌ పార్టీలో ఎ.పి. లోక్‌దళ్‌ పార్టీకి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్‌ 
లోక్‌దళ్‌ రాష్టస్ట్రాయిలో ఒక పార్టీగా మనగలుగుతుందని తేల్చారు. 


చరణ్‌సింగ్‌ తో సమాలోచనలు 

1985 జనవరి 5న లచ్చన్నగారు ఢిల్లీవెల్లి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ. స్థితిగతులను 
డి.యం.ె. నాయకులు (క్రీ చౌదరి చరణ్‌సింగ్‌కు వివరిస్తారు. పార్టీ నిర్మాణానికి : 
చర్చలు జరుగుతాయి. బహుగుణ మాలవీయ లచ్చన్న, చరణ్‌ సింగ్‌లు చర్చిస్తారు. 
తెలుగుదేశం పార్టీనాయకత్వం .పోకడల్ని సింగ్‌గారికి వివరించగా యన్‌.టి.ఆర్‌. 
మూర్చుడని, అతనికి ప్రజల సమస్యల్ని పరిష్కరించగల పరిపాలనా ' వివేకంలేదని, 
ధనికవోద విదానాన్వేషియని, అభివృద్ది నిరోధకత్వం కలవాడని, తనపై ప్రజలకున్న 
సినిమామోజులతో ప్రజల్ని ఆకట్టుకొని అధికారానికి వచ్చాడని చౌదరి చరణ్‌సింగ్‌ 
లచ్చన్నగారితో నిర్ణ్వ్యంధంగా తన అభిప్రాయాన్ని యన్‌.టి.ఆర్‌. పై ప్రకటించినట్టు 
సర్దార్‌ జీ వివరించారు. 


సర్దార్‌ జీకి వెంటనే ఆంధ్రప్రదేశ్‌ డి.ఎం.కె.పి.ని స్థాపించమని సలహా యిస్తారు. 
1985 జనవరి 5వ తేదీన ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశము చౌదరి చరణ్‌ సింగ్‌ 
గారి ఇంట్లో జరుగుతుంది. 


ఆంధ్రప్రదేశ్‌లో బి.సి. యస్‌.సి. యన్‌.టి. మైనారిటీల మహాసభ సమర్థవంతంగా 
రూపందాల్చినందున మరల బ్రహ్మ (ప్రకాశ్‌ లచ్చన్నగారినే తన B.C. S.C. 5... మైనారి 
టీల యూనియన్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షునిగా నియమిస్తూ అధికారప[త్రం యిస్తారు. 1985 
ఎన్నికలలో సీట్లు సర్దుబాటు విషయాలే ప్రతిపక్షాలతో సమాలోచన చేస్తానని ప్రకటించక 
మునుపే ఢిల్లీనుండి బి.జె.పి నాయకుల సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. 


ప్రసిద్ద బి.జె.పి నాయకుడు (శ్రీ యన్‌.యన్‌. రెడ్డిగారు స్వతంత్రంగా (శ్రీకాకుళం 
పార్లమెంటరీ స్థానానికి పోటీ చేయ తలపడటం విశేషం. 1985 జనవరి 5వ తేదీన చరణ్‌ 
సింగ్‌ లచ్చన్నగారివి డి యం.కె.పీ. ఆంధ్రశాఖకు అధ్యక్షునిగా నియమించడం జరిగింది. 


తెలుగుదేశం పార్టనుండి తెలుగుదేశ పార్టీనేతలు కొంతమంది బయటకు రావడం 


531 


అంపిచడం అన్నవి జరిగిపోయిన తదుపరి అసెంబ్లీని రద్దుచేసి మరల శాసనసభకు 
ఎన్నికల్ని జరిపించడమే తనకు కేమకరమని యన్‌.టి.ఆర్‌. భావించారు. 


కె. కోటేశ్వరావు, (క్రీ నాదెండ్ల వెంకటేశ్వరరావు, (శ్రీ, రావిపాటి చౌదరి లత 
డి.ఎం.కె.పి నిర్మాణం గూర్చి" చర్చించారు. 


1985 జనవరి 7వ తేదీన పార్లమెంటు [ప్రతిపక్షాల బలం నామమాత్రంగా ఉన్న 
(ప్రభుత్వ విధానాల్ని రూపొందించేటపుడు తప్పక వారిని సంప్రదిస్తామని పత్రికాము 
ఖంగా ప్రకటించారు. 

గుంటూరులో పార్ట్‌పెద్దలు కోటిశ (రావు, వెంక టిశ్వ(ర్రావు, (క్రీమన్నారాయణ, 
అడుసుమిల్లి పాండురంగారావు, శీతారామయ్యలు లచ్చన్నలు పార్టీ నిర్మాణం గూర్చి 
సమాలోచనలు చేసారు. 


(క్రీ యన్‌.టి.ఆర్‌. ఎన్నికల పర్వం ముందు చేయగలిగిన పనుల్ని చేసి చూపించగ 
లనన్న దానికి నిదర్శనంగా (గ్రామాధికార వ్యవస్థను రద్దుపరచడం. ఆనాటి తెలుగుదేశం 
పార్టీ అన్ని పార్టీలతో పొత్తుపెట్టుకో దలచిన డి.ఎం.కె.పి.తో పెట్టుకోదు అని 
తెలుగుదేశం పాలకులు స్పష్టరపరచడం జరిగిపోయింది. 

ఢిల్లీ డి.ఎం.కె.పి. సెంట్రల్‌ ఆఫీసునుండి [ప్రధాన కార్యదర్శి యన్‌.పి. మాలవ్య 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగారికి ఒక లేఖ వ్రాస్తూ లచ్చన్న గారితో ఎన్నికల పొత్తుకు 
అవకాశమిమ్మన్నారు. అయినా యన్‌.టి.ఆర్‌. లతక్యపెట్టలేదు. తిరస్కరించారు. 

డి.ఎం.కె.పి. అధ్యక్షునిగా చరణ్‌ సింగ్‌ కేంద్రంలో రాజీవ్‌గాంధీకి మంచి పమలకు 
చేయూతనివ్వగలనన్న మాట యిచ్చారు. 

1985 జనవరి 18, 19 తేదీలలో గుంటూరులో డి.ఎం.కె.పి. యూవిట్‌ సమావేశం 
జరిగింది. ఎవరెవరు ఏఏ నియోజక వర్గాల్లో పోటీ చేయదలచినదీ తెలిసికోవడం 

» జరిగింది. 


అయితే తెలుగుదేశం సి.పి.ఐ.(యం), సి.పి.ఐలతో పొత్తుకు సిద్దంగానున్న బి. జె.పి. 
జనతాలతో పాత్తుకు అంతగా ఉత్సాహం చూపెట్టని పరిస్టితి అది. అంతేగాక 
యన్‌.టి.ఆర్‌. భారతదేశ స్థాయిలోనే “భారతదేశం?” అన్న పేరుతో ప్మా వాకదానివి 
స్ట్రాపిస్తానని ప్రకటించడం ఒక విశేషం. ఒక కమిటీ ఏర్పాటు జరిగింది. 

1985 జనవరి 26వ తేదీన డి.ఎం.కె.పి. శాఖ పశ్షాన పోటీ చేయడానికి తయారుచేసిన 


సంక్షిప్త జాబితాను తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో బి.యవ్‌.ఎ స్వామి, ఢీ పి. 
శివన్నారాయణ అందజేసారు. 28వ తేదీన ఉపేంద్రగారితో సీట్ల సర్దుబాటు చర్చలు 


532 


జరిగినవి. మొత్తం 21 సీట్లలో కనీసం 13 స్టానాల్ను కేటాయించాలని యన్‌.టి.ఆర్‌.కి 
డి.ఎం.కె.పీ నాయకుడు ఉత్తరం వ్రాసారు. 

అసెంబ్లీ ఎన్నికల సహాయానికి మహాజన పత్రిక నిర్వహణకు అర్జునగౌడ్‌ , (శ్రీ 
రాజమల్లయ్యగౌడ్‌ , లక్మయ్యగౌడ్‌ లు పర్యటించారు. 

ఫిబ్రవరి 2వ తేదీన విశాఖజిల్జా డి.ఎం.కె.పి కార్యకర్తల సమావేశం జరిగి పంపాన 
అప్పారావు గారిని విశాఖజిల్లా అధ్యక్షునిగా ఎన్నుకొన్నారు. 


డి.ఎం.కె.పి.కి ఎన్నికల చిహ్నం లోక్‌ దళ్‌ పార్టీ ఎన్నికల గుర్తునే కేటాయించారు. 
భారతదేశ స్థాయిలో చరణ్‌సింగ్‌ లోక్‌ దళ్‌ పార్టీ నిర్మాత డి.ఎం.కె.పి. నిర్మాతకూడా 
చరణ్‌ సింగ్‌ సాహెబ్‌. 


తెలుగుదేశం నేత యన్‌.టి.ఆర్‌. సర్దార్‌ లచ్చన్నను ఎన్నడూ బాహాటంగా 


ధిక్కరించలేదు. లోలోన సర్జార్‌జీని ప్రతిఘటించ ఎన్నికల ఎత్తుగడలలో మునిగి 
తేలుతూనే ఉన్నారు. 


సోంపేట నియోజక వర్గం నుండి పోటీ విరమణ 

ఆనాడు 1983లో (త్రిముఖ పోటీకి అవకాశం యిచ్చి కాం(గెస్‌ పార్టీ అభ్యర్థిని 
గెలిచేలా లచ్చన్నగారు ఓడిపోయేరు. తను తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యర్థిని - 
సోంపేటలో పోటీకి నిలబెట్టింది. ఈనాడు సోంపేట నియోజక వర్గంలో సర్దార్‌ జీ 
కుటుంబ సభ్యుల్ని గాక ఏ ఒకరిని తెలుగుదేశం తరపున నిలబెట్టిన మొదట 
జరిగినట్లుగానే శృంగభంగం కలుగుతుందని-సర్దార్‌ గౌతు అచ్చన్న గారిని (శ్రీకా 
కుళం బిల్లా సోంపేట నియోజక వర్గంనుండి ప్రతిఘటించాలన్న ఆతని కుమారుడు 
గౌతు శ్యామసుందర శివాజీనీ. తన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడమే 
రాజకీయంగా తనకు మంచిదని (గ్రహించారు యన్‌.టి.ఆర్‌. 


సోంపేట నియోజక వర్గం అభ్యర్థిగా సర్దార్‌ గౌతులచ్చన్న గారి ఏకైక పుత్రుడు 
యవకుడు, సౌమ్యుడు, వినయవిధేయతకు రూపమైన చిరంజీవి గౌతు శ్యామసుందర 
శివాజీని ఎంపిక చేసింది తెలుగుదేశంపార్టీ 


తెలుగుదేశం పార్టీటిక్కెట్టును ప్రకటించి చిరంజీవి గౌతు శ్యామసుందర శివాజీని 
దగ్గరకు చేరబిలిచి ఎంతో ఆప్యాయంగా ఆదరించి దీవించి తెలుగుదేశం టిక్కెట్టు 
సోంపేట నియోజకవర్గానికి మీకే యిస్తున్నాను బ్రదర్‌ అని శివాజీగారితో అనగానే 
ఎంతో విధేయతతో శివాజీ తనపాన్టై నాయకుని ఆదేశాన్ని శిరసావహించారు. సోంపేట 
వియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్దిగా రంగంలో దిగటానికి సిద్దమైనారు. 


[985 ఫిబ్రవరి 4వ తేదీన శివాజీ తన తండ్రి సర్దార్‌ గౌతు లచ్చన్నగారి పాదాలకు 


533 


అభివందనం చేస్తూ అభ్యర్షిగా గెలుపొందాలని ఆశీర్వదించండని కోరగా “నన్ను 
అవమానపరచి అన్నివిధాలా కక్ష సాధించే దానికి పూనుకున్న తెలుగుదేశంతో చేరి 
కుట్రలకు బలపరుస్తున్న నిన్ను ఆశీర్వదించే సమస్యలేదని పొమ్మాన్నారు. అయితే 
రాజకీయాట్లో స్వపర పరభేదాలులేవని, ఎవరి ఆశయం, సిద్దాంతం వారిదేనని, ఒకరి 
లక్ష్యం ఆశయం తండ్రి కొడుకులైనంత మోత్రాన ఒక్కటిగా ఉండనవసరంలేదని, నీ 
ఆశయసాధనలో నీవు కృషిచేయడంలో నాకభ్యంతరం లేదని నిన్ను మనసారా దీవిం 
చడం మాత్రం జరిగేపని కాదని - నిర్వంధ్వంగా రాజకీయాల్లో రక్తసంబంధాలకు 
తావేలేదని చెప్పి నిరూపించిన నిర్మొహమాట నిషృక్షపాత వైఖరిగల వారు సర్దార్‌ గౌతు 
లచ్నన్నగారు. 

1985 ఫిబ్రవరి 4వ తేదీన పార్టీ అభ్యర్థుల ద్వితీయ జాబితా ప్రకటించబడినది. 
ఫిబ్రవరి 9వ తేదీన సోంపేటలో నామినేషన్‌ దాఖలుచేసిన సర్దార్‌ గౌతు లచ్చన్నగారు 
(శ్రీకాకుళం కార్యకర్తలు లోక్‌దళ్‌ పార్టీనభ్యులు పాండురంగారావు, (క్రీ టి. మోహన 
రావు, సారధిరెడ్డి జగ్గారావు, వి. బాలకృష్ణగార్లు కూలంకషంగా చర్చించిన తదుపరి తన 
నామినేషన్‌.ను ఉపసంహరించుకుని, (శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 
పోటేచేయటానికి నిర్ణయించడమైనది. సోంపేట నుండి పోటీ విరమించుకొన్నారు. 


పాత (శ్రీకాకుళంలో పార్టీ ఆఫీసును తెరచారు. జిల్లా అధ్యక్షులుగా డా. కృష్ణ 
చంద్రరావు ఎన్నికల కార్యాలయాలకు ఆదిపత్యం వహించారు. వి.యన్‌. స్వామిగారు 
హైదరాబాదు నుండి వచ్చి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైనారు. నయిముల్దా ఎన్నికల్లో 
తిరిగి విచిత్రంగా (ప్రచారం చేసారు. (శ్రీనివాసులరెడ్డి జిల్దాపార్టీ ఉపాధ్యక్షులు మరియు 
ఇతరులు. 


సోంపేట, కెక్కలి, (శ్రీకాకుళం మూడు స్టానాల్లో నామినేషేన్లనమ దాఖలు చేసిన 
లచ్చన్నగారు సోంపేటలో 1952 నుండి తనతో కష్టసుఖాల్ని పంచుకొంటు వస్తున్న 
కార్యకర్తలు లచ్నన్నగారిని నామినేషన్‌ ఉపసంహరించుకోమని ప్రతిఘటిచడం మక్క 
లిలో బమిడి నారాయణస్వామి తదితర స్థానిక ప్లీడర్లు మొదట మాటయిచ్చి తరువాత 
నమర్దించకపోవడం. అందువలన (శ్రీకాకుళంలోనే తన ప్రచారాన్ని కొనసాగించారు 


లచ్చన్నగారు. 
(శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ఓటమి 

(శ్రీకాకుళం నియోజక వర్షంలో 55% ఓట్టు పోలయినవి. అయిన లచ్చన్నగారు 
ఓడిపోయి కాం(గైన్‌ అభ్యర్షికన్న ఓట్లు సంపాదనలో వెనకబడిపోయారు. (ప్రజలలో ఏదో 
అనూహ్యమైన భావనచోటు చేసుకొని వారిని మైమరచేలా చేసింది. లేకున్న 40 ఏండ్ల 
శాసనసభా జీవితంలో తను ఒకనాడు మంత్రిగా పనిచేసిన దినాల్లో ఏనాడు ప్రజల 


534 


సంకేఘమే తప్ప స్వంత లాభం చూసుకొనని సర్టార్‌జీకి పరాజయమేమిటి. బి.జె.పి. 
నాయకుడు వెంకయ్య నాయుడుగారు ఓడిపోవడం జరిగింది. 


ఎన్నికల ఫలితాల ప్రకటన తదుపరి తన తనయుడు చిరంజీవి గౌతు శ్యామసుందర 
శివాజి సోంపేట కాం[గెన్‌ అభ్యర్థిని ఓడించి తనవద్దకు వచ్చిన ఆశీర్వదించమని కోరగా 
అది జరగని పని నీవు ఇకపై హైదరాబాదు వచ్చిన నేనున్న ఇంటికి రావద్దు. నీవు 
నీకివ్వనున్న యం.యల్‌. ఏ. క్వాటర్‌ లోనే ఉండాలి అని తెగతెంపుల్ని చేసుకొన్నారు. 


1985 మార్చి 8వ తేదీన తెలుగుదేశం పార్టీశాసనసభా నాయకునిగా యన్‌.టి.ఆర్‌. 
ఏకగ్రీవంగా ఎన్నికై మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయ సిద్దపడినారు. తెలుగుదేశం పాలన 
(ప్రారంభమైనది. 

అదే దినమున లచ్చన్నగారు డియం.కె.పి. ఆంధ్రప్రదేశ్‌ శాఖకు తను ఓటమి 
పాందిన కారణంగా తన పార్టీని ప్రజలు తిరస్కరించినందున రాజీనామా పత్రాన్ని వ్రాసి 
రా్టకమిటీకి సమర్పిస్తారు. 

నిజానికి డి.యం.కె.పి.గా పరిగణనలోనికి వచ్చిన లోక్‌దళ్‌ పార్టీగనే ఎన్నికల 
కమిషన్‌ దీనిని గుర్తించింది. చరణ్‌సింగ్‌ దీనికి అధ్యక్షులు. 

సర్దార్‌ గౌతు లచ్చన్నగారు యిచ్చిన రాజీనామా పత్రాన్ని రాష్ట్రకమిటీ తిరస్కరిం 
చింది. కేంద్ర నాయకత్వం చరణ్‌ సింగ్‌ త్రోసిపుచ్చారు. అందువలన సర్దార్‌ లచ్చన్న 
గారే నాటినుండి నేటివరకు ఆంధ్రప్రదేశ్‌ లోక్‌దళ్‌ పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తు 
న్నారు. 

రాష్ట్ర లోక్‌దళ్‌ కార్యవర్గం కూడ సమావేశమై లచ్చన్నగారిచ్చిన రాజీనామా 
పత్రాన్ని ఉపసంహరించుకోవాలని తీర్మానించింది. అంతేగాక సేవాధర్మాన్ని విస్మరించ 
డమేగాక సమాజపు సమిష్టి (ప్రయోజనాలనుఆశిస్తూ ఆడంబరాలకు అట్టహాసలకు 
కల్లబొల్లి మాటలతో కూడిన భేషజాల [భ్రమలకు . అదరింపులు బెదరింపులు కుల 
మతతత్వ దురహంకారాలకు లోబడక్ష పార్టీని నడపాలని అందుకు లచ్చన్నగారి 
నాయకత్వం కావాలని కార్యవగ్గం కోరుతూ తీర్మానం చేసింది. 


1985 మార్చి నెల 24వ తేదీన (శ్రీకాకుళం బిల్జాలో పంపాన అప్పారావు అధ్యక్షతన '' 
కార్యకర్తల సమావేశం జరిగింది. జిల్దాపార్టీ పునర్నిర్మాణం వంశధార ప్రాజెక్టు ద్వితీయ 
స్టాయిపనికి తె.దే. ప్రభుత్వం తలపెట్టిన ద్రోహం వెనుకబడిన తరగతులకు జరుగు. 
చున్న వెన్నుపోటు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ లలో పేద ప్రజలు బ్రతుకులపై పెరుగుతున్న. 
నారం మున్నగు విషయాలపై చర్చించారు. తగురీతిని ఆ విషయాలపై తీర్మానించారు. = 


27వ పక రణము 
వామపక్ష ప్రజాసా గమ్య సంఘటన- లచ్చన్న 


35 ఏండ్ల సర్దార్‌ లచ్చన్న శాసనసభా జీవిత కాలంలో ఏదోకొద్దికాలం 
తప్పించి మిగతాకాలం అంతా శాసనసభలో (ప్రతిపక్ష నాయకునిగనే కొనసాగారు. 
(ప్రభుత్వపక్షాన్ని నిలదీసి ప్రశ్నించే లచ్చన్న తను ప్రభుత్వ పక్షంలో ఉండి, ప్రతి 
పక్షాలకు జవాబిచ్చిన పరిస్తితి కొద్ది కాలమే. 

1983లో శాసనసభ్యునిగా ఓటమి చెందిన లచ్చన్నగారు ప్రజలు తన్ను 
తిరస్కరించినారన్న భావం తనలో ఈషణ్మాత్రమైన కలుగులేదు. దేశకాలమాన 
పరిస్థిలను బట్టి జరిగిన మార్పులకు తాను జంకలేదు. మనోవేదనతో క్రుంగలేదు. 
తన. ఆశయ సాధననంలో ముందడుగేయడంలో వెనుకడుగు వేయలేదు. 


శాసనసభలో (ప్రతిపక్షాల్ని కూడగట్టుకొని ప్రభుత్వం మదగజానికి అంకుశంగా 
సేరందిన లచ్చన్నగారు శాసనసభ బయట ప్రతిపక్షాలతో కూడిన [ఫ్రంట్‌ ఒకటి 
అవసరమన్న భావానికి వచ్చారు. 
రాష్ట్రంలో తృతీయశక్తి నిర్మాణం 

కాం(గైన్‌ విధానాలకురోసి వారి అప్రజాస్వామిక రీతికి గినిసి నిరంకుశ చర్యలకు 
నిరసన తెలిపిన లచ్చన్నగారు కాం[గ్రెన్‌ పోయి రాష్ట్రంలో తెలుగుదేశం పా 
అధికారానికి వచ్చిన తరువాత అదే పరిస్థితులను మరల ఎదుర్కొనవలసి వచ్చినది. 
తెలుగుదేశం కూడా కాం(గ్రెన్‌లానే చేసింది. 


అందువలన లచ్చన్నగారు తన పారి ఒక్కటే రాష్ట్రలోనున్న కాంగ్రెస్‌, 
తెలుగుదేశాన్ని ఎదుర్కోజూలదని ఆ రెండింటిని ఎదిరించగల తృతీయశక్తి అవసర 
,మని ఒక నిర్ణయానికి వచ్చారు. బావ సారూప్యంగల పార్టీలలో ఐక్యమై పార్టీలు తమ 
స్వీయ రూపాల్ని, లక్యాల్ని ఆశయాల్ని విడవాడకనే ఒకే త్రాటిపై నడచి కాం(గెన్‌ 
తెలుగుదేశం పార్టీల్ని ఎదుర్కోవాలి. ప్రయత్నాలు కొనసాగాయి. 


1988 జనవరి 21వ తేదీన విజయవాడలో లోక్‌దళ్‌ కార్యకర్తలు, సర్వసభ్య 
సమావేశం జరిపి అవినీతికర విధానాల్ని నిరంకుశ చర్యల్ని చేపడుతున్న ఆటు 
రాజీవ్‌ గాంధీ ఇటు యన్‌.టి.ఆర్‌. ఇరువురిని గద్దె దింపాలని అందుకు ప్రత్యామ్నా 
యంగా తెలుగుదేశం ఇందిరా కాం(గ్రెన్‌ పార్టీలను ప్రతిఘటిన్తున్న పార్టీలతో ఒక 
రాజకీయ శక్తిని తృతీయశక్తిని రూపొందించుటకు తగు చర్యల్ని తీసికొవవలసివ 
దిగా అధ్యక్షులు గౌతు లచ్చన్న గారికే అధికార మిస్తూ తీర్మానిస్తారు. 


536 


1988 జనవరి 26వ తేదీన CP.1 లీడర్‌ (శ్రీ) గిరిప్రసాద్‌, (శ్రీ) దాసరి 
నాగభూషణం, (శ్రీ) రెడ్డి గార్లు రాజకీయ చర్యలకు తన స్వగృహానికి రావలసినదిగా 
లచ్చన్న కోరారు. రాష్ట్రంలో ఒక తృతీయశక్తిని రాజకీయశక్తి సృష్టించాలన్నది 
సర్దారు అభిమతం. ' 


చర్చలు కొనసాగాయి. నాన్‌ తెలుగుదేశం పార్టీ నాన్‌ కాం[గ్లెన్‌ పార్టీలలో కలసి 
ఒక రాజకీయ (ఫ్రంట్‌ ఏర్చడాలన్నది అనాటి సారాంశం. ముందుగా చొరవ 
తీసుకున్నది లచ్చన్నగారే. LD.F. రూపమందటానికి కారకులు లచ్చన్నారే. 

అయితే లచ్చన్న గారినే చొరవ తీసికొని అన్ని పార్టీర్ని పిలిచి చర్చల్ని 
కొనసాగించండి. మేము సహకరిస్తాం అని నాగభూషణం, గిరి ప్రసాద్‌గారు 
అన్నారు. 


అందుకు లచ్చన్నగారు మీరు చెప్పిన రీతిగా వ్యవహరించానికి నాకభ్యంతరం 
లేదు గాని ప్రస్తుతం నేను హైదరాబాదు చింతలబస్తీలో నున్న నా స్వగృహాన్ని 
అమ్మివేసే పరిస్థితులలో నున్నాను. విశాఖపట్నంలో స్థిర నివాసం చేస్తాను 
అనుకొంటున్నాను. లావాదేవీలు జరుగుతున్నాయి. ఆ పనిలో నేను నిమగ్నమవక 


తప్పదు. అందు మీరే సారధ్యం వహించి అన్ని పార్టీలవారితో సంప్రదించండి అని -, 
జవాబిచ్చారు. 


దాని పర్యవసానంగా (ప్రతిపక్షాలు (౫.1. ముగ్దంభవన్‌ లో సమావేశమౌవాలి. 
హాజరైన పక్షాలు లోక్‌ దళ్‌ సి.పి.ఐ. రిపబ్లికన్‌ పార్టీ (యం. సి.పి.ఐ) (క్రీ) లచ్చన్న, 
గిరిప్రసాద్‌, ఈశ్వరీబాయి, ఓంకార్‌లు జనమోర్చా తుర్లపాటి సత్యన్నారాయణ, 
పి. జనార్ధన్‌రెడ్డి హాజరైనారు. (వామపక్ష ప్రజాస్వామ్య సంఘటన) కాంగగెన్‌, 
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్‌ ఏర్పడటం అవసరం అన్నది 
నాయకులు గుర్తించారు. అందుకు కృషి చేయాలన్న దానికి అంగీకరించారు. 
జాతీయస్థాయిలో కాంగ్రెసేతర ప్రతిపక్షాలు ఒక పిలుపునిచ్చారు. భారత్‌ బచావ్‌ 
అని 1988 మార్చి 15వ తేదీన భారత్‌ బంద్‌ జరపడం జరిగింది. పై 5 పార్టీలు 
తెలుగుదేశం, సి.పి.ఐ.(యం) జనతాలో కలిసి భారత్‌బంద్‌ను జరపటానికి 
నిర్ణయించారు. అయితే లోక్‌దళ్‌, సి.పి.ఐ. (యం) సి.పి.ఐ. రిపబ్లికన్‌పార్టై 
జనమోర్చాలు కలిసి భారత్‌ బంద్‌ను ప్రత్యేకంగా నిర్వహించటానికి నిర్ణయించారు. 


1988 జూన్‌ 21వ తేదీన LDF. ఏర్పాటు 
తరువాత పై 5 పాన్టైల వారు సుమారు 5, 6 సమావేశాల్ని నిర్వహించారు. 
చర్చించారు. తుదకు ఒక తీర్మానం చేసారు. పై పార్టీలన్నీ 1988 జూన్‌ 21 వ 


537 


తేదీన రాష్ట్రీయ తృతీయ రాజకీయశక్తిగా నిలబడి మనగలగటటానికి వామపక్ష 
(ప్రజాస్వామ్య సంఘటనగా ఎల్‌.డి.ఎఫ్‌. ఏర్పడాలన్నదే ఆ తీర్మానం. 

ఏ ఐదు పార్టీలు జరిపిన సమావేశాల్లో శీనయ్యసేవ వచ్చి ఒకనాడు చేరింది. 
జనమోర్చా-జనతా నాయకులు కూడా వచ్చి సమావేశాల్లో పాల్గొన్నారు. కేంద్ర 
నాయకత్వం అనుమతిపైనే తప్ప మేము చేరలేం వారిని ఒప్పిస్తాం అంటూ చివరికి 
వారు ఎల్‌.డి.ఎఫ్‌.లో చేరలేదు. ఇక శీనయ్య సేన కాం[గ్రెన్‌ పాలో చేరాలన్న 
అభిలాషను తెలిపింది. CPI. (M) కి ఎన్ని మార్లు ఆహ్వానం అంపిన మేము 
తెలుగుదేశం మిత్రపక్షంగానే ఉంటామని తెలిపింది. 


చివరకు LDF. లో ఉన్నది నాలుగు పార్టీల కమ్యూనిస్టు పార్టీ లోక్‌ దక్‌ ML 
CPI. రిపబ్లిక్‌ న్‌ పార్టీలు మాత్రమే. 


1989 సాధారణ ఎన్నికల్టో వామపక్ష (ప్రజాస్వామ్య సంఘటన తరుఫున 
అభ్యర్థులను రంగంలోనికి దించడానికి రాష్ట్రలో తృతీయ శక్తిగా ఏర్పడిన 
ఎల్‌ .డి.ఎఫ్‌. సిద్దపడింది. అయితే వ్యూహం ఎత్తుగడల మేరకు ఇందలి గల పాలు 
వేరు వేరు రాజకీయ ఎత్తుగడలను చేపట్టినందున రాష్ట్రంలో తృతీయ శక్తి 
-నిర్మాణానికి అవకాశం లేకపోయింది. ఆనాటి వరకు తెలుగుదేశాన్ని, వారి 
సరిపాలనను విమర్శిస్తున్న సి.పి.ఐ. తెలుగుదేశం పార్టీ మిత్ర పక్షంగా వుండటానికి 
సిద్దపడింది. నిజానికి ఇంతటితో వామపక్ష [ప్రజాస్వామ్య సంఘన ముగిసిన. 


28వ ప్రకరణము 


జనతాదళ్‌ పార్టీ రాష్ట్ర నాయకునిగా లచ్చన్న 
జనమోర్యా అవతరణ 


1969లో దేశస్థాయిలో రాజకీయాల్లో గొప్ప మార్పుచేర్పులు జరిగాయి. 
అఖండ భారతదేశాన్ని అవిచ్చిన్నంగా పరిపాలిస్తున్న అధికార కాం(గ్రన్‌లో అంతర్గత 
విభేదాలు తలెత్తాయి. అయితే 1969లో కాంగగెన్‌, కాం(గ్రెన్‌ (ఐ)గా, కాంగెన్‌ 
(౦1d) గా విభజనంది. ఒక విభాగానికి (శ్రీమతి ఇందిరాగాంధీ, వేరొక విభాగానికి 
నిజలింగప్ప అధ్యక్షులయ్యారు. ఎవరికివారే తమ పార్టీని నేషనల్‌ పార్టీగా చెప్పుకు 
న్నారు. 

ఈనాడు 1989లో ఆ విధంగా కాంగ(గ్రెన్‌ పార్టీలో చీలిక రాలేదు, కాలేదు. అయితే 
కేంద్రమంత్రిగా పనిచేస్తున్న రాజకీయ నాయకుడు ఇందిరాగాంధీకి అత్యంత 
సన్నిహితుడు ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి విశ్వనాథ్‌ (ప్రతాప్‌ సింగ్‌, మంత్రి; 
పదవి నుండి బయటకు అంపించబడినారు. వి.పి. సింగ్‌. కాం[గ్రెన్‌ పార్టీనుండి 
బయటపడి తన శాయశక్తులా ప్రయత్నించ సిద్దపడి వేరే పాన్టీని స్టాపించి, 
కేంద్రమునగల కాం(గ్రెన్‌పార్టీ అధిష్టాన వర్గానికే అంకుశంలా రూపొందారు. అందుకే 
కేంద్ర 'ప్రభుత్వాధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న ప్రధాన నాయకులే '“బోఫార్సు. 
కాంట్రాక్టులో పెద్ద మొత్తాన్ని కాజేసినారని ఆ మొత్తాల్ని మర్మగర్భితమైన 
స్విట్టుర్ణాండ్‌ దేశం స్విన్‌ బ్యాంకు ఎక్కౌాంట్లో జమచేసి యున్నారని ధ్వజమెత్తి 
ప్రజర్థ్‌నికి వెళ్ళి ఆ బండారాన్ని బయట పెట్టి శత విధాలా ప్రయత్నించారు. 
తనే దేశ ఆర్థికమంత్రిగా ఉండగా ఫెయిర్‌ ఫాక్స్‌ ఉదంతాన్ని విప్పి చెప్ప 
సాహసించారు. దేశ ప్రధాని రాజీవ్‌గాంధీకి బోఫార్సు ఒప్పందాల భాగోతంలో 
భాగం ఉందని బల్లగుద్ది చెప్పడమేగాక కేంద్రమునగల అధికార పార్టీని చిత్తుచేసి, 
అధికారం కైవసం చేసుకోవాలన్న రాజకీయ సంకల్పంతో దేశమున తన అధ్వర్యాన 
జనమోర్చా అవతరణ జరిగింది. తనే ఒక [ప్రధానశక్తిగా మారి త రాజకీయ, తన 
నైతిక జీవితమును పెట్టుబడిగా పెట్టి (ప్రజా చైతన్యాన్ని తెచ్చిపెట్టి దేశం 
నలుమూలలా పర్యటించడమేగాక కాంగగ్రెన్‌ అధిష్టాన వర్గంలోటు పొట్టను బయట 


పెట్టడమేగాక దేశాన్ని పాలించే నైతిక హక్కు రాబీవ్‌ గాంధీకి లేదని చాటి.చెప్పారు. 
ప్రజా స్పందన వచ్చింది. 


539 


భావ సమైక్యతగల పార్టీల సమ్మేళనం 

అంతియేగాక భావ సమైక్యతగల భారత్‌ దేశ రాజకీయ పార్టీల్ని తన పార్టీలో 
విలీనం కావాలని పిలుపునిచ్చారు. విశ నాథ ప్రతాప్‌ సింగ్‌ దేశంలో రాజకీయ పరి 
వి.పి. సింగ్‌నకు బాగా ఉపకరించింది. ఆ సరికే లోక్‌దళ్‌ పార్టీ చరణ్‌ సింగ్‌ వకు 


తీవ్ర అనారోగ్య కారణంగా నాయకత్వ అన్వేషణతో బాటు విభేదాలకు సైద్దాంతిక 
నియమాల వేర్చాటుకు గురి అయింది. 


బెంగుళూరు కనె నెన్‌ 

పర్యవసానహ్లూ, అన్ని పార్టీలు కలసి బెంగుళూరులో 1989 జూన్‌లో ఒక 
సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దీనిని బెంగుళూరు కన్వెన్షన్‌ అందురు. 
అప్పటి కర్ణాటక జనతా నాయకుడు రామకృష్ణ హెగ్టే లోక్‌దళ్‌ (బి) నాయకుడు 
దేవీలాల్‌, లోక్‌దళ్‌ (ఎ) నాయకుడు అజిత్‌ సింగ్‌ ప్రసిద్ద జనతా నాయకుడు 
చంద్రశేఖర్‌, జనమోరా నాయకుడు విశ్వనాథ ప్రతాప్‌సింగ్‌ నాయకుల సమావేశం 
జరిగింది. తీర్మానాలు చర్చలు కొనసాగాయి. కొంతకాలం ప్రతిష్టంబన కొవపాగిన 
దేశస్ట్రాయిలో అందరం, అన్ని పార్టీలు కలిస్తేనే తప్ప కాం(గ్రైన్‌మ అధికారపీఠం 
నుండి తొలగించడం అసాధ్యమన్నది వాళ్ళందరకు గత రాజకీయ చరిత్రలో 
*బుజావైన అనుభవైక వేద్యం. 


1989లో ఆనాటికి ఆంధ్రప్రదేశ్‌ లో AP. లోక్‌దళ్‌ అను పేరు పర్దార్‌ గౌతు 
లచ్చన్న అధ్యక్షతన కొనసాగుతూ ఉంది. నిజానికి లోక్‌దళ్‌ పార్టీ జాతీయ 
స్థాయిలో రెండుగా మరియు బలంగా మార్పుచెందినపుడు అందుకు ఎంతగావో 
బాధపడిన సర్దార్‌ గౌతు లచ్చన్న రెండుగా చీలిక ఏ ఒక పక్షము వారివి తాము 
సమర్దించక బలపరచక తాటస్ట్రం వహించారు. ఒక చీలిక లోక్‌దళ్‌ (బిలో తన 
అభిమాని, రాజకీయ సహచరుడు తన వలె రైతాంగాన్ని ఆదుకోవాలన్న దేవీలాల్‌ 
ఉన్నారు. వేరొక చీలిక లోక్‌దళ్‌ (ఎ) నాయకుడు తన సిద్దాంతానికముగుణమైవ 
శికొజకీయ భావాలు కలిగి దేశస్థాయిలో రైతాంగానికి రక్షకుడు అని పేర్వడపివ 
చరణ్‌సింగ్‌ తనయుడు అజిత్‌ సింగ్‌ సిద్దాంతరీత్యా భావ సమైక్యత కలిగిన ఆ 
రెండు చీలికళ్లో ఏ భాగాన్ని తాను వరించాలన్నది గాక ప్రస్తుతానికి తమ 
ఆంధ్రప్రదేశ్‌లో నున్న లోక్‌బిశ్‌ ప్యా సర్వ స్వతంత్ర మైనదిగా ఉండటమే మేలవి 
ఆనాడు లచ్చన్న భావించారు. 

బెంగుళూరులో జరిగిన కన్వెన్షన్‌కు లోక్‌దళ్‌, జవతా వాయకులు ఎ.పి. 
లోక్‌ దళ్‌ నాయకులు సర్దార్‌ గౌతు లచ్చన్న గారిని, హాజరుకమ్మవి ఆహ్వానించారు. 
భావ సమైక్యతగల పార్టీల్ని సంవిలీనం చేయడమే చక్కని మార్గమని పిలుపునిచ్చారు. 


540 


దేశ స్థాయిలో కేంద్ర అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని నిరంకుశ రాచరిక పోకడలి 
అనుసరిస్తున్న 'కాం(గైెన్‌ను ప్రతిఘటించాలని, లచ్చన్న గారి “లోక్‌ దళ్‌"'కు విలీనం 
చేయ కోరారు. 


లచ్చన్నగారు ఆనాడు ఈనాడు ఏనాడు కాంగ్రెస్‌ ప్నాని ప్రతిఘటిస్తూ 
పోరాటమే తన రాజకీయ జీవిత లక్ష్యం. తన గురువర్యులు కాం(గైన్‌లో చేరిన 
కాంగగైన్‌పై తనకున్న దురభిప్రాయంపోలేదు. దేశంలో నిరుద్యోగాన్ని తెచ్చిపెట్టడా 
నికి బలహీన వర్గాలింక అధోగతి పాలుకావటానికి ఆర్థిక అసమానతలు పెచ్చు పెరగ 
టానికి కాంగ్రెన్‌ పార్టీ అస్తవ్యస్త ఆర్థిక విధానాలేనన్నది ఆతని పూర్తి నమ్మకం. 
అందువలన బెంగుళూరులో జరిగిన సమావేశానికి లచ్చన్నగారు వెళ్ళి తన 
లోక్‌దళ్‌ పార్టీని అందులో విలీనం నిజానికి చేయాలి. 


అయితే ఆనాడు లచ్చన్నగారు బెంగుళూరు సమావేశానికి హాజరుకాలేదు. 
బెంగుళూరు సమావేశంలో జరిగిన 1989లో ఆంధ్రప్రదేశ్‌లో గల రాజకీయ 
పరిస్తితులు వేరుగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీనేత యన్‌.టి. రామారావు తన 
పార్టీకి తనే అధినేతనన్న భావంతో వ్యవహరించడమేగాక, దేశస్థాయి రాజకీయాలకు 
కూడా తనే రూపకల్పన చేయగలనన్న అభిప్రాయంలో ఉండేవారు. ఆంధ్రులకు 
తిరుగులేని నాయకుడని, ఆరుకోట్ల ఆంధ్రులకు తనే రూపమని పలుమార్లు 
చెప్పుకొనే యన్‌.టి.ఆర్‌.ను అభిమానించే ప్రతిపక్ష పార్టీలు సహజంగానే ఆతనిని 
నాయకునిగా ముందుంచటానికి సంబరపడినాయి. దేశంలోగల ప్రతిపక్ష నాయకులె 
ల్లరికి మార్గ దర్శక సూత్రధారి తెలుగుదేశంవల్లభుండన్న అభిప్రాయం కూడా 
అక్కడక్కడ చెలరేగింది. మహానాడు జన్మదిన వేడుకల్ని జరిపించి దేశస్థాయి 
(ప్రతిపక్ష నాయకులు యల్‌ .కె. అద్వాని, వాజ్‌ పేయి, నంబూద్రిపాద్‌, వి.పి.సింగ్‌, 
సూర్టిత్‌ సింగ్‌ ముఖర్జీ వంటి వారే కాక, మద్రాసు ముఖ్యమంత్రి కరుణానిధి, అస్సాం 
ముఖ్యమంత్రి ప్రపుల్లా కుమార్‌ మహంతా, కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే 
పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి. జ్యోతిబసు యన్‌.టి.ఆర్‌. నాయకత్వం కావాలన్న* 
భావాన్ని ధోరణులను వారివారి పాన్టేటల ఎత్తుగడ వ్యూహం మేరకు వెదజల్లడం 
(ప్రారంభించారు. దీనితో యన్‌.టి. రామారావు రాష్ట్రస్థాయి నుండి దేశస్థాయి 
రాజకీయాల్లో (ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తిగా రూపాందారు. 


ఇది ఇంతటితో పోలేదు. మహావృక్షం. పొంతన చిరుమొక్కలు జనించిన అవి 
ఎదిగి ఏపుగా పెరగవన్నట్టు ఆంధ్రప్రదేశ్‌లో గల [ప్రతిపక్షాలు జనతా, బి.జె.పి, 
సి.పి.యం, తెలుగుదేశం పాష్టతోకలసి నడిస్తేనేతప్ప తమకు దారిదొరకదేమోఅన్న 
భావంతోనికి దిగిజారిపోయారు. ఎన్నికలొస్తే ప్రతిఒక పార్టీ స్వతంత్రంగా తన 


వ్‌శీ1 


ఎన్నికల (ప్రణాళిక సిద్దాంతం మేరకు ప్రజల్లోకి జొరబడి ఎన్నికళ్లో విజయం 
పొందాలి లేదా ప్రజలు నిరసించిన భరించాలి. అనుభవించాలి. అంతియేతప్ప పీ$య 
వ్యక్తిత్వాల్ని సిద్దాంతాల తిలోదకాలిడి ఏవోకొన్ని నీట్టును రాష్ట్ర ఆ 
సంపాదించి ఆ విధంగా వారివారి పార్ట అస్తిత్వాన్ని విలబెట్టుకోవాలన్న వంకచిత 
దృక్పదంలో ప్రవర్తించడం సరికాదన్నది సర్దార్‌ గౌతు లచ్చన్నగారి అభిరాయం. 

ఇట్ట పరిస్థితులలో రాష్ట్రంలో తెలుగుదేశం వారిని అంటిపెట్టుకొని రాజకీయంగా 
ఒకరినొకరు కౌగిలించుకొంటూ కాలకేపంచేస్తున్న రాష్టమునందలి జనతాతో 
బెంగుళూరులో లోక్‌ దఖ్‌తో కలిసి సాధించవలసిందేమీ లేదు. ఎన్నికల నమయావ 
సీట్లు సర్షుబాటులో కొన్ని సీట్టుతప్ప తను బెంగుళూరువెళ్ళి తవ లోక్‌ దళ్‌పాక్షిని 
ఆ పరిస్థితుల్లో విలీనం చేసిన తన అస్తిత 90 పార్టీ అస్తిత్వం పోవడంతప్పెంచి తను 
తెలుగుదేశం పార్టీ విధానాలతో -నరిపెట్టుకోవడం జరగదు. యన్‌.టి.ఆర్‌. 
నియంతృత్వ విధానాల్ని బాహాటంగా ఎదిరిస్తువస్తున్న అచ్చన్న రాష్ట్రంలో తెలుగు 
దేశాన్ని సమర్షించడం కుదరనిపని. ఆనాడు పరిస్తితులటువంటిమి. 
జనతాదళ్‌ పార్టీ ఎ.పి. లోక్‌దళ్‌ జనతాపాగ్దిలో విలీనం 

అయితే ఈనాడు సర్దార్‌ గౌతు అచ్చన్న తన ఎమి. లోక్‌ దశ్‌ షాల్టీ 
“యూనిట్‌ను 1990 ఫిబ్రవరి ఒకటవ తేదీన జనతాదళ్‌ పాలో విశీవీకరణం 
ఎందుకు చేసినట్టు-కారణం తేటతెల్లమే. ఈవాడు కేంద్రములో అధికారస్టానమున 
ఉన్న జనతాదళ్‌ పార్ట రాష్టమునగల తెలుగుదేశం ప్యావాయకుల చెప్పచేతళ్సి 
మెలగే పరిస్టితిలేదు. ఈనాడు జనతాదళ్‌ పొంత వ్యక్తిత్వాన్ని న్వీయ అష్టిరత్వాన్ని, 
సిద్దాంతాన్ని కలిగియుంది. ప్యాతో ఏకమై జనతాదళ్‌గా ఏర్పడటం హర్షదాయక 
మైన విషయమని భారతదేశ ఓటర్లు తీర్చును సృష్టంగా వ్రకటించివారు. 

కలిసివస్తేనే యన్‌.టి.ఆర్‌.తో సహకరిస్తాం లేదా విభేదిష్తాల. eye! 
మడుగులొత్తే పరిస్థితి ఇకలేదు ఆని లచ్చన్నగారు నృష్ట్రంగా జనతాదళ్‌ వయాయ్‌గాందీ 
తదుపరి ప్రకటించారు. అంతేగాక (శ్రీమతి ఇంటిలాగాందీ కోడలు 

జాడ 

భార్యయైన (శ్రీమతి మేనక్షాగాందీ కూడ తవ నంజయ్‌ విచారమంన్‌ పళని 
రడ్డుపరచుకొన్‌ జనతాదళ్‌లో విలీనం కావడం కూడా శుభపలిలాయు 2 





గ్‌ 


కటించారు. ఉపట్రభావి రేసీకాళ్‌ వర్మగర్భిత 
క కంది జనతాదల్‌”గా అవతరించిన తరువశేకే 


వ్‌డీ2 


కేంద్రమున జనతాదళ్‌ అధికారం చేపట్టగలిగిందని కాం(గ్రెన్‌ను ఓడించగలిగిందని 
ఇందుకు ఎంతగానో ఉపకరించినవి మొన్న జరిగిన ఎన్నికలలో ' విజయమంది 
దేశస్థాయిలో గలసి సి.పి.యం, బి.జె.పిలు తప్ప ప్రాంతీయపార్షీలు కావుకదా అన్నది 
తన విధానప్రకటనకు మూలమైయుంటుంది. ప్రాంతీయపాన్టైలైన తెలుగుదేశం, 
[ద్రావిడమున్నే(ట్రకజగం ప్రజలలో మొన్న నిలబడలేకపోయేవి. కేంద్ర శాసనసభ 
పార్లమెంటును వారి వారి రాష్ట్రాల తరుపున వారి వారి పార్టీల సభల్ని అంపించలేక 
పోయారు. మరి జాతీయ జీవనస్రవంతిలో భాగస్వామ్యం ఎలా వహించగలం. 
సిద్దాంతపరమైన 'విషయం అయింది. దేశస్థాయి, రాష్ట్రస్థాయి పాస్టల మనుగడ 
అభివృద్ది తెలుగుదేశం అధినేత యన్‌.టి. రామారావు ప్రాంతీయపార్టీల సమ్మేళనగా 
భారతదేశ స్థాయిలో National Front అని పేర్కొన్నాడు. దానిని రూపకల్పన 
ఇదే చేశాయని అన్నారు. ఈనాడు కాంగగ్లెన్‌ గడ్లెదింపినది నేషనల్‌ ఫ్రంట్‌ తప్పించి, 
జనతాదళ్‌ పార్టీ కాదన్నది ఆతని అభిప్రాయంకావచ్చు. అధికార కాం(గెన్‌ను 
ఓడించి తీరాలన్న భావంతో నేషనల్‌ ఫ్రంట్‌ కు భీజం పడింది. మన రాష్ట్రంలోనే 
మన రాష్ట్రం నాటి తెలుగుదేశం అధినేత ఉత్సాహం చొరవలతోనే అన్నది 
జగద్వితం. ఏ ఒకరు కాదనలేది సత్యం. ఏడు పార్టీలలో నేషనల్‌ ఫ్రంట్‌ అవతరిం 
చింది. ఫ్రంట్‌ అధ్యక్ష పదవి రామారావుకే దక్కింది. కన్వీనర్‌ గా జనమోర్భ 
నాయకుడు విశ్వనాధ్‌ ్రతాప్‌సింగునకు లభించింది. తెలుగుదేశం (ద్రవిడ 
మున్నేట్ర కజగం, అస్సాంగణతం|[త్ర పరిషత్‌, కాం(గెన్‌ (యన్‌), జనతాపాన్టలు. 
నేషనల్‌ ఫ్రంట్‌లు ఉన్న పార్టీలు. 

జనతా లోక్‌దళ్‌, యువమోర్యా పం నాయకులు ఏకప్మా జనతాదళ్‌గా 


రూపొంది ఒకే చిహ ఎంపై ఐక్యమై సో చేయాలన్న నిర్ణయం బెంగుళూరు 
కన్వెన్షన్‌ లోనే జరిగింది. జనతాదళ్‌ ఏర్పడింది. 


దేశ పరిపాలన కొనసాగిస్తున్నది జనతాదళ్‌ పార్టీ బిజెపి, సి.పి.యం. తోడ్చా 
డుతో నడుస్తున్నది. ఒకరి అభిప్రాయం భారతదేశంలో కాం[గాన్‌ను ఓడించి. 
అధికారాన్ని చేపట్టినది నేషనల్‌ (ఫ్రంట్‌ అని వేరొకరి అభిప్రాయం. దేశస్థాయి ప్టీలే 
జాతీయ పార్టీలని, అవే దేశానికి ధరిత్రికి అవసరమన్నదొక వాదం- ప్రాంతీయ 
పార్టీలు దేశ జనజీవన [స్రవంతిలో కలియగలవని దేశ భవిష్యత్‌ను తీర్చగలవన్నది 


వేరొకరి వాదం. ఏ వాదం నిజమన్నది తేల్చగలది సార్వజనీనాభిప్రాయమే అన్యదా 
నిరూపించ వీలు పడదు. 


29వ ప్రకరణము 
వివిధ సాక్షలు_లచ్యన్న 


వినాధాలు ఏ ఒకపార్టీని ఎంతకాలం నిలపలేవు. రాజకీయ సిద్దాంతం అంటూ 
ఒకటి ఉంటేనే అది కలకాలం ప్రజల్లో కాపురముంటుంది. ఒకనాటేికైన అధి 
కాంతిరేఖల్ని విరజిమ్ముతుంది. భావసారూప్యం గల పాబ్టీలో చేరడం పార్టి మార్చినట్టు 
కాదు, సమకాలిక వ్యూహం రాజకీయ ఎత్తుగడలో అదొక సంఘటన. సిద్దాంతపరమైన 
మార్చిడి మాత్రమే వ్యక్తి అనిశ్చిత దృక్పదానికి సంకేతం. పార్టీ మార్పిడి క్రింద 
వస్తుంది. 


పార్టీ అనగానేమి? 

ఏనో కొన్ని సూత్రాలు నిబంధనలు, కార్యక్రమాలు, ఉద్దేశాలు, లక్యాలు 
సూ్రీకరించి ఒకచోట జేర్చి వీటిమీదనే మా పార్టీ నడుస్తుందన్న అది కొనసాగినట్టుగా 
అది అన్ఫించిన అది ఎల్లకాలం కొనసాగలేదు, ప్రజలు సైద్దాంతిక ప్రియులు, స్వతహాగా 
స్వీయభాన (పేరితులు. ఇవి లేనిదే ఏ పార్టీ మనజాలదు. పార్టీ జనాభిప్రాయానికి ప్రత్యేక 
పార్టీ తపించి, ఏదో కొందరి వ్యక్తుల అభిప్రాయం. పార్టి సిద్దాంతం కాబోదు. 


అందువలన పార్టీ అనగానే తప్పక దానికొక సిద్దాంతం, ప్రణాళిక (మానిఫెస్టో 
తప్పక ఉండాలి. పార్టీ పక్షంగానూ పిలవబడాలి. అధికార పక్షం రాజ్యాన్ని పాలిస్తుంది. 
అనధికారపత్షం లేక' ప్రతిపక్షం ప్రభుత్వ పక్షం ఏ ఒక తప్పుడు పనిచేసిన దుందుడుకు 
చర్యకు పాల్పడిన ప్రజాహిత మాశించక శాసనాల్నిజేయ సమకట్ట్లున విరంకుశ ధోర 
బుల్ని ప్రదర్శించిన శానసనసభలోన బయట అడ్డుకుంటుంది. 
ఉన యని ప్రతిద్విందిత ఖండనమండన రాజకీయు సిద్దాంతాలు రెండే 

పార్టీ సిద్దాంతాల్ని లచ్చన్నగారి చరిత్రలో చూచాయిగా తెల్పాలి. వివరంగా 
 ధ్రాయ వీలు పడదు. అదొక [గంథం అవుతుంది. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి 
నుండి ఉనికిని కలిగి ఉంటూవస్తున్న పారి.కాంగ్రెవ్‌. కారణం మిశ్రమ ఆర్హిక విధాదం 
కలది, సామ్యవాదతరహా సమాజం స్థాపించ దలుస్తున్నడి. తదువరి కమ్యూవిష్టుపాపై 
ఉభయ కమ్యూనిష్టు పార్టీలు మనదేశాన్నే గాక' ప్రపంచ వ్యాప్తంగా ఉన్నపార్షలు. 
సోషలిస్టు, ఆర్థిక విధానం కలవి. వ్యక్తుల ఆదాయ వ్యయాల మధ్య సరినమావత ఉండాలని 
వాదిస్తున్నది. అవకాశాలు అందరికి సమానంగా అందుబాటు ఉండాలరణున్నది. 
ఒకనాటి జనసంఘం నేటి భారతీయ జనతాపార్టీ తన ఉనికిని తదాదిగా కలిగిఉరఓనా 
వస్తున్నది. దేశీయ పరిశ్రమలు వ్యాపించాలి. స్వీయ సంస్కృతి- సారన్వతానినన్న 
సంరక్షించుకోవాలి. గాంధేయ ఆకడ్డిక విధానం కలది. భారతీయ సంన్కృతు౭ 


544 


నిదర్శనంగా నిలువగలది. ఇకపోతే స్వరాజ్యం రాకముందు నుండి ఆల్‌ ఇండియా 
కిసాన్‌ సభ స్థాపనలో రైతో ద్యమం దేశవ్యాప్తంగా విజృంబించింది. రైతుకూలీ ప్రజారాజ్య 
సిద్దాంతముపై దేశస్థాయిలో కిసాన్‌ ఉద్యమాలు వచ్చాయి. మన రాష్టస్తాయిలో 
కృషివరలోక పార్టీగా ఏర్పడినది. తదుపరి మరొక నాటికి భారతీయ క్రాంతిదళ్‌గా 
మారి మరల అదే పార్టీ భారతీయ లోక్‌ దళ్‌ అయి నేడదే '“జనతాదళ్‌”* గా అవతరణలో 
భాగమైంది. దీని సిద్దాంతం కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్త రైతాంగానికి అన్నింటా 
వెసులుబాటు కల్పించడం ఆహార అధిక ఉత్పత్తుల్ని సాధించడం, స్వతంత్ర ఆర్థిక 
విధానం వెసులుబాటులు కల్పించడం. 


పై తెల్పిన “కాంగ్రెన్‌” “కమ్యూనిష్టు” “భారతీయ జనతాపార్టీ? “జనతాదళ్‌ 
పార్టీల్లో కమ్యూూనిష్టుపాత్ర, బి. జె.పి.ల కలయిక అనేది సిద్దాంతరీత్యా అంగీకరించలేనిది 
అసంభవమైనది అన్నింటా తూర్పుపడమరలుగా' అది నిలుస్తాయి. ఇక కాం(గెన్‌, 
జనతాదళ్‌ నిజావికి ఈ రెండు పా సిద్దాంతాళల్లో కొట్టవచ్చినట్టు భేదాలు ఉండవు. 
ఆర్థిక విధానం ఒకరికన్న వేరొకరు ఉన్నత స్థాయిలో అమలుచేస్తూ వుంటారు తప్పించి 
విభిన్నమైన ఆర్థిక సిద్దాంతాల్ని అనుసరించనవకాశం లేదు. విష్ణైత్మకమైన నంభాష 
ణల్ని ఏ ఒక పార్టీ అయిన తెచ్చిపెట్టవచ్చు. సిద్దాంతాల్లో విభిన్నత లేనందున పై 
రెండుపార్టీళ్ళో రాజకీయ వ్యక్తులు అందులో ఉన్నవారు ఇందులో కన్విస్తారు. అయితే 
కమ్యునిష్టు పార్టీలోనున్న రాజకీయవేత్తలు బి.జె.పిలో, బి.జె.పి.లో ఉన్న రాజకీయవే 
త్తలు కమ్యునిష్టుపార్టీలో ఉన్నారేమో పరిశీలించండి. ఒకపార్టీ ఉనికి వేరొక దానికి 
విరుగుడు. (ప్రతి ద్విందిత పార్టీలు తప్పించి కలసికట్టుగా ఏ సిద్దాంత 'పోకడలు 
రెండింటికి కాం(గెన్‌, జనతాదళ్‌ పార్టీలు సిద్దాంతరీత్యా విభిన్నమైనవి కావు. కలసిక 
ట్టుగా పోవాలన్న పోగలవు. స్టూల పరిశీలన జేసిన నిజానికి దేశంలో పాన్టాలుగా 
మనగలిగిన రెండే రాజకీయ సిద్దాంతాలున్నవి. ఎన్ని పార్టలున్నవి అవిగాక ఎన్ని 
రాజకీయ సిద్దాంతాలున్న పార్టీలున్నవి. దేశంలోగాని ప్రపంచంలోగాని ఉన్నపార్టీలన్ని 
తుదకు తమ సంబంధాల్ని ఏర్పరచుకొనేవి రెండు పార్టీలే. (1) ఆదర్శవాదం 
(ఐడియలిజం) (2) భౌతికవాదం (మెటీరియలిజం). వాద ప్రతివాదములు ఉద్భవించి 
తుదకు సమన్యయం రూపం ఏర్పడి మరల ఇది వేరొక రూపం సంతరించుకొంటుంది. 
ఆర్థిక సిద్దాంతమైన, రాజకీయ సిద్దాంతమైన వీనికి లోబడవలసిందే. ఒక దానినుండి 
కొన్ని మరొక దానినుండి మరికొన్ని పార్టీలు స్పురిస్తాయి. ““కేపటలిస్టు” “సోషలిస్టు” 
అన్నవి రెండే. సోషలిస్టు వ్యవస్హలో కమ్యునిజం చివరి దశ తప్పించి అన్యదా కాదు. 
పెట్టుబడిదారీ వ్యవస్థలో, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ 'ఒక తరహామార్చు తప్పించి ఒక 


సిద్దాంతంకాదు. 


545 


అయిన లోకోభిన్నరుచిః అని కదా పరస్పర విరుద్దాంశాల సమతూకపు గమనమే 
సమాజము కదా. (ప్రపంచ వ్యాప్తంగా ఒకే పార్టీ ఉండాలన్నది మానవ స్వభావరీత్యా 
కుదరనది. అతకనిది. ఆశయాలలో, లఅక్యాలలో మానవత విభేదిస్తుంది. శాంతి 
సమైక్యతల స్టాపనలో సమైక్య మవుతుంది. 

అందువలన “పార్ట్స్‌ మార్చిడి, సిద్దాంత మార్చిడి” ఒకటి కాదు. తను నమ్మిన 
- రాజనీతి సిద్దాంతాన్ని మార్చుకొని వేరొక రాజనీతి సిద్దాంతాన్ని అనునరించటానికి 
అడుగిడిన మరుక్షణం సిద్దాంత మార్పిడి అవుతుంది. పార్టీ మార్పిడి అనిపించు 
కొంటుంది. భావ సమైక్యతగల పార్టీలో చేరడం, మారడం ఒక రాజకీయ సంఘటన 
తప్పించి పార్టీమార్ప్చిడి కాదు. 
సర్దార్‌ జీ తన స్వీయ సిద్దాంతాన్ని ఏనాడు విడివిపెట్ట లేదు 

సర్దార్‌ గౌతు లచ్చన్న తన స్వకీయ రాజకీయ సిద్దాంతాన్ని ఏనాడు 
వదలుకోలేదు. వేరొక రాజకీయ సిద్దాంతాన్ని అనుసరించనూ లేదు. తన రాజకీయ 
సిద్దాంతం మార్చుకొనని లచ్చన్నది పార్టీ మార్చిడి తప్పించి సిద్దాంత మార్పిడి కాదు. 
సిద్దాంతం మార్చుకోలేనందున పార్టీ వూర్వుకాదు. ఒకదశ నుండి వేరొక దశను, ఒక 
సిద్దాంతం అమలుపరచుటలో చేరుకోవడమే తప్పించి అన్యదా కాదు. 


గౌతు లచ్చన్న ఆనాడు కాంగ(గైన్‌పార్టీలో ఈనొడువలె పావలాఇచ్చి సభ్యత్వం 
తీసికోలేదు. స్వరాజ్య సమరంలో పోరాడిన వారెల్ల కోం[(గైన్‌పార్టీ వారైరి. కాం(గెన్‌పార్టీ 
స్వాతంత్ర సమరం కొనసాగించింది. ఒక నాణెం వైపుగల బొమ్మ బొరుసులుపై రెండు 
విషయాలు కాంగగ్రన్‌పార్టీలో నుండగా స్వాతం(త్రోధ్యమంలో పాల్గొని అదే సమయాన 
ఆల్‌ ఇండియా కిసాన్‌ సమ్మేళనలో ఆచార్య రంగా శిష్యరికంలో దూరి రైతోద్యమంలో 
కలిసారు. రాను రాను 1951 వచేసరికి తన గురువుకు తనకు దేశంలోగల రైతు 
కూలీల్ని కాం(గైన్‌ రక్షించలేదని తెలిసినందున కృషివరలోక పార్టీకి రూపకల్పన 
చేసారు. రైతుకూలి (ప్రజారాజ్య సిద్దాంతాన్ని రంగాజీ లేవదీసారు. కమ్యూనిష్టుపొష్టకి 
కన్నె[ర్ర అయింది. శ్రామికులు పెట్టుబడిదారులు సమాజమున ఉంటారు. దోపిడకి 
లోబడిన వర్గం దోచుకొనే వారు తప్పించి మరల శ్రామికుల్ని రైతులని రైతుకూలీలని 
విడదీయడం సిద్దాంతరీత్యా వీలుపడదని భూస్వామ్య విధానానికి ఆచార్య రంగాజీ 
రూపమిస్తున్నారని ఎదిరించారు. కాం(గ్రెన్‌ మిశ్రమ ఆర్దిక వ్యవస్థను తప్పించి సోషలిష్టు 
వ్యవస్థను గాక సోషలిస్టు తరహా సమాజాన్ని రూపొందిస్తుంది. 

1952లో జరిగిన ఎన్నికల్లో కమ్యునిస్టు ప్రాబల్యం శాసనసభలో పెరుగుతుందేమో 
నని పసిగట్టిన కాం(గైన్‌ మంతనాలతో, కృషివరలోక పార్టీతో కలసి ఐక్య కాం(గెవ్‌ పార్టీగా 
పిలవబడినది. అందువలన ఇది వ్యూహం ఎత్తుగడల మేరకు ఏర్పడిన రాజకీయ 


5్‌46 


సంఘటన తప్పించి ఇది పార్టీమార్వు కాదు. పార్టీమారడం ఏమిటి. సిద్దాంతాన్ని 
మార్చడం ఏమిటో ముందుగనే వివరించారు. 


లచ్చన్న ఏనాడు కాం(గ్రెస్‌పార్టీకి ఎదురు పార్టీలోనే ఉన్నారు 

1957లో లచ్చన్న తన గురువు రంగాజీ కాం(గ్రెన్‌ వ్యవస్థలో మరల కలియ 
నుడ్దేశిస్తూ ఉండగా కాంగైెన్‌ విధానాల్ని ఆదినుండి ఎదిరిస్తున్న అచ్చన్న. తను 
కాం(గైన్‌లో కలియటానికి సువర్ణావకాశం ఉన్న (ప్రత్యక్ష అధికారయోగం రానున్నా 
తృణీకరించి, సమాజమున డెమోక్రటిక్‌ సోషలిజాన్ని సాధించాలన్న ఉద్దేశంతో 
డమొ|కటిక్‌ సోషలిజాన్ని సాధించాలన్న ఉద్దేశంతో డెమొక్రటిక్‌ సోషలిస్టు నాయకుడు 
PVG రాజుతో అనాటి తెలంగాణా నాయకుడు మర్రి చెన్నారెడ్డి గారితో కలసి డెమొ'క్ర 
టిక్‌ సోషలిష్టుపార్టీని నడిపారు. అసమానతల్ని సంఘంలో లేకుండా చేయాలని లేక 
తగ్గించాలన్నది వారి సిద్దాంతము. డెమొక్రటిక్‌ సోషలిజం, సోషలిజంలో ఇదొక రూపం, 


లచ్చన్నగారు కాంగగైన్‌ పార్టీనుండి ఐక్య కాం(గెస్‌ అయిన పార్టీమార్చినట్టు కాదు. 
కదా. డెమొక్రటిక్‌ సోషలిజంగాకాక మార్చుచేర్చులుతో సాధించడం నిజానికి మిశ్రమ 
ఆర్థిక వ్యవస్థ అవుతుంది. ప్రజాస్వామ్యం సోషలిజం కాదా. ఇంతవరకు పార్టీల సిద్దాంతం 
వాటి భావస్వరూపాలు ఒక్కటి విభేదము ఒక్కపార్టీల పేర్లలోనే గావించారు. 

అయితే 1962లో మాత్రం లచ్చన్న స్వతంత్రపార్టీలో చేరారు. స్వతంత్రపార్టీ 
స్థాపకులు రాజగోపాలాచారి రాజకీయ మేధావి. రాంగాజీ దీని అధ్యక్షుడు. నిజానికి 
సిద్దాంతం కొన్నిదేశాళ్ళో ప్రపంచ వ్యాప్తంగా ఉంటూ వస్తున్నది. వ్యక్తిగత స్వేచ్చ ఆర్థిక 
స్వేచ్చ, స్వంత హక్కు లుండాలని వాదించిన పార్టీ ఇది. డిమాండ్ల సప్టయిమేరకు 
వస్తువుల ధరలు నిర్లయింపబడతాయి. అర్హత సామర్థ్యాలు మేరకే ప్రతిఫలం ప్రతి ఒకనికి 
అందుతాయి. సిద్దాంతం వ్యక్తి ఉత్సాహం చొరవ, దూరదృష్టి పట్టుదల, నైపుణ్యం, 
స్వంత ఆస్తిహక్కు కల్పించనిదే అవి కొరవడతాయన్నది దీని మూలసిద్దాంతము. 


లచ్చన్న రాష్ట్ర స్వతంత్రపార్టీ అధ్యక్షులై రాజగోపాలాచారి, రంగాజీలతో రాజకీ 
యాలు నడిపి నెహ్రూజీ రాజ్యాంగంమార్చి స్వతంత్ర ఆస్తిహక్కును హరింపజేయటా 
నికే సిద్దపడగా ప్రజాందోళనను జరిపి దానిని నివారించిన వారు లచ్చన్న. సోషలిజం 
తరహా (ప్రజాస్వామ్య సోషలిజాన్ని స్ట్రాపిస్తామని గాక వ్యక్తి ఉత్సాహం, చొరవ-శక్రి 
సామర్దాల మేరకు (ప్రగతి అందాలన్న వాదనను చేపట్టారు. బలహీన వర్గాలు తగిన 
అవకాశాలు లేక ప్రభుత్వం వాటిని కల్పించిన వారు దీనస్థితిలో నున్నారని వాదించారు. 
న్వతంత్రపార్టీ ఏనాటిది 30 ఏండ్ల నాటిది. స్వతంత్రపార్షీ సిద్దాంతపు చాయలు మరల 
ఈనాడు ఆధునిక యుగంలో నేడు “'పెరిస్రాయికి” “గ్యాన్‌నోస్తలు'న్న పేర్లతో 
కరడుకట్టన కమ్యునిస్టు దేశాల్లో మరల కనిపిస్తునా ఎయి. అజ్ఞానులు, అమాయకులు 


547 


అసంఖ్యాక (ప్రజానీకం న్వతం[త్రపార్టీని బలపరచలేదు. బలవంతులపార్థ అని ప్రక్కకు 
రాలేదు. (ప్రజలు కాదన్న పార్టీని ప్రజానాయకుడు విడిచిపెట్టిన అది పార్టీమార్చు కదా. 
ప్రజాభిమానం కాపాడుకోవటం కోసం ప్రజల్ని అనుసరించడం ఉత్తమం. 


రైతోద్డరణ- బలహీన వర్గాల బాగే ఏనాడు తన రాజకీయ లక్ష్యం 

1973వ సంవత్సరంలో ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి 
జూట్‌ నాయకుడు, రైతు బాంధవుడు చౌదరి చరణ్‌ సింగ్‌ సాహెబ్‌ మరల రైతోద్దరణ 
కొరకు సిద్దపడినారు. కాం[గెన్‌ నుండి బయటకు వచ్చారు. గౌతు లచ్చన్నకు ఈ 
రైతు రంగా నాయకత్వం పోయిన తక్షణం ఆ రైతు బాంధవుడు ఆదరణ నాయకత్వం 
లభించింది. తను ఒకనాడు నడిపిన రైతులపార్టీ LP లోనిదే తప్పించి కొత్తపార్టీ కాదు. 
కొత్త సిద్దాంతముకాదు. అందువలన లచ్చన్నగారు ఈ పార్టీలలో చేరడం తనేమో ఏదో 
కొత్తపార్టీలో చేరినట్టు కాదు. తన సొంతపార్టీలోనికి మరల మారిన పరిస్థితుల వలన 
వెనుదిరిగి వెళ్లినట్టయింది. నిజానికిది పార్టీమార్చిడి గాక తన పూర్వపు రాజకీయ 
సిద్దాంత స్థితిగతులలోనికి మరల అడుగిడినట్టయినది. భారతీయ (క్రాంతిదళ్‌ లో తను 
చేరడంతో కూడ అంతే. ' 


1978లో ఎమర్జన్సీ (ప్రకటించడం తనను నిర్భందించడం జరిగింది. అత్యవసర 
పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాజకీయ నాయకులెందరిని నిర్భందించినారు. జైళ్లో చేరిన 
రాజకీయ నాయకులలో వినూత్నమైన సమైక్యభావం వెల్లి విరిసింది. ఆ భావనకు 
రూపకల్పన చేసినది సర్యోదయ నాయకుడు జయప్రకాష్‌ నారాయణ. దేశస్థాయిలోగల 
నాలుగు (ప్రధాన రాజకీయ పక్షాలు ఒకేపార్సీగా కలిసి ఒకేగుర్తుపై ప్రజలముందుకు 
వెళ్టాలని నిర్ణయించారు. జనతాపాన్మిగా అవతరించాయి. దేశస్థాయిలో జరిగిన ప్రధాన 
రాజకీయ సంఘటన భారతీయ క్రాంతిదళ్‌ ఇందులో చేరినది. తతృలింతగా జనతా 
పార్టీ సభ్యతం, నాయకత్వం లచ్చన్నగారికి లభించింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిపిన 
పార్టీమార్పు కాదు. తనపై వచ్చిపడిన ఒకానొక జాతీయ సంఘటనతోడైన మార్చు. 
శ్రోషలిస్టు నాయకుని (ప్రేరణ ప్రోద్బలాలతో ఏర్పడిన జనతాపార్టీ నాయకత్వాన్ని 
ఆంధ్రప్రదేశ్‌ లో వహించిన ఘనత లచ్చన్నగారికి లాభించినది. రాష్ట్ర శాసనసభ ప్రతిపత 
నాయకునిగా మరల రూపొందారు. 


విభిన్న రాజకీయ సిద్దాంతాలపై అవతరించి ఏదో ఒక జాతీయ సంఘటనకు 
లోనయి ఎవరో ఒకరిని నిర్జించాలని తాత్కాలికో ద్రేకానికిలోనయి ఒకటిగా కలసి 
రూపొందిన నాలుగు పాృ్మాలు మరల వాటి వాటి పూర్వపు పాక్టీల యదాన్హ్రతిగతుల్ని 
పొందాయి. మల BKD భారతీయ లోక్‌దళ్‌గా పునరావృతమైంది. రాష్ట్రస్థాయిలో 
జనతా విచ్చిత్తి అయినందున మరల లచ్చన్నగారు తన రాజకీయాల్లో ఉనికిని 


548 


విశ్చయించుకొనే పరిస్థితికి లోనయ్యారు. విచ్చిత్తికి ఎంతో ఆవేదనచెంది ఢిల్లీచేరి 
ఒకటిగా ఉందామన్న జాతీయ నాయకులు అంగీకరించనందున భారతీయ లోకీ దథ్‌ 
అవరికే రెండుగా లోక్‌దళ్‌ (బహుగుణ), లోక్‌దళ్‌ (అజిత్‌ సింగ్‌) అయినందున 
ఆంధ్రప్రదేశ్‌ మేరకు తను స్వతంత్రమైన కేంద్ర పార్టీకి దూరంగాఉన్న ఎ.పి. 
లోక్‌ దళ్‌పాద్రిగా మనగడమే మంచిదని రాష్ట్రమున తనదైన ఎ.పి. లోక్‌ దళ్‌ వృష్టి 

తులుగా కొనసాగుతూ వచ్చారు. భారతీయ లోక్‌దళ్‌ నుండి జాతీయ రాజకీయ . 
ప్రభావం వలన మార్త ఫనకులోనై మరల ఎ.పి. లోక్‌ దళ్‌ పార్టీ అధ్యక్షునిగా తనుండటుం 
పార్టేల్ని తను మార్చినట్టు కాగలదా? కృషివరలోక పార్ట భారతీయ క్రాంతిదళ్‌ ప్మాా 
భారతీయ లోక్‌దళ్‌, ఎ.పి. లోక్‌దళ్‌ పార్టీలు సిద్దాంతం. భావసమైక్యతను కలిగిన 
పాత్రలు తప్పించి ఒక పూలకుండీలో ఒక చెట్టును విరసిన రెమ్మలు తప్పించి అన్యదా 
కావు. ఒకే రీతి నీతి రాజకీయ సిద్దాంతాలు కలవి. విభిన్నమైన రాజకీయ సిద్దాంతాలుకల 
రాజకీయ పార్టీలుకావు. లచ్చన్నగారు తన పార్టీ సిద్దాంతాల్ని మార్చుకోలేదని సాధారణ 
వ్యక్తికి తెలియకపోయిన మేదావి వర్గమునకు తెలిసి తీరుతుంది. తన రాజకీయ 

ఇక తన ఆశయానికి బద్దుడై 50, 5, BC ల్ని బాగుచేయాలని సమ్మేళనట్టో 
దేశస్టాయిలో పాల్తొని ఆ సమ్మేళనకు అధ్యక్షత వహించారు. దళిత మజ్జారు కిసాన్‌ 
మహాసభ పేర అధ్యక్షత వహించి వారి బాగోగుల్ని గూర్చి ఎంతో ఆవేదన, తపనకు 
లోనయ్యారు. చివరికి వామపక్షాలతోచేరి వామపక్ష (ప్రజాస్వామ్య ఐక్యనంఘమునకు 
కారకులయ్యారు. ఇవన్నీ పార్టీమార్చిడి కాదు. 

రాజకీయ విజ్ఞానంలేక అక్షరజ్ఞానంలేని వారికి తపి ప్రంచి రాజనీతి విజ్ఞానంలో కాస్త 
పరిజ్ఞానంఉన్న వారెన్నటికి పార్టీమార్చిడి సిద్దాంతమార్చిడి ఒకటిగా భావించరు. మరల 
ఈవాడు లచ్చన్నగారు జనతాదళ్‌లో చేరారు. జనతాదళ్‌ అనగానే తనకు పూర్వం 
మనుగడ కల్పించిన జనతా, భారతీయ లోక్‌దళ్‌ స్పురణకు వస్తాయి. గతంలో తను 
ఫవిచేపిన పాద్చైెత్లోనే మరల తను చేరడం పార్టీమార్పు (క్రిందరాదు కదా. సిద్దాంతాలు 
మారలేదు. ఆశయాల లక్ష్యాలు చెదరలేదు. పాసుల పేర్లు మారుతూ వస్తున్నాయి. 
రైతోద్దరణ జరగాలి. బలహీన వర్గాలు బాగుపడాలి. దోపి వ్యవస్తకు నూకలు చెల్లాలి. 
కాం(గైవ్‌పార్టీ నిరంకుశ పాలనా ధోరణులు మారాలి. (ప్రజాస్వామ్యం రక్షించడం ఈ 
ఆశయాల లత్యాలు లేనిపార్టీలో లచ్చన్న చేరలేదు. ఒకమారు తన గతజీవిత రాజకీయ 
చరిత్రను పరిశీలించండి. 








క్రంధ పదేశ్‌_ సమకాలీవొ రాజకీయ రణరంగ భీష్ముడు 


న్‌ సర్దార్‌. గౌతులచ్యన్న 


“గాంధీ” అనే పదం ప్రజా బాహుళ్యంలోనికి ఎంత చొచ్చుకొని పోయిన 
ఏ గాంధీ అన్న (ప్రశ్న వస్తుంది. ఐతే లచ్చన్న అనగానే ఆంధ్రదేశంలో ఏ ఒకరు 
ఏ లచ్చన్న. అని ప్రశ్నించరు. _ఎల్లరకు తెలసినది ఒకే ఒక లచ్చన్న. అదే సర్దార్‌ 
గౌతు లచ్చన్న. ఒకరు ఇంటి పేరున వేరొకరు వ్యక్తి పేరున చరిత్రలో చిరస్థాయిగా 
నిలచిపోతారు. 


నేటి యువతరానికి యీనాటి సర్దార్‌ గౌతు లచ్చన్న రాజకీయ జీవిత చరిత్ర 
అంతగా తెలియక పోవచ్చు. నిజానికి ఏనాటి వారు అచ్చన్న. 1930లో జరిగిన 
ఉప్పు సత్యా(గహంలో పాల్లొన్న స్వాతంత్ర్య సమరయోధుడు. జైళ్లలో మగ్గిన దేశ 
భక్తుడు. దేశమాత శృంఖలాన్ని ఛేదించి నిలిచిన గాంధేయవాది. ఒకనాటి కాం(గైస్‌ 
వాది. ఇటీవలనే సహ(స్రమాసాల చంద్ర దర్శనోత్సవం జరుపుకొననున్న సర్దార్‌ 
గౌతు లచ్చన్న, నేటికి క్రియాశీల రాజకీయాలలో మనగలగడం అతని అకుంఠిత 
దేశాభిమానానికి, బలహీన వర్గాలు బాగుపడాలన్న అతని ప్రగాఢ ఆకాంక్షకు, పేద 
రైతోంగం బ్రతికి బట్టకట్టాలన్న అతని చిరకాల వాంఛకు పీడిత తాడిత ప్రజానీకం 
అన్నింట ముందడుగేయాలన్న అతని తపనకు ప్రబల నిదర్శనాలు. 


(ప్రజా నాయకునిగా లచ్చన 

లచ్చన్న లోక్‌ దళ్‌ జనతాదళ్‌లో విలీనం కావడం విశేషం కాదు నాటికి నేటికి 
ఏనాటికీ అధికార 'కాం(గైన్‌ మదగజానికి అంకుశంలా ఉండటమే అతన ధ్యేయం. 
దేశాన్ని బూర్జువాపంథాలో నడిపిస్తున్న కాం(గ్రెన్‌ను ఎదిరించడమే ఆతని ఆశయం. 
ఆతని ఎడతెగని విశ్రమింఛని పోరాటినికి ఊపిరి ఊత. దశాబ్దాల తరబడి దేశాన్ని 
పాలించిన కాం(గైన్‌ బలహీన వర్షాల్ని బాగు చేసిందా? దళిత జనుల నేపాటిీ ' 
ఉద్దరించింది. రైతాంగాన్ని ఏ మాత్రం ఆదుకుంది. సమాజమున గల ఆర్దిక 
వ్యత్యాసాల్ని పెంచింది తప్పించి తగ్గించలేకపోయింది. 


కాం(గైన్‌ పార్టీతో భేదించిన గురుశిష్యులు ఆచార్య రంగా- సర్దార్‌ గౌతు లచ్చన్న 
ఇరువురూ 1951లోనే కృషివరలోక పార్టీని స్థాపించారు. రైతు కూలీ ప్రజా 
రాజ్యాన్ని స్థాపించాలని కలలుగని ఆంధ్రాలో బలమైన రాజకీయ పార్టీని సృష్టించారు 


1955లో ఆం[ధ రాజకీయాలలో అతివాద మిత భావాలు చెలరేగాయి. ఆదిను? 





న్‌వ్‌0 


సిద్దాంత రీత్యా కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన రైతురంగా తన వ్యూహం ఎత్తుగడ 
లను మార్చి ఆనాటి భారతదేశ ప్రధాని జవ్హాహర్‌లాల్‌తో చేతులు కలిపి ఐక్య 
కాం[గ్లన్‌ పార్టీ రాష్ట్రంలో రూపొందించేలా చేసారు. గురువుని అనుసరించి శిష్యునిగా 
సర్దార్‌ జీ ఉండిపోయారు. గంగా యమునల సంగమంగా ఐక్య కాం(గ్రెన్‌ పార్టీలో 
ఇరువురు కలసి కొంత కాలం ప్రయాణించారు. 


సర్దార్జీ స్వతహాగా ఆదినుండి విప్లవ భావాలు సోషలిస్టు ఆశయాలు కలిగిన వ్యక్తి 
బలహీన వర్గాల సమాజము నుండి (ప్రభవించిన రాజకీయవాది దేశస్థాయిలో 
రావ్‌మనోహర్‌ లోహియా సాపించిన సోషలిస్టు పార్టీకి రాష్టమున నిష్టలంక 
దేశభక్తుడు. పి.వి. రాజు నాయకత్వం వహించగా అతనితో చేతులు కలిపి ఆంధ్రలో 
సోషలిష్టు ఉద్యమం వ్యాప్తికి రైతాంగాభివృద్దికి అహర్నిశలు కృషి సల్పారు. 1957లో 
సోషలిస్టు డెమో(క్రటిక్‌ అవతరించింది. నేటీమన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డా. 
మరర్రి చెన్నారెడ్డిగారు అందులో ప్రధాన పాత్ర పోషించారు. 

లచ్చన్న గారికి పార్టీలు పెట్టి అందువలన వచ్చే పదవుల్ని చేతపట్టి అధికార 
పదవుల్ని అందాలనే అభిలాష ఉన్నా నేటికి మన అంధ్రప్రదేశ్‌ కు ఎనో ఎమౌర్లు 
ముఖ్యమంత్రి కాగలిగేవారు. అతని గతరాజకీయ జీవిత చరిత్ర పుటల్ని చదువగలి 
గిన వారికిది తెలుస్తుంది. అధికార పార్టీలో తాను ఏనాడు చేరలేదు. 


ఆతని ఆశయం నిరుపేద రైతాంగం బాగుపడాలి. అతని లక్ష్యం బలహీన వర్గాలు 
బయటకు రావాలి. -సమాజమున బలమైన వర్గాల దోపిడి, పెత్తనం పోవాలి. ఇలాంటి 
మహత్తర బృహత్తర లశ్యాల్ని సాధించిన. రాజకీయవాది. పదవులతో పార్టీలతో 
ఏనాడు సరిపెట్టుకోలేదు. ఆవేదన ఆకాంక్షలో మార్గాల్ని అన్వేషిస్తారు. ఆ 
అన్వేషణలోనే భారతదేశ స్థాయిలో స్వతం[త్రపార్టీని 1958లో స్థాపించిన శ, 
చక్రవర్తి రాజగోపాలాచారి నాయకత్వం వహించిన లచ ఎన్న అసెంబ్లీలో బలమైన 
(ప్రతిపక్ష నాయకునిగా మనగలిగారు. నాటి స్వతంత్ర పార్టి ఉపాధ్యక్షులు నేటి మన 
కాం(గ్రైవ్‌ పార్టీ ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డగారే. 

లచ్చన్నగారు స్వతంత్ర పార్టీలో ఉండగా రెండు వేర్పాటు ఉద్యమాల్ని 


ఎదుర్కొన్నారు. లచ్చన్న తిరుగులేని ఏర్పాటువాది చిన్న రాష్ట్రాలకు దేశానికి 
శుభకరం అన్నది అభని అభిప్రాయం. 


1972లో (ప్రజల నాడిని పసిగట్టిన లచ్చన్న స్వతంత్ర పార్టీ ప్రజల ఆశలు, 
' అభిలాషకు అనగుణంగా లేదని దేశ స్థాయిలో చౌదరి చరణ్‌సింగ్‌ స్థాపించిన 
భారతీయ ఖోక్‌ దళ్‌ పార్టీలో చేరి రాష్ట్ర నాయకత్వాని ్న స్వీకరించారు. ఆనాటి రాష్ట్ర 


551 


స్థాయి కాం(గైన్‌ పార్టీకి ప్రతిఘటించగల శక్తిగల పార్టీగా యల్‌.డి.పార్టీ ఉండేది. 


ఉత్తరాది రాష్ట్రాల్లో బలీయమైన శక్తిగా రూపొందిన భారతీయ లోక్‌దళ్‌ పార్టీ 
కాం(గెన్‌ “పార్టీని ఎదిరించగలదని భావించిన లచ్చన్న ఆ పార్టీలో చేరగా అతని 
గురువు రైతురంగా కాంగగైన్‌ పార్టీలో చేరడం జరిగింది. అయినా లచ్చన్న పోరాట 
లక్ష్యాన్ని విరమించుకోలేదు. అధికార పార్టీలో చేరిన తనకు పదవులు ఖాయమైన 
తన ప్రజలకు అన్యాయం చేయలేనన్న బాధతోనే నేటికి ఉండిపోయారు. ఆనాడు 
తన స్వతంత్రపార్టీని తన గురువు తనను విడిచి అధికార కాం(గైన్‌లో చేరగా 
భారతీయ జనతాదళ్‌లో విలీనం చేసారు. రాష్ట్ర లోక్‌ దళ్‌ పార్టీ అధ్యక్షునిగా ఎన్నిక 
కాబడినారు. 


దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో ప్రతిఘటిస్తూ అనేక దేశ భక్తులు 
జైళ్ళలోనకి వెళ్ళారు. అందులో ఒకరు లచ్చన్నగారు. లోకనాయక్‌ జయప్రకాశ్‌ 
నారాయణ్‌ ఇచ్చిన పిలుపుమేరకు స్వేచ్చా స్వాతంత్ర్యాలను పరిరక్షించటానికి దేశ 
స్థాయిలో ఆనాటనున్న నాలుగు ప్రధాన పార్టీలు కాంగ్రెన్‌ (యన్‌), జనతా సంఘం, 
భారతీయ లోక్‌దళ్‌, సోషలిష్టు పార్టీ సమైక్యమైనాయి. జనతా పార్టీగా ఆవిర్భవిం 
చాయి. ఆ మేరకు మన రాష్ట్రమున గల భారతీయ లోక్‌దళ్‌ పార్టీ అదృశ్యమై రాష్ట్ర 
జనతా పార్టీగా రూపాందడం, జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని లచ్చన్నగారే 
అద్వర్యం వహించడం జరిగింది. ఎన్నికల్ళో జనతాపార్టీ ఘన విజయాన్ని సాధిం 
చింది. ఐతే కేంద్రమున గల జనతాపార్టీ తన అధికారాన్ని గోల్పోయి మరలా 
భారతీయ జనతా పార్టీగా భారతీయ లోక్‌దళ్‌ పార్టీగా రూపుదాల్చింది. అదే 
ఆంధ్రప్రదేశ్‌ లో గల భారతీయ లోక్‌దళ్‌ పార్టీ రెండుగా చీలిపోయి ఎ.పి. లోక్‌ దళ్‌ 
పార్టీ లచ్చన్నగారి అధ్యక్షతను నిలిచింది. 


కేంద్రమున జనతా పార్టీ విచ్చిన్నమవటం మరల కాం(గ్రెన్‌ అధికారంలోనికి 
రావటం లచ్చన్నను నిలువున కృంగదీసాయి. నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం 
ప్రాంతీయపార్టీని పరోక్షంగా బలపరచడానికి అచ్చన్నగారు సిద్దపడినారు. కారణం 
నాడు ఈనాడు ఏనాడు అధికార కాం(గ్రెన్‌ పార్టీని విధానాన్ని 'త్రిప్పికొట్టడమే. 
తెలుగుదేశం పార్టీకూడా మాటలలో తప్పించి చేతలో ఆశయాలను నిరూపించుకోలే 
నందున మరల'లచ్చన్న తన పార్టీని దేశస్థాయిలో ఏర్పడి, తన పార్టి మాతృ సంస్థలో 
భాగస్వాములైన జవతాదళ్‌లో తన ఎ.పి. లోక్‌దళ్‌ పార్టీని నేడు విలీనం చేస్తు 
న్నారు. జనతా పాస్టలోతాను ఒకనాడు ఆంధ్రలో పేరెన్నికగన్న నాయకుడు. 
లోక్‌దళ్‌ పార్టీలో తన రాజకీయ అభిమాన నాయకుడు రైతు బాంధవుడు ఒకనాటి 
భారత మాజీ [ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌, నేటి భారత ఉప ప్రధావి దళిత జవ 


552 


బాందవుడు దేవీలాల్‌ ఉన్నారు. ఈ రెండు పార్టీల సమ్మేళనానికి వచ్చిన వారు 
వేడు జనతా, జనతాదళ్‌ తప్పించి అన్యదాకాదు కదా. 


మరలా రాజకీయ చరిత్ర పునరావృతం అవుతుంది తప్పించి, ఇందులో పార్టీల 
మార్పిడి అన్నది ఏమీలేదు. రైతాంగానికి వెన్నెముకగా నడిచే పార్టీని బలహీన 
వర్గాన్ని బాగుపరచే పార్టీని మాత్రమే సమర్ధిస్తారు. పదవులవైపుగాక ఆశయాలను 
సాదించే పార్టీలవైపే తను వెళుతుంటారు. దేశాన్ని తప్పుద్రోవలో నడిపిస్తున్న 
కాం(గైన్‌ అధికారాన్ని మట్టి కరిపించడమే తన ఆశయమని అందుకు తగిన 
ఆయుదంగా ఉపయోగపడగల ఏ పార్టీలోనైనా తను చేరడానికి సిద్దమే, ఏ పార్ట 
తనకు ఉపకరించాలన్నది తన (ప్రశ్నకాదు. పార్టీలను మార్చి అధికార .పదవులను 
చేపట్టాలన్నది తన ఆశయం కాదు. దేశంలో 40 యేండ్డుగా సోషలిస్టు సమాజాన్ని 
కాక సోషలిస్టు తరహా సమాజాన్ని స్టాపిస్తామంటున్న భూటకపు నినాదంతో 
[పజలను మోసగిస్తున్న కాం(గైన్‌ పార్టీని గద్దె దింపాలి. అధికారం పొందటం తన ' 
ధ్యేయం కాదన్నది తన గత రాజకీయ జీవితము (ప్రబల సాక్ష్యం. 


స్వరాజ్య సాధన దిశలో 1930లో ఉప్పు సత్యాగ్రహంలో అరెస్టయి చెరసాలలో 
(మగ్గిన వారు లచ్చన్న. గాంధీజీ పిలుపుపై స్టానిక హరిజనోద్యమమును 1932లో 
విర్వహించారు లచ్చన్న. 1935లో విష్ణవ అరుణ కిరణమై బోసుబాబు సిద్దాంతాలకు 
లోవై బెంగాల్‌ తదితర ప్రాంతాలకు వెళ్ళి విష్టవపంధథా చేపట్టాలని ఉవ్విళ్ళూరిన 
వారు లచ్చన్న. 


అఖిల భారత దేశ స్థాయిలో రంగాజీ స్వాతంత్రోద్యమముతో పాటు రైతోద్య 
మము అవసరమని కొనసాగించగా అందులో లచ్చన్న ఉద్యమకర్తగా (ప్రవేశించి 
1934లో రంగాజీ నడిపిన వేసవి రాజకీయ పాఠశాలలో శిక్షణ పొందారు. రంగాజేీ 
ఆధ్యర్యమును ఉత్తరాంధ్రలో ఆంధ్రలో రైతుయాత్రలు, పోరాటాలు కొనసాగాయి. 
రైతోద్యమము శిబిరాలు నెలకొన్నాయి. జమీందారి విధానం అంతరించాలని రైత్వానీ 
విధానం అమలు కావాలని రంగా లచ్చన్నలు సమరశంఖం పూరించారు. 


ఉత్తర ఆంధ్రాలో రైతురక్షణ సంఘమును స్థాపించి పుల్లెల శ్యామసుందరం 
ముందు నడువగా తననాశీర్వదిస్తుండగా భూములపై. రైతలకు పట్టా హక్కును 
కలిగించాలని సాగు చేసుకొంటున్న భూములపై రైతులను తొలగించరాదని, 
వడ్డివిరిగిన రైతాంగం అధిక శిస్తులను కట్టలేదని జమీందారీల జులుం అంతరించాలని 
గంజాల జిల్లా రైతురక్షణ సెక్రటరీగా లచ్చన్న ఎనలేని కృషి చేసారు. చీకటి 
జమీందారు తర్జాం జమీందార్‌, పర్జాకిమిడిి సురంగి ఎస్టేట్లలోగల రైతాంగాన్ని 


ఆదుకొన్న వాడు లచ్చన్న. కురుపాం బొబ్బిలి జమీందార్లపై కొనసాగిన స్థానిక 


5్‌53 


రైతు పోరాటంలో రైతులకు కొండంత బలంగా నిలచిన వాడు లచ్చన్న. బారువా 
ఉర్లం |ప్రియా(గ్రహారం నందిగాం మైనర్‌ ఎస్టేట్లపై చావుదెబ్బ తీసినవారు లచ్చన్న. 

జనతా పార్టీతో పోరాడిన కాం(గ్రెస్‌ ' పార్టీకి ఘన విజయం ఉత్తరాంద్రలో కొని 
తెచ్చినవాడు లచ్చన్నగారు. బొబ్బిలిరాజాను ఓడించడమేగాక తన పుల్లెల శ్యామ 
సుందరంగారిని గెలిపించుకున్న రాజకీయ నాయకుడు. 


రైతురంగా తన గురువుగారు లచ్చన్నను 1938లో ఆదేశించినమేరకు . రైతు 
రక్షణ మహాయాత్రను అసంఖ్యాక రైతులతో ఇచ్చాపురం నుండి మద్రాసు వరకూ 
కాలినడకను జరిపించిన ఘనత సూత్రదారి లచ్చన్నకే దక్కుతుంది. అనాటి 
మద్రాసు రాష్ట్రానికి కాం(గ్లెన్‌నేత రెవన్యూమంత్రిగా నున్న టంగుటూరి ప్రకాశం 
పంతులుగారు రైతుల తరపున జమీందారీ విధానం పోవాలని మహా విజ్ఞాపన పత్రాన్ని 
అందించారు. 


1940 నాటికి కాం(గైన్‌ పాష్టైలో అంతర్గత విభేదాలు రాగష్టస్థాయిలోగాక దేశ 
స్థాయిలో చెలరేగాయి. సిద్దాంతరీత్యా కమ్యూూనిష్టులతో భేదించిన రంగాగారి 
అధ్యక్షతను ఆల్‌ ఇండియా కిసాన్‌ సభలను తన ప్రాంతములో గల పలాసాతో 
జరిపించి కిసాన్‌ ఉద్యమానికే తలమానికంగావించిన రైతు బాంధవుడు లచ్చన్న. 


రైతురంగా పిలుపునిచ్చే ““రారోయిరైతన్న మనకు అండ లచ్చన్న- మనకెం 
దుకు భయమన్న అంటు 1941లో చరిత్రాత్మక మందస రైతాంగం పోరాటం 
జరిగింది. జమిందారీ పెత్తనాన్ని ఎదిరించి నమందసా రైతుల్ని ఆదుకోవడానికి 
న్యాయపరంగా రక్షించడానికి అండర్‌ (గ్రవుండ్‌ పోరాటానికి దిగిన అకలంక దేశ 
భక్తుడు లచ్చన్న. 

1942లో క్విట్‌ ఇండియా ఉద్యమం (ప్రారంభంకాగానే కళింగ సీమలో ఉద్దానం 
[ప్రాంతంలో తన దేశభక్తి కార్యక్రమాలను తీవ్రతరం చేసారు లచ్చన్నను కనిపిస్తే 
కాల్చివేయమని, పట్టిచ్చిన వారికి 10 వేల రూపాయలు బహుమతిని ప్రభుత్వం 
ప్రకటించింది. ఐతే మద్రాసులో జరగనున్న దక్షిణ ఆంధ్ర విస్ణవకారుల సమావేశా 
నికి కిల్లి అప్పలనాయుడుతో వెళుతుండగా రాజమండ్రిలో పట్టుబడి జైలులో 
నిర్బందించబడినారు. 1945 వరకు రాజకీయ ఖైదీగా రాయవెల్లూరు, బశ్చారి, 
తంజావూరు జైళ్లలో గడిపారు. సిద్దాంత రాజకీయాలు నడిపించగల దిట్టు అని 
అనిపించుకున్నారు. 


1946లో తన గురువు రంగాజీ రాష్ట్ర కాంగ్రెన్‌ అధ్యక్షత వహించగా కాం(గ్రెన్‌ 
ఆర్గనేజేషన్‌లో సేవా సంఘాలను, కార్మిక సంఘాలను నిర్మించే బాధ్యత లచ్చన్న 


554 


గారి వంతు వచ్చింది. పలాసా కాం[గైన్‌ సేవాదళం ఏర్పడింది. ఇండియన్‌ నేషనల్‌ 
(ట్రేడ్‌ యూనియన్‌ కాం(గైన్‌ రాష్ట్రశాఖ ఫౌండర్‌ (పెసిడెంట్‌, రాష్ట్ర కార్మి కోశ్యమ 
నిర్మాత లచ్చన్నగారు నాటి విశాఖ షిప్‌యార్డ్‌ కార్మికసంఘమునకు అధ్యక్షత 
వహించినది లచ్చన్నగారే. తన వివాహం తన దేశ సేవకు ప్రతిబంధకమని దేశానికి 
స్వాతంత్ర్యం వస్తేనే తప్పించి వివాహం చేసుకొనని భీష్మించిన లచ్చన్న రంగాజీ 
మందలించినందున వైవాహిక జీవితము లేని వ్యక్తికి సామాజిక గౌరవము లేదని తను 
భావించి నందున (శ్రీమతి యశోదాదేవిని 1948 మార్చి 28వ తేదీన వివాహమా 
డారు. అదే సమయమున విశాఖ “జల ఉషు' రాకను ప్రజోతృవానికి నౌకను 
'ప్రజోతృ్సవానికి అరుదెంచిన భారతప్రధేని జవహర్‌లాల్‌ నెహ్రూకి విశాఖలో 
స్వాగతమిచ్చిన కార్మికనాయకుడు లచ్చన్నగారే. 


అభఖిలనారత అధ్యక్షుని ఆదేశానుసారం బర్మాలో శాంతిస్థాపనకు మనదేశ 
(ప్రతినిధికా వెళ్లివచ్చి విశాఖ, తూర్పుగోదావరి జిల్జాకార్మిక నియోజకవర్గమునుండి 
కాం(గైన్‌ అభ్యర్థిగా పోటీచేసి కమ్యునిష్టు, సోషలిస్టు అభ్యర్షుల్ని ఓడించి, ఉమ్మడి 
మద్రాసు రాష్ట్రాసన సభ్యుడిగా ఎన్నికకావడంతో తన అధికార రాజకీయ జీవితం 
(ప్రారంభమైనది. 
- మద్రాసునుండి ఆంధ్రరాష్ట్ర ఏర్పడటానికి తన వంతు కృషి సల్పినవారు 
లచ్చన్న పార్టిషన్‌ కమిషన్‌ సభ్యునిగా వ్యవహరించినవారు లచ్చన్న. 1951లో 
సిద్దాంతపరమైన విభేదాల కారణంగా కాం([!సునుండి వెలువడి రంగా, లచ్చన్నలు 
కృషీవరలోక పార్టీని స్థాపించడం జరిగింది. ఎన్నికలలో ఘనవిజయం ' సాధించిన 
కె.ఎల్‌.పి. తరుపున 1950 నవంబరు 7వ తేదీన ప్రకాశం పంతులుగారు 
ముఖ్యమంత్రిగా ఏర్పడిన కాం(గైస్‌ రాష్ట్రమంత్రి వర్గంలో వ్యవసాయ, కార్మిక 
శాఖామాత్యులుగా -చేరారు. ఉప ముఖ్యమంత్రి. నీలం సంజీవరెడ్డి, ఆర్థిక శాఖామా' 
త్యులు తెన్నేటి విశ్వనాధంగారు. 


పడకకుర్చీ రాజకీయాల్ని బ్రద్దలుకొట్టిన వాడు-లచ్చన్న 

పడకకుర్చీ రాజకీయపీఠాన్ని (బద్దలుకొట్టి ప్రజాబాహుళ్యంలోనికి రాజకీ 
యాల్ని తెచ్చినవాడు అచ్చన్న గాలికి ఎగిరివచ్చి ఒకే గంతువేసి గద్దనేక్కి, 
గందద్యాంశమును పొందినవారు కాదు. లచ్చన్న స్వరాజ్యం రాకపూర్వం ఉత్త 
రాం[భ్ర షళ్లైలో ఏ ప్రాంతం పరికించిన బక్కచిక్కిన రైతాంగం, డొక్కరెండిన పిట్టల్ణా 
క్షూరీజనం. పొట్టకోసిన అక్షరంముక్కలేని దౌర్భాగ్య సమాజం, _అ(గ్రవర్షాల 
ఆహంకాతం, దోపిడి వీటవ్నిటిని ఎదిరిస్తు నేటి రాజకీయాలలో నిలబడిన రాజకీయ 
కణత్రంగ భీష్ముడ్లు అచ్చన్న. 


555 


ఐతే అన్యాయీం ఎచట ఏ స్థాయిలోనున్న వ్యతిరేకించి పోరాడే మనస్తత్వంగల 
లచ్చన్నను అధికార పదవులలో ఎంతోకాలం ఉండలేకపోయారు. సిద్దాంత రాజకీ 
యాలేతప్ప రాజకీయ అధికార పదవులకు అంకితంకాలేని లచ్చన్న తన మంత్రిపద 
వికి రాజీనామాఇచ్చి బయటపడ్డారు. 


మరల ఆంధ్రప్రదేశ్‌లో బెజవాడ గోపాలరెడ్డిగారి మంత్రివర్గంలో సాంఘిక 
సంకేమమంతత్రిగా తనకు స్టానం లభించిన దానిని కూడా సిద్దాంతం అడ్డువచ్చేసరికి 
తృణప్రాయంగా విడిచిపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన సందర్భంలో రూపొందిన 
పెద్దమనుషుల ఒప్పందములో ఈతడొక పెద్దమనిషి మిగతావాళ్లలో మాజీ భారత 
రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నేటి మనరాష్ట్ర కాం(గైన్‌ ముఖ్యమంత్రి డా. మరి 
చెన్నారెడ్డి. 

పోరాటాలు, విష్ణవాలు తిరుగుబాటులలో జీవితం కొనసాగిస్తున్న సర్దార్‌ జీ 
అ(గ్రవర్షముల దోపడీని చూసిన బలహీనవర్గాల హీనస్ట్రితిని గాంచిన రాజీపడలేరు. 
భరించలేరు. ఉద్యమాలే తనకు ఊపిరి ఆయువుపట్టు. 


ఇన్నినాళ్లు రాజకీయ పోరాటంలో ఓటమిని అంగీకరించక తన లశ్మాన్ని 
విస్మరించక వయోభారం తమపైపడుతున్న మొన్నటి వరకు ఒక వామపక్ష 
(ప్రజాస్వామ్య సంఘటన నాయకునిగా మనగలిగిన మన లచ్చన్న నేడు తన ఎ.పి. 
లోక్‌దళ్‌ పార్టీని రాష్ట్ర జనతాదళ్‌ పార్టీలో విలీనం చేసుకొన్నారు. విలీనం భారతదే 
శపు ఉపప్రధాని జనతాదళ్‌ నాయకుడు, మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌ సన్నిహితుడు 
లచ్చన్న అభిమాని దేవీలాల్‌ సమక్షములో ఉక్కునగరం విశాఖపట్నంలో 1-2-90 
తేదీన జరగడం రైతుకూలీ ప్రజానీకానికే శుభావహం, ముదావహం. 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనతాదళ్‌పార్టీ నాయకుడుగా సర్దార్‌ గౌతు లచ్చన్న 
రాణించగల సమర్హుడని రాష్ట్రంలో ఆ పార్టీకొక అత్యున్నత స్టానాన్ని తెచ్చిపెట్టగల 
రని, ఆంధ్రుల అభిమానం పొంది, దేశ స్థాయిలోనే ఆ పార్టీకి కీర్తిపతిష్టలను 
తెచ్చిపెట్టగలరన్నది నిర్వివాదాంశం. ఆంధ్రుల అభిమానంపొంది దేశస్థాయిలో 
తగిన రాజకీయ పదవులను సర్దార్‌జీ తన గత రాజకీయ సేవకులకు ప్రతిఫలంగా 
భారతదేశ జనసౌభాగ్యం దృష్టా రాష్ట్రశ్రేయస్సుమేరకు అందగలరని తన గతరాజ 
కీయ జీవిత పుటల్నిత్రిప్పి చదవగలిగిన ప్రతివారికి తెలుస్తుంది. 


విశాఖ విలేకరుల సమావేశంలో లచ్భన ద 
సమకాలీన రాజకీయాల్లో తను రాష్ట్ర జనతాదళ్‌ పార్టీ నాయకునిగా సాధించదల 
చిన దేమిటని విలేకరులు ప్రశ్నించగా నా 60 ఏండ్ల ప్రజా రాజకీయ జీవనంలో 


క్‌5్‌ 6 


రైతోద్యమాల్ని నడుపుటలోను, బలహీనవర్గాల్గో బలం పుంజుకొనేలా చేయడం 
లోను నేజేసినకృషిలో నేను సరిపెట్టులోలేదు. శాసనసభలోని ప్రతిపక్ష నాయకునిగా 
ఆంధ్రప్రదేశ్‌ లో నిరంకుశ ప్రభుత్వచర్చల్ని ఖండించాను. ప్రభుత్వాన్ని సరయైన 
దారిలో పెట్టాలని విమర్శల్ని చేసాను. తగుసూచనల్నిచ్చాను. నా రాజకీయ 
జీవితంలో ఎవరినీ వేను విమర్శకై విమర్శించలేదు. విధానాల ప్రాతిపదికపై 
విమర్శిస్తాను. తెలుగుదేశంపార్టీ అవకతవక విధానాలవైపు పోకుండా ఉంకే కలిసి 
పనిచేయటానికి అభ్యంతరం ఉండవలసిన పని లేదన్నారు. మయోభారం మీదపడు 
తున్న సహ[ప్రదూసాల చంద్రదర్శనోత్చవం చేసుకోబోతున్న మీరు రాజకీయాల్ని 
ఇంకా నడపటంలో మీ లక్ష్యం ఏమిటని (ప్రశ్నించగా, అందరికీ తెలిసినదే. రైతుల 
పంటలకు గిట్టుబాటు ధరలు. లభించలేదు. రైతులు బుణవిముక్తులుకాలేదు. 
బలహీనవర్తాలకు "పెట్టుబడిదారీ వర్గంవారి దోపిడీ (గ్రహణం ఇంకా వీడలేదు. 
కార్మికుల హీన దీన స్థితిని మనం చూస్తునే ఉన్నాం. రాజకీయాల్ని విరమించడం 
మన సైవిషయాల్ని నేనేమి పట్టించుకొనకుండా ఏదో రామకృష్ణా అంటూ నేను 
_ స్వీయ జీవితాన్ని గడపాలనుకోవడమే కదా. ఇంతకన్న దేశద్రోహం, ప్రజాద్రోహం 
ఉండదు. నిజానికి 60 ఏండ్ల రాజకీయాలు నా శరీరంలో (ప్రతి అణువులో 
కనిపిస్తాయి. అవసరమైనపుడు స్పందిస్తాయి. ఏదో కాకతాళీయంగా ఏ పార్టీయో 
టిక్కెట్టుఇస్తే పార్టీలోనికి వచ్చినవాడను కాను. ప్రజలనుండి ఉద్భవించిన (ప్రజాసేవ 
కుడను. ప్రజాభిమానిని. (ప్రజలనుండి వేరుపడేది నిర్జీవస్టీతి దాపురించినపుడే. 


అందువలననే మీరు మీ శైలిలో రాజకీయా పోరాటాల్ని నడపగలదిట్టలని 
ఆంధ్రప్రదేశ్‌ లో పేరెన్నికగన్నారని మాకు తెలుసు. మీరు రాజకీయ దురంధరులు. 
ఆంధ్రప్రదేశ్‌లో మీరు సాధించినది విపుల పరుస్తారా. క్లుప్తంగా మీకు వివరించిన 
అదొక (గ్రంథమౌతుంది. రైతోద్యమాల్ని నడిపి జమీందారీ విధానం రద్దయేలా 
చూసాను. ఇక స్వాతంత్రోద్యమాళ్లో పాల్గొని స్వాతంత్ర యోధునిగా నా వంతు 
సేవ నే జేసాను. జైలుకు వెళ్ళాను. బలహీనవర్గాల్ని సమైక్యపరచి పోరాటాల్ని - 
నడిపాను. వ్యక్తిగత ఆస్తిపాస్తుల్ని కాలరాయాలని జూచిన నాటి కా(గ్రెన్‌ను స్వతంత్ర 
ప్యా నాయకునిగా అడ్డుతగిలి నిలుపుదల చేసాను. ప్రత్యేకాంధ్ర రాష్ట్రంలో మీరు 
మెచ్చిన కృషి సల్పాను. కల్లుగీత పారిశ్రామికుల్ని నిస్సహాయుల్ని చేయతలపెట్టిన 
ప్రభుత్వాన్ని పడగొట్టించాను. ఐక్య కాంగ[గెన్‌ . నిర్మాణం నెహ్రాజీకి నాడు 
రాష్ట్రంలో వామపక్ష పార్టీలు అధికారంలోకి రాకుండా ఆపగలిగాను. మారిన 
పరిస్పితులనుబట్టి వాపపత్షాలనుబట్టి నిరంకుశ తెలుగుదేశం విధానాల్ని ఖండిస్తూ 
వచ్చాను. రాష్ట్రమంత్రి వర్గంలో ఆనాడు చేరి ప్రజలు మెచ్చిన 'విధానిల్ని అమలుపర 
చారు. జాతీయ నాయకులు ఆచార్య రంగా, రాజగోపాలాచారి వంటివారితో కలిసి 


557 


దేశ సౌభాగ్యానికి కృషిచేసాను. 1951 నుండి నేటి వరకు అధికార కాం(గైన్‌ పీఠాన్ని 
(బద్దలుకొట్టి దాని నిరంకుశ విధానాల్ని తప్పుడు మార్గాన్ని అరికట్టాలని, 

భావసమైక్యత కలిగిన పార్టీలతో కలిసిమెలసివస్తు నేటికి అదే ఆశయంతో జనతాద 
శ్‌లో చేరాను. అయిన దేశానికి ఇంకా నే జేయవలసినది ఎంతో ఉన్నదన్న విశ్వాసం, 

నమ్మకంతో ఉన్నాను అని అన్నారు లచ్చన్న విలేకరులతో. 


ప్రజా ఉద్యమంలోచేరి ప్రజాసేవ చేయడం స్వాతంత్రోద్యమంనాటి రాజకీ 
యాలు పదవులు పంపకాళ్లో మునిగితేలడం ఈనాటి తతంగాలు తెలియవు. నా 
లక్ష్యసాధనకై నేను జీవితాంతము పరిశ్రమిస్తూనే ఉంటాను. వయోభారం నాకేమి 
అడ్డురాదు. ధృడసంకల్పం, చిత్తశుద్ది నాకూతగా ఏనాడు నిలిచి ఉంటాయి. 


ఆంధ్రప్రదేశ్‌ లో నేడు విలీనం అయిన లోక్‌ దళ్‌ "పార్టీ ప్రాంతీయ పార్టీకాదా అని 
ప్రశ్నించగా కాదు అని జవాబు. నా లోక్‌దళ్‌ ఆంధ్రప్రదేశ్‌ నాటి చరణ్‌సింగ్‌ 
లోక్‌ దళ్‌లో ఒక భాగమే ఈపార్టీ దేశస్థాయిలో రెండుగా విడివడిన భారతీయ 
లోక్‌ దళ్‌తో సరిపడక ప్రత్యేక ఎ.పి. లోక్‌దళ్‌గా నడుపుకుంటూ వచ్చాను. 
ప్రాంతీయపార్టీ కాదు. 


జనతాదళ్‌ లో మీరీనాడు మీ పార్టీని విలీనం చేయవలసిన అగత్యం ఏమిటి? అన్న 
ప్రశ్నకు ఏనాడో చేసివుండవచ్చు. దేశకాలమాన పరిస్థితిల్మి బట్టి వాస్తవిక సంఘట 
నలు జరుగుతుంటాయి తప్ప మన ఇష్టాయిస్టైల్నిబట్టి కాదన్నది మీకు తెలుసు. 
ఒకరి దయాదాక్షిణ్యాలతో ఏ ఒకరుగాని, పార్టీగాని ఎంతోకాలం మనలేదు. 
తెలుగుదేశం దయాధార్మాలమీద ఆదారపడి ఏవోకొన్ని నీట్టకోసం పార్టీని ఆపం 
ధాలో నడపడం అవమానకరంగా నేను భావిస్తాను. అందుకే బెంగుళూరులో 
ఎన్నికలముందు జరిగిన కన్వెన్షన్‌ లో ఆహ్వానం అందిన వెళ్లలేదు. అందుకు (ప్రతిగా 
రాష్ట్రంలో వామపక్ష ప్రజాస్వామ్య సంఘటనకు రూపకల్పనచేసి నిరంకుశ తెలుగు 
దేశం పోకడల్ని ఎత్తుగడల్ని నిత్యం తూర్పూరబట్టూను. రాష్ట్రంలో తృతీయశక్తి 
ఆవిర్భవానికి కృషిసలీపాను. అయితే CPI వైదొలగి ఎన్నికట్లో పాల్గొని ఏమి 
సాధించింది. మరల' కాం(గ్రెన్‌పార్టీకి హెచ్చుస్తానాల్ని కల్పించటానికి సాధనంగా 
ఉపయోగపడింది. తెలుగుదేశం మిదత్రపక్షాలలో ఇది ఒక్కటిగా చేరి సాధించిన 
దేమిటి LDF భగ్నం అవటంతపు. 


నేషనల్‌ ఫ్రంట్‌లో మీ పార్టీ భాగస్వామి. ఆ 'ఫ్రంట్‌కి చైర్మన్‌ యన్‌.టి.ఆర్‌. 
మరి సయోధ్య ఎలా కలుగుతుంది. సయోధ్య ఉండవలసింది పార్టీల మధ్యతప్పించి 
వ్యక్తుల మధ్య కాదు. విధానాల్ణో బేదిస్తాంతప్ప వ్యక్తిగతంగా భేదించడం రాజకీయాల్లో 
లేని విషయం. యన్‌.టి.ఆర్‌. కలసివస్తే దోస్తీవేయటానికి అభ్యంతరం ఎవరికి 


వ్‌5్‌ 8 


ఉండదు. నిజానికి తెలుగుదేశంలో నా పార్టీ సహచరులనందరికి నేను స్వయంగా 
కలిసాను. నన్ను రాజకీయ రణరంగం భీష్మునిగా పేర్కొంటూనే వెనుక గోతుల్ని 
త్రవ్వేరీతి నీతుల్ని తెలుగుదేశం పాటించింది. తత్పలితం అనుభవించింది. 
విమర్శకు వెనుకంజవేయని తత్త్వం నాది "అని అన్నారు. 


మీరు 1989 ఎన్నికల్లో మీ పార్టీ అభ్యర్షుల్ని నిలబెట్టలేదు. మీరు ఎన్నికల్లో 
పోటీచేయలేదు. తృతీయశక్తికి అవకాశం ఉండదని భావించారా! విలేఖరి అడిగారు. 


ఎన్నికల్లో పాల్గొనడం లేకపోవడం అన్నది సిద్దాంతానికి సంబందించినది. 
నిజమైన రాజకీయ పోరాటం ఫలితం. ఆశించదు. మన వ్యవస్థనే మార్చివేయాలని, 
మన కళ్లముందే ప్రయత్నిస్తున్న ఏ కొద్దిమంది విజ్ఞానావకాశాల్ని మనం ఏ దృష్టితో 
పరిశీలిస్తాం. వారి ఆశయసిద్ది సంకల్పం గొప్పది. ఆచరణలో ఇది సాధ్యమా! కాదా 
అన్నది [ప్రాముఖ్యం వహించదు. ఫలీతం ఆశిఆచి ఏ ఒకరు ఏ ఉద్యమాన్ని చేప్టన 
అది త్వరలోనే నీళ్ళు కారుతుంది. అయితే ఉద్యమం మన ఊపిరిగా ఉండాలి. 
ఫలితం వస్తుందీ రాదు అన్నది (ప్రశ్నగా ఉండరాదు. అందువలననే నేను ఈ 
ఎన్నికల్లో ఎచటనూ పోటీచేయలేదు. (శ్రీకాకుళం జిల్లా స్వతం|త్రులుగా పోటీచేసిన 
వారిని బలపరచాను. ఊరూర తిలిగి వారిని గెలిపించమని కోరాను. హరిశ్చంద్ర . 
పురంలో చిరంజీవి కె. ఎర్రం నాయుడు, సోంపేటలో నా తనయుడు గౌతు శివాజీ 
ఇండిపెండెంట్టుగా గెలిచారు. 


(ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్‌ లేదంటారా?... విలేకరి ప్రశ్న... “సమకాలీన 
ప్రాంతీయ సమస్యల్ని పరిష్కరించటానికి తాత్కాలికంగా ప్రాంతీయ పార్టీలో 
మనగలుగుతాయి తప్పించి శాశ్వతంగా .మనగలగలేవు. జాతీయ పార్టీల ఆకర్షణ 
ఆశయాల్ని లక్ష్యాల్ని ఇవి సంతరించుకోలేవు. అభివృద్ది అభ్యుదయం దేశస్థాయిలో 
జరగవలసినవి తప్పించి ప్రాంతీయ స్థాయిలో జరిగేవి కావు. అందువలన జాతీయ 
పార్టీయే దేశానికి శరణ్యమన్న ఉప (ప్రధాని దేవీలాల్‌ అభిప్రాయం సరియ్రెనదే. గత . 
అనుభవంలోను, దేశ స్థాయిపాల్టలే (ప్రజలను ఆకర్షిస్తు వస్తున్నాయి.” జవాబిచ్చారు 
అచ్చన్న. 

“మీరు చేరిన జనతాదళ్‌ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్‌ ఉందా? అన్న విలేఖరి 
(ప్రశ్నకు సమాధానంగా లచ్చన్న” తన 81వ సంవత్సరాల రాజకీయ అనుభవం 
. జనతాదళ్‌కు మన రాష్ట్రంలో భవిష్యత్‌ ఉండగలదన్న దానినే సమర్షిస్తున్నది. 

(ప్రాంతీయ పార్టీలు నేడు మనగలిగిన పరిస్థితులు రాను రాను మృగ్యమౌతున్నాయి. 
దేశస్థాయిలో విశాల పరిదిలో ప్రజూనీకం ఎంతో ఆలోచిస్తున్నది. (ప్రపంచం నేడు 
ఆధునిక ఆలోచనారీతుల వలన నవీన భావాల స్పందన వలన ఎంతగానో కుదంచుకు 








స్‌ నని] 
| 
న... " 


«Ed 




















వింద్భుక్తై.విచ్నేసిన ఇ భాళత | ఉప(ప్రధాని దేవీలాల్‌ 


Ey 


శా 
DR క న 


జలు ఆ కంతా 







Fa 


—y 2 ARIMA, 


y 


wrx yan 


CTY TREY YT 


4 ఓ ITA AD IAN - ఈమ? 


1 


క్ష్‌ 





ఇ 
జ 


జు 


రా 


లో 
శే 





ల 





రాష్ట్ర మర్నిత్రి జి.వి. .సుదాక్ష రావుగారితో -, అచ్చన్న 





న్‌ మాఖపట్నం పార్లమెంట్‌ సభ్యురాలు శ్రీమతి ్క 
కు ఫ్ర క్రభాబంధు శి, టి. సుబ్బిరామిరెడ్డి - లచ్చనగారితో ఏ వో; 
“""మంతవాలు జరుపుతున్నారు. 









- ఉదవు: 


ఉమోగణజవత్తి. 


" 














> 
జ్జ 
క 
ఇ 
జ్‌ 
శీ 

డె 


ళన 











1954లో మెహబూబ్‌ నగర్‌: జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో 
కల్టు దుకాణాల వేలం పాటల్ని (పతిఘటిస్తున్న లచ్చన్న 








ఆ ఎత ఇం బా న అ 

















ష్‌ 


కర్నూల్‌ కల్టు దుకాణాల వేలం పాటల్ని (పతిఘటిస్తున్న 
=. అచ్చన్న - కె. రాజగౌడతో 




















మండల కమిషన్‌ రిపోర్టును అమలు పరచాలని 1954లో 
ఆందోళన చేస్తున్న అచ్చన్న 


















న. 
CT YO ను 
న a 
' . 


5 |. 









జ్‌ 
a 
ue 


fm 
చె 





559 


పోతున్నది. (ప్రపంచం మానవ మనుగడ అన్న విశాలారమున నేడు మనం 
జీవిస్తున్నాం. ప్రాంతీయ కుల మత దురభిమానులు [క్రమేపి తగ్గుతూ వస్తున్నాయన 
టాన్ని ఏ ఒకరు కాదనలేదు. ప్రాంతీయ పార్టీలు కొన్ని నేషనల్‌ ఫ్రం క్‌గా 
ఏర్పడటంలోను జనమోర్చ, లోక్‌ దళ్‌, జనతాపార్టీలు జనతాదళ్‌గా మారడంలోను 
భావం ఉద్రేకం (ప్రాంతీయ స్టాయిలోనున్న ఏ పార్టీ దేశానికి ప్రతిరూపంగా నిలచి 
దేశపాలనను చేపట్టి దిశగా వెళ్లలేదని భావించడం వలననే కదా. 

నేషనల్‌ ఫ్రంట్‌ రైతుకూలీలకు ప్రయోజనాల్ని ఎంతగానో కల్చించగలదన్న 
విశ్వాసాలతో జనతాదళ్‌ పార్టీలో అడుగిడినాను. నేను ఏనాడు ఏ పార్టలోచేరి 
పదవులు- భాగ్యాలు వస్తాయని చూపక ఏ పార్టీ ఏతోడు నీడ రైతుకూలీ ప్రజా రాజ్య 
సిద్దాంతాన్ని అమలుచేయగలదో ఆలోచిస్తూ ఆశిస్తూనే అందులో కలుస్తున్నాను. 
అంతియేగాని అధికార పక్షంలో ఏనాడు చేరలేదు. ఈనాడు కేంద్రంలో నున్న 
జనతాదళ్‌ అధికార పక్షమైన, ఇది రైతుకూలీ ప్రజారాజ్యాన్ని స్ట్రాపిస్తుందని బలహీన 
వర్గాల్ని బాగుపరుస్తుందని, పెట్టుబడిదారీ వర్గాన్ని అరికట్టి, కార్మికసాభాగ్యాన్ని 


పెంచుతుందని దోపిడీ వ్యవస్తను నిర్మూలించి సమసమాజాన్ని రూపాందిస్తుండన్ను 
ఆత్మవిశ్వాసం, నమ్మకం జనతాదళ్‌ పార్టీలో ఆంధ్రప్రదేశ్‌ లోక్‌దళ్‌ పార్టీని విలీనం 
- చేసాను. “భవిష్యత్తులో నా కార్యక్రమం జనతాదళ్‌ పార్టి నాయకునిగా రాష్ట్రం 


నలుమూలలా పర్యటించి” పార్టీలోని క్రిందిస్థాయి కార్యక్రమాల్ని కూడ జనతాపాొ 
ర్రీలో చేరేలా కృషి చేయడం పార్టీ అభివృద్దికి అహర్నిశలు (శ్రమించడం అంటూ" 
లచ్చన్నగారు విలేకరుల గోష్టిని ముగించారు. రాష్ట్ర జనతాదళ్‌ నేతగా బడుగు 
బలహీన వర్గాలకు, యవజనులకు, విద్యార్థి లోకానికి మేలు జరిగేలా తను 
అహర్నిశలు వయోభారం తన మీద పడుతున్నా కృష సలపడమే తన ధ్యాయమని, 
లక్ష్యమని పేర్కొన్నారు. 


అనుబంధం 


వెనుకబడిన తరగతుల జాబితా ప్రకటన కథ- లచ్చన్న 


1922లో మొదటిగా వెనుకబడిన తరగతులను జాబితాలను ప్రకటించడం 
జరిగింది. మద్రాసు జస్టిన్‌ పార్టరి పరిపాలనలోనే ఈవి రామస్వామి నయకర్‌ కృషి 


పోరాటం వలన జస్టిన్‌ పార్టీ అమళ్లోనికి తెచ్చింది. 


1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రాగానే అ(గ్రవర్దాలవారు హైకోర్టులో 

వావేసారు. రాజ్యాంగంలో సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారినీ, వెనుకబడి 
నవారుగా రాజ్యాంగం తెలుపగా కొన్ని కులాల్ని వెనుకబడిన తరగతులుగా డిక్లేర్‌ 
చేయడం కుదరదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆనాడు ముఖ్యమంత్రిగా నున్న 
రాజగోపాలాచారి సుప్రీంకోర్టులో స్టే తెప్పిస్తారు. ఆ స్టేపై రాజ్యాంగంలో నున్న ఆర్టికల్‌ 
ప్రకారం జాతుల మద్య కులాలమద్య వ్యత్యాసం చూపకూడదని అందరికి సమానావకా 
శాలు కల్పించాలని రాజ్యాంగం కోరుతున్నదని, అందుకు కులాల జాబితా కూడదని 
సుప్రీంకోర్లు కూడా కొట్టివేయటానికి అవకాశమున్నది. 


అందువలన రాజాజీ భారత రాజ్యాంగానికి మొదటగా సవరణ తేవాలని పట్టుప 
టారు. ఆ విధంగానే రాజ్యాంగ పరమైన హక్కుల్ని బి.సి.లకు కల్పించకపోతే మొత్తం 
దక్షిణాపదంలో వారి కాం[గెన్‌ నామరూపాలు లేకుండా పోతుందని వాదించారు. 


ఆనాటి గోవిందవల్లభ పంత్‌, నెహ్రూజీ ఆమోదంతో సాంఘికంగా, విద్యావైజ్ఞాని 
కంగా వెనుకబడిన కులాలకు (ప్రత్యేక సదుపాయాల్ని కల్పించాలని, ' ప్రప్రధమంగా 
రాజ్యాంగ సవరణ జరిగింది. నిజానికీ వెనుకబడిన జాబితాల ప్రకటనకు రూపకల్పన 
చేసింది జిస్టిన్‌ పార్టీ DMK తప్పించి ఆనాటి కొం(గసే కాదు. 


అయితే మద్రాన్‌ నుండి వెడివడిన ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్‌ కాగా వెనుకబడిన 
జాబీతాలు మరల హైకోర్టు నుండి ప్రతిఘటనలను ఎదుర్కొన్నవి. వెనుకబడిన 
జాబితాలో గల కులాల్ని సాంఘికంగా విద్యావైజ్ఞానికంగా వెనుకబడినవిగా పరిశీలించి 
నిర్దారణ పరచబడినవి కావు కాబట్టి కుల ప్రాతిపదికగా వ్రాసినవి కాబట్ట ఆనాటి ఛీప్‌ 
జస్టిన్‌ పింగళి జగన్మోహన రెడ్డిగారు జాబితాల్ని రద్దుచేస్తారు. ఆ జాబితాలు రద్దు 
అయిన తదుపరి చర్యను తీసుకోవటానికి ఆనాటి ముఖ్యమంత్రి తీసికోలేదు. నిజానికి 
ఆనాటి ముఖ్యమంత్రి వెంటనే హైకోర్టు తీర్చు మేరకు సాంఘికంగా విద్యావైజ్ఞానికంగా 
నిర్దారణచేసి జాబితాల్ని తయారు చేయొచ్చుగా అని ఉప్యూ లేషన్‌ జరిపిన అసెంబ్లీలో 
చర్చించిన ధారణల్ని జరిపిన రెడ్డిగారు ఏమి వినిపించుకోలేదని వెనకబడిన తరగతుల 


నాయకుల అభిప్రాయం పడుతు నిజానికి వెనుకబడిన కులాలకు వెన్నుపోటుపొడవడం 
ఉందనే నేటికి వారు బావిసునాాడ? 


561 


పర (ప్రభుత్వాలు కూడ వెనుకబడిన కులాల్ని ఆదరించే పరిస్థితులో ఒకనాదుండేవి. 
అటువంటిది ఆనాటి కాం(గైన్‌ అధిస్థాన వర్గం కిమ్మనక ఊరుకొన్నది. 


1953లో 10 మంది పార్లమెంటు సభ్యులు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 340 మేరకు 
కమిషన్‌ వేయాలని, నెహ్రూజీకి నివేదిక ఇస్తారు. ఆనాటి మేధావుల్స్‌ ఒకరైన 
కొకాకలేల్క_ర్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా ఒక కమిటీని నెహ్రూజీ నియమిస్తారు. ఆ కమిషన్‌ను 
. నియమిస్తూ సాంఘిక విద్యా వైజ్ఞానికంగా వెనుకబడినతనానికి కారణాలను నిర్దారణ 
పరచమని అడుగుతారు. 1950లో రాజ్యాంగంలో స్పష్టముగా (కైటీరియా పేర్కొన్న 
కమిషన్‌ను 1955 వరకు వేయలేదు. ఆ ఆర్టికల్‌ 340లో మే (May) అని అన్నందున 
ఆది బి.సి.లకు 'మేకు అయింది. 


పయి సంఘం వారిని (కైటీరియను చెప్పమన్నారు. తక్కువ కులాలుగా సమాజమున 
చూడబడుతున్నవారు, సాంఘికంగా వెనుకబడిన వారని గుర్తిస్తారు. రాజ్యాంగంలో 
స్పష్టముగా వెనుకబడిన తనమును పేర్కొన్న సాంఘికంగా విద్యావిషయంగా వెనుకబ 
డిన వారని. పేర్కొన్న మరల సాంఘికంగా విద్యావిషయికంగా వెనుకబడిన కులమని 
నిర్దారణ పరచడానికి మరొక ప్రత్యామ్నాయ “ప్రాతిపదికను” కల్పించమని కమీషన్‌ కు 
ప్రథమ షరతుగా నిర్ణయించడంలో ప్రభుత్వ లక్ష్యసాధనలో దురుద్దేశముందని వెనుకబ 

గొడ్‌న వర్గాల నాయకుడు లచ్చన్నగారు స్పష్టీకరిస్తారు. 

స్వయముగా చెప్పబడిన సాంఘికంగా విద్యావిషయంగా వెనుకబడిన తనము అనే 
నిర్వచనానికి భిన్నముగా ' వేరొక రీతిని నిర్వచనం చేయడం సాద్యం కాని పని. 
కాలయాపనకు వేసీన పధకం తప్పించి కార్యసాధనకు ముందుకు తీసికొని పోయేది 
కాదు. 


ప్రజల్లో ఎవరెవరు వెనుకబడిన తరగతులకు చెందిన వారుగా ఉండగలరో ఒక 
జాబితాను రూపొందించి ప్రభుత్వానికిస్తారు. రాష్ట్రప్రభుత్వాలకు అభిప్రాయ సేకరణకు 
నిమిత్తం అంపిస్తారు. 

అనాటికి సర్దార్‌ బీ ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో సోషల్‌ వెల్సేర్‌ మినిష్టర్‌ గా 
ఉన్నారు. సాంఘిక సంకేమశాఖ తరుపున ఆ నివేదికను పరిశీలించి ఆంధ్రరాష్ట్ర 
ప్రభుత్వం కేబినెట్‌ ఆమోదంతో మరల ఢిల్లీకి అంపించారు. 


కమిషన్‌ చెప్పిన రీతిగాకాక ఇతర రాష్ట్రప్రభుత్వాలు అభిప్రాయాలను త్రోసి రాజుని 
కమిషన్‌ వెనుకబడిన తనమును ప్రత్యేక నిర్వచనము యివ్వడం సాధ్యంకాదన్న 
మాటను నెపముగా తీసికొని ఆనాటీ కేంద్ర హోంశాభామాత్యులు స్వర్గీయ పండిత 
గోవింద వల్లపంత్‌ గారు, ఆ చట్టానికి ప్రభుత్వం యొక్క ప్రధమ షరతులను కమిషన్‌ 


562 


వారు అమలుపరచుటలో విఫలమైనందున ప్రభుత్వమే పరిశీలించి ప్రత్యేక ప్రాతిపదికను. 
నిర్ణయించి, కమిషన్‌ సిపార్ఫులమీద తగు చర్యలు తీసికోబడునని ఒక మెమోరాండం 
తయారుచేసి పార్లమెంటు ఉభయ సభల్లో కమిషన్‌ వారిచ్చిన నివేదికను సమరి ఏంచారు. 
తప్పించి దీనిపై నాటి నుండి నేటివరకు ఎటువంటి చర్చ జరగలేదు. 


బలహీన వర్గాల సంఘాల సమైక్యత- ఆంధ్ర (ప్రదేశ్‌ వెనుకబడిన తరగ 
తుల సభ ఆవిరా నం 

సంజీవరెడ్డిగారు బలహీన వర్గాలపట్ట ప్రదర్శిస్తున్న అసహన భావం వలన, 
ఆనాటికి ఉన్న నాలుగు బలహీన వర్గాల సంఘాల సమైక్యత కావటానికి సిద్దపడినాయి. 
ఆంధ్రరాష్ట్ర వెనుకబడిన తరగతుల సంఘం అధ్యక్షులు అనగాని భగవంతరావు, 
కార్యదర్శి గౌతు లచ్చన్న. ఆంధ్ర రాష్ట్ర వెనుకబడిన తరగతుల కాం(గ్రెన్‌ సంఘం 
అధ్యక్షులు ప్రగడకోటయ్య. హైదరాబాదు వెనుకబడిన తరగతుల సంఘం అధ్యక్షంలు 
బొజ్జం నరసింహులు. తెలంగాణ వెనుకబడిన తరగతుల సంఘం అధ్యక్షులు కండా 
లక్ష్మణ బాపూజీ. పైసంఘాల వారు పార్టీ రహిత భావనతో స్వర్గీయ అన్నం విశ్వనాధం 
గారి పిలుపుపై వారి తోటలో సమావేశమైనారు. 


1. అన్ని సంఘాలు కలిసి ఉమ్మడి రాయభారం జరిపి సంజీవరెడ్డి వద్దకు వెల్లి 
సంఘాల సమైక్యతను ఆశీర్వదించమని కోరారు. 


పార్టీ రాజకీయాలకు అతీతంగా సాంఘీక సంకేమానికే ఈ సమైక్యత జరుగుతున్న దా 
లేదా అని పరిశీలించమని నాటి సాంఘిక సంకేమ మంత్రి డి. సంజీవయ్యను కోరారు 
సంజీవరెడ్డి. అయితే కాంగ్రెన్‌ వారికి కావలసింది ఎవరీ సమైక్య బలహీన వర్ణాల 
సంఘానికి అధ్యక్షులు ఎవరన్నది తేలాలని సంజీవయ్య కాంగ(గైన్‌ పార్టీకి చెందిన వ్యక్తిని 
అధ్యక్షునిగా చేయాలన్నది ముఖ్యమంత్రి సంజీవరెడ్డి ఎత్తుగడ. లచ్చన్నగారు ఆ సమైక్య 
బలహీన వర్గాల సంఘానికి అధ్యక్షునిగా ఎన్నుకోబడతారేమో అన్నది కాం(గ్రైన్‌ వారి 
భయం అది [గ్రహించిన లచ్చన్నగారు నేను అధ్యక్షునిగా పోటీ చేయను. ఏ ఒకరు, 
నన్ను ప్రతిపాదించిన నేను నిలబడను అన్న హామిని ఇచ్చిన తదుపరి నాలుగు సంఘాలు 
రద్దు అయివాటిస్త్రానే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంఘం అనేది రూపొంది 


నది. ఆనాడు సికింద్రాబాద్‌ మాజీ మేయర్‌ బి.సి. సంఘానికి అధ్యక్షునిగా ఎన్నుకోబడ 
తారు. 


1958లో వార్షిక సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆ సమావేశానికి 
కాం(గైన్‌ నాయకులు ఏ ఒకరు హాజరుకారు. అయితే లచ్చన్నకు పరోక్ష రాయభారం 
వస్తుంది. బలహీన వర్గాల సంఘానికి అధ్యక్షునిగా ఉండవలసిన వాడు లచ్చన్నగారే. 
ఆయనను అధ్యక్షునిగా ఉండమని కాంగ్రెన్‌ వారు కోరతారు. ఈ సందర్భమున 


563 


లచ్చన్నగారు మరల బి.సి. సంఘానికి- అధ్యక్షునిగా ఎన్నుకోబడతారు. అయితే 
1959లో మరల ఆంధ్రప్రదేశ్‌ కాం(గైన్‌ బలహీన వర్గాల సంఘం ఉద్భవించింది. దీనికి 
అధ్యక్షులు కొండా లక్ష్మణ బాపూజీ. బలహీన వర్గాలు ఆర్టికాభివృద్ది సంఘమని మరొక 
సంఘం అవతరిస్తుంది. 


ఢిల్లీ వెళ్లి అచటగల నాయకుల్ని కలసి ఢిల్లీ ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల 
సంఘం అఖిలభారత వెనుకబడిన తరగతుల సంఘం ఆధ్వర్యమున కేంద్ర వ్యవసాయ 
శాఖామాత్యులు అఖిలభారత ఫెడరేషన్‌ అధ్యక్షులు ''పంజాబ్‌ రావ్‌?” అధ్యక్షునిగా, 
బాబూ జగజ్జీవన్‌ రాం ఆరంభకునిగా, అచ్చన్నగారిని కన్వీనర్‌ గా మహాసభ జరుగు 
తుంది. కాకాకవేల్కర్‌ కమిషన్‌ నివేదికపై చాలా సుదీర్హమైన చర్చలు జరుగుతాయి. 


1) కమిషన్‌ చెప్పిన సూచనను అన్ని కులాలకు చెందిన (స్త్రీలను వెనుకబడిన వారిగా 
గుర్తించడం సరికాదన్న సూచనను రద్దుచేయాలి. 2) వెనుకబడిన తరగతుల 
జాబితాల్ని (ప్రకటించాలి. 3) కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించుటకు 
తీర్మానం. 


ఆ డెప్యుటీషన్‌ నడపటానికి లచ్చన్నగారినే కన్వీనర్‌గా పెడతారు. గోవింద 
వల్లభపంత్‌తో తర్జన భర్జన జరిగింది. పంత్‌ అంగీకరించారు. స్వరాజ్యం రాక పూర్వం 
నుండి మెరికుడ్‌ పూర్‌ బేక్‌ వర్డ్‌ క్లాసు విద్యార్దులకు స్కాలర్‌ షిప్‌లుండేవి. 1957లో 
అయితే దరిమిలా రద్దయినందున వాటిని పునరుద్దరించాలని కోరతారు. కేంద్రరాష్టై 
లకు ఏకమొత్తంగా నిధులను (గ్రాంట్‌ చేయగలదని వ్యక్తిగతం పరిగణన పై ఇవ్వదలచుకో 
లేదని చెప్పారు. ఈమేరకు నిబందనలు ఒక ఏడాదిపాటు అమల్లో ఉంచారు. తదుపరి 
ఆర్హికంగా. వెనుకబడిన మెరికుడ్‌ స్రూడెంట్లకే స్కాలర్‌ షిప్‌ ఇవ్వాలని రా|(జ్ట్రాలకు 
కేంద్రం సూచిస్తుంది. సంజీవరెడ్డి గారి మంత్రివర్గంలోకే వల్లభపంత్‌ గారుకూడ 
వచ్చారు. బ్రిటిషు వారినుండి అనాది నుండి వస్తున్న సాంప్రదాయాన్ని కూడ కాలదన్ని 
ప్రతీ సంవత్సరం వెనుకబడిన విద్యార్హులకు స్కాలర్‌షిప్‌లను మంజూరు చేయక 
నొటినుండి నేటివరకు కాం(గైన్‌ బలహీన వర్గాలకు చావు దెబ్బ కొట్టిందన్నదే 
లచ్చన్నగారి ధృడమైన అభిప్రాయం. 
సుప్రీంకోర్టు తీర్చు 

బలహీన వర్గాల జాబితాను రద్దుపరచిన దానిపై సుప్రీంకోర్టుకు వెల్లి తన వాదనల్ని 
వినిపించారు. సర్దార్‌ లచ్చన్నగారు అయితే మాత్రం సుప్రీంకోర్టు, హైకోర్టు వాదనలనే 
సమర్షించింది. 

అఖిలభారత స్థాయిలో కాం(గ్రెన్‌ అధిష్టాన వర్గం “కామరాజు” పథకం అని ఒక 


564 


రాజకీయ పధకం ప్రవేశపెడతారు. ఈమేరకు మద్రాసు నుండి కామరాజు ఆల్‌ 
ఇండియా కాం(గైెన్‌ అధ్యక్షుడిగా ఆనాటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డిగారు కేంద్రప్రభుత్వ 
మంత్రివర్గంలో చేరుతారు. 


ఇక ఆంధ్రప్రదేశ్‌ కాం(గన్‌పార్టీకి లీడర్‌ ఎన్నికలో ప్రతిఘటనలు వచ్చాయి. 
సంజీవరెడ్డి అల్లూరి సిగపట్టు పడతారు. సంజీవరెడ్డి బ్రహ్మానంద రెడ్డిని ముఖ్యమంత్రిగా 
ప్రతిపాదించగా అల్లూరు పోటీనిండి తప్పుకొని, ఏ ఒక్కరిని అల్లూరి పెట్టిన 
బలపరుస్తానని సంజీవరెడ్డి కబురు యిస్తారు. అల్లూరి నాటి కాంగ్రెన్‌ అధ్యక్షునిగా 
ముఖ్యమంత్రి పోటీచేయ సిద్దపడి ప్రచారానికి దిగుతారు. ఈ స్థాయిలో సంజీవరెడ్డి 
కూడా ప్రచారంలోనిక దిగుతారు. తుదకు బ్రహ్మానందరెడ్డి ఓడిపోవడం ఖాయమని 
అల్లూరితోరాజీకి దిగుతారు. అల్లూరినాటి ఆంధ్రరాష్ట్ర కాం(గ్రెన్‌ అధ్యక్షులు-డి. 
సంజీవయ్యను సూచిస్తారు. చివరకు ముఖ్యమంత్రి యోగం సంజీవయ్యకు దక్కు 
తుంది. ఎవరిని ప్రతిపాదిస్తే సంజీవరెడ్డి అంగీకరించరో. వారిని ప్రతిపాదించ సిద్దపడి 
సంజీవయ్య పేరును సూచిస్తారు అల్లూరి. అల్లూరి సత్యన్నారాయణ ప్రతిపాదించిన 
సంజీవయ్య మనకు ముఖ్యమంత్రి అవుతారు. 


ఆనాటికి డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీగా కొనసాగుతు సర్టార్‌జీ మరికొంత మంది, 
వెనుకబడిన తరగతుల సంఘ అధ్యక్షునిగా సంఘం తరపున సంజీవయ్యగారి వద్దకు 
డెప్యుకేషన్‌కు వెళ్తారు. బి.సి. జాబితాలను పునరుద్దరించమని మెమోరాండం యిస్తారు. 
సంజీవయ్యగారు జాబితాలను పునరుద్దరిస్తారు. అయిన 5, 6 మాసాల్లోనే ప్రకటించిన 
జాబితాల్లో కాపు కులాన్ని చేర్చడంతో హైకోర్టులో కొందరు ఈజాబితాను కూడా 
ఛాలెంజ్‌ చేసారు. ముఖ్యమంత్రి కావటానికి (ప్రధాన కారకులయిన స్వర్గీయ అల్లూరి 
సత్యన్నారాయణ రాజుగారి సలహామేరకు “కాపు” కులాన్ని కూడ బి.సి. జాబితాళ్లో 
వేసి జి.ఓ. జారీ చేస్తారు సంజీవయ్య. 


అ(గ కులస్థులు మరల ఈ జాబితాపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తారు 
“కాపు” కులం అ(గకులం అని వాదిస్తారు వారు సాంఘికంగా విద్యావిషయకంగా వారు 
వెనుకబడిన వారని నిర్దారణపరచక వారిని వెనుకబడిన జాబితాల్లో సరాసరి వేయడం 
సరికాదని మొత్తం జాబితా రద్దుకావాలని కోరారు. ఈ దశలో బి.సి. సంఘాన్ని 31d 
Party గా చేర్చమని హైకోర్టులో లచ్చన్నగారు పిటిషన్‌ పెడతారు. “కాపు'' సంఘాన్ని 
చేర్చడం తప్పని హైకోర్టు భావిస్తే ఆ కులాన్ని జాబితానుండి తొలగించాలి తప్ప 
జాబితాల్ని రద్దు పరచవద్దని వాదిస్తారు. హైకోర్టు ఈ వాదనను అంగీకరించక మొత్తం 
జాబీతాలనే రద్దుపరుస్తుంది. అయితే గవర్నమెంటు అఫీల్‌కు పర్మిషన్‌ తీసికొన్నది. 
ఇది జరగడం బి.సి. సంఘం అభ్యర్హన పైనే. 


565 


అయితే అప్పీల్‌ చేయడం మాత్రం బ్రహ్మానందరెడ్డి గారు 1962లో ఆంధ్రప్రదేశ్‌ 
ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తదుపరే జరిగింది. ఈనాటి కేంద్ర ప్రభుత్వం 
మంత్రి వర్గంలో నున్న శివశంకర్‌ గారే రాష్ట్రప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో 
వాదిస్తారు. బి.సి. సంఘం తరపున వేరొక ప్లీడర్‌ వాదిస్తారు. 

340 ఆర్టికల్‌ మేరకు తరతరాల నుండి సమాజంలో హీనంగా తక్కువ కులస్టులుగా 
చూడబడుతూ, చదువు సంధ్యలకు దూరంగా ఉన్నవారే వెనుకబడిన తరగతులవారని 
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే లావాదిస్తాయి. 

సుప్రీంకోర్టు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయిన పరిశీలించి సాంఘికంగా విద్యా విషయంగా 
ఏ కులమైన తక్కువ కులమని భావించిన ఆ కులాలన్నింటిని ఇనుకబడిన కులాలుగ 
ప్రకటించవచ్చనీ సుప్రీంకోర్టు నిర్దారణ పరుస్తారు. చట్టబద్దమైన కులాలు అవుతాయి. 
ఈ తీర్వుమేరకు [బ్రహ్మానందరెడ్డి గారు అనంత రామన్‌ కమిషన్‌ను నియమిస్తారు. 
వెనుకబడిన తరగతుల జాబితాను రూపొందించమని ఆదేశిస్తాను. 


జంధ్ర ప్రదేశ్‌ తో 8 ఏండ్డు వెనుకబడిన తరగతుల జాబితాలు అమల్లో 


అనంత రామన్‌ కమిషన్‌ వెనుకబడిన తరగతుల్లో మరల వెనుకబడిన తరగతులు 
అన్ని (క్రొత్త పదాన్ని చేర్చి ఆమేరకు కొన్ని కులాలకు కొంత మార్చు చెప్పడం అన్నదీ 
సంఘంలోనే జరిగింది. అనాదిగా సమాజమున వెనుకబడిన వారు 4 కేటగిరీలుగా 
ఉండేవారు. (1) 5.06 (2) 5% (3) B.C (4) విముక్త జాతులు. బి.సి. జాబితాలను 
రాష్ట్రం ప్రకటించాయి. అందులో విముక్త జాతుల్ని కలిపారు. యన్‌.సి. లోనున్న 
హారిజనులను, బి.సి.లో కలిపారు. Listed Backward Class అనంత రామన్‌ కమిటీ 
నాలుగు విధాలుగా వర్గీకరించారు.పూర్వపు డి నోటి(పెడ్‌ జాబితాలో ఉన్న వారిని 
“గి తరగతిగా నిర్ణయించారు. Original B.C లను రెండు భాగాలుగాచేసి లిటిల్‌ 
అడ్వాన్సు అని “బి తరగతిగా నిర్లయిస్తారు. హరిజన కన్వర్టడ్‌ వారిని “సి క్లాసు 
గడిక్షేర్‌ చేసారు. మిగతా బి.సి. లనందరిని “డి లిస్టులో పెడతారు. బ్రహ్మానంద 
రెడ్డిగారి హయాంలోనే A 3 C D జాబితాలుగా చట్టపరమైన క్రమబద్దీకరణ జరిగి 
రాజ్యాంగ బద్దమైనవి. 


1957 నుండి 1962 వరకు జరిగిన పోరాట ఫలితంగా 8 సంవత్సరాలు అగ్రకులాల 
నాయకులు ఎత్తులను చిత్తుచేసి బలహీన వర్గాల నాయకుల పట్టుదల దీక్షల వలన 
ఈనాటికి చట్టపరమైన హక్కులను వెనుకబడిన తరగతులు పొందగలిగాయి. ఇందులో 
లచ్చన్నగారు చేసిన కృషి అభినందనీయమైనది. బలహీన నర్గాల సంకేమం తన ధ్యేయం 
అని (ప్రకటించిన కాం(గ్రెన్‌ మంత్రి వర్గమే సుమారు 8 సంవత్సరాలు బలహీన వర్గాల 


566 


జాబితాలను అమల్ఫో పెట్టలేదు సరికదా ఉన్నవాటిని రద్దుపరచేలా వ్యవహరించేది. 
తదుపరి అంజయ్యగారి హయాంలో మరల వేరొక కమిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
నియమించింది. మురళీధర్‌ రావు కమిషన్‌ విచిత్ర మేమన ఈ కమిషన్‌ వేయమని 
బలహీన వర్గాల సంఘం ప్రతిపాదించకపోయిన అనాటి ఆర్థికశాఖామాత్యులు అయ్యపు 
రెడ్డ శాసనసభా నాయకులుగా నియమించబడతారు. బి.సి. లు ఇంతవరకు పొందిన 
'ప్రయోజనాలేపాటివి ఎంత వరకు వారికి సదుపాయాలుండవలసి ఉంది. ఆ జాబితాలో 
నున్న వెనుకబడిన తరగతులనన్నింటిని వెనుకబడిన తరగతులగనే కొనసాగించాలా 
అన్న విషయాలపై ములళిధర్‌ రావు కమీషన్‌ చేస్తారు. ఈ కమిషన్‌ వేయడంలో 
ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించ వలసి వస్తుందేమోనన్నది లచ్చన్న గారి నుస్టిర 
అభిప్రాయం. 


బలహీన వర్గాల జాబితాలను తిరగదోడాలన్న' దుష్ట సంకల్పం అందులో ఉందన్న 
దాతని సంకల్పం అయితే అదృష్టవశాత్‌ మురళీధర్‌ రావు కమిషన్‌ బలహీన వర్గాలకు 
ఇంకను చేయవలసింది ఎంతయినా ఉందని బాగు పడినదేమిలేదని, ఆ జాబితాలోనున్న 
ఏ ఒక తరగతిని జాబితానుండి వేరుపరచవలదని ప్రభూత్వానికి సిఫార్సు చేసారు. 


(పధానాంశములు 


జనాభాలో 44 శాతము బలహీన వర్గాలకు చెందిన (ప్రజలు కావున 25% 
రిజర్వేషన్లు 44% పెంచాలి. ఆర్ధిక అభ్యుదయానికి బి.సి. వాళ్ళకు సంబందించిన 
బడ్జెట్‌లో 41/2 శాతం వెచ్చించాలి. ఉపాది కల్పన క్రింద 10 ఏండ్ల వరకు అవకాశాలు 
కల్పించాలి. ప్రమోషన్సులో కూడా రిజర్వేషన్లు అమల్లోకి తేవాలి. బి.సి. విద్యార్థులకు 
Coching Centre ను తెరవాలి. 


విజయ భాస్కరరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉండగా మురళీధర రావు 
కమిషన్‌ రిపోర్టును అమలు చేయాలని కోరారు. లచ్చన్న బలహీన వర్షాల సంఘ 
నాయకునిగా అభ్యర్షించారు. కాని ఫలితం కన్పించలేదు. జాబితాలపై ఎట్టి ప్రభుత్వ 
నిర్ణయాన్ని తీసుకోలేదు. 1983లో ఎన్నికలు కదా, మూడు మాసాలున్నవి కదా. 
ఎన్నికలు అయిన తరువాత దానిని పరిశీలిద్దాం అని విజయభాస్కరరెడ్డి అన్నారు. 


1983లో తెలుగుదేశం అధికారంలోనికి వచ్చింది. కాంగ్రెన్‌ వాదులందరు కలసి 
వారిలోనే వేర్వేరుగా నడుపబడుతున్న బలహీన వర్గాల సంఘాలను సమైక్యపరచి 
ఆనాటికి కేంద్ర మంత్రి వర్గంలోనున్న శివశంకర్‌ గారి అధ్యక్షతన కాం(గైెన్‌ వెనుకబడిన 
తరుగతుల సదస్సు నడిపి టి. బాలగౌడ్‌ ను (ప్రెసిడెంట్‌గా ఒక బలహీన వర్గాల 
సంఘానికి రూపం ఇస్తారు. అయితే కొండాలక్మణ బాపూజీ కాం(గ్రెన్‌వాదియే ఆతడు 


567 


అతని సంఘం కాంగ్రెన్‌ బలహీన వర్గాల సంఘంలో కలియలేదు. ఆంధప్రదేశ్‌ 
వెనుకబడిన తరగతుల సంఘం అధ్యక్షులుగా సర్దార్‌ గౌతులచ్చన్నగారే కొనసాగుతు 
న్నారు. 

1984 పిబ్రవరిలో సికింద్రాబాద్‌ నిజాం కళాశాల (గ్రౌండ్‌ లో వెనుకబడిన వర్గాల 
నయకుల ఒక సదస్సును ఏర్పాటు చేస్తారు. లచ్చన్నగారి ఆధ్వర్యమున జరుగుతుంది. 
ఈ సదస్సుకు $C, 391 BC ల సహాయకులందరినీ ఆహ్వానించారు. సభాధ్యక్షులు 
(శ్రీ సర్దార్‌జీ ప్రారంభోపన్యాసం. నాటి ముఖ్యమంత్రి యన్‌.టి. రామారావుగారే 
ముఖ్య అథిదులు. మురళీధరరావు కమిషన్‌ సిఫార్ఫులను అమలుచేయాలని ప్రభు 
త్వాన్ని అర్జిస్తూ తీర్మానించారు. 56 లకు రిజర్వేషన్‌ కోసం సదుపాయాల్ని 
కల్పించారని, వెనుకబడిన తరగతులకు జరిగిన అన్యాయాలను తీర్చి దిద్దగలమని 
ప్రకటిస్తారు. బి.సి. లకు కాం(గెన్‌ అన్యాయం చేసిందని యన్‌.టి. రామారావుగారు 
గంభీరంగా ఇస్తున్న ఉపన్యాసానికి ఒక కాం(గైన్‌ MLA కృష్ణాజిల్లా రెడ్డియ్య అడ్డుపడి 
మీరు అధికారానికి వచ్చి 1 సంవత్సరం అయింది కదా మీరు చేసిన న్యాయం చెప్పమని 
అడుగగా కోపం పట్టలేక తన మెడలోవేసిన పూలదండల్ని ఊడబెరికి విసిరి వేసారు. 
ఈ సభ విజయవంతంగా జరిగినందున లచ్చన్నగారే వెనుకబడిన సంఘ నాయకుడై 

-వారికి ఏమైన చేయగలడన్న ప్రజాభిప్రాయం బలపడునతూండటం జూచి మరల 
ఆనాటికి ఉన్న వివిధ బలహీన వర్గాల సంఘాల నాయకులనందరినీ మరల సమైక్య ' 
పరచటానికి హైదరాబాదు సమావేశం ఏర్పాటు చేస్తారు. 


టి. బాలగౌడు లచ్చన్న వగైరాలు కొండాలక్మణ బాపూజీ కూడ హాజరవుతారు. 
సమావేశంలో నిర్ణయించిన దేమన కొండాలక్మణ బాపూజీ లేచి మాకు ఏ పదవులు 
అక్కరలేదు. లచ్చన్నగారికి కూడ అవసరంలేదు. సంఘ సమస్యల పరిష్కారం కోసం 
మీతో ఉండి సంపూర్ణంగా సహకరిస్తాం. మనం అందరం కలసి తిరుపతిలో ఒక రాష్ట్ర 
సంస్తను ఏర్పాటు చేసుకొందాం. 

తిరుపతిలో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల మహాసభ జరపటానికి హైదరాబా 
ద్‌లో ఆర్గనైజింగ్‌ కమిటీ వేస్తారు. తిరుపతిలో మహాసభలు జరుగుతాయి. పబ్లిసిటీ 
బాగాయినస్తారు. 


తిరుపతిలో ఇక 2,3 దినాల్లో మహాసభలు జరుగుతాయనగా చరిత్రలో ఇదివరకె 
న్నడూ జరగనిరీతిగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశాన్ని హైదరాబాదు పబ్లిక్‌ 
గార్డెన్స్‌లో జూబ్లీహాలులో ఏర్పాటు చేస్తారు. బయట ఒక వేదిక వేయించి అందులో 
బహిరంగా వెనుకబడిన వర్గాల కార్యకర్తల సదస్సు అని ప్రకటిస్తారు. మంత్రివర్గంలో 
ములళీధరరావు కమిషన్‌ సూచించిన రీతిని 44% రిజర్వేషన్‌ విధానాన్ని వెనుకబడిన 


568 


కులాలకు కలిగించడానికి మంత్రివర్గంచేత తీర్మానం చేస్తారు. ఒక షరతుతో ఒక 
వత రానికి కుటుంబ ఆదాయం రు. 12,000/- లోపు ఆదాయం ఉన్నవారికే 
ఈ రిజర్వేషన్‌ విధానం వర్తిస్తుంది. నిజానికి 12 వేల రూపాయిలలోపు ఆదాయం 

న అందరు ప్రభుత్వోద్యోగులు ఉపాద్యాయులు అందరూ వస్తారు. అకెండర్లు 
కూడ 12 వేల రూపాయల ఆదాయాన్ని మించి ఉంటారు. మరళీధరరావు కమిషన్‌ 
బుచ్చిన రిపోర్టును 'అమలుపరచటానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్దంగా ఉందని 
పకటేస్తూ హెలికాప్టర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో 7 దినాలు పర్యటిస్తారు. వెనుకబడిన 
తరగతులకు ఏమైన చేయగలిగింది తెలుగుదేశమే అని ప్రకటిస్తారు. 


తిరుపతిలో జరుగబోయే వెనుకబడిన తరగతుల మహాసభ జరగకముందే మురళీధ 
కరావు కమిషన్‌ మేము అమలుపరుస్తున్నాం అని చెప్పడంలో ఉద్దేశం మేము వాళ్ళు 
తిరుపతిలో జరిపిన మహాసభల వలన కాదు. మా అంతటమేమే బి.సి. లకు 
శేయూతనిస్తున్నాం అని చెప్పారు. 

44% శాతము బి.సి. లకు అనగానే అగగ్రవర్గాలవారు వెంటనే ఆందోళనకు 
దిగుతారు. ప్రతిభను పాతిపెట్టారన్న వాదనను లేవదీస్తారు. పాఠశాల కళాశాలలు 
మూసివేసిన పరిస్టితి అన్ని పార్టీలలోనున్న అ(గ్రజాతులకు చెందిన శాసన సభ్యులు 


జర్వేషన్ర విధానం అమలుచేస్తు అ(గ్రవర్ణాలవారు బజార్లలో చీపురుకట్టల్ని పట్టుకొని 
వీభులను తుడుచుకోవాలని, అది ఎంతో నీచమైన స్థితి అని, ఎన్నో ఏండ్ల నుండి 
తరతరాల నుండి వీధుల్లో చీపురుపట్టుకొని చెప్పులు కుట్టుకొని కల్లు, సారాలు 
అమ్ముకుని జీవించే హీన దీన కులస్థులను అలాగే ఉండాలన్న దానిని ప్రదర్శనల ద్వారా 
సమర్షించారు. 

ఇంతలో తిరుపతిలో వెనుకబడిన తరగతుల మహాసభలు జరిగాయి. ఉద్యమానికి 
ఈ సభలు సవాలు చేసాయి. మహాసభలకు టి. బాలగౌడ్‌ అధ్యక్షులుగా నిర్ణయించారు. 
సర్దార్‌ లచ్చన్న, కొండా లక్షణ బాపూజీలను బి.సి. లయొక్క (ప్రధానాచార్యులు గా 
ఆ నభలో ప్రకటిస్తారు. 

ఉద్యమానికి ప్రతి ఉద్యమం నడపటానికి లచ్చన్న అ(గ్రజాతి సిబ్బంది కూడా 
ఉద్యమాళ్ళ్‌ దిగుతారు. సెక్రటేరియట్‌లో ప్రవేశించ దలచిన ఉద్యోగులను ఆపటానికి 
యత్నించివవారిని లాఠీచార్జ్‌ చేసారు. అందుకు నిరసనగా సెక్రటేరియట్‌లో నున్న 


మహిళా ఉద్యోగులు సెక్రటేరియట్‌లో నున్న ముఖ్యమంత్రి గదిలో చొరబడి నిరసన 
గారు. అయిన ముఖ్యమంత్రి వారిని క్షమిస్తారు. 


569 


బి.సి. సంఘం నాయకులను అరెస్టు చేస్తారు. నిరాహారదీక్ష శిబిరాల్ని సెక్రటేరియట్‌ 
వద్ద ఏర్పాటు చేస్తారు. అ(గ్రవర్ణాలవారు యన్‌.టి.ఆర్‌. జారీచేసిన జి.ఓ.పై హైకోర్టులో 
దావా వేస్తారు. దావాలో బి.సి. సంఘం నాయకులు 3వ పార్టీగా చేరుతారు. వ్యక్తింగె 
లచ్చన్న, బాలగౌడ్‌ , స్వామి వగైరాలు చేరతారు. 


హైకోర్టు మురళీధరరావు కమిషన్‌ నిర్దారణ పరచినట్లు వెనుకబడిన తరగతుల 
జనాభా 35% మించి ఉండదని కోర్టు నమ్ముతున్నందున 44% బి.సి.ల రిజర్వేషన్‌ 
విధానం చెల్లదు సరియైనది కాదు. అయితే రాష్ట్రప్రభుత్వం జనాభా లెక్కల వివరాల 
సరిగాతీసికొని ప్రభుత్వం మరల బి.సి. రిజర్వేషన్‌ శాతాన్ని ప్రకటించుకో వచ్చు- 
అంతవరకు లోగడ ప్రకటించిన రిజర్వేషన్స్‌ మాత్రమే చెల్లుతాయి. ఇబ్బంది అంతొ 
తెలుగుదేశం ప్రభుత్వం శాసనసభలో దానిపై గpp€21 చేస్తామని ప్రకటించి, నేటివరకూ 
జనాభా లెక్కల నిర్దారణ జరపక సుద్రీంకోర్టుకి వేదించింది. కాలం గడుపుతూ తను 
పబ్బం గడుపుకుంటూ పోతున్నది. అని లచ్చన్నగారి ధృడమైన అభిప్రాయం. 


అనుబంధం 
ఉత్తరాంధ్ర జీవనధారామన వంశధార 


లచ న్న 


(శ్రీకాకుళం జిలాలో జీవనదులుగా ప్రఖ్యాతి గాంచిన వంశధార, నాగావళి, 
ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచుకున్న నదీమ తల్లులు. (శ్రీకాకుళం 
జిల్లాలో వంశధార నది ప్రవహించడం, సిరులు సౌభాగ్యాలు వర్షెంచడమే. ధనరాసులు 
తరలి (ప్రవహించడమే వంశధార-కాదు ఉత్తరాంధ్ర (ప్రజల జీవనాడి (శ్రీకాకుళం 
ప్రజానీకపు భావి భాగ్యోదయపు దీపిక. ఆ వంశధార నదీ (ప్రాజెక్టు అవతరణ కథ. 


సుమారు వంద ఏండ్తక్రితం [బ్రిటిషువార్తి హయాంలోనే ఈ వంశధార రిజర్వా 
యర్‌ రూపకల్పనను ఆనాటి గంజాం జిల్లా కలెక్లరు చేశాడు. నాటికి (శ్రీకాకుళం 
బిల్లా ఏర్పడలేదు. ఈనాడు ఒరిస్సాలో ఉన్న గంజాం బిల్లా ప్రాంతం ప్రస్తుతము 
(శ్రీకాకుళం జిల్లాలోని (శ్రీకాకుళం డివిజన్‌ మాత్రమే ఆనాడు గంజాం జిల్లాగా 
ఉండేవి. ఆనాడు ఇది ఉమ్మడి మద్రాన్‌ రాష్టమునగల చివరి భాగము. 


హెడ్‌ ఛానల్‌ అదివరకే నిర్మాణం అయి ఉన్నది. వాటికి అడ్డు కట్టలు లేవు. 
పురుషోత్తపురం ఛానల్‌, బైర్‌ ఛానల్‌, పొలాకి ఛానల్‌, లుకలాం ఛానల్‌. వీటికి 
ఆనాటి గంజాంజిల్థా కలెక్టరు నీటి పారుదలసీమను రూపొందించ సిద్దపడినారు. 
దీనివలన ఆనాటి గంజాం జిల్లాలో పలాసానుండి బెక్కలి తాలూకా, నరసన్నపేట 


(శ్రీకాకుళంలో నున్న మెట్టభాగమును మాగాణి భూములుగా మార్చడానికి 
ఉద్దేశించినదీ పథకం, 


బ్రిటిష్‌ వారిపరిపాలనలో ఈ ప్రాంతం జమిందారులు అదీనంలో ఉండేది. ఇకపోతే 
ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం), తదుపరి ఏర్పడిన ఆంధ్రరాష్ట్ర, ఆతర్వాత 
ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌, (శ్రీకాకుళం జిల్జాపట్ల చిన్నచూపు కన్ఫరుస్తూనే వచ్చాయి. 
సవతి తల్లుల (ప్రేమను ఒలికించడం తప్పించి, నిజమైన అభిమానాన్ని ప్రదర్శించిన 
ఈ జిల్జాలో నీటిపారుదల సౌకర్యాలు ఏనాడో కలిగి యిండేవి. నిజానికి (క్రీకాకుళం 
జిల్దా సిరులు విలసిల్లై జిల్లా అయిన చిక్కుత్లో పడిన జిల్లా అయినది అని లచ్చన్న 
వ్యాఖ్యానిస్తారు. చిందర వందర రాజకీయాల్లో పడి చిల్లర వ్యవహారాల్లో మునిగినందున 
అభివృద్ది అడుగంటుతూ వస్తున్నది. నీటి వనరులు, నదులు తక్కువా? వంశధార, 
నాగావళి చెప్పుకోదగిన జీవ నదులు, బహుదా మహేంద్రతనయ, 


571 


సువర్ణముఖి, జంయూవళి ఇంకా సెలయేళ్ళు గెడ్డలు, వాగులు లెక్కకు మించి 
ఉన్నవి. 

ఇకపోతే వర్షపాతం రాష్ట్రంలో హెచ్చువర్గపాతం గలప్రాంతం ఒకవైపు సముద్ర 
తీరం, అపారమైన సముద్రపు సంపద, చేపలవేట, వేరొక వైపువేలకొలది ఎకరాల 
అరణ్యాల వలన ఏర్పుడే ప్రదేశాళ్లో అటవీసంపద, బౌతికావసరాల్ని పెంచుకోవటా 
నికి ఇన్ని అమకాశాలున్న అభివృద్ది పొందలేదు. వెనుకబడిన జిల్దాగా నేటికి 
పరిగణించ బడుతున్నది. 


1948లో ఉమ్మడి మద్రాన్‌ రాష్ట్రాసన సభలో ప్రవేశించారు అచ్చన్నగారు. 
మొదటగా ఈ బిల్హ్లా ఎచ్చట ఉంది. దీని భౌగోళిక ఉనికిని ఇతర రా|స్ట్రాలు గుర్తించేలా 
తనవాణిని నలుమూలల ప్రతిధ్వనింప జేసారు. 


1935 ముందు మధద్రాన్‌ రాష్ట్ర ప్రధానిగా కొన్ని వత్సరాలు అధికారాల్ని చేపట్టిన 
జస్టీస్‌ పార్టీకూడా పూర్తిగా విస్మరించింది. ఎ.పి. పాత్రోలాంటి వ్యక్తులు గవర్నర్‌ 
కాన్సిల్‌కి అడ్వయిజర్‌ గా ఉండేవారు. అనాటి రాజులకు లీగల్‌ అడ్వజయిర్‌ గా 
ఉన్నందున చేయగల సహాయాన్ని చేయలేకపోయారు. వంశధార విషయంలో 
ఏమాత్రం కృషిచేయలేకపోయినా ఆంధ్రా యూనివర్సిటీని మాత్రం ఉత్తరాంధ్రలో 
స్తాపన జరిగింది. 


1936లో మద్రాస్‌ రాష్ట్రప్రధానిగా అధికారం చేపట్టిన కాం(గ్రెసుకూడ తగిన శ్రద్ధ 
తీసుకోలేదు. అయితే 1936 పుల్రైల శ్యామసుందరంగారు శాసనసభలో (ప్రవేశించి 
తీవ్రమైన కృషి చేశారు. 1935 తరువాత ఒరిస్సా రాష్ట్రం ఏర్పడి గంజాం జిల్టా 
మననుండి. విడివడినందున వంశధార ప్రాజెక్టు రెండురాష్ట్రాల సమన్యగా మారింది. 
అంతవరకు ఉమ్మడి మద్రాన్‌ రాష్ట్ర పరిధిలోనున్న భూభాగం నదితోపాటు రెండు 
రాష్ట్రాల అధికారాల సుడిగుండంలో చేరింది. 


[ప్రజలు మాత్రం ఆనాటినుండి నేటివరకు ప్రజా ఆందోళన సలుపుతూనే 
వచ్చారు. ప్రతి ఎన్నికల్లో ప్రధాన సమస్య ఇది. ప్రతీ బడ్జెట్‌ సమావేశాల్లో వంశధార 
సమస్య లేవనెత్తుతూనే ఉన్నారు. ఆప్రాంత ఎన్నికళ్ళ్‌ దీనిని స్మరించనిదే అభ్యర్హులు 
ముందడుగు వేయలేని పరిస్టితి. 


1948లో లచ్చన్న గారు మద్రాసు రాష్ట్ర శాసనసభలో వంశధార సమస్యను 
లేవనెత్తారు. ప్రజాందోళనను కొనసాగించారు. 1948 నుండి 1951 వరకు ఆలోచిస్తా 
మని తగిన విధంగా చేయగలమన్న మాట తప్ప పనిమాత్రం జరగలేదు. అయితే 
ఆనాటి నీటిపారుదల శాఖవారు పరిశీలనకు మాత్రం వచ్చారు. 


572 


1952లో కా(గెంస్‌ పార్టీకి రాజనామా ఇచ్చి కె.యల్‌ .పి. సభ్యునిగా శాసనసభలో 
ప్రవేశించారు. (శ్రీకాకుళంజిల్దా అభివృద్దికి ప్రధానమైన చర్చ “వంశధార ప్రాజెక్టు" 
సై ఎలుగెత్తి చాటారు. సభలో చర్చనీయాంశం జేశారు. 


నిజానికి 1936లోనే శ్యామసుందరం గారి కృషివలన ప్రాజెక్టు పనికొనసాగ 
వలసింది. అయితే, 1939వ రెండవ (ప్రపంచ యుద్దం వచ్చినందున పనికి అంత 
రాయం కలిగింది. 


1946లో కాం(గైన్‌ మంత్రివర్గం మద్రాన్‌లో ఏర్పడిన తరువాత '““ఇన్వెష్టిగేషన్‌?' 
పూర్తిచేసారు. లచ్చవ్న పోరాట ఫలితంగా (శ్రీకాకుళం జిల్లాలో నిజానికి ప్రభుత్వ 
పక్షం, (ప్రతిపక్షం అంతా కాం[గ్రెన్‌ లచ్చన్నగారే. నివేదిక వచ్చింది. 


ఈ నివేదిక ప్రకారం గణపవరం వద్దగల సంకిడి గ్రామం వద్ద రిజ్వాయర్‌ ఆనకట్ట 
కట్టాలని ప్రతిపాదన. అయితే ఇందువలన హెచ్చుభాగం ఒరిస్సా ప్రాంతం ముంపిడికి 
గురి కాగలవన్న భీతితో ఒరిస్సా రాష్ట్రం అడ్డుచెప్పింది. 


1946-1951 వరకు కాం(గైన్‌ ప్రభుత్వం ఒరిస్సాలో సమస్యను తీర్చలేకపో 
యింది. 1948 నుండి 1951 వరకు శాసన సభ్యునిగా ఉన్న లచ్చన్న పోరాడినంతమే 
రకు పోరాడుతూనే ఉన్నారు. తనకు “'పార్టీ' అభిమానం ఉన్నా తన “ప్రాంతం” 
అభివృద్ది కావాలి గదా. 


1952లో మరల లచ్చన్న శాసనభలో ఆందోళన చేయగా ఆనాటి నీటిపారుదల 
శాఖామాత్యులు ఎ.సి. సుబ్బారెడ్డి పునఃపరిశీలన చేయించారు. ఈ మేరకు నేరడివద్ద 
ఆనకట్ట కట్టువద్దు, బ్యారేజ్‌ నిర్మాణం కావాలని ప్రతిపాదన. ఈ (ప్రతిపాదన వలన 
ఒరిస్సా భూములు హెచ్చుగా ముంపిడికి గురికాకపోయిన ఆ రాష్ట్రభూములుకొన్ని 
నీటమునగక తప్పుదు. పర్ధాకిమిడి గుణుపురం మధ్యగల ఒరిస్సాలోని వారణాశి 
భూములు ముంపిడికి గురికాక తప్పలేదు. ఇది వరకు గణపవరం ఏరియా లేదు. 
వారణాశికి వచ్చింది. సిబ్బంది గృహాల నిర్మాణం జరిగాయి. నిర్మాణకార్యక్రమం 
చేపట్టరు. " 


దరిమిలా ఆంధ్రరాష్ట్ర మద్రాసు రా్ట్రంనుండి విడివడే ఏర్పాట్లలో మునిగినం 
దున కొంతకాలం ఇది వెనక పడింది. 


1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తదుపరి లచ్చన్నగారు రాష్ట్ర సాంఘిక 
సంకేమం, వ్యవసాయాభివృద్ది చేపట్టారు. ప్రకాశం మంత్రివర్గంలో 5వారాలున్న 
లచ్చన్నగారు, ఆంధ్రరాష్ట్ర రాజకీయ సమస్యమీద రాజకీయ రచ్చలు-రగడలు 
చెలరేగి వంశధార సమస్యపై ఆలోచించే అవకాశమే చిక్కలేదు లచ్చన్న గారికి. 


573 


1955లో మరల లచ్చన్నగారు గోపాలరెడ్డిగారి మంత్రి వర్గంలో విద్యుత్‌శాఖ, 
కార్మికశాఖల్ని నిర్వహించారు. వంశధార ప్రాజెక్టు నిర్మాణం కొరకు ముఖ్యమం 
తితో, నీటి వనరులశాఖ మంత్రితో మంతనాలు జరిపారు. ఇందుపయి గోపాలరెడ్డి 
గారు ఒరిస్తావెళ్లి సంప్రదింపులు జరుపుతారు. 

1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తదుపరి నాటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి 
ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఉన్న లచ్చన్న కృషిఫలితంగా ఒదిసా ఎ ముఖ్యమంత్రి 
బిజూపట్నాయక్‌ను నీటి పారుదల శాఖామాత్యులును హైదరాబాదుకు రమ్మని 
ఆహ్వానించగా వారు రావడం జరిగింది. ఆచర్యళ్లో లచ్చన్నగారు పాల్గొనడం 
జరిగింది. నేరడి వద్దనే ఆనకట్ట రిజర్వాయర్‌ కట్టాలని ప్రతిపాదన. 


అంతర్‌ రాష్ట్ర వివాదంలో పడిన ““వంశధార ప్రాజెక్టు” రాష్ట్రప్రభుత్వం చిత్త 
శుద్దితో వ్యవహరించలేనందున ఢిల్లీ ప్రభుత్వం రెండు రాష్ట్రాల్ని ఒప్పించే ప్రయ 
త్నంచేయగల సమర్ధత ఉన్నను చేయనందున వంశధార ప్రాజెక్టు నత్తనడక 
నడుస్తూనే ఉంది అన్నది లచ్చన్నగారి అభిప్రాయం. 


1962 స్వతం[్రపార్టీ శాసన సభ్యులుగా గెలుపొందిన లచ్చన్న బడ్జెట్‌ లో నిధులు 
మంజూరుచేసేలా చేసారు. అయితే సంవత్సరం చివరకు ఒరిస్సా రాష్ట్రం అనుకూలిం 
చలేదని ఆ నిధుల్ని మరలా మరొకదానికి మళ్ళించడం జరిగి (శ్రీకాకుళం జిలాలో 
అచ్చన్నగారు ఎమూల పర్యటించిన, ఏ ప్రాంతం వెళ్ళిన అతనికి అందిన విజ్ఞప్తులు 
వంశధార ప్రాజెక్టు నిర్మాణం వెంటనే జరగాలని ప్రభుత్వాన్ని ఒప్పించాలని. 


1967లో ఎన్నికళ్లో స్వతంత్రపార్టీ నాయకులుగా రికగ్నెయిజడ్‌ ఆపోజిషన్‌ 
పార్ట్‌ లీడరుగా మరల ఈవిషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. 1968లో తుఫాను 
బాధితుల ప్రాంతాన్ని పరిశీలించటకు కేంద్ర నీటిపారుదల శాఖామాత్యులు (శ్రీకాకు 
భంబజిల్టా పర్యటనకు వస్తారు. 


రంగాగారి ప్రతిపాదన మేరకు ఆముదాలవలస బంగ్లాలో అధికార్ల సమావేశాన్ని 
ఏర్పాటుచేస్తారు. వంశధార ప్రాజెక్టుపై చర్చలు సాగిస్తారు అధికారులు. క్రీ 
- అనధికారులు. 


ఈ సందర్భంగా (క్రొత్త స్కీమును (శ్రీకాకుళం ఇ.ఇ. ఇరిగేషన్‌ శాఖవారు 
(ప్రతిపాదిస్తారు. ఈమేరకు నేరెడివద్ద నిర్మించనున్న రిజర్వాయర్‌ బదులు నేరడివద్ద 
రెగ్యులేట్‌ ను ఏర్పాటుచేసి కాలువలద్వారా హిరమండలంలో గల కొండల లోయల్లో 
నికి వంశధార నీటిని మళ్లించి, రిజర్యాయర్‌ సర్వేలు చేయాలని ప్రతిపాదన. దీనివలన 
ఒరిస్సా రాష్ట్ర భూములు ముంపిడికి గురికావని తెలుపుతారు. ఆం(ధ్రలోకూడ 


574 


పల్లపుభూములు ముంపుకు గురికావు. కేవలం నాలుగు (గ్రామాలుతప్ప. దీనిని 
కె.యల్‌. రావు అంగీకరించారు. కేంద్రప్రభుత్వం అనుమతి మంజూరు చేయిస్తానని 
మాట యిచ్చారు. 


వంశధార నదీ ప్రాజెక్టు నిర్మాణంలో ఆ ప్రాంత శాసనసభ్యునిగా మొన్నటి వరకు 
ఆం(ధ్ర ప్రదేశ్‌ శాసనసభలో ప్రతిపక్ష సభ్యునిగా శాసనసభలోన, బయట |ప్రస్తావిం 
చని బడ్జెట్‌ సమావేశాలు లేవు. 'ప్రజాందోళనల ద్వారా, విజ్ఞప్తులు ద్వారా, కరపత్రాల 
ద్వారా తన అభిప్రాయాన్ని పత్రికలలో ప్రకటించడం ద్వారా సర్దార్‌ గౌతు 
లచ్చన్నగారు నదీ (ప్రాజెక్టు నిర్మాణం అన్ని దశలు సత్వరంగా జరగాలని అహర్షి 
శలు శ్రమిస్తూ వచ్చారు. ప్రభుత్వాన్ని అనేక సమయాల్లో నిలదీసి ఈ నదీ ప్రాజెక్టు 
నిర్మాణాన్ని సత్వరం చేపట్టి పనిని పూర్తి చేయాలని లోగడ అడిగిన సంఘటనలెన్నో 
ఉన్నాయి. 


వంశధార నదీ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం పూర్తి అయిన తన రెండవ దశ 
నిర్మాణాన్ని కూడా సత్వరం సంతరించుకున్నప్పుడే (శ్రీకాకుళం జిల్లా దనధాన్యా 
లతో సిరి సంపదలతో విరాజిల్లగలదని యావత్తు జిల్లా రైతాంగం ప్రభుత్వాన్ని 
అభినందించ గలదని భావిద్దాం. 


సర్హార్‌ గొతులచ న 
ప్రజారాజకీయ “జీవిత షస్ట్యబి 930-3 990. 





సా తంత్ర సమరయోధులు రైతోద్యమ నాయకులు బడుగు 
బలహీన వర్గాల | పజానాయకులు మన ఆం(ధరా ష్ట్ర మాజీ మం! తివర్యులు 
పేరెన్నికగన్న ఒకనాటి (ప్రతిపక్ష నాయకులు సర్దార్‌ గెతులచ్చన్నగారి 
(పజారాజకీయ సష్ట్యద్ది మహోత్సవం రాజమహేం[ద్ర పురమున ర5-5- 
90న సాయం[తం 6 గంటలకు సన్మాన సారధ్య సంఘం వారు మహా 
_వెభవోపేతముగా జరిపించారు. పుర్మపముఖులు, రాజకీయనాయకులు, 
మేధావంతులు, రెతుకూలీ (ప్రజానీకం, ఎంతో ఆనందాతిరేకముతో ఆనాడు 
లచ్చన్నగారిని వేయినోళ్ళ కోనియాడుతూ అభినందించారు. 

ఆ దినమున వేరు వేరు సందర్భాలలో రెండు చోట్ల తన 
(పజారాజకీయ సష్ట్యబ్ది మహోత్సవం . జరపడం ఎంతో ' చెప్పుకోదగ్గ 
(పత్యేకాంశం. 


భారత _రెలే ఏ శాఖామాత్యులు (ప్రముఖ జనతా దళ్‌ పార్టీ నాయకులు 
జార్జి ఫెర్నాండెజ్‌ అచ్చన్నగారిపై తనకున్న (పత్యేక అభిమానంతో 
(పత్యేకమై న హెలీకాష్ట్రర్‌ లో మధ్యాన్నం 8 గంlలకు రాజమండ విచే సి 
చిత్రాంగద అతిధి గృహములో మేధావులు, పుర్మపముఖులు హాజురెన 
అభినందన సభలో అచ్చన్నగారికి మంతి జార్దిఫెర్నాండెజ్‌ గారు అభినందనలు 
తెలుపుతూ సిద్ధాంతాలపై రాజకీయాలను నడిపిన రాజనీతజ్ఞడుని 
లచ్చన్నగారిని కొనియాడారు. అచ్చన్న జీవితం (పజ లకు మార్గదర్శకమని 
ఆయన శ్లాఘించారు. 
అదే దినమున రాజమండి పురపాలక సంఘంవారు 60 ఏండ్ల 
రాజకీయ (ప్రజాసేవతో పునీతులవుతున్న సర్దార్‌ లచ్చన్నగారిని తమ 
వంతు సన్మానించదలిచారు. పౌరసన్మానం, మధ్యాన్నం 11గం!లకు 
ఘనంగా జరిపించి వేద పండితులచే ఆశ్వీరదింపచేసి మంగళవాయిద్యాలు 
(మోగుతుండగా మున్సిపల్‌ ఛైర్‌ మన్‌ అప్పారావుగారు, ఎ.సి.వె. రెడ్డి, 
ఇతర ముని పాలిటీ మెంబర్‌ ఎ అత్యంత గౌరవాభిమానాలతో లచ న్న గారికి 
పుషా ఎభిషేకం జరిపించారు. (ప్రజల మనిషీ అచ న్న - అని (ప్రశంసించారు. 
అదే దినమున సాయంతం పావన గోదావరీ తీరమున గల 
రాజమహేం[ద వరము సుబ్రమణ్యం మై దానంలో సర్దార్‌ లచ్చన్నగారికి 
ఘన సన్మానోత్సవం జరిగింది. ముఖ్యమంత డాక్టర్‌ చెన్నారెడ్డిగారు తన 
అభినందన సందేశాన్ని రాష్ట్రే, ఆర్టికశాభామాత్యులు కె. రోశయ్య ద్వారా 
వినిపించారు. ఆనాడు జరిగిన సన్మానోత్సవ సభకు మాజీమంతి కె. ఇ. 
క ఎప్పమూర్తిగారు అధ్యక్షత వహి 6చారు. ఉన్నత విద్యాశాఖామాత్యులు "ఆ. 
రోశయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అచ్చన్నగారినీ వారి శ్రీమతి 
యశోదాదేవి గారినీ పుష్పమాలాలంకృతులను జేసి పలువురి ఎదుట 
“శయ్యగారు, కె. ఇక ఎవ్షమూర్తిగారు, ఎ.సి.వె. రెడ్డి, మేడూరి సత్యనారాయణ, 


కూడపూడీ (పభాకరరావు, అంకెం (పభాకరరావు ఘనంగా సత్కరించి 60 


( 
ఎండ్ర రాజకీయ జీవితంలో లచ్చన్వ్సగారు చేసిన సేవలను కొనియాడారు. 
ఆయన ఆరుదౌబ్దాల రాజకీయ జీవితం (పజలతో పెనవేసుకుపోయిందని 


కె. రోశయ్యగారు అభివర్ణించారు. ఏ పార్టీ అధికారంలో వున్నప్పట్టికీ తను 
నిత్యం బడుగువర్తాల సమస్యల పరిష్కారానికి కృషీచేశారని సభాఅధ్యక్షులు 
(శ్రీ కె.ఇ. కృష్ణమూర్తి గారు పేర్కొన్నారు. 

ఉత్తరాందాలో జంటగా వ్యవహరించుటలో పెరెన్నికగంటూ వస్తున్న 
గతుశ్యామ సుందర శివాజీ, కింజరాపు ఎ(రన్నాయుడుగారు ఇరువురూ 
నాటీ సభావేదిక నలంకరించారు. ఈ సంర మును పురస్కరించుకొని 
సర్దార్‌ గాతులచ్చన్నగారిపె (పజాకవి, రచయిత వంగపండు అప్పలస్వామి 
రచించిన సర్దార్‌ గౌతులచ్చన్న అనే (గంధాన్ని మాజీమంత్రి కూడిపూడి 
(ప్రభాకరరావు ఆవిష్కరించగా (గందరచయిత శ్రీ, వంగపండు అప్ప అస్వామిని 
మరొక మాజీమంత్రి అంకం (ప్రభాకరరావు సన్మానించారు. 

తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పదవికంటే 
సిద్దాంతాలే మిన్న అని (పభోదించారు. యువతరం విద్యర్హులు అరాచకాలు, 
అన్యాయాలు అంతమొందించడానికి నడుం బిగించాలని పిలుపునిచా రు. 
వేలాదిమంది సమక్షంలో తనను పూల మాలలతో సత్కరించిన తన 
అనుచరులకు, సహచరులకు అచ్చన్నగారు తన కృతజ్ఞతలు అందజేశారు. 
తన 60 సం! సుద్రీర రాజకీయ చర్మితలో పదవులకోసం సిద్దాంతమే 
విలువైనదని ఒకనాటి సా తం త్య సమరయోథుడు, రెతోద్యమ రథసారధి, 
నేటి బడుగు బలహీన వర్గాల (ప్రజానాయకుడు, జనతా దళ్‌ పార్టీలో 
(పముఖులు అయిన సర్దార్‌ గౌతులచ్చన్న సభాముఖంగా (పస్ఫుటపరిచారు. 


ఆనాడు జరిగిన తన రాజకీయ జీవిత షష్ట్యబ్ది మహోత్సవం జరిగింది. 
షట్టు 


సన్మాన సారధ్య సంఘం 
రాజమం[డి 





హా HYDERABAD, 
Ds. IN. Ekanna Reddy 04720 25-1990, 


న లం 19 
CHIEF MINISTER 


My dear Sw Sela Gast faerarra 


1 am extremely sorry for my inability to be 
present at Rajghmundry on the occasion of the 
Celebgations on 5th May 1990, as the Prime 
Minister of India proposes to visit Hyderabad 
on 5th evenirg. 


1 once again apologise for this and wish the 
Celebrations all success. Your political life 
has ben a saga of ups and downs, struggle and 
assertion. You have always worked for the cause 
of the people. I had the g0o0d fortune to be 
associated with your activities. at certain stages 
and in looking back, it always gives me great 
pleasure and satisfaction. 


1 heartily congratulate you on thks occasion 
and wish you a long, peacefud and prosperous 
life, to be available for the service of the 
people and their cause. 


Hitn best wishes, 
Yours రాడో ) 
(DR. le TA REDDY) 
Sardar Gowthu Latchanna, 
0/9 Sri A.C.Y.Reddy, ILA, 


[= [40 , 50-9-55/%, Jandapanja Road, 
RAJ ATMUNDRY , 


లో య Wu cy” నచ గీ న శ మ Ci 


pr 


+ 
" వంట్లో గ్గ కా 

ఫ్‌ Sie eh" 

శ మరిం 4 Vn 


hw ట్ట ఖ్‌ 
aim 
పంకా py 
r టి 
లే 
న్‌ 


క 

















సభలో లచ్చన 1 


క్‌ ఎప్పాయ్యగారు 


1086లో నరసన పేటలో జరిగి అంజయ్య స్మారక 


క్కనున్న వావిరాల గోపాల 


(ప 











3 
ళ్‌ 
ఎ 


Cr 





రాజుగారితో - లచ న్న 


బి. 


డి.వి 











+ లట 

" Z 

వా 
pan 

aah re Py 

rer) జ్జ 


ఓ 
we 
ల్‌ ॥ 


జ్‌ 
/] 


త, 


॥ 
న 





మవ ముఖ మంతి చెన్నారెడ్డి - శివాజీ 


జ 








భట 


VLU, 





త్‌ య. - Hane rl 


(శీకాకుళం జిల్లా లచ్చన్న అభిమాన రాజకీయ కార్యకర్తలు, సారధి రెడ్డి, 
కిల్లి మోహనరావుల్ని చూడవచ్చు. 
rm ——- 


| 


న్‌ . ails IRD ॥ wee Trea he 


32 ఏండ్లు లచ్చన్న గారి రథసారధిగనే గాక ఆతీ యునిగా 
. నేటికి మనగులుగుతున్న,.ఏ. బలరాం 





oa 





we జు జయో 


. 
న్‌ 


టం నట్లు 
న్‌. 


ఖు . rien సస 1 J వ y2 క 
రంల పం 
. >t 
రొ గ. 
Re టన 
సస pyr 
“3 ఛై! 
re) J 
fa HY 
పీ 1 
fa a 
గ 


ఆమరణ 
వనమా 















































టు! 
న స్‌ భుజ! 
జఖణ DB Fy: 

4, ua పై 


AD 
క ఇటే 
బి య్‌ 
Wi 
nh 2 
శు, ఖే 











ఉల 4 


అల్పసంఖ్యాక వర్గాల మహాసభను [పారంభోత ఎవం చేస్తున్న నటరత్న 
రాష్ట ముఖ్యమంతి రామారావు - అచ్చన్న 











వెనుకబడిన తరగతుల దళిత హరిజన మై నారిటేల పార్టీ కార్యవర్గంలో లచ్చన్న 








క PA 


MIL 


IU bey 


ww 27 


(i 


ల చు తే హే 


Adie 


PE 








1984లో తెలుగుదేశం పార్టీ పరిపాలనలో మండల “కమిషన్‌ సిఫార్సు 
అమలుచేయాలనీ అందోళన చేస్తున్న అచ్చన్న 











కబ్‌ లో సమావేశం - ఢిల్రీలో సమావేశం 


ఢిల్టీలో పార్తమెంట్‌ 





గా 
rN 
a 


pos ౨ 55 
ep 





సేవచేసిన లచ న్న అభిమాని 
య 


"పెలాడ పెడితలి నాయుడు 


సంత 


మం 


పారీకి అత 
చు 


కార్యకర్త 


విశాఖపట్నం జిల్లాలో 











1980లో ఢిల్లీలో జరిగిన భారతీయ లోక్‌ దళ్‌ పా 
_ చరణ్‌ సింగ్‌తో లచ్చన్న న ునరుద్దరణ 








ఆర్‌. శంకర్‌ కేరళ ముఖ్యమంత్రులు 











-. విశాఖజిల్లా ఎస్‌ సి. ఎస్‌ టి. బిసి. సమావేశం 





1 








Me oF 


జలగం వెంగళరావుతో - లచ్చన్న 


క " 

















మహాసభల సందర్భంగా డిఇరేగింపు లచ్చన 
(ఎస్‌సి. బిసి. ఎస్‌.టి మె నార్టీల పార్టీ) 











ఆంధరా ష్ట్ర గీత పారిశ్రామిక సంఘం 1983లో హె దరాబాదు వారు 
నిర్వహించిన సమావేశంలో |పసంగిస్తున వ రాష్ట్ర ముఖ్యమంత్రి 
(శీ యన్‌. టి. రామారావు గారు_-లచ్చన్న 











అనుబంధం 


యన్‌.టి.ఆర్‌ -సర్లార్‌ గౌతు లచ్చన్న 


(1980-83. 


ఢిల్లీలో లోక్‌దళ్‌ పార్లమెంటరీ బోర్డు సమావేశం 1980 జనవరిలో జరిగింది. 
ప్రదాన కార్యదర్శి మదులిమాయె ఆనాటి జనతాపార్టీ కార్యదర్శి రామకృష్ణహెగ్దే, 
జనతాపార్టీ కార్యదర్శి సురేంద్ర మోహనరెడ్డి. 

లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి CPI(M) బహుగుణ కొం[గెన్‌ (అర్ఫు) 
ADMK నాయకుడు యం. జి. రామచంద్రన్‌ వెన్నుపోటు పాడిచారు అని పార్టీ 
కార్యవర్గం తీర్మానించింది. లోక్‌దళ్‌ కేంద్రపార్లమెంటరీబోర్డు సభ్యులు చరణ్‌ 
సింగ్‌, మధులిమాయె, చం(ద్రజిత్‌ యాదవ్‌, కర్పూరీ ఠాగూర్‌, వీరేంద్ర, ఆర్‌.కె. 
అయ్యర్‌. 1980లో అంజయ్య కాం(గ్రెన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం 
చేసారు. 1982లో పిబ్రవరిలో విజయవాడలో లోక్‌దళ్‌ కార్యాలయంలో లోక్‌ దళ్‌ 
నాయకులు లచ్చన్న, కి సుంకర సత్యన్నారాయణ, & తుమ్మల... చౌదరి, 
సదాశివరెడ్డి, డా. యలిమంచిలి శివాజీలతో కార్యవర్గం సమావేవమైనారు. 1982 
సెస్టెంబరు నెలలో తెలుగుదేశం పార్టీ నాయకుడు యన్‌.టి.ఆర్‌. లో ప్రతిపక్ష 
ఐక్య సంఘటన గూర్చి చర్చించ లోక్‌దళ్‌ కార్యవర్గం సిద్దపడినారు. 1982 
"సెప్టెంబరులో కేంద్రంలో ఏర్పడిన చీలికలతో నిమిత్తం లేకుండ, స్వతంత్రంగా 
ఉండాలని తీర్మానం. భూపతి సీతారామస్వామి అభ్యంతరం రాష్ట్రలో 5 పార్టీల 
ఫ్రంట్‌ కొరకు లచ్చన్న తీవ్ర ప్రయత్నం చేసారు. ప్రాగ్రసెవ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ 
కమిటీని జయపాల్‌ రెడ్డిగారితో అచ్చన్న ఏర్పరచారు. 1982 అక్ట్ర్‌బరున రాష్ట్ర 
ముఖ్యమంత్రి విజయబాస్కర రెడ్డిగారు అదే వత్సరాన 1982 సెప్టెంబరు 15వ 
తేదీన బాబులరెడ్డిగారింట P.D.F. సమావేశం జరిగింది. 1982 అక్టోబరు 25వ 
తేదీన పి.డి.యప్‌. నాయకులు టి.డి.పి. నాయకునికి లేఖ వ్రాసారు. కాం(గసేతర 
(ప్రతిపక్షాల మధ్య సమన్వయం కొరకు బాబులరెడ్డి (జనతా), దత్తాత్రేయ 
(బి.జె.పి), నారపరెడ్డి (కాం[గ్రెన్‌), శ్రీ సుంకర సత్యన్నారాయణ (లోక్‌దళ్‌) 
నాయకులు చర్చించారు. (శ్రీ గౌతులచృన్నగారు PDF కు కన్వీనర్‌ (శ్రీ 
యన్‌.టి.ఆర్‌. ని కన్వీనర్‌ వెళ్లి కలసి చర్చించడం జరిగేది. 


1982 నవంబరున దుర్చిక్షం. వరద బాదితులకు వనరులు కేంద్రం విడుదల 
చేయాలని (ప్రతిపక్ష నాయకులు డిమాండ్‌ చేసారు. విజయభాన్కర రెడ్డిగారు 


576 


మంత్రిగా ఉన్న కేంద్రం ఉదాసీనత ఫోలేదని విమర్శించారు. రాష్ట్ర కాం(గైన్‌ ప్రతినిధి 
కేంద్రంలోని వి.బి.రాజు ఉండి, పి.డి.యప్‌. తరుపున లచ్చన్న బాబుల్‌ రెడ్డి CPM 
కమ్యూనిష్టుల తరపున సుందరయ్య, హనుమంతరావు, CP1 (శ్రీ, గిరిప్రసాద్‌, (శ్రీ 
సత్యన్నారాయణ సమాలోచనలు చేసారు. సీట్ల సర్దుబాటు గురించి అదే సమయాన 
ప్రత్యేకంగా ఉభయ కమ్యూనిష్టు పార్టీలు తెలుగుదేశం పార్టీ నాయకులలో చర్చలు 
జరపడం (ప్రారంభించారు. 


లోక్‌దళ్‌ మొత్తం రాష్ట్రంలో 32 స్టానాల్లో పోటీ చేయదలచింది. చరణ్‌ సింగ్‌, 
దేవీలాల్‌ రాష్ట్ర పర్యటనకు రావడం ఆనాడు జరిగింది. పి.డి.యప్‌, కన్వీనర్‌ 
లచ్చన్నగారు బాబుల్‌ రెడ్డి ఇరువురు కలిసి సుందరయ్యతో సమావేశానికి వెళ్తారు. 
లచ్చన్నగారు సుందరయ్యతో సుందరయ్యగారూ మనం మనలో ఉన్న పార్టీ 
విభేదాల్ని విస్మరించాలి. కాం(గ్రెన్‌ను ఓడించాలి. మరల మరొక ప్రయత్నం చేద్దాం. 
బి.జె.పి. తోమీరు కలసిరావాలి. అంతేగాక నూతనపార్టీ తెలుగుదేశం నాయకునితో 
మనం ఎన్నికల సరుదుబాటును చేసుకోవాలని అనగా లచ్చన్నగారు మీరు ఇంతకు 
దిగజిరిపోయారని అనుకోలేదు. రంగులు పూసుకొన్న వానితో రాజకీయలు 
చేస్తామా? అని అన్నారు సుందరయ్యగారు. తదుపరి రాజకీయ పరిణామాలు 
వచ్చిన పరిస్థితులను గుర్తుంచుకొని, తెలుగుదేశం మిత్రపక్షమై మనగలిగే. పరిస్టితి 
ఉంది. 


లోక్‌ దళ్‌ పార్టీ లచ్చన్న-తెలుగుదేశం పార్టీ యన్‌. టి. రామారావు 
1983లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 1982లో ఆంధ్రప్రదేశ్‌లో నాదెండ్ల 

భాస్కరరావు ప్రోత్సాహమున యన్‌.టి.ఆర్‌. ప్రాంతీయ పార్టీని స్థాపించ దలచినట్టు 

క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్టు మద్రాన్‌ నుండి ప్రకటిస్తారు. 


యన్‌.టీ. రామారావు యిచ్చిన ప్రకటనపై నాటి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 
ప్రోగ్రెస్సివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ నాయకుడు లోక్‌దళ్‌ పార్టీనేత, బలహీన వర్గాల 
నాయకుడు సర్దార్‌ లచ్చన్న సాదరంగా స్పందించి, ఆతని అభిప్రాయానికి 
గౌరవమిచ్చి, సాదరంగా రాజకీయాల్లోనికి ఆహ్వానిస్తారు. కాంగ(గ్రెన్‌ పార్టీని ఎదిరించ 


టానికి నూతన పార్టీ నాయకునిగా రావాలని యన్‌.టి.ఆర్‌. ను అభినందిస్తూ 
(ప్రకటిస్తారు. 


సర్దార్‌ గౌతులచ్చన్న యన్‌.టి.ఆర్‌. ను బలపరుస్తూ ప్రకటన ఇవ్వగానే 
అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్ష నాయకులు బి.జె.పి, జనతా, ఉభయ కమ్యూనిష్టు పార్టీలు 
లచ్చన్నగారికి అభ్యంతరం చెబుతాయి. తొందరపడి మీరు యన్‌.టి.ఆర్‌.కు 
స్వాగతం పలుకుతున్నారని అవహేళన చేయగా అని లచ్చన్న దానికి దుష్ట కాం(గ్రెన్‌ 


577 


విధానాల్ని త్రిపి కొట్టడానికి ఎన్ని (ప్రతిపక్షాలు వచ్చినా మనం స్వాగతం పలకాలని, 
రామారావు అనికాదు అన్నది ఆతని సమాధానం. 


తెలుగుదేశం ఆవిర్భమయి ప్రతిపక్షంగా నిలుస్తుంది. ఇతర ప్రతిపక్షాలతో కలసి 
ఎన్నికల రణరంగంలోకి దిగటానికి చర్చల్లో కలుస్తుంది. (ప్రా(గస్సెన్‌ డెమొక్రటిక్‌ 
ఫ్రంట్‌ కన్వీనర్‌ లచ్చన్న ఇతర ప్రతిపక్షాల నాయకులు దత్తాత్రేయ, బాబులురెడ్డి, 
సుందరయ్య . వంటి వారితో సమాలోచనలు ప్రారంభం అవుతాయి. ఈనాడు 
పత్రికాధిపతి రామోజీరావు గారు, లోక్‌దళ్‌ పార్టీ సెక్రటరీ సుంకర సత్యన్నారా 
యణ తన ఇంటికి పిలిచి తెలుగుదేశం తరపున మంతనాలు కొనసాగిస్తారు. మీ 
అచ్చన్న గారు ప్రాగ్గెస్సవ్‌ డెమొగ్రటివ్‌ ఫ్రంట్‌ నుండి బయటపడి వచ్చిన మీకు 
10 సీట్లు ఉమ్మడి ప్రాతిపదికపై యిచ్చేటట్లు చేస్తాను. అచ్చన్నగారితో మాట్టూ 
డండి అని చెప్పారు. నిజానికి రామోజీరావుగారు యన్‌.టి.ఆర్‌. ను సంప్రదించిన 
తదుపరే ఈవిధంగా చెప్పియుండాలి. 


అందుకు లచ్చన్నగారు సుంకర సత్యన్నారాయణ, రామోజీ రాయబారానికి 
సర్దార్‌ జీని తీసుకొని వెళ్తారు. అందుకు లచ్చన్నగారు చూడండి సత్యన్నారాయణ 
గారు మనం ఫ్రంట్‌ కన్వీనర్‌గా ఉన్నాం. ఫ్రంట్‌ను విడిచిపెట్టి లోలోన మనం 
రాజీపడటం రాజకీయంగా మనకు అప్రతిష్ట తెచ్చిపెడుతుంది. మొత్తం (ఫ్రంట్‌ తో 
యన్‌.టి.ఆర్‌. రాజీపడి, సీట్లను సర్దుబాటు చేసుకొన్న మంచిదికదా! అన్న 
మాటలతో లచ్చన్నగారు మారరన్నది తెలిసిపోయింది. (ఫ్రంట్‌ లోనున్న లచ్చన్న 
పార్టిలు పేర్లు మారుతున్న లచ్చన్నగారు కాం(గెన్‌ను ప్రతిఘటించడంలో ఏనాడు 
తను వెనుదిరిగి పారిపోలేదు. ఆ దృక్పదం నుండి నేటికి మారలేదు. 

తెలుగుదేశం నాయకుడు (ఫ్రంట్‌తో రాజీపడకపోయిన లోక్‌దళ్‌ త్రిముఖపోటీ . 
ఉన్నచోట కాంగగెన్‌ గెలిచే ప్రమాదం ఉన్ననాడు లోక్‌దళ్‌ అభ్యర్థిని విరమించు 
కొంటాము అని లోక్‌దళ్‌ కార్యవర్గం ఆనాడు తీర్మానించింది. తెలుగుదేశం పార్టీ 
వెలుగులోనికి రావాలని వాంఛిస్తున్న దెవరన్నది తెలుస్తుంది. 


రామారావు వెండితెరపై ప్రజలకు దగ్గరగా ఉన్నందున సినీగ్గామర్‌ బాగాపని 
చేసినందున గత 30 ఏండ్లుగా ఏనాడు ప్రతిపష్షాలు కాం(గెన్‌పై దుమ్ము పోయడం. 
తప్పించి ప్రతిపక్షాలు వారిలో వారు సమైక్యమై ఎన్నిక ఒప్పందాలను జరిపించుకొని 
(పజల అభిమానం పొందలేక పోయినందున, కాం(గెన్‌పై ప్రజలకు ఏవగింపు 
కలిగేటట్టు చేయగలిగిన జనులెల్లరికి కాం[గ్రన్‌ను ఓడించాలన్న పట్టుదల పెచ్చుపె 
రిగి పోయినందున తెలుగుదేశం కొత్తగావచ్చిన పార్టి అయినందున రామారావుగారు 
యిచ్చిన నినాదాలు. ఏ [ప్రజానాయకుడు లోగడ కాలంలో యివ్వనందున తెలుగు 


578 


దేశం పార్టీకి జనాభిప్రాయం దగ్గరగా ఉందన్నది ద్యోతకమవడమే తరువాయి. 
కాం(గ్రసేతర ప్రతిపక్షాలను (ప్రతిపక్షాల నాయకులను ప్రక్కకు బౌగ్టే రాజకీయ 
అధికారాల్ని దక్కించుకొన్నారు. 


నిజానికి ఒకనాడు పార్టీని ప్రకటించిన తదుపరి ఒకనాటి రాత్రి 9.00 లకు 
హైదరాబాదు చింతలబస్తీలో ఉన్న సర్దార్‌ గౌతులచ్చన్న గారింటికి తెలుగుదేశం 
అధినేత రామారావు గారు స్వయంగా వెళ్లి రెండు చేతులు జోడించి తనను 
దీవించమని, లచ్చన్నగారిని అర్జించారు. 


లచ్చన్నగారెంతగానో ఆనందించారు. ఐదు దశాబ్దాలుగా కాం(గెన్‌ను ఎదిరించా 
లని పోరాడుతున్న తనకు జనతాపార్టీ ముక్కలైన తదుపరి ఈనూతన పార్ట 
కాంగ్రెస్‌ను జయించగలదన్న నమ్మకంతో రామారావుగారితో కరచాలనంచేసి 
తప్పక నా ఆశీర్వాదం మీకు ఉంటుంది. రాజకీయాట్లో శత్రువులు. మిత్రులు 
అంటూ ఉండరు. ఏ ఒకరం ఆలోచించేది ఆ ప్రజల 'సంకేమమే కదా! ప్రజాస్వామ్య 
వ్యతిరేక విధానాలను నాటినుండి నేటివరకు పాటిస్తున్న దుష్ట్ర కాం(గైన్‌ దుమ్ముదుల 
పాలి అని ఉద్భోదించిన సర్దార్‌ గౌతులచ్చన్న తెలుగుదేశం పార్టీ బాగుకోరిన 
వారోకాదో ఇట్టే తెలిసిపోతూనే ఉంది. అయితే ఆ తెలుగుదేశం పార్టీ సర్దార్‌ జీకి 
ప్రజస్వామ్య పరిరక్షణలో ఏ మాత్రం సహాయపడినది? రాజకీయాల్లో అన్ని పాఠాల్ని 
క్షుణ్ణంగా అర్థం చేసుకొన్న సర్దార్‌ గౌతులచ్చన్నగారి మీదనే తన రాజకీయ 
వ్యూహం ఎత్తుగడల్ని ప్రసరింపచేసారు. సర్దార్‌ జీ శాసనసభ సభ్యుడయిన ఒక 
పార్టీయే గెలిచినట్టవుతుందని, తెలుగుదేశం నాడు గ్రహించారు. శాసనసభలో 40 
ఏండ్లు శాసన సభా అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడు, రాజకీయ నాయకుడు, బలహీన 
వర్గాల నాయకుడు. ఉన్న తనకేనాడు (ప్రతిబంధకం కాగలడన్న అవగాహనకు 
లోనయ్యారేమో. 10 స్టానాల్లో లోక్‌దళ్‌. పార్టీకి కేటాయిస్తామని కబురు పెట్టిన 
తెలుగుదేశం పార్టీతో పొత్తుకురాని లచ్చన్న ఏనాటికైన తన పార్టీకి ప్రాణ సంకటమని 
భావించినందుననే లచ్చన్న పై తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని నిలిపింది. అనుభవం, " 
ప్రజాబలం, బలహీన వర్గాల నాయకునికి ఎదురొడ్డి రాజకీయాల్ని నడపడం ఏమంత 
తేలికైన పనికాదు. అందుకు సులువుగా లచ్చన్నగారిని, మొదటనే శాసన సభకు 
ఎన్నిక కాకుండ చేయటానికి సంకల్పించారు రామారావు. సోంపేటలో లోక్‌దళ్‌ 
పార్టీ తరపున పోటీ చేస్తున్న లచ్చన్న గారిపై ఆ నియోజకవర్గం, తన స్వగ్రామానికి 
చెందిన ఒక ధనిక కుటుంబీకురాల్ని, మహిళను తెలుగుదేశం అభ్యర్షిగా నిలబె 
ట్టారు. కాంగ్రెన్‌పార్టీ మజ్జి నారాయణరావు గారిని నిలబెట్టింది. 


ఈవిధంగా లచ్చన్నగారిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం లోక్‌దళ్‌ 


579 


నాయకులు సత్యనారాయళాగారిని, వడ్డే శోభనాద్రిగారికి ఏమీ రుచించలేదు. 

అసందర్భంగా కన్పించింది. ఆ ఇరువురు లచ్చన్నగారిని సంప్రదించకనే కృష్ణాజిల్లా 

పర్యటనలోనున్న ఆనాటి తెలుగుదేశం నాయకుడు (క్ర యన్‌.టి. రామారావుగొ 

రని గుడివాడలో కలిసి లఅచ్చన్నగారిపై నిలబెట్టిన అభ్యర్థిని విరమించుకోవలసినదిగా 
రారు. 


పై ఇరువురు లోక్‌దళ్‌ ప్రధాన నాయకులే గాక (శ్రీ, రామారావుగారికి కూడ 
కావలసిన వారు రామారావుగారు వారుచెప్పినది విని ఎంతో ఆశ్చర్యంగా, నట 
రత్నం కదా ఏమిది అంతటి పూజ్యనీయులు లచ్చన్నగారిపై నిన్నగాక మొన్న 
పుట్టిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టుటయా, ఏమి ఏమి ఎంత అసంభవము. 
ఏమైన దానిని పరిసీలిస్తాను. తప్పు ఎచ్చట జరిగిందో తెలునుకుంటాను (బ్రదర్‌. 
మీరు ఆందోళన పడవద్దు (బ్రదర్‌. అంతా సవ్యంగానే ఉండేలా చేస్తాను అని 
అన్నారట. 

ఆ మాటలువిన్న సత్యన్నారాయణ వడ్డే శోభనా(ద్రిరావు ఎంతో ఉప్పొంగి 
పోయారు. రామారావుగారితో అన్నారు. చూడండి మీ తెలుగుదేశం పా 
అభ్యర్షులు గెలవాలని ఆశిస్తున్నాం. అందుకు త్రిముఖపోటీ యున్నచోట మా 
లోక్‌దళ్‌ అభ్యర్దుల్ని విరమించుకొంటున్నాం. మీరు అదే పద్దతిని చేపడుతున్నం 
దుకు మీరు అభినందనీయులు అంటూ చెప్పారు. 


అయితే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్షిని సోంపేట నియోజక వర్గం నుండి 
విరమింపజేసుకొన్నదీ లేనిదీ పాఠకులకు లెల్లరికి తెలిసినదే. నిజానికి తెలుగుదేశం 
నేత లోక్‌దళ్‌ నాయకులకు మాటయిచ్చిన రీతిగా, తెలుగుదేశం అభ్యర్థిని 
సోంపేటలో విరమింపజేసిన సర్దార్‌ జీ అత్యధిక ఓట్లతో గెలవడమేగాక కాం(గైవ్‌కు 
డిపాజిట్‌ దక్కని పరిస్తితి వచ్చేది. తెలుగుదేశం పార్టీ నేత తనిచ్చినమాటను 
తప్పారు. అంతేగాక మహిళా అభ్యర్థిని తెలుగుదేశం నిలబెట్టి గెలిపించుకోవాలన్నది 
గాక ఆ నియోజకవర్గంలోని మహిళలను విడదీసి లచ్చన్నగారిని ఓడించి, కాంగ్రె 
స్‌ను గెలిచేలా చేయడమే తెలుగుదేశం ఎత్తుగడ అన్నది తెలిసిపోతుంది. వ్యూహం 
ఎత్తుగడలతో మూడవ అభ్యర్థి ఉన్నవుడే లచ్చన్న ఓడిపోవడం తన అభ్యర్థి 
గెలవకపోయిన కాం(గైన్‌ పార్టీ గెలుస్తుంది. రాజకీయ కురువృద్దులలో భీష్ముడు 
రాజకీయ రణరంగం నుండి తొలగిపోవడం జరుగుతుంది. తెలుగుదేశం పాలి 
ఆశించినదే జరిగింది, 


ఇంత జరిగినా తెలుగుదేశం నాయకుడు రామారావు [పభుత్వం [బతికి బట్టగట్టి 
నాలుగు కాలాలపాటు రాజ్యం చేయాలన్న సంకల్పంతోనే మనసులో ఎటువంటే 


580 


దురభిప్రాయం పెట్టుకొనక విజయవాడలో లోక్‌దళ్‌ పార్టీ జనరల్‌ బాడీ సమావేశం 
జరిపి, లోక్‌దళ్‌ పార్టీని రద్దుపరుస్తునట్టు తీర్మానం వ్రాసి ఆ తీర్మాన పాఠాన్ని 
తన లోక్‌దళ్‌ సహచర నాయకుల్ని సత్యన్నారాయణ, వడ్డే శోభనాద్రిరావు, ఎ. 
పాండురంగారావు మొదలగు వారిని తీసుకొని వెళ్లి రామారావుగారిని వారి ఎస్టేట్‌ లో 
కలసి వీరంతా లోక్‌దళ్‌ పార్టీ నాయకులు పార్టీ రద్దు అయింది. వీరిని మీ పార్టీలో 
కలుపుకొని అరమరికలు లేకుండా వారికి మీ తెలుగుదేశం పార్టీ వారిగా భావించాలని 
మిమ్మల్ని కోరుకొంటున్నాను అని సర్దార్‌ జీ రామారావుతో అంటారు. కాంగగైన్‌ 
పార్టీ మరల ఏనాడు రాజ్యాధికారాన్ని అందటానికి సుతారాము ఇష్టపడని లచ్చన్న 
గారు తనకు అన్నివిధాలా ఎదురు తిరిగి తనిచ్చిన స్నేహ హస్తాన్ని కాదని 
ఎదిరించిన తెలుగుదేశం పార్టీకి అధికారంలో కొనసాగేలా చేయాలని లచ్చన్నగారి 
ఉద్దేశం. 


సరే లచ్చన్నగారూ మీ వంటి పెద్దలు ఇంతటి ఆదరణనిచ్చి మాపార్టీని 
దీవిస్తున్నపుడు మీరెపుడూ మాకు అభినందనీయులు. మీరు రాజకీయ కురువృ 
ద్దులు భీష్మాచార్యుల వంటి వారు మాకు పూజనీయులు. మీ సలహాలు మాకు 
నిరంతరం కావాలి. మరి మీరు తెలుగుదేశంలోనికి రావాలి అని రామారావు 
అన్నారు. చూడండి రామారావుగారూ! మీ పార్టీ గెలిచినపార్టీ నా పార్టీ ఓడిపోయిన 
పార్టీ ఓడిపోయిన నేను మీ పార్టీలోనికి రావడం నేను పదవి నాశించి వచ్చినట్టవు 
తుంది. క్షమించండి. అందువలన నేను తెలుగుదేశం పార్టీలోనికి రాలేను. 


మీరు రాజకీయ కురువృద్దులు. భీష్ముల వంటివారు. మీ అభిప్రాయాన్ని మేము 
కాదనటానికి లేదు. అయిన మీరు బయటడఉన్న మీ ఆదరణాభిమానాలు ఎల్లపుడూ 
మా తెలుగుదేశం పార్టీపై ఉండాలని ఉంటాయని ఆశిస్తాం. మీరు ఇచ్చిన ఇస్తున్న 
ప్రోత్సాహానికి మీదియే అభినందనలు స్వీకరించండి అని చెప్పి అంపించారు. 


సర్దార్‌ జీని అభినందించిన తెలుగుదేశం నేత రామారావుగారు నిజానికి లోక్‌ దళ్‌ 
పార్టీ నాయకులు ఏనాటి నుండో కాంగగైన్‌ పార్టీపై ధ్వజమెత్తి పోరాడుతున్న సర్దార్‌ 
గౌతులచ్చన్న గారిని ఏ స్థాయిలో ఏ రీతిని గౌరవించాలో, ఎలా గౌరవించాలో 
తెలిసికోవలసిన పరిస్థితులు ఏనాటికైనా ఏర్పడక తప్పుదన్నది గత చరిత్ర చెప్పిన 
చారిత్రక సత్యాలు. 


అనుబంధం 


చెన్నారెడ్డి గౌతు లచ "న "ల-చెలిమి- బలిమి 
ఆ 06 


భారత స్వాతంత్రోద్యమం క్రమేపీ బలపడ్డుతుండటం [గ్రహించిన 
బ్రిటిష్‌వారు 1909లో మింటోమార్లై.సంస్కరణల్ని మనదేశాన ప్రవేశపెట్టిన సంవత్స 
రంలో ఉత్తరాంద్రలో జన్మించారు సర్దార్‌ లచ్చన్న. ఈ సంస్కరణలు మనకు 
పరిపాలనానుభవం నేర్పటానికి అని వారి “ఉవాచ”. 


మొదటి ప్రపంచ యుద్దానంతరం 1919లో ఆంగ్ల ప్రభుత్వం కేంద్రంలో పరిపాలనా 
బాధ్యతల్ని అప్పగించక, రాష్ట్రాలలో ఏవో కోన్ని అప్రధానశాఖట్లో భారతీయుల్ని 
చేపక్ట్రుటందుకు మాంటింగ్‌ ' చెమ్సుఫర్లు నంస్కరణల్ని అమలుచేస్తున్న తరుణంలో 
డా. మర్రి చెన్నారెడ్డి నాటి హైదరాబాదు స్టేట్‌లో జన్మించారు. 


ఇరువురు పదేండ్లు వయోభేదం కలిగియున్న రాజకీయోద్యమ పోరాటాల్లో ఇరు 
వురు ఒకటిగా కలిసి వ్యవహరించినవారు. లచ్చన్న భారత జాతీయోద్యమంలో పాల్గొని 
చెఅసాలలో .మ్రగ్గినవారు చెన్నారెడ్డి తెలంగాణా స్వాతంత్రోద్యమ సమరంలో పాల్లొన్న 
దేశభక్తులు. 

భారతదేశాన్ని బ్రిటిషువారు, (బ్రిటిష్‌ పాలితప్రాంతాలని, సర్వస్వతం(త్ర సంస్థానా 
లని విభజించి వారిపై పెత్తనం వహించి పేష్కత్‌ వసూలుచేసుకొనే పరిపాలనా పద్దతిని 
'ప్రవేశ పెట్టినారు. నిజానికి సంస్థానాధిపతులు మనవారైనను (బ్రిటిషువారికన్న హీనాతి 
హీనంగా వారిపాలన కొనసాగేది. హైదరాబాదు స్వతంత్ర రాజస్థానం పాలకుడు నైజాం. ' 

నిజానికి బ్రిటిషు ప్రాంతాలలోనున్న వారికి 1947 ఆగష్టు 15వ తేదీన స్వాతంత్ర్యం 
వచ్చిన 1948 సెప్టెంబరు నెల 19వ తేదీ వరకు హైదరాబాదు నైజాం సంస్థానంలోనున్న 
వారికి నర్వస్వతంత్రత లభించలేదు. తెలంగాణా స్వాతంత్ర్య సమరం అని ఒక 
నంవత్సరంపాటు నడుపవలసి వచ్చింది. నైజాం పరిపాలన నుండి తొలగటానికి 
రజాకార్లను అణచటానికి స్వతంత్ర భారతంలో హైదరాబాద్‌ సంస్థానం విలీనం 
కావటానికి. 

అచ్చన్న-చెన్నారెడ్డి ఇరువురు భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఒకరు 
స్వాతం[త్రోద్యమంలో పాల్గొన్నారు వేరొకరు, తెలంగాణా స్వాతంత్ర్య సమరంలో 
పాల్గొన్నవారు. ఒకరు ఉత్తరాంధ్ర నుండి ప్రభవించగా, వేరొకరు తెలంగాణా నుండి 
మొలకెత్తినవారు. ఒకరు స్వాతంత్ర్యం పూర్వం రాజకీయాల్టోనికి ప్రవేశించినూరు. 
చేరొకరు. స్వాతంత్ర్యం తదుపరి రాజకీయాల్లోనికి వచ్చినవారు. 


వ్‌ 82 


1947లో వైస్రాయి మౌంట్‌ బాటన్‌ బ్రిటీషు పార్లమెంటు ఆమోదం మేరకు 
దేశవిభజన సిద్దాంతాన్ని మన వారిచేత బాననిపించి భారత్‌ -పాకిస్తాన్‌ రెండుగా వీభజిన్తు 
స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించాడు. అంతటితో సరిపుచ్చుకొనక విభజించు పాలించు 
సిద్దాంతాన్ని అమలుపరచ భారతదేశం నందలి స్వతంత్ర సంస్థానాధిపతులకు వారి 
యధేచ్చమేరకు ఇండియాలో లేక పాకిస్తాన్‌లో చేరడమో లేక స్వతంత్రంగ ఉండటమో 
నిర్ణయించుకోవచ్చని తెలిపారు. 


దేశ భక్తి జాతీయతగల సంస్టానాధిపతులెల్లరు ఇండియాలో విలీనం కావటానికి 
సిద్దమవగా, హైదరాబాద్‌ సంస్థానం నవాబ్‌ నైజాం అందుకు అంగీకరించలేదు. 
తత్పలితమే' తెలంగాణాలో స్వాతంత్ర్య సమరం. 


భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం కొనసాగుతున్న సమయంలోనే హైదరాబాద్‌. 
సంస్థానంలో రాజకీయ చైతన్యానికి పునాదులు పడ్డాయి. అమరనాధ చటోపాద్యాయ, 
ముల్దా అబ్బుల్‌ ఖయిమ్‌ ప్రారంభకులు. ““హైదారాబాదు రికార్డు” పత్రిక స్థాపన 
జరిగింది. 1892లో నైజాం అడ్డుతగిలింది. కొమ(ర్రాజు లక్ష్మణరావు, గాడిచర్ల హరి 
పురుషోత్తమరావు, కాళేశ్వ(ర్రావు [గ్రంథాలయాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారు. 
1911లో కృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం స్థాపన 1966లో విజ్ఞానచంద్రిక 
గ్రంథమండలి, వివేకవర్ధని పాఠ్యాంశాలను గణపతిరావు స్థాపించారు. నిత్యానంద 
బ్రహ్మచారి 1892లో ఆర్యసమాజ స్థాపన జరిగింది. 


స్వదేశీ ఉద్యమం కూడ నైజాం రాజ్యంలో తలెత్తకపోలేదు. అఘోరనాధ చటోపా 


ద్యాయ కారకులు. ఎందరో దేశభక్తులు వందేమాతరం ఉద్యమంలో పాల్తొని నైజాం 
నుండి అనేక బాధలకు గురవుతారు. 


1919లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపన జరిగి రాజకీయోద్యమానికి, చైతన్య 
ప్రతీకలు మొలకెత్తాయి. గాంధీజీ ప్రభావం నైజాం రాజ్యంలోనికి 'ప్రాకింది. పండిత 
తారానంద గాంధేయవాది. ఖిలాపత్‌ ఉద్యమం వచ్చింది. హిందువులు, ముస్లిములు" 


కలసి ఉద్యమించారు. 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంలో ప్రభావం 
కనపడింది. 


1921లో ఆంధ్ర జన సంఘం స్థాపన జరిగింది. మహర్షి కార్చే అధ్యక్షుడు. ఇందులో 
ఆవాటి సభ్యులు మాడవాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, నరసింగరావు 
నైజాం స్టేట్‌ ఆంధ్ర జనసంయఘంగా పిలవబడింది. మాడపాటి హనుమంతరావు 
కార్యదర్శి. నీలగిరి, గోల్కొండ పత్రికలు ప్రోత్సహించాయి. 1930లో ఇదే సంఘం 
*ంద్ర మహాసభ అని పేరు మార్చుకొన్నది. ఆంధ్ర మహిళాసభ దీనికి అనుబంధం 


583 


అయింది. అయితే ఈ సభ తన సభల్ని హైదరాబాదు వెలుపలి రాష్ట్రాల్లో జరుపుకొనేద్‌, 
నియంత నైజాం పోలడల వలన. 


1937లో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని |ప్రవేశపెట్టమని ఒక తీర్మానంచేస్తు, ఆ 
తీర్మానం (ప్రతిని నైజాం నవాబుకు అందజేయమని ప్రసిద్ద దేశభక్తుడు రాజకీయ 
నాయకుడు కె.వి. రంగారెడ్డిని అభ్యర్థించారు. ఏరే మన మర్రి చెన్నారెడ్డి మేనమామ. 


అయితే విస్టవోద్యమకర్త రావి నారాయణరెడ్డి వినతి పత్రాలు నైజాంలో సంప్రదిం 
వులు సరికావు. ఆంధ్ర మహాసభను విప్లవ పంధాలో నడిపించాలని చేసిన ప్రయత్న 
ఫలితంగా 1944 సరికి కమ్యునిష్టుల ప్రాబల్యంలోనికి ఆంధ్ర మహానభ చేరింది. 


ఉద్యమ నాయకులు కె.వి. రంగారెడ్డి యం రామభద్రరావు, బి. రామకృష్ణారావు, 
వామపక్ష సిద్దాంతానికి ఇష్టపడనివారు విప్లవ వ్యతిరేకులు, జాతీయ ఆంధ్ర మహాసభ 
అనుపేరుతో విడిపోయారు. నైజాంలో కుడిఎడమ పక్షాల పోరాటం నైజాం పాలనపై 
కొనసాగింది. 


1938లో సత్యాగ్రహోద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో ఆనాటి ప్రముఖులు 
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో |ప్రారంభమైనది. నూకల రామచంద్రారెడ్డి పి.వి. 
నరసింహారావు, హయి(గీవాచారి, రామచంద్రారెడ్డి, విద్యార్ది ఉద్యమకారులు. అందువల 
ననే వందేమాతరం రామచంద్రారావు అన్నపేరు వచ్చింది. 
హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రైన్‌ ఆవిర్భావం- పునర్జన్మ 

1938లో స్వామి రామానందతీర్థ హైదరాబాద్‌ స్టేట్‌ కాం(గైన్‌ను స్థాపించి కమిటీ 
ఏర్పాటు చేయగా, మత కక్షలకు ఇది పునాది కాగలదని, హైదరాబాదు సంస్థానం 
(ప్రధానమంత్రి హైదర్‌ దీనిని నిషేదించారు. అయితే మాడపాటి హనుమంతరావు, 
బూర్గుల రామకృష్ణారావు, యం. నరసింగరావు సత్యాగ్రహానికి సిద్దపడినారు. రావి 
నారాయణరెడ్డి రామానందతీర్హ కాళోజీ నారాయణరావు మొదలగు దేశభక్తులు 
అరెష్టయినారు. ఆశ్చర్యకరమేమన నాటి జాతీయ నాయకులు నెహ్రూ, పటేల్‌, 
పట్టాబి, రాజేంద్రప్రసాద్‌ నైజాం సంస్థానం లోపల ప్రవేశించటానికి అనుమతి 
ఇవ్వలేదు. కాం(గెన్‌ని గుర్తించలేదు. నైజాము తనకు భారత సమాఖ్యలోచేరే ఉద్దేశం 
లేదని తన సంస్థానానికి ప్రతిభ గుర్తింపు ఉందని వాదించసాగారు. 

క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్తొన్న్వందున బి. రామకృష్ణారావు, వందేమాతరం 
రామచం(ద్రరావ్కు కాళోజీ నారాయణరావు, పద్మజా నాయుడు మొదలగువారు 
నిర్భందించబడివారు. చివరిగా నెహ్రూ కలుగజేసికొనగా 1946లో కాంగగ్రెవ్‌ పార్టేమేద 
విధి విషీదాల్ని నైజాం "సైట్‌ పాలకులు ఎత్తివేశారు. 


584 


రైతు రంగా రాజకీయ పాఠశాల స్టాపన 

1947లో ఆగస్టు నెల 15వ తేదీన స్వాతంత్రదినోత్సవాన్ని దేశంలోగల ప్రజలెల్లరు 
జరుపుకున్న ఆ అదృష్టం శుభ ఘడియలు. హైదరాబాదు సంస్థానంలోనున్న వారికి 
లభించలేదు. 

హైదరాబాద్‌ నవాబు ఇండియాలో తన సంస్థానాల్ని విలీనం చేయనని స్వతంత్రంగా 
మనగలుగుతానని చెప్పడం ప్రజల్లో కోపతాపాలకు కారణమైంది. జాతీయతను 
కోల్పోవడం, అస్వతండత్రులుగాపడి ఉండటం, ఏ జాతి సహిస్తుంది. విష్ణవోద్యమాలకు 
ఊపిరి నిచ్చాయి. ఆ సరికే 1947లోనే రామానందతీర్థ అధ్యక్షతన కాంగగ్రెన్‌ పార్ట 
సమావేశమై ఉద్యమాన్ని నడుపుటలో అభిప్రాయ బేధాలకు లోనయింది. కృష్ణారావు 
మొదలగువారు కోరగా కె.వి. నరసింగరావు మొదలగువారు రజాకార్లను సాయుధ 
పోరాటంలోనే ఎదుర్కోవాలని సిద్దపడినారు. నైజాం పరిపాలన ఎంత కర్కశంగా 
ఉండేదో నిదర్శనం, ఉద్యమ కేంద్రాలుగా విజయవాడ-బొంబాయి లుండేవి. వి.బి. 
రాజు, బొమ్మకంటి సత్యన్నారయణ హాయి[గీవాచారి, విజయవాడ కేంద్రంలో ఉద్య 


మాన్ని నడపగా, పి.వి. నరసింహారావు, కె.వి. నరసింగరావు ఆదిలాబాద్‌ శిబిరం నుండి * 


నడిపారు. 


ఇదే సమయాన అఖిల భారత కిసాన్‌ ఉద్యమ స్థాపకులు రైతోద్యమ పితామహుడు 
ఆచార్య రంగా, ఆతని ముఖ్య సహచరులు సర్దార్‌ గౌతు లచ్చన్న, పెద్దిరెడ్డి 
తిమ్మారెడ్డిల ఆధ్వర్యాన 1947లో కృష్ణా-ఖమ్మంబిల్లా సరిహద్దుల్లో నాందిగాం తాలూ 
కాలో రాజకీయ పాఠశాలను స్టాపీంచారు. తెలంగాణా స్వాతంత్ర పోరాటంలో తమతమ 
సిద్దాంతపాత్ర, తన అభిమాన రాజకీయ సహచరుల తోడ్పాటు ఉండాలని, వామపక్ష 
పార్టీల |ప్రాబల్యంలోనికి ఆద్యతన ఉదృవించబోయే హైదరాబాద్‌ రాష్ట్రం జారకూడదని 
రాజకీయ పాఠశాలను తెరచి వారికి ఉద్యమ రాజకీయ చైతన్యం, కలుగజేసి, ' వారి 
ఉద్యమానికి నిధుల రూపంలో నహాయ సంపత్తిని అందించడం రంగాజీ ధ్యేయం. 


ఆ సరికి నైజాం రజాకార్లను సృష్టించి కాశీం రజ్జ్లీ నాయకత్వాన దౌర్జన్యాల్ని 
జరిపించే తతంగానికి రూపకల్పన చేసారు. ఆంధ్రులు భీతావహులైన ఇతర (ప్రదేశాలకు 
తలదాచుకోవటానికి, స్వస్తలాల్ని విడచిపెట్టి ప్రాణ భయంతో పరుగెలెత్తే దుర్దశ 
దినాలవి. ఈ సమయంలోనే నైజాం పాలనఅన్న అనేకమంది హైందవులు విజయవాడ 
వారి వారి కుటుంబాలతో వచ్చారు. రజాకార్‌ ఉద్యమంలో తెలంగాణాలో అనాటి 
రాజకీయ నాయకులు వారు రాజకీయాల్లో ఉద్యమాల్ని నడుపుతున్నందున వారి 
కుటుంబాలకు రక్షణ ఉండదేమోనన్న భావంతో విజయవాడ వచ్చినారు. డా. మర్రి 
గన్నారెడ్డి కుటుంబం కూడ ఆ ఉద్యమ కాలంలోనే విజయవాడలోనే తలదాచుకొన్నది. 


అం 


585 


ఆనాటికే రాజకీయ భావాలతో ఉత్తేబితుడైన మర్రి చెన్నారెడ్డిగారు తను డాక్టరు వృత్తి 
నడుపుతున్నదా, విని విడిచిపెట్టి తెలంగాణా స్వాతంత్ర్య సమరంలో కాలూని 
నిలవటానీకి సిద్దపడినారు. నైజాం నవాబును ఎదిరించే పోరాట కార్యక్రమాల్లో 
పాల్తొనటానికి సిద్దమైనారు మర్రి చెన్నారెడ్డిగారు. 


మర్రి చెన్నారెడ్డి రైతు రంగా రాజకీయ పాఠశాలలో ప్రవేశం 

నాడు తెలంగాణా స్వాతంత్ర్య సమరం సాగిస్తున్న (ప్రసిద్ద దేశభక్తుడు, ప్రముఖ 
రాజకీయవేత్త కె.వి. రంగారెడ్డిగారి మేనల్లుడు మర్రి చెన్నారెడ్డి తన కుటుంబమే 

జకీయాలకు పుట్టినిల్లుగా మారినందున మామగారి రాజకీయాల వలన (పేరితుడయి 

య వృత్తిని విడనాడి, రాజకీయాల్లోని ప్రవేశించారు. నైజాం నవాబు పాలన 
అంతమొందించాలన్న వారిలో ఒకరిగా తాను రూపొందుటకు రైతు రంగా ప్రారంబిం 
/చిన రాజకీయ పాఠశాల వలన ఆకర్షితుడై అందులో ప్రవేశించారు. 
/ చెన్నా-లచ్చన్న సెలిమి 

రైతు రంగా స్థాపించిన రాజకీయ పాఠశాలలో చేరిన చెన్నా-రంగాజీ అనుంగు 
శిష్యులు లచ్చన్న- తిమ్మారెడ్డీ వగైరాలతో అత్యంత సన్నిహితత్వం అనతికాలంలోనే 
ఏర్పడింది. రైతుకూలీ ప్రజారాజ్య సిద్దాంతాన్ని నమ్మిన శిష్యవర్గంగా చన్నా-లచ 
న్నలు రూపొంది, భావ సమైక్యతగల వ్యక్తులుగా ఒకరు ఒకరిపట్ల ఆకర్షితు లయినార 
సుమారు 2 నెలలు కొనసాగిన ఆ రాజకీయ పాఠళాలల్లో ఆ పాఠశాల తెలంగా 
రాజకీయ నాయకులకు ఉద్దేశించినదే అయిన ఆంధ్ర నుండి పాల్స్‌న్న లచ్చన్న 
తిమ్మారెడ్డి వంటి నాయకలతో వారితో సహృద్భావ సంబంధాల్ని పెట్టుకోవడానికి 
కారణమైనది. 


చెన్నా- లచ్చన్నల ఇరువురికి రంగా శిష్యరికం 

దుష్ట నైజాం పాలన అంతరించాలన్నది ఒక ధ్యేయం తదుపరి ఆశయం గ్రామీణ 
రైతాంగం బాగుపడాలి. రంగాజీ తన పాఠశాలలో చెన్నారెడ్డితో పాటుచేరిన ఉద్యమ 
కారులెల్లరిని, రైతుకూలీ (ప్రజారాజ్య సిద్దాంతాన్ని అమలు పరచాలని, వామపక్ష పార్టీ 
అభిప్రాయాలు సరికాదని బోధించారు. కమ్యునిష్టుల |ప్రాబల్యంలోనికి స్వంతత్ర 
హైదరాబాదు వెళ్లకూడదన్నదే రంగాజీ బోధనల సారాంశము. 


హైదరాబాదు సంస్థానంలో ఉద్యమిస్తున్న పార్టీలు విభిన్న సిద్దాంతాలు కలివి అయితే 
నైజాం పాలనరద్దు రజాకార్లను అంతమొందించడం ఇరుపార్టీల ధ్యేయం. కమ్యునిష్టుపా 
ఒకవైపు, హైదరాబాదు స్టేట్‌ కాంగ్రెన్‌ ఒకవైపు తన పోరాటాన్ని ఉదృతం చేసాయి. 
ప్రజల్ని సమీకరించాయి. 1947 ఆగస్టు 7వ తేదీనుండి ప్రాంతాల్లో జన సంచలనం 


ప్రారంభం. మనం కూడా 1947 ఆగస్టు 15న స్వతంత్ర జెండా ఎగురవేద్దాం అని 


586 


సుల్తాన్‌ బజార్‌లో ఎగురవేసారు. ఉప్పాంగిన ఉత్సాహంలో ఉద్రేకంలో నేడు పాల్లొన్న 
నాయకులెల్లరిని నైజాం వారిపై లాఠీచార్డిచేసి జైల్లోపెట్టి నిర్భందించారు. ఆ నిర్భందిం 
చిన దేశభక్తులలో ఉద్యమకారులలో కె.వి. రంగారెడ్డి దేవ్‌ సింగు, జలగం వెంగళరావు, 
కమలమ్మ, కొండా లక్ష్మణ బాపూజీ, కాళోజీ నారాయణరివు, దాశరధి, డా. మర్రి 
చెన్నారెడ్డి ముఖ్యులు. 

రావి నారాయణరెడ్డి, ఎల్టారెడ్డి ముగ్దం మొయినుద్దీన్‌ కమ్యునిస్టు పార్టీకి ఆధ్యర్యం 
వహించి రజాకార్లను అణగదొక్కుటలో శాంతియుత మార్గాన్ని గాక విప్లవమార్గాన్ని 


ఎంచుకొన్నారు. ఒక దశలో ఏరు “యునైటుడ్‌ (ఫెంట్‌గా కాం(గైన్‌వారితో కలిసి 
పనిచేసారు. 


1952లో బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో చెన్నారెడ్డి 


భారత ప్రభుత్వం ఎత్తుగడ వ్యూహం మేరకు 1947 నవంబరులో నైజాం నవాబుతో 
ఒప్పందం చేసుకొన్నది. యధాస్షితిని కొనసాగించటానికి కాం(గెస్‌ నాయకులు 
విడుదలయ్యారు. సంస్థానంలో శాంతి భద్రతల్ని నైజాం కాశిం రజ్వీకి అప్పగించారు. 
ఇక దురంతాలు దద్రోహాలు ప్రారంభమైనాయి. 


ఒక ఏడాదిపాటు మరల తెలంగాణా నాయకులు కాశిం రజ్వీ దురాగతాన్ని 
ఎదుర్కోవలసి వచ్చింది. యువజనోద్యమం రైతోద్యమాల్ని మర్రి చెన్నారెడ్డిగారు 
నడపవలసి వచ్చింది. హైదరాబాదు నివాసి అయిన చెన్నారెడ్డి రాజకీయ చైతన్యం 
కేంద్రంలో తనొక రాజకీయ సాధనంగా రూపొందారు. ఉద్యమాలకి, ఊపునిచ్చే 
కార్యక్రమాల్ని రూపొందించారు. 


ఒకవైపు కమ్యునిష్టులలో పోరాటం వేరొకవైపు కాం(గ్రన్‌లో సంఘర్షణ జాతీయ 
జీవనంలో కలియటానికి ప్రజలెల్లరు ఉవ్విళ్ళూరటం నైజాం గడ్డెను కదిలించాయి. 
వైజాం నవాబు దుష్టతలంపును కనిపెట్టిన భారత రక్షణ శాఖామంత్రి, ఉప ప్రధాని 
వల్లభాయి పుల్‌ నైజాం దుశ్చర్యల్ని అంతం చేయటానికి 1948 సెస్టెంబరు 13న 
హైదరాబాదు సంస్థానాన్ని వశపరచు కోవలసిందిగా భారత 'సైన్యాన్నికోరగా సెష్టైం 
బరు 17న పోలీసు యాక్షన్‌ జరిగి హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం కావడం 
జరిగిపోయింది. 


1952లో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్‌ రాష్ట్రంలో కాం(గైన్‌ పార్టీ విజయమందింది 
బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గాన్ని ఏర్పరచారు. తన మేనమామ ప్రసిద్ద 
తెలంగాణా ప్రజోద్యమము నాయకుడు కె.వి. రంగారెడ్డితోపాటు చెన్నారెడ్డిగారికి ఆ 
మంత్రివర్గంలో స్థానం తన ఉద్యమానికి ప్రతిఫలంగా కలిగింది. పోలీసు ఏక్షన్‌ తదుపరి 


bk 


587 


హైదరాబాద్‌ సంస్థానం మూడు విభాగాలుగా విడిపోయింది. కన్నడ ప్రాంతాలు, 
కర్ణాటకలో కలిసాయి. మరాట్టా (ప్రాంతం, మహారాష్ట్రలోనికి వెళ్లింది. మిగిలిన ప్రాంతం 
తెలంగాణాగా హైదరాబాద్‌ రాష్ట్రంగొ చరిత్రలోకి ఎక్కింది. 
లచ్చన్న- చెన్నారెడ్డి ఏక కాలంలో నుంతి పదవుల నిర్వహణ 
చెన్నారెడ్డి 1952లో హైదరాబాద్‌ రాష్ట్రలో మంత్రివర్గంలో సభ్యులుగానున్న 
కాలంలో రంగా లచ్చన్నలు తరుచుగా హైదరాబాదు రావడం చెన్నారెడ్డిగారి అతిధు 
లుగా ఉండటం జరిగింది. అంధ్ర రాష్ట్రం మంత్రివర్గంలో 1952లో లచ్చన్నగారు 
కూడ మంత్రి వర్గం కొన్నాళ్లుయిన నిర్వహించి ఉన్నవారే. అయితే లచ్చన్న రంగాలు 
కృషినరలోకి పార్టీ నేతలుగా మారిన, చెన్నారెడ్డి కాం(గెన్‌పార్టీలోనే మనగలుగుతూ 
వచ్చారు. అయినప్పటికి రంగాజీ గురుత్వాన్ని లచ్చన్న సహచరత్వాన్ని చెన్నారెడ్డి 
నిత్యం అభిలషిస్తూ ఉండేవారు. పార్టీకి, సిద్దాంతానికి అతీతమైన ఆత్మీయత, అభి 
మానం అనురాగం వారి మధ్య ఉండేవి. 


1953లో లచ్చన్నగారు మంత్రిపదవిలో నుండగా చెన్నారెడ్డి, లచ్చన్నగారు కూడ 
అదేవత్సరం మంత్రి పదవిలో నున్నారు. ఆంధ్రలో స్వాతంత్రోద్యమ జాతీయ 
-- ప్రభావగీతాలు వెలసిన దినల్లో లచ్చన్న ఉద్యమం కొనసాగించారు. చెన్నారెడ్డి 
హైదరాబాద్‌ నవాబు దుష్పరిపాలన అంతం చేయడంలో కవితాశాస్తాల్ని సందించిన 
దాశరధి, సి. నారాయణరెడ్డి కాళోజీ, నారాయణరావులు ప్రబోధగీతాల్ని ప్రజానీకంలో 
చొచ్చుకొనేలా చేశారు ఉద్యమించారు. 


నా తెలంగాణా కోటీ రత్నాల వీణ అన్నారు దాశరధి. అంతేగాక దగాకోరు భూటక 
రజాకారు పోషకులని నిందించారు. ఊళ్లకూళ్లు అగ్గిపెట్టి, యిళ్లన్ని కొళ్ళగొట్టి తల్లిపిల్ల 
కడుపుకొట్టు మిన్నంటిన దుర్మార్గాన్ని ఎత్తీజూపారు. 
సి. నారాయణరెడ్డిగారు కవిసమ్మేళనంలో తన కంఠం విప్పి కవి గానం సభకులెల్లరిని 
మంత్రి ముగ్దులుగా చేసింది. వెనుకబడిన వాళ్లని ముందుకు నడుపుతూవెళ్లి చేయిచేయి 
కలుపుతో అని నీతి బోధచేసారు. నవ యుగంబున నాజీ వృత్తులనగ్నత్వ మింకెన్నాళ్లు 
అని (ప్రశ్నించారు కవి కాళోజీ నారాయణరావు. 


తెలంగాణా స్వాతంత్ర్య సమరం నాటి యువతరాన్ని నడిపే నాయకత్వాన్ని 
అందుకొని ముందు నడచిన రాజకీయవేత్త చెన్నారెడ్డి ఆంధ్రరాష్ట్ర నిర్మాణంలో 
ఘనమైన పాత్ర వహించి, ప్రకాశం మంత్రివర్గాలలో పనిచేసినవారు లచ్చన్న బూర్గుల 
రామకృష్థారావుగారి మంత్రివర్గంలో సభ్యులు చెన్నారెడ్డి. 


588 


విశాలాంధ్ర నిర్మాణంలో ఐక్యంగా కృషి సల్పిన చెన్నా- లచ్చన్నలు 

1956లో లచ్నన్న ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి ఐక్య కాం(గ్రెన్‌లో నుంటూ తను 
తన గురువు రంగాజీని ఒప్పించటంలోను, బూర్గుల రామకృష్ణారావుగారికి విశాలాంధ్ర 
నిర్మాణానికి అనుకూలంగా మలచుటలో విశేష కృషి సల్పారు చెన్నారెడ్డి. విశాలాంధ్ర 
నిర్మాణానికి కమ్యునిష్టుపార్హీ ఎలాను సిద్దపడిఉంది. దేశాన్ని పాలిస్తున్న కాంగగెస్‌ 
హైకమాండ్‌ , బాషారాష్త్రిన్ని ఏర్పరచే పధకం సిద్దం చేసికొనిఉంది. అమలుపరచటా 
నికి ఆంధ్రులందరు ఒకటిగా రూపొందాలన్న అభిలాష సార్వజనీనాభిప్రాయం సర్వత్రా 
వ్యాపించింది. హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆంధ్రప్రదేశ్‌ 
నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. ఆ సరికి ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న బెజవాడ 
గోపాలరెడ్డి సరే అన్నారు. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది కాం(గెన్‌ పార్టీ 
కేంద్రంలో పాలిస్తున్నది 'కాం(గైన్‌పార్టీ ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం వెంటనే రూపందాల్చి 
1956 .నవంబరు 1వ తేదీన అవతరించింది. 


రాష్ట్ర నాయకత్వం ఎన్నికల్లో చేతులు కలిపిన చెన్నా-లచ్చన్నలు 
ఆంధ్రప్రదేశ్‌ కాం(గైన్‌ శాసనసభా పార్టీ నాయకునిగా ఎంపిక కావడానికి నీలం 
' సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డిగార్హ మధ్యపోటీ ఏర్పడింది. మెజారిటీ సంపాదించిన 
కాం(గైన్‌ మంత్రివర్గం నిర్మాణం చేయాలి. ఆంధ్ర ప్రాంతం నుండి గౌతు లచ్చన్న 
; తదితరులు తెలంగాణా నుండి మర్రి చెన్నారెడ్డి మొదలగువారు నీలం సంజీవరెడ్డి 
నాయకత్వాన్ని ఎదిరించి, కాం(గ్రెన్‌ హైకమాండ్‌ కు నివేదికల్ని అంపించారు. గోపాలరె 
డని బలపరచారు. అసంతృప్తి వాదుల సమావేశం గోపాలరావు ఎగ్ఫోకే గృహంలో 


జరిగేది. కాం(గ్రన్‌ అధిస్థానవర్గంపై తిరుగుబాటు అసంతృప్తి కాం(గైన్‌ సంజీవరెడ్డిపై 
ఆరోపణల్ని చేసేది. అయిన గోపాలరెడ్డిగారు ఓటమి చెందారు. 


బయటపడి ఎదిరించిన పాపానికి ఇటు లచ్చన్నకు అటు చెన్నారెడ్డికి మంత్రి 
పదవుల నందించక, నీలంవారు చెన్నారెడ్డి మేనమామకు కె.వి. రంగారెడ్డికి, రెవెన్యుశా' 
ఖను తనతో పోటీచేసిన గోపాలరెడ్డిగారికి హూం శాఖను కేటాయిస్తు మం త్రివర్గంలోనికి 
తీసికొన్నారు. కళావెంకట్రూవుకి ఆర్దికశాఖ లభించింది. కృషికరలోక పార్టీనుండి 
గెంతువేసి కాం(గ్రెన్‌లో కలిసిన పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిని వ్యవసాయశాఖ లభించింది. 


[క్రమేపి నీలంవారి వర్గం బలపడుతూ వచ్చినందున మంత్రివర్గం ఆ మేరకు 
విస్తరించబడటం. పునర్వవస్టీకరించడం జరిగేది. 1958లో పునర్వవస్టీకరణ కాసు 
(బ్రహ్మానందరెడ్డిగారిని తీసికొన్నారు. అదే సంవత్సరం బెజవాడ గోపాలరెడ్డి కేంద్ర 
మంత్రిగా వెల్లినందున కాసు బ్రహ్మానందరెడ్డి ఆర్థికశాఖకు వచ్చారు. 1960 సంవత్సరం 


589 


నీలం సంజీవరెడ్డి జాతీయ కాం(గైన్‌ అధ్యక్షునిగా ఎన్నుకోబడటంతో దామోదరం 
సంజీవయ్య 1960లో మంత్రివర్గాన్ని ఏర్పరచారు. 
1957లో డెమొక్రటిక్‌ పార్టీని స్థాపించిన లచ్చన్న- చెన్నారెడ్డి 

సంజీవరెడ్డిగారి (ప్రాబల్యం ఆంధ్రప్రదేశ్‌ కాంగగైన్‌లో ప్రబలడంలో వారిని 
ఎదుర్కొన్న లచ్చన్నను చెన్నారెడ్డిని కాం(గ్రెన్‌ పార్టీనుండి నెట్టివేసీ పధకం నేపద్యంలో 
రూపాందసాగింది. 

ఆంధ్ర (ప్రాంతంనుండి లచ్చన్న పీ.పీ.బి. తెలంగాణా నుండి చెన్నారెడ్డి బొమ్మకటి 
సత్యన్నారాయణ, హయి([గ్రీవాచారి వంటి వారు కాం(గ్రెన్‌ పార్టీకి భిన్నమైన పార్టీ 
ఉండాలన్న భావంతో డెమొక్రటిక్‌ ని స్థాపించారు. వరంగల్‌ పట్టణంలో (ప్రజా 
సమ్మేళనమే ఇది రూపొందుతుంది. చెన్నారెడ్డి అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా లచ్చన్న 
ఎన్నుకోబడతారు. కార్యవర్గం ఏర్పడింది. కాం(గెన్‌ని ప్రతిఘటించాలన్న ధ్యేయం 
ఆశయం నెరవేరాలని రాష్ట్ర నలుమూలలా వర్యటించారు. ఇదే సమయమున ఐక్య 
కాం(గైన్‌లో లచ్చన్న ఉన్నంతకాలంలో కాం(గన్‌ హైకమాండ్‌ అతనిపై కొన్ని 
నేరారోపణల్ని చేస్తుంది. వాటిని దిగ్విజయంగా త్రిప్పికొడతారు లచ్చన్న. పర్యవ 
సొనం డెమొక్రటిక్‌ పార్టీస్థాపన తెలంగాణా నాయకునితో చేతులు కలపడం. 
స్వతంత్రపార్టీలో మరల చేయిచేయి కలిపిన లచ్చన్న- చెన్నారెడ్డి 

1959లో దేశ స్థాయిలో కాం(గెస్‌ విధానాల్ని ఎదిరిస్తు రాజగోపాలాచారి స్వతంత్ర 
పార్టీని రూపొందిస్తారు. ఆచార్య రంగా ఆల్‌ ఇండియా స్థాయిలో స్వతంత్రపార్లీ 
అధ్యక్షునిగా ఉంటారు. ఆం(ధ ప్రదేశ్‌ అధ్యక్షులు గొట్టిపాటి వెంకట సుబ్బయ్య, 
ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి- లచ బన్నలే. 

1960లో విజయవాడలో స్వతం త్రపార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. చెన్నారెడ్డి 
కూడవచ్చి పాల్గొంటారు. అవసరమైతే కృష్ణానదిలో పడతాను తప్పించి మరల కాం(గాన్‌ 
పార్టీలో చేరేదిలేదని సభాముఖంగా ప్రకటించినారట. అయితే స్వల్పకాలంలోనే 
స్వతంత్ర పార్టీని విడిచి మరల కాం(గైన్‌లో కలియడం జరిగింది. అయితే వారి వ్యక్తిగత 
స్నేహాలకు గౌరవాలకు వారిరువురి మధ్య నాటి నుండి నేటివరకు భంగం కలగలేదు. 
పార్టీలకు అతీతమైనది వారిరువురి మధ్య స్నేహబంధం, అనురాగం, ఆప్యాయత. 
ఒకరు (ప్రతిపక్ష నాయకుడు వేరొకరు మంత్రివర్గంలో సభ్యులు 

1962 ఎన్నికల తదుపరి నీలం సంజీవరెడ్డి మరల కాంగగ్రెన్‌ రధసారధ్యాన్ని 
వహిస్తారు. ఆతని మంత్రివర్గంలో డా. మర్రి చెన్నారెడ్డి ప్రణాళిక-పంచాయితి 
రాజ్యమంత్రిగా చేరతారు. మామకు బదులు అల్లునికి మం త్రివర్గంలో స్టానం లభించింది 


షా ఇ 


590 


1962 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ శాసనసభలో (ప్రతిపక్ష నాయకులు, అధికార పక్షంలో 
చెన్నారెడ్డి- ప్రతిపక్షంలో లచ్చన్న, ఒకరు కాం(గెస్‌, వేరొకరు స్వతం[త్రపార్టీ 1964లో 
బన్‌రూట్ల జాతీయకరణ గూర్చి సుప్రీంకోర్టు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపట్ట సంజీవరెడ్డి 
రాజీనామాచేయగా కాను బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నారెడ్డి ఆర్థిక 
మంత్రి చేరారు. కాంగ[గ్రెన్‌లో చేరిన పి.వి.జి. రాజుకు విద్యాశాఖ లభించింది. మరల 
ఎన్నికలనంతరం 1967లో మంత్రివర్గంలో బ్రహ్మాందరెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. 
నల్లూరి బసవరాజు రెవెన్యూ, చెన్నారెడ్డిగారికి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. 
మరల లచ్చన్న స్వతం|[త్రపార్టీ శాసన సభాపతి ' పక్షనాయకునిగా వచ్చారు. కాం(గైన్‌ 
హైకమాండ్‌ వ్యూహం ఎత్తుగడలమేరకు తెలంగాణా నాయకులకు తగిన ప్రాధాన్యత 
ఇవ్వలేదు. తత్పలితమే తెలంగాణా (ప్రజాసమితి స్థాపన లచ్చన్న-చెన్నారెడ్డి ఇరువురు 


* ఏరా ఎటువాదులే. 


లచ్చన్న-చెన్నారెడ్డి ఇరువురు ఏర్పాటువాదులే 


"పెద్దమనుషుల ఒప్పందంలోని షరతుల్ని పాటించనందున 1969లో ప్రత్యేక 
తెలంగాణోద్యమం ప్రారంభమైనది. చిన్న రాష్ట్రాలే పరిపాలనకు అనువుగా ఉంటాయి. 
ఆర్థికంగా బాగుంటాయి. ఆంధ్ర తెలంగాణా ప్రత్యేకంగా ఉన్నప్పుడే అభ్యుదయాన్ని 
అందగలవన్న వాదనలు లేచాయి. ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. చెన్నారెడ్డి 
అనుచరుడు ఎ. మదనమోహన్‌ ఆమరణ నిరాహారదీక్షల్ని జరిపారు. 


లచ్చన్న ఆం(ధ్ర(ప్రాంతం నుండి ఒకే గృహమున ఉండి అన్ని విషయాల్లో తన్నుకొని 
చావటంకన్న వేరువేరుగా ఉండి ఆదరణాభిమానాన్ని ఒకరిపై ఒకరు చూపెట్టుకోవ 
చ్చని వాదించారు. ప్రత్యేక తెలంగాణోద్యమానికి వంతపలికారు. నిజమైన వేర్పాటు 
వాదినన్నపేరు గడించారు. తెలంగాణోద్యమాన్ని జె.వి. నరసింగరావుకి ఉప ముఖ్యమం 
త్రిగా నియమిస్తూ చల్జార్భాలని జలగం వెంగళరావు హూం అయితే తెలంగోణా 
నాయకుడు పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రి కానిదే ఉద్యమ తీవ్రత తగ్గలేదు. 
రాయలసీమ వ్యక్తి బి.వి. సుబ్బారెడ్డి ఉప ముఖ్యమంత్రి నిచ్చేసారు. వాసిరెడ్డి కృష్ణమూర్తి 
నాయుడు ఇంతవరకు అన్ని మం|త్రివర్లాల్డో ఉంటూ వచ్చారు. 
పెద్దమనుషుల . ఒప్పందంలో ఇరువురు పెద్దమనుషులే 

ఒక |ప్రాంతంవారు ముఖ్యమంత్రి అయిన వేరొక ప్రాంతంవారు ఉప ముఖ్యమంత్రి 
కావాలి. తెలంగాణా మిగుల నిధుల్ని తెలంగాణాకు యివ్వాలి. (ప్రణాళిక నిధుల్ని 
నిష్పత్తుల్గొ పంపకం జేయాలి. ఈ మంత్రివర్గంలో నిష్పత్తి మేరకు ప్రాతినిద్యాన్ని 
కల్పించాలి. ఇంక మరికొన్ని షరతుల ఒప్పందం. 


591 


ఒప్పందం సరినమానుల మధ్యనే జరుగుతుందన్నారు రాజనీతివేత్త చాణుక్యుడు. 
ఒప్పందం ఎవరి మద్య జరిగింది. ఆంధ్రప్రాంతంలోనున్న రాజకీయ నాయకులు 
తెలంగాణాలో ఉన్న రాజకీయ నాయకులు ఒపృందం చేసికొన్నవారు గౌతు లచ్చన్న, 
చెన్నారెడ్డి, నీలం సంజీవరెడ్డి ఎ. సత్యన్నారాయణరాజు, బి. రామకృష్ణారావు, జె.వి. 
నరసింగరావు మూడు ప్రాంతాలకు వారు (ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్రప్రదేశ్‌ లో 
పేర్కొనదగిన ప్రముఖ రాజకీయ నాయకులనిపించు కున్నారు. 1956లో జరిగిన 
పెద్దమనుషుల ఒప్పుందంలోచేసుకున్న పెద్దమనుషులలో ఇద్దరు పెద్దమనుషులే. 
లచ్చన్న-చెన్నారెడ్డి ఇరువ్లురు ఏర్పాటువాదులే 

తెలంగాణా విద్యార్థి కార్యాచరణ కమిటి 1969 మార్చి 9వ తేదీన తెలంగాణా 
బంద్‌కు పిలుపు ఇచ్చారు. కె.వి. రంగారెడ్డి బలపరిచారు. 1969 అక్టోబర్‌ లో మర్రి 
చెన్నారెడ్డి మల్లిఖభార్డున జైల్లో నిర్భందించడం జరిగింది. తెలంగాణా ప్రజాసమితి 
లీడర్స్‌ను ప్రధానమంత్రి చర్చలకు పిలిచారు. 


తదుపరి రాజకీయ పరిస్థితులు మారి బ్రహ్మానందరెడ్డి రాజీనామా యివ్వడం పి.వి. 
నరసింహారావు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ప్రజాసమితి నాయకులు కాం(గెన్‌లో 
కలియడం జరిగిపోయింది. 


ఆంధ్రలో మరొక ఉద్యమం లేచింది. జై ఆంధ్ర ఉద్యమం 1972లో హైకోర్టు ముర్కి 
నిబంధనలు చెల్లవని తీర్పుచెప్పగా తెలంగాణా ప్రజల్ని సంతోషపెట్టుడానికి ప్రభుత్వం 
సుప్రీంకోర్టుకు నివేదించగా సుప్రీంకోర్టు ముర్కి నిబంధనలు సరియ్రైనదే అని తీర్చు 
ఇచ్చింది. దీనితో ఆంధ్ర (ప్రజానీకం రెచ్చిపోయింది. తమ రాష్ట్రాలలో రెండవస్థాయి 
పిరులుగా ఉండ నభిలషించలేదు. ఉద్యమం ప్రారంభమైనది. అగ్నిజ్వాలలా ఆంధ్ర 
అంతటా వ్యాపించింది. పరిపాలన స్హంబించింది. రాష్ట్రపతి పాలన వచ్చింది. గౌతు 
లచ్చన్న రాష్ట్రమంతటా తిరిగి ఏర్పాటువాదాన్ని బలపరచారు. కాకాని వెంకటరత్నం 
మరణించడం, బి.వి. సుబ్బారెడ్డి నాయకత్వం విఫలమవడం, 108. దినాల యన్‌.జి, 
శిల సమ్మె విరమణ. కేంద్రప్రభుత్వం తుదకు 6 సూత్రాల పధకం మేరుకు 
ఇరుప్రాంతాల వారిని రాజీకి వచ్చినట్టుచేసి సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ను కొనసాగించేలా 
చూాచింది. (1973 అక్టోబర్‌) అధ్యక్ష పరిపాలన అంతమొంది జలగం వెంగళరావు 
1973 డిశంబరు 10న మంత్రివర్గం ఏర్పరిచారు. 


ఇరువురు విభిన్నపార్టీల స్థాపన ద్వారా కాం(గ్రెస్‌ పార్టీని ఎదిరించినవారే 


1973వ సంవత్సరంలో గౌతు లచ్చన్న స్వతంట్రపార్హి విఫలం కాగా భారతీయ 
(కాంతిదళ్‌లో చేరారు. చరణ్‌ సింగు నాయకత్వం ద్వారా రైతోద్యమం ప్రతిఫలించగల 


592 


దని భావించారు. అదే సమయాన 1973 జనవరి 21 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 
తాత్కాలిక రడ్డులోఉండగా చెన్నారెడ్డి తన ఆధ్వర్యమున తెలంగాణా కాం(గ్రెస్‌వాదుల 
సదస్సును హైదరాబాద్‌ లో నిర్వహించి, కాం(గైెన్‌ ఫోరంలో ప్రత్యేక తెలంగాణా 
ప్రజాసమితిని స్థాపించి పురతెలంగాణాను సాపించి ప్రత్యేక రాష్టనిర్మాణం తన 
ధ్యేయంగా (ప్రకటించారు. తెలంగాణా ప్రజళ్టో పలుకుబడి గల రెడ్డి (ప్రాంతమంతటిని 
తిరిగి తెలంగాణా స్టేట్‌ ఆవశ్యకతను చెప్పారు. అయితే ఆంధ్రప్రాంతంలో జై ఆంధ్రా 
ఉద్యమం సన్నగిల్లినట్టుగా తెలంగాణా [ప్రాంతంలో కూడ (ప్రత్యేక తెలంగాణా ఉద్యమం 
కూడ సన్నగిల్లింది. కారణం ఆరు సూత్రాల పధకం అమలుద్వారా ఇరు (ప్రాంతాల 
రాజకీయ నాయకుల్ని కేంద్రప్రభుత్వం ఒప్పించింది. చెన్నారెడ్డిగారు ఉత్తరప్రదేశ్‌ 
గవర్నర్‌ గా వెళ్లారు. 
ఒకరు అధికార పక్షనాయకులు వేరొకరు శాసనసభ ప్రతిపక్నానికి 
లీజర్‌ 

1977లో జనతాపార్టీ అవతరణతో భారతీయ లోక్‌దళ్‌ దీనిలో అంతర్భాగమైనం 
దున గౌతు లచ్చన్న ఆంధ్రప్రదేశ్‌ జనతాపార్టీ నాయకులుగా రూపొందారు. డా. మర్రి 
చెన్నారెడ్డి కాంగగ్రెన్‌పార్టీకి సారధ్యం వహించే స్థితిగతుల్ని ఆనాటికి తెచ్చుకొన్నారు. 
ఎన్నికల్లో కాం(గ్రెన్‌ (ఐ) పార్టీ గెలిచి 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవిని 
చేపట్టగా 60 మంది శాసనసభ్యులతో జనతాపార్టీ శాసనసభలో ప్రతిపక్షం గౌతులచ్చన్న 
గారి నాయకత్వాన నడిచింది. శాసనసభలో ఒకరు ప్రభుత్వ పక్షానికి లీడరు. వేరొకరు 
శాసనసభలో జనతాపార్టీ లీడరు. ప్రశ్నించడం ఒకరి వంతు, జవాబివ్వడం వేరొకరి 
వంతు. కలసిమెలసి ఒకేపార్టీగా మెలగిన వ్యక్తులిరువురు, విభిన్న రాజకీయ పోకడల్ని 
కలిగిన వ్యవస్థలో మనగలిగే స్టితిగతులనందారు. చెన్నారెడ్డి (శ్రీమతి ఇందిరాగాంధీకి 
అత్యంత సన్నిహితునిగా రూపొందారు. ప్రత్యేక తెలంగాణా అవసరంలేదని ప్రకటిం 
చారు. ఆనాటి చెన్నా మంత్రివర్గంలో సి, జగన్నాధరావు, బి. (శ్రీరాములు నాయుడు, 
యన్‌. భాస్కరరావు, పద్మనాభరాజు, కె. రోశయ్య, హయి(గ్రీవాచారి ఉండేవారు. 


1989లో ఇరువురు వారి వారి పార్టీ పదవుల స్టానాలనుండి బయటపడి 
నవా 


1980లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికలు జరిగేనాటికి జనతాపార్టీ విచ్చిత్తి జరిగి 
గౌతులచ్చన్న, బి.యల్‌.డి. అభ్యర్థిగా పోటీచేసి శ్రీకాకుళం పార్లమెంటు స్థానం 
నుండి ఓటమి అందారు. అదే సంవత్సరం డా. మరి చెన్నారెడ్డి కేంద్ర కాంగైన్‌ 
హైకమాండ్‌ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవినుండి తప్పుకోన్నారు. 
టి. అంజయ్య ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. సమర్ధుడు, ప్రతిభావంతుడైన 


593 


చెన్నారెడ్డిని శ్రీమతి ఇందిరాగాంధీ మంచి పరిపాలకునిగా గుర్తించి, దేశ పరిపాలనలో 
పంజాబ్‌ రాష్ట్రానికి మరల ఉత్తర ప్రదేశ్‌కి చెన్నారెడ్డిని గవర్నర్‌గ అంపించారు. 
లచ్చన్నగారు ఢిల్లీవెళ్లి భారతీయ లోక్‌దళ్‌ రెండుగా B అని A అని విభజించడం 
నరికాదని ఎంతచెప్పిన విననందున తను ఏ విభాగములో చేరక ఎ.పి. లోక్‌దళ్‌ 
అనుపేర ఆంధ్రప్రదేశ్‌లో తన పార్టీ కొనసాగేలా చేసుకున్నారు. 


ఇరువురూ 1990లో అధికార పార్టీలలో నాయకులుగా 
అవతరించినవారే 


ఒకరు రాష్ట్ర కాం(గెన్‌ శాసనసభా పార్టీ పార్టీనాయకులు, వేరొకరు రాష్ట్ర జనతాదళ్‌ 
పాల్మీనాయకులు. 


కేంద్రమున అధికార పీఠంలోనున్న జనతాదళ్‌ పార్టీలో నేడు గౌతులచ్చన్న 
దరిమిలా చేరిపోయారు. జనతాదళ్‌ పార్టీల రెండింటిలో తాను సభ్యునిగా ఒకనాడున్న 
వీకే మరల ఆ రెందు పార్టీలు ఒకటిగా జనతాదల్‌గా రూపొందడంతో మరల 
మూాతృసంస్థలో తాను చేరినట్టయినది. నేడు ఆంధ్రప్రదేశ్‌ జనతాదళ్‌ పార్టీనాయకు 
యుగా దేశం నలుమూలలా పర్యటిస్తున్నారు. డా. మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ 
తాం(గైస్‌ మంత్రివర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా నేడు వ్యవహరిను 


1980 నుండి 83 వరకు ఎ.పి. లోక్‌దళ్‌ నాయకులుగా ఉంటున్న లచ్చన్న 
1984లో తెలుగుదేశం పార్టీలో తన పార్టీవిలీనం చేసారు. మరల 1984లో ఎ.పి. 
లోక్‌ దళ్‌పార్టీని పునః స్థాపన చేసి పోటీలో నిలుచుని ఒటమి నొందారు: మరల 1989 
నవంబరు ఎన్నికల్లో తను పోటీచేయక ఇండిపెండెంట్‌ అభ్యర్థులను బలపరచి 
గెలిపించుకొనుటలోనే ఎ.పి. లోక్‌దళ్‌ పార్టీ నిలచింది. 


1986లో రాజకీయ అజ్ఞాతవాసంలోకి వెల్లిన చెన్నారెడ్డిని ప్రసిద్ద పరిపాలనాధక్షునిగా 
మెవరికి గుర్తించిన కాం(గైన్‌ హైకమాండ్‌ , ఆంధ్రప్రదేశ్‌ కాం(గ్రెన్‌ అధ్యక్ష పీఠాన్ని 
అధిష్టించమని కోరింది. డా. మర్రి చెన్నారెడ్డి మరల తమపట్ట తనకుగల అభిమాన 
ఆదరణలలో ఆంధ్రప్రదేశ్‌ కాం(గైెన్‌ అధ్యక్ష పీఠాన్ని అలంకరించి తెలుగుదేశం పార్టీని 
ఎన్నికల్లో చిత్తుగా ఓడించి, కాంగ్రెన్‌ పార్టీని అత్యధిక సంఖ్యాబలంతో గెలిపించిన 
ఆంధ్రప్రదేశ్‌లో పేరొందిన రాజకీయ దురందరుడు, ప్రజ్ఞానిది, పరిపాలనాదక్షుడు 
డీ చెన్నారెడ్డి. మాజీ (ప్రధాని శ) రాజీవ్‌ రెడ్డికి రాష్ట్ర కాం(గ్రెన్‌పార్టీ నాయకత్వాన్ని 
' అప్పగించారు. తతులితంగా డా. మర్రి చెన్నారెడ్డిగారు రాష్ట్రమంత్రి వర్గాన్ని ఎదర 
నేడు మర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. భారత ఉప ప్రధాని దేవీలా 


594 


[ప్రోత్సాహ (ప్రోద్బలాలతో మరల జనతాదళ్‌ పార్టీలో చేరిన సర్దార్‌ గౌతు లచ్చన్న, 
డా. మర్రి చెన్నారెడ్డిగారికి అత్యంత ప్రియతమ స్నేహితులు అభిమానులు పార్టీస్థాయికి 
మించిన ఆదరణాభిమానాల్ని ఒకరిపట్ల వేరొకరు ప్రదర్శించుకోగల రాజనీతి విజ్ఞా 
నులు. విడివడని వారి వారి పార్టీలకతీతమైన అపూర్వ స్నేహబంధాలు కలిగి 
ఆనాటినుండి నేటివరకు అవిచ్చిన్నంగా, విభిన్న జాతీయ పార్టీల రాజకీయ నాయకు 
లుగా మనగలుగుతూ వస్తున్నారు. 





నాధంగారితో లచ్చన ఏ 


శీ తెన్నేటి విశ్వ 


Pd 


కిక 


11+ A Wr 


Ns 


Ss 


శ 


జ 














ఛి ట్టి బొమ్మగారిచే సన్మానం- ఏలూరు 








పశ్చిమ గోదావరి జిల్లా జనతా పార్టీ సమావేశంలో (పసంగిస్తున్న 
(శీ తెన్నీటి విశ్వనాథం లచ్చన్న - 








నెల్లూరులో జరిగిన కిసాన్‌ మహాసభలో (ప్రసంగిస్తున్న నాటీ పార్లమెంటు 
“సభ్యులు నేటి పుదుచ్చేరి గవర్సర్‌ (శీమతిచం(ద్రావతిగారితో లచ్చన్న. 





t 








[దవిడ కజగం నేత - వీరమణి గారితో లచ్చన్న 











(పకాశం జిల్లా ఒంగోలులో ధర్నా జరుగుతున్న వర్గాలలో అచ్చన్నను 
అరెస్టు చేసి, తీసికొనిపోతున్న దృశ్యం 

















దళిత మజూర్‌ కిసాన్‌ వాఠీ సాపనలో లచ్చన్న 
యి ఉం ఈ 








నెల్లూరులో మరళీధర్‌ కమిషన్‌ రిపోర్టుకు అమలు చేయాలని 
ధర్నా చేస్తున్న లచ్చన్న 








~~ « 


జ 
' 
1 


న. 

ఎ ఎల EA 

wel య 4 

లె యస న. ॥ 
at eh 





అఖిలభారత బిసి. ఎస్‌సి. ఎస్‌.టి. మైనారిటీల పార్టీ (పధాన 
_ కార్యదర్శి చంద్రజిత్‌ యాదవ్‌ మాజీ కేందమంతితో అచ్చన్న 

















ల్‌ 


71 


1985లో జరిగిన 








బ్‌ 





న్‌్‌ 





meme! 





ఎస్‌సి. బిసీ. ఎస్‌ టీ. మె నారిటీల 
Mm మహాసభ ఆహ్వాన సంఘాధ్యక్షులు 
సమ్మ జగన్నాధంగారితో 


నవుడూరు ముసలయ్య 








జ 
4 


* 
Cafe లన 
| ల 
నో + 





తో 


1 
॥ 
" లు న 
py wr! 
AF 
శీ 
॥ 


= ఈ 


గౌతులచ ్పన్నగారి జీవితచరి[ తను t 


సరార్‌ 
) 


(-] 9 
సిన రచయిత - (పిని పాల్‌ వంగపండు అప్పలస్వామి 


' 


శే 
న 
గ, 


” ॥ 
లి aid 
ళ్‌ b+ గ్‌ 


ళ1 
' 








mo 


స్ప (శీమతి యె 


కులు (శీ అచ్చ 


హ్‌ అశు 


ఆదర్శదంపతు 


న 


